హిమబిందు 


చారిత్రాత్మక నవల 


అడివి బాపిరాజు 


* సాహితీ సమితి * 


హైదరాబాద్‌ (దక్షిణ) 


అన్ని హక్కులు గ్రంథకర్తవి 
ప్రధమ ముద్రణము 1946 


Meezan Printing Works 


Hyderabad (Deccan) 


అంకితము 


నా స్వప్నాలకు అమృత పయస్సు కురిపించిన 
మా తల్లి సుబ్బమ్మగారికి 


సమాలింగిత భూతలుడనై 
ఈకృతిని సమర్పిస్తున్నాను. 


కుమారుడు అడివి బాపిరాజు 


ప్రథమ భాగం 
ద్వితీయ భాగం 
తృతీయ భాగం 
చతుర్ధ భాగం 


ప్రథమ భాగం 


౧ 
వణిక్సార్వభౌముడు 


కృష్ణవేణీ ప్రవాహమున నీడ చూచుకొనుచున్న శ్రీ ధాన్యకటక దుర్గాధి లక్ష్మికి, 
వణిక్సార్వభౌముడగు చారుగుప్పుని మహాసౌధము శ్రవణావతంసమై విరాజిల్లుచుండెను. 
అచట కిన్నూరు ధనువుల దూరమందున్న మహాసంఘా రామచైత్యమును, చారుగుప్పుని 
సౌధమును " చక్కదనమున నక్కా సెల్లెండ్రవలె నున్నవి. నున్ననై నిగనిగలాడుతూ 
పాలరాతిగోడలపై చిత్రించిన బుద్ధదేవ జాతక గాథలతో నలరారు చారుగుప్తప్రాసాదము 
కనులు చల్లజేయుచూ రూపెత్తిన శీల్పలక్ష్మివలె నున్నది. 


చారుగుపుడానాడు వ్యాఘ్రాజినము పజచిన దంతపుబీట పై నధివసించి, 


a 


తూలికోపధానములపై నొజగి, గోష్టపాలకుడగు నింద్రగోపునితో సంభాషించుండెను. 


చారు: మన శూరనేత్ర సంజీవకములు ఉజ్జయినిలో పందెముగెలిచి, టేనిచే బంగారు 
కట్టబండిని బహుమానముగా దెచ్చినమాట నిజమేకాని, కామందక కుల పాలకముల కవి 
తీసీకట్టే. మన జతల నన్నిటిని మా మేనల్లుడు, సమవర్తి, వరీక్షించి కామందక 
కులపాలకయుగళమే అన్నిటికి మిన్నయని తేల్చినాడు. సార్వభౌముని జన్మదినోత్సవము 
నాటి పందెములలో ఆ జతనే కట్టినచో మనకు జయము లభించునన్నాడు. మణీ, నీ 
యభిప్రాయమేమో! 


ఇంద్ర: చిత్తము. తమ మేనల్లుడుగారా జత నిదివర కెన్నడైన బండి తోలి చూచిరా 
యని సంశయించుచున్నాను. 


చారు: ఆ! రెండుసార్లు బండి తోలినాడు. స్నేహితుడగు శశాంక వసువుగారి 
మ్లేచ్చాశ్వముతో  సమానముగ రెండు గోరుతములు[1]  పరువెత్తెనట. 
వీజ్ఞానేకంఠీరవుడుగూడ సుళ్ళు, రూపురేఖలు పరిశీలించి ఉత్తమోత్తమములని 
నుడువుటచేతనేకదా ఈ ఎడ్గజతలకు పదునేనువందల పణాలిచ్చి, కొంటిని. 


ఇంద్ర: చిత్తము. అయినచో అంత బలవత్తరమైన జతను మన సారథి నడపగలడా? 
చారు: నిజమే. ఇదివరకు చారుగువునితో పందెమువేసి యెవ్వరును జయమొందలేదు. 
ఇప్పుడు ఈ కోడెల నడుపు మగటిమి గలవాడు లేక మన మోడిపోయిన తలవంపులు. 
సమవర్తియే బండితోలుగాక. 


ఇంద్ర: కాని.... 

చారు: “కాని” యని మాట్లాడకూరకుండెదమేమి? అంతకన్న ధాన్యకటక నగరమున 
సారథి యెవ్వడు? అతని నిదివరకొక్కరైన మణీ ఓడించిరా? ఎంత పొగరుగిత్తలనైన 
నాతడు సులభముగ లోబరచుకొన లేదా? 


ఇంద్ర: చిత్తము. దేవరకు పూర్తిగా నిష్టముండిన నా అభ్యంతర మేమియులేదు. ఇక 
నాకనుజ. 


అని ఇంద్రగోపుడు చేతుల జోడించి విడ్కొని చన, చారుగుప్తుడు యేమేమియా 


యాలోచించు కొనుచుండెను. ధాన్యకటక నగర వర్తకులలో ముఖ్యుడును, వణిక్సంఘాధి 
పతియునగు చారుగుప్తునకు పందెములన్నచో బ్ర బ్రాణము. అతని గజాశ్వవృషభశాలలలో, 
చక్రవర్తిశాలలలో నున్న మృగముల కెంతమాత్రము వెనుదీయని ప్రాణులున్నవి. అతని 
శకటములు దేవవిమానములు. ఆతని సేవకులు పరాక్రమవంతులగు యక్షపుత్రులే. 
ధనరాసులు సమకూర్చనంతయో కష్టపడు చారుగుప్తుడు భోగముల ననుభవించుటలో ఆ 
ధనరాసుల నశ్రమముగా వెచ్చించును. 


హిమబిందు కుమారిని మహారాజు నింటికోడలిని కావింప నెంచియున్నాడు. 
సౌందర్యఖనియు, ఆనందకందము, తన బహిఃప్రాణము నగు హిమబిందుకుమారి 
మహారాజ్ఞి కాకపోయినచో తన కుబేరవైభవము గాల్పనా? తనతనయకాక, భరతఖండాన 
ధాన్యకటక సింహాసనాసీనురాలగుట కీంక నేబాల తగును? రాజకుమారిక లుందురుగాక! 
వారు తెచ్చెడిదేమి, ఇచ్చెడిదేమి! సర్వవిద్యాపరిపూర్ణ సర్వకళాశోభిత, 
దివ్యసుందరగాత్రయగు తన బాల, హిమబిందుకుమారి. చక్రవర్తులు కని విని యెరుగని 
మహానిధులతో, అతులవైభవముతో వచ్చుచుండ వి సార్వభౌముడు మోకాలొడ్డును! ఈ 
కార్యసిద్ధికై తాను రెండవ  చాణక్యదేవుడు గావలసివచ్చిన వచ్చుగాక. 


ఇట్టి యాలోచనలనేకములు చారుగుప్తుని హృదయాకాశాన వెలుగువలె ప్రజ్వరిల్లి 
పోయినవి. ఆ ఆశయే అతని తపస్సు; ఆతని యైశ్వర్య మాతపస్సాధనము; అతని జీవిత 
మా తపస్సిద్ధి కంకితమైనది. 


చారుగుప్తుడు సన్నగా పొడువున ధనువునకొక గుప్పెడు తక్కువగా నుండును. 
తప్తకాంచనవర్లమువాడు. కమ్మెచ్చులు తీసినట్టుండు అంగసంపద గలవాడు. దీర్హమై చివర 
వంగిన గరుడనాసికవాడు. అతీవిశాలమగు ఫాలము గలవాడు. గరుడపక్షికి వలె 
నాసికామూలమున లోతులై ఆతని కన్నులు దీర్హములై విశాలములై తీక్షణములై ఎదుటివాని 
మనసు లోతుల జొజబాజుచుండును. పెద్దదీగు నాతని బట్టతలపై, అచ్చటచ్చట తెల్లని 
వెండ్రుకలు లంకలలోని రెల్లుపూవుల జ్ఞప్తిగొల్పుచుండును. “మెడలోని ఆణిముత్యముల 
పేరును, స్వచ్చమగు యజ్ఞోపవీతము “నాతని” బంగారు వన్నెకు మెరుగులు దిద్దినవి. 
సువర్ణదీప శోణరత్నాలు, సేంహళదేశపు గరుడపచ్చలు నాతని కుండలముల మెరుగు 
లీనుచు కంఠరేఖలలో లీనమగుచుండును. “బాలనాగీ! బాలనాగీ! చిరంజీవను తోడ్కొనిరా” 
యని చారుగుప్తుడు కేకవేసెను. 


చారుగుప్తుడు కూర్చుండిన  మందిరాన  గోడలన్నియు  రమణీయచిత్ర 
లేఖనావిలసితములు, రత్నకంబళాచ్చాదితములు. నలువైపుల మణిఖచితధూప 
కరండాలనుండి అగరు జవ్వాజి కస్తూరి పునుగు మంచిగంధపు పొట్టు యందుగుబంక 
మొదలగు ధూపద్రవ్యముల పొగలు సువాసనల వెదజల్లుచు చిన్న మేఘాలరీతి 
ప్రసరించుచున్నవి. 

ఇంతలో ఘల్లుఘల్లని బంగారు చిరుమువ్వల చప్పుడు విననైనది. అంతపురమున 
కేగు ద్వారమధ్యమునుండి పూలప్రోవు, రూపముదాల్చిన చంద్రకిరణము, ఒక్కబాలిక, 
కొండవాగువలె ప్రవహించివచ్చి చారుగుప్తుని యెదుట వంగి పాదాల నంటినది. 


చారు: సత్వరసామ్రాజ్య సింహాసన సిద్ధిరస్తు. అమ్మా! రేపటి ఉత్సవములకు 
పోయెదవుగాదా? 


హిమబిందుకువమారి: అత్తయ్య, అమృత లతాదేవి, రమ్మని వార్తపంపినది 


నాయనగారూ 
చారు: వారి మండపమునకా? 
హిమ: అవును. 


చారు: పుణ్యాత్మురాలు మీతల్లి నిర్యాణమైన ఈమూడు సంవత్సరాలనుండి మన 
మండపము కళాహీనమైన పుష్పాలులేని వృక్షమైనది. తల్లీ! ఈ దీర్ణవిచారమున కింక స్వస్తి 
చెప్పుదము. మన హృదయాల ఆవరించిన మేఘాలుమాయమగు శుభసమయ 
మరుదెంచుచున్నది. బంగారు తల్లీ! నీ యమూల్య విభూషణాలన్నియు నలంకరింప 
పరిష్కర్త తారాదత్త కాజ్ఞ నిచ్చితిని. మన మండపమును హర్షుడను మండనకుడు 
అలంకరించుచున్నాడు. మా చెల్లెలు అమృతలతను నీవే యాహ్వానింపుము. నీముత్తవ 
ముక్తావళిదేవియు నిన్ను వెంబడించుగాక. అప్పరసలతో లక్ష్మివలె చెలికత్తెలతో 
నందవతరింపుము తల్లి! 


హిమ: నాయనగారూ! మనబండిని బావ సమవర్తి తోలునటకాదూ! 


చారు: అవునమ్మా, అవును సమవర్తి శకటపరీక్షలో విజయ మంద గలడు. ఆ ఉత్తమ 
వృషభయుగ్మము శ్రీకృష్ణశాతవాహన మహారాజకుమారులకు నివేదనమగుగాక. 


హిమ: నా కేదో భయము కలుగుచున్నది నాయనగారూ! 


చారు: చిట్టితల్లీ ఆ మాటలేమిటే! మనధాన్యకటక పురిని జరుగు 
మహోత్సవమునకుబోవ చారుగుప్తునితనయ భయపడుటేమి! 


హిమ: అదికాదండీ, ఏదో భయము. మహోత్సవమునకు బోవ భయము కాదు. 


చారు: వెణ్టితల్లివి! వెళ్ళిపాడుకొనుము. వీణ బాగుగా వాయించు కొనుచున్నావా? 
నృత్యాచార్యులు నీ నాట్యము చూచి హర్ష మొందుచున్నానని వచించినాడు. నీ తల్లి ఎంత 
ఆనందించియుండునో! 


అతని కన్నుల విచారమేఘము లావరించినవి. 


హిమబిందుకుమారి తండ్రికి నమస్కరించి వెడలిపోవుచుండ నశ్రుసిక్తములగు 
చారుగుపుని కన్ను లామెను ద్వారతోరణమువరకు సాగనంపినవి. 


౨ 
శిల్పి 


అతని హస్తములు లలితములయ్యు శిలాశిక్ష నశ్రమముగ నిర్వహించుచున్నవి. 
పాలరాయితునుకలు దెబ్బదెబ్బకు ఉల్కలవలె నగిరిపోవుచున్నవి. పాషాణధారణముపై 
సుత్తె అతివేగముగ,  సున్నితమున వాలుచుండ, టంకగమనము _ నృత్య 
మభ్యసింపుచున్నది. క్రిందనున్న రాయి నిమున నిమునమునకు కావ్యరూపము 
దాల్చుచున్నది. ఆ శిల్ప మప్పటికే తెరచాటునుండి వచ్చిన వేషమువలె స్పష్టరూపము 
దాల్చినది. ఆ శిలాఫలక శిల్పమునం దొకటి రెండు విగ్రహములు మాత్ర మింకను 
పూర్తికాలేదు. 


అప్పుడే కోటయం దాజివ ముహూర్తము దెలుపు భేరీని మ్రోగించినారు. ఆ బాలకుడు 
లేచి వెనుకకు బోయి తన నేర్చరితనమును సవిమర్శ తీవ్రదృష్టితో కనుబొమ్మలు 
ముడిచికొని పరినీలింప సాగినాడు. 


ఒకచో విషయాసక్తుండగు రాజు ఉద్యావనమున అవరోధజన  పరివేష్టితుడై 
క్రీడించుచున్నాడు. ఒక బాల రాజుతో మేలమాడుచున్నది. వేరొకతె మృదంగము 
వాయించుచున్నది. ఒక కృశాంగి నృత్యమున తన్మయత్వమునొంది, నిమీలిత నేత్రయైనది. 
ఒక చకోరాక్షి కాముకుడగు మనో నాయకుని వక్షోవిస్ఫూర్తి నవలోకించుచు నానంద 
పరవశయై యతని భుజమును చిగురువంటి హస్తతలముచే తాకుచున్నది. 


ఈసమూహమునకు కుడిప్రక్క విజ్ఞానదము వుణ్యపురుషకథా పవిత్రమునగు 
దృశ్యము. బుద్ధుడు భిక్షార్ధియై వీధులవెంట నరుదెంచినాడు. ఉపదిష్టధర్ములు, అష్ట 
మార్గావలంబకులు నగు ప్రజలు సందర్శనాభిలాషులై చేరుచున్నారు. బండివాడు, కాపు, 
నీరు తెచ్చు సుందరాంగి, పాలనమ్ముగొల్లది, భక్తిపూరిత నయనాల నా తథాగతుని 
నవలోకించుచున్నారు. వారందరితో పాటు రాజు, రాణులతో వెడలివచ్చి బుద్ధదేవుని 
సందర్శించుచున్నాడు. రాజు మోకరించియున్నాడు. రాణులు ఫలాదుల భిక్ష నర్పించు 
చున్నారు. 


వ్యాఘ్రాజినముపై నిలుచుండి తదేకదృష్టితో శిల్చమును కనుంగొను నా యువకునకు 
పదియుతొమ్మిది సంవత్సరముల ప్రాయమున్నది. ఆతని మూర్తి సమున్నతము, కండలు 
తిరిగిన బాహువులు, విశాలవక్షము, తల పెద్దది, కోలమోము, సాధారణపు టాంధ్రనాసిక. 
అయినను ఆ బాలుని కన్నులు తీక్షణములై, నవ్వుచును సొగసులు ఒలకబోయును. ఆ 
కన్నులను జూచినవారు అతని మరుక్షణాన ప్రమించి తీరవలయును. అందమున కన్నులతో 
నీడుజోడైన యాతని పెదవుల అరుణకుట్మలత్వము, నాసికా సాధారణత్వమును కప్పిపుచ్చి 
ఆతని ముఖ మంజులత్వాని కలంకారము దిద్దుచున్నది. 


ఆతని కన్నులను, విశాల ఫాలమును, సుందర వదనమును వెలిగించునది. అతని 
భ్రూకుటి. అది యమునా గంగా సంశ్లేష పవిత్రము. అది హిమాచల సుమేరు పర్వతాలింగన 
సుందరము. అది కన్యాకుమారీ హృదయస్థ ప్రాక్చశ్సిమ సముద్రతరంగ సంయోగ 
గంభీరము. 


ఆతని విశాల నయనాలు తీక్షణదృష్టులతో ఆ శిలాంతరాళమును జొచ్చిపోయినవి. 
ఆతడు నిట్టూర్చుపుచ్చి చేతనున్న టంకమును, అయోఘనమును ప్రక్కనున్న పనిముట్ల 
మందసమునందుంచెను. ఈ సాయంత్రమునకిది పూర్తి కావచ్చును. అప్పుడే ఆరు 
ముహుర్తములైనది. కోటలో భేరియు, స్తూపఘంటయు మ్రోగించినారు. 


“రెండు మెతుకులు నోటవైచుకొని వచ్చి...” అను ఆలోచనములాతని హృదయమున 
పరువులిడినవి. 


ఆ మందిరమం దెచ్చట చూచిననూ పాలరాతి విగ్రహములు వివిధ శిల్పావస్థలలో 
నున్నవి. చిత్రశోభితములై తోరణయుతములైన ద్వారకవాటములతో వర్ణమనోహరములైన 
కుడ్యములతో వర్ణములు కలుపుకొను పాత్రలతో, తూలికాది పరికరములుంచు 
మంజూషలతో, శిల్చ్పశాస్త తాళపత్ర గ్రంథములుంచిన పేటికలతో నా మందిరము విచిత్ర 
సౌందర్యము తాల్చినది. 


మిసిమి వయస్సులోనున్న ఆ బాలశిల్సి అటుల నాలోచనాధీనుడై యుండ, ఇంతలో 


నొకజవ్వని ఇంటిలోనికి బోవు గుమ్మముకడకు వచ్చి “బాబూ సువర్ణ! భోజనమునకు రావా? 
మీ తండ్రిగారు కనిపెట్టుకొని ఉన్నారు. మీ అమ్మగారు వడ్డించుచున్నారు” అని పిలిచెను. 
బాలకుడు ఉలికిపడి. 


“ఇదిగో, అందుకే లేచితిని, ఆరవ ముహూర్తనాదము వినబడినది ఇప్పుడే కాదా” 
అనెను. 


“ఒక నాళిక పైగా దాటినది బాబూ!” 


“ఏమిటీ! నాయనగారు బుద్దారాధనచేసి నా కొరకు కని పెట్టుకొని యుందురు. ఎంత 
మందమతిని! పాద ప్రక్షాళనముచేసి ఉడుపులు ధరించుకొని వచ్చెదను. ” అనుచు నాతడు 
త్వరత్వరగా దొడ్డిలోనికి పోయెను. 


ఇంతలో మహాలి మహానసగ్భహమునకుబోయి 


“అమ్మా! కుమారుడు పాదప్రక్షాళనముచేసి శుభ్రవస్తములు ధరించి వచ్చుచున్నాడు. 
అది యెచ్చటీ శిల్పదీక్షయో కాని మన సువర్ణకుమారునిక్‌ బాహ్యస్మృతియే ఉండదమ్మా!” 
అని పలికినది. 


“అయ్యో, చిన్నతనాన వారును ఇంతే. ఆ తండ్రికి కొడుకుగాడూ! పోలిక లెక్కడికి 
పోవును! వారి జపమైనది, నా వడ్డనయు పూర్తియైనది. అబ్బాయివచ్చి కూర్చుండెనెమో 
చూడు, వానికి ఇష్టమని మామిడికాయ పచ్చడి చేసితిని” 


మహాలి భోజనాగారములోని కడుగిడి చూచి, వెనుకకువచ్చి, “అమ్మా! వచ్చి 
కూర్చున్నాడు. నేను పోయి, అమ్మాయిలకు స్నానాదికముల కేర్పాట్లు చేసెద” నని యామె 
గృహమున వేరొకభాగాన కేగెను. 


తండ్రి కొడుకు లిరువురు భోజనము చేయుచుండిరి. తటాలున ధర్మనంది పుత్రుని 
గని, “రేపు సార్వభౌముని జన్మదిన ఖేలనోత్సవములకు వెళ్ళుదువా?” అని అడిగెను. 


“చిత్తము,” 
“ప్రదర్శనములో పాల్గొనుచుంటివా?” 
సువర్ణశ్రీ మాట్లాడలేదు. 


“పందెగాళ్ళలో నొకడవని వింటిని. బాబూ! శకటవేగ పరీక్షకు నీవు వెళ్ళుటా! నీవు 
ఎడ్లబండి తోలడ మెపు డలవరచుకొంటివిరా!” 


సువర్ణశ్రీ కుమారుడు భోజనము చేయుటమాని బంగారుకంచా న వ్రేలు 
రాయుచుండెను. ధర్మనంది తన తనయుడు విద్యాసక్తితోపాటు దేహబలము వృద్ధి 
నొందించికొనుటయు గమనించుచునే యున్నాడు. మల్లయుద్ధవిశారదులలో మేటి, ఉప 
సేనానాయకులలో నుత్తముడు నగు సోమదత్తుని వ్యాయామ వనములందు కుమారుడు 
సుశిక్షితుడై ప్రఖ్యాతి 'నందుచున్నాడనియు ఎరుంగును. అయినను తన కుటుంబము 
పూర్వకాలము నుండియు శిల్పవిద్యయందు యశము సముపార్ణించుకొనుచున్నది. ఆ 
దివ్యవిద్యను వదలి పామరజనోచితమగు వీరవిద్యయందు కాలము గడుపుట 


యంతయవివేకము! ఆత్మరక్షణమునకు ఆర్త రక్షణమునకు యుద్ధాశక్తి అవసరమగును. 
అంతమాత్రమే.... అయిననిప్పుడు....? 


“బాబూ! నీవు దిగులుకొనకు; నిన్ను వీరవ్యవసాయమునుండి మరల్బు 
పిరికిమానిసిని కాను. మనవిద్య భగవత్స్రీతికరము, సర్వోత్యష్టము. తథాగతుని గాథలు 
శిల్పంలో రూపించి తనకు ద్రష్టకు నిర్వాణ మార్గ సోపానములు కట్టుశిల్పి యెక్కడ, వీరవిద్య 
లెక్కడ? భిక్షులువాగ్డార బోధించిన ధర్మమునే, మనము టంకణ ధారతో ప్రసరింప 
చేయుదుము.” 


ధర్మనందుల ధర్మపత్నియగు శక్తిమతి భర్తనుజూచి “బాబు శిల్బదీక్ష మీకు 
తెలియదుకాబోలు. చిన్ననాటి మీ శిల్చవ్యసనమంతా జ్ఞాపకముచేస్తూ వుంటాడు. పోలిక 
లెక్కడికి పోతవి! అభయబాహు మహారాజుతో మీరుచేసిన మల్లయుద్ధ వినోదాలు జ్ఞాపకము 
లేవూ?” అని పలికినది. 


సువర్ణ శ్రీజనకుని పవిత్రభావము నిముషమున ద్యోతకము చేసికొనెను. కాని 
శకటాధ్యక్షులగు మహాశ్రీకి తన విజ్ఞాపనపత్రమును సోమదత్తులవారు పంపియుండిరే! 
ఇప్పుడు వెనుదీయుటకన్న బేలతన మేముండును? 


కుమారుని మోము తిలకించుచున్న ధర్మనంది “వత్సా! సరియే, కానిమ్ము. 
మనకుటుంబమున వెన్నిచ్చినవా డింతవరకు జన్మింపలేదు. నీవు క్షేమముగ విజయివై 
వచ్చెదవుగాక!” అని నయనములు ప్రకాశింప పలికి, భోజనము పూర్తిచేసెను. 


సువర్హక్తీ కుమారుడును పై కుబుకు సంతోషము నడంచుకొన ప్రయత్నించుచు 
పితృభక్తి పూరితములగు నశ్రుబిందువులు నేత్రముల దొలక భోజన మెట్లెట్లో చేసెను. 


3 
సేనాధికారులు 


సమదర్శి మధ్యమ వర్చస్వి. అయిదడుగుల ఎనిమిదంగుళముల పొడవు. 
కండలుదేరిన అవయవస్సుట రేఖలతో డరాతివిగ్రహమువంటి కఠినదేహముకల 
పోటుమానిసి. అనేక యుద్దముల ఆరితేరిన బంటు. మదించిన మగధ మహిషమువలె 
మత్తిల్లియుండి, వాహినీపతులలో నుత్తముడై, మహారధుడై యిరువదిరెండువర్గాల 
పడుచుప్రాయంపు వీరుడై వెలయువాడు. 


ఉత్తమాశ్వారూఢుడై, ఎడమచేతనున్న కళ్ళెము గుర్రము మెడమీద వదలి, మీసాలు 
మెలికలు తిప్పుకొనుచు, జనుల కేలుమోడ్సుల చిరునవ్వుతో నందికొనుచు ఒక నా డాతడు 
ధాన్యకటక నగరవీధుల హుటాహుటి స్వారి చేయుచు కోటనానియుండు యోధాగార గోపుర 
ద్వారముకడకు బోయినాడు. అచ్చట కొవలిగాయు దళపతికి సంకేతము దెలిపి స్వారి 
చేయుచునే లోపలికి బోయెను.ధాన్యకటక నగరమునందు కోటలో రెండును, నగరములో 
రెండును, నగరము వెలుపల పదియు యోధాగారము లున్నవి. కోటలోని యోధాగారములు 
రెండును పెద్దవి. ఒక్కొక్కదానిలో అయిదువేల కాల్చలమును, వేయి గుర్రములును, 
వేయిమంది అనశ్వికులును, అయిదువందల ఏనుగులును, వేవురు గజారోహకులును, 
మావటీలు వేవురును, అయిదువందల రథములును, అయిదువందల రథికులును, సారధి 
సహస్రమును, చక్రరక్షకులు వేవురు నుందురు. దళపతులు, ముఖపతులు, గణపతులు, 
వాహినీపతులు, చమూపతులు, ఉపసేనాపతులు, సేనాపతులు అని సైన్యాధికారులు 


తరతమములై యుందురు. నాలుగు ఏనుగులుగాని, నాలుగు రథములుగాని, పదిరెండు 
గుర్రములుగాని, ఇరువదిమంది కాల్చ్బంటులుగానీ-ఏదియైనను దళమనబడును.[2] మూడు 
దళములు ఒకముఖము, పది ముఖములు ఒక గణము, మూడు గణములు ఒక వాహిని, 
మూడు వాహినులు ఒక చమువు. నాలుగు చమువులు ఒకసేన అని ఆంధ్ర సైన్యములు 
విభజింపబడినవి. ఒక్కొక్కసేనకు ఒక్కొక ఉపసేనాని అధిపతి. సేనాపతి రెండు సేనలను 
నడుపగలడు. సర్వ సైన్యములకు నాయకుడు సర్వ సైన్యాధ్యక్షుడు. 


యోధాగారము సమచతురస్రమై, ఆవరణషట్కముతో  నొప్పియుండును. 
నడుమనుండు ఆవరణలో సేనానాయకశాలయున్నది. ముఖపతులు సైనికులతోపాటు 
దళపతులు ఉత్తమ గృహములలో నివసింతురు. గణపత్యాద్యుత్తమ ' సేనాధికారులు 
నగరములో భవనములలో నివసింతురు. 


సమదర్శి అట్లు ఆవరణలన్నియు దాటుచు పోయి సైన్యాధికారిభవనము ముంగిట 
నిలిచినాడు. అనేక సైన్యాధికారు లతని చుట్టునుమూగిరి. పరుగిడి వచ్చిన అశ్వరక్షకుని 
చేతులలోనికి కళ్ళెమును విసరి, గుర్రమునుండ ఛంగున నురికి, “ఆంధ్రవీరా!” యని తన్ను 
సంతోషమున సంబోధించు స్నేహితుల జూచి నవ్వుచు, వారితో లోనికిజని, ఉచితాసనము 
నలంకరించినాడు. 


“రేపటి మహోత్సవములో విజయము సమదర్శిది” యని ఆనంద వసువు 
వాక్రుచ్చెను. 


“సార్వభౌములకు సమదర్శిపై అందుకే గదా అంతప్రితి” యని ప్రభాతశూరుడు 
పలికినాడు. 


సైన్యాధికారులు తళతళమను  వెండిబంగారు చెక్కడపురెకు పొదిగిన తామ్ర 
శిరస్తాణములు తలలందును, మెడలో హారములు, భుజముల కేయూరములు, మొలల 
పట్టుకోకలు అలంకరించికొని యుండిరి. వారిలో ఆశ్వికులకు కూర్ప్చాసములును[3], 
రధికులకు కంచుకమును[4], పాదచారులకు వారవానకములు[5్‌],  గజపతులకు 
దేహత్రాణములును, దేహమునకు విడివిడిగా ధరించు లో హపుగొట్టములు గలవు. 
కంఠత్రాణములు, నాగోదారికములు[6] అందరును ధరింతురు. ఆ పరాక్రమమూర్తుల 
నవలోకించినచో ఆంధ్రసైన్యములు సకల భారతవర్షమున నేల దుర్ణయములో తెల్లమగును. 


వీరలోకమంతయు వివిధాసనముల నుపవిష్టమైనది. “సమదర్శి! సర్వసైన్యాధ్యక్షుని 
భవనము చుట్టుప్రక్కలవారికి యుద్ధమనుమాట వినబడుచున్నదట?” అని అమలనాథుడు 
సమదర్శి దిక్కు మొగంబై ప్రశ్న వేసెను. 


ఆనందవసువు: సమదర్శి సమవర్తి. సార్వభౌములు “సాతవాహన శత్రు సమవర్షి” 
అని బిరుదము ప్రసాదించినారా! చెప్పవయ్యా. 


ప్రియదర్శి శాతవాహనుడు తన కొమరునకు సమదర్శియని నామకరణ 
మీడికొనినాడు. శాతవాహన సామ్రాజ్యము పై ఎత్తివచ్చిన అభిరులపైని శ్రీముఖ 
శాతవాహనుడు సమదర్శిని సైన్యమిచ్చి పంపినాడు. సమదర్శి ఆభీరులను పూర్తిగా ఓడించి 
తరిమివేసి వారి పతాకములన్నియు కొనివచ్చి సార్వభౌముని పాదములకడ నర్పించెను. 
అప్పుడానందహృదయుడై చక్రవర్తి “సాతవాహనశత్రు సమవర్త యని బిరుదమును 
నిండుసభలో సమదర్శికి ప్రసాదించెను. అందుచే అతని బందుగులు, మిత్రులు 
సమవర్తియనియు పిలుచుచుందురు. 


సమ: ఏమున్నది? మొన్న బేగిరావు నాడువార్త తెచ్చుటయు మహామంత్రులవారు 
శీఘ్రముగ మహారాజ దర్శనమున కేగిరట. సర్వసైన్యాధ్యక్షులను పిలిపించిరట. 


ప్రభాతశూరుడు: ఆవార్త మాళవమునుండి కాదా? 
అమల: మాళవము తిరుగుబాటు చేసిందనే ఊహిస్తున్నాను. 


ఆనంద: ఊరుకోండి మామగారూ! మొన్నకదా చండవిక్రములైన వినీతమతుల 
ఆధిపత్యమున మాళవమునకు సైన్యము లంపుట, అంత కొన్ని దినములకే వార్తాహరులు 
మాళవము శాంతముగ నున్నదని తెలుపుట జరిగినది? 


ప్రభాత: ఆనంద! నీకు తెలివితేటలులేవు. ముగ్గురు సార్వభౌములకడ పనిచేసిన 
అమలనాథ సేనాపతులు నీపాటి ఆలోచన చేయలేదని అనుకొటివా? 


ఆనంద: చేయలేదనికాదు. 


అమల: ఏమో! వృద్ధులమాటలు పడుచువాళ్ళు పాటింతురా? మా చిన్నతనమున 
పెద్దలకెన్నడు నెదురుచెప్పి యెజుగము. 


ఆ వీరు లొకరిమొగము లొకరు చూచుకొనిరి. 


సమ: మామగారూ! కోపగించకండి. ఆనంద చనువుకొద్దీ ఏవో తెలివితక్కువ మాటలు 
అన్నాడు. ఆ దోషమునకు ప్రాయశ్సిత్తం మీరు విధించదగుదురు. మనలో మనకు 
అరమరలు కూడవని వీరలోకమునకు మనవి. 


ఆనందవనువు విచారమావరించిన మోముతో అమలనాధునికడ మోకరించి “ఈ 
యపరాధికి దండనమే ప్రసాదము” అని తలవాల్సికొనెను. 


అమలనాధు డాతని రెండుచేతులు పట్టుకొని లేవనెత్తి “నాయనా! నీవు రెండురోజులు 
మౌనవ్రతము దాల్చి మహాచైత్యమున ఆదిశ్రమణునకు దీప మర్పించి, ఆంధ్రమహారాజుల 
పతాకము సర్వదిశల విజయ కాంతులతో తేజరిల్లవలయునని ప్రార్థించుము, కళ్ళెములేని 
అనవసరోత్సాహమును కనుగొనిన నాకు విచారము కలుగునుగానీ కోపమురాదుసుమా” 
యని పలికినాడు. వీరులందరును లేచి అమలనాథుని అభినందించిరి. 


అమల: ప్రస్తుత మాలోచింపుడయ్యా! రేపు మనలో వృషభశకట పరీక్షకు ఎవరెవరు 
నిలబడిరో సమదర్శిని చెప్పనిండు. 


సమదర్శి: సార్వభౌముల పక్షమున వరాలకుడును, మా మేనమామగారి రథము 
నడువుచు నేనును, కేళింగదేశాధిపతి పంపిన శివస్వాతియు నుందుము. మాళవ ఘూర్డర 
మగధ పాండ్య చోళ కేరళ పాంచాలములనుండి దెట్టరులగు వారు వచ్చిరట. ఇంకను 
పెక్కుమంది యున్నారు. 


ప్రభా: గెలిచినవారికి కానుకలమాట చెప్పవైతివి? 


సమ: ప్రతివర్షము నిచ్చునదిగాక, ఈ ఉత్సవమున అన్ని పరీక్షలకు అదనపు కాన్కల 
నిత్తురట సార్వభౌములు. 


ప్రభా: ఉక్షశకటపరీక్షకు అదనముగా ఏమిచ్చెదరో చెప్పుకోండి. ఇవిగో పదిపణాలు 
పందెం. 


చాలమంది వివిధ వస్తునామము లుచ్చరించిరి. ఇంతలో ప్రతీహారియగు నొకదళపతి 
లోనికి విచ్చేసి నమస్కరించి “జయము జయము వీర శ్రీమంతులకు! ఉపాధ్యక్షులవారు 
విజయము చేయనున్నారు. వారి రథము మూడవద్వారము దాటినది” అని నిర్గమించెను. 


ఆయుధపాణులగు నలువు రంగరక్షకులు వెంటరా నుప సైన్యాధ్యక్షులగు 
కాకుండకులు సంపూర్ణ కవచధారియై విచ్చేసిరి. ఒక్కసారిగా సేనాధికారులందరు లేచి 
నమస్కరించిరి. అందరికి ప్రతినమస్కృతులిడి కాకుండకు లోక దంత పీఠ మలంకరించి 
వారిని “కూర్చుండుూడని సంజ్ఞచేసిరి. 


“రేపటి మహోత్సవమునకు శతస్కంధుడు, ప్రమానందుడు, చండకేతుడు, గుణవర్మ 
రథ గజ తురగ పదాతులతో రక్షకులై వచ్చునది. ముప్పది ఏనుగులు, రెండువందల 
రథములు, అయిదువందల గుజ్జములు, మహాఖేలనా స్థలము చుట్టును విడిసి 
ఉండవలసినది. సార్వభౌముల “ఊరేగింపు మహోతృవమున నూరు" ఏనుగులు, 
అయిదువందల రథములు, రెండువేల పదాతి దళము, వేయి గుర్రములు కావలికాయునది. 
అందులకు వలయు నాయకులను అమలనాధులవారు ఏర్పాటు  చేయుదురుగాక. వారే ఆ 
ఉత్సవమునకు అధిపతులు. వారి నాయకత్వమున ఇంక నన్ని సైన్యములు ఊరేగింపు 
టుత్సవమున పాల్గొనవలసినది. కుంభీరకులు, ఉపపాదులు, అనుగ్రహులు, ఉద్దాటకులు 
యీ నలువురు సేనాపతులు చక్రవర్తికి అంగరక్షకులుగా వెళ్ళవలయునని సర్వసైన్యాధ్యక్షుల 
ఆజ్ఞ. అమలనాధులు ఎన్నుకొనిన ఉప పసేనానులూరేగింపుటుత్సవ సైన్యములు నడుపునట్టు 
ఆజ్ఞ. ఆయా యోధాగారాలలో వంతు వచ్చినవారు కావలియందురు గాక. తక్కినవారు 
మహోత్సవమునందు పాల్గొనవచ్చును. ఈ ఉత్సవము నవదినముల నీ యాజ్ఞయే 
వర్తించును. తథాగతుడు మీకు రక్షో అని కాకుండకులు యథోచితముగ వెడలిపోయిరి.. 


౪ 
విషబాల 


“బుస్సు” మని యా పాము లేచినది. దాని కన్నులలో నవ్వుతాండవ మాడినది. ఆ 
కన్య యా పాము నెత్తుకొని, కుడిచేతితో పడగనందికోని, ముక్కుతో ఆ ఫణిరాజు ముట్టెను 
ప్రియమార రాచినది. అది భయంకర కాలోరగము. ఆరడుగుల పొడవుతో మిలమిలలాడు 
నీలనీరధి కల్లోలము అర్జునుడను ఆ పన్నగేంద్రు డాయోషాతిలకమును అల౫౫6ను. 
నాగవల్లివలె చుట్టుకొనిపోయెను. 


“అర్జునా! నీవు మంచివాడవోయీ! నీ కన్నులు వజ్రాలవలె మిలమిల లాడుచున్నవి. 
నీ తలమానికము తళతళ తోచుచున్నది. ని దేహన నీలరత్నాలు మిరుమిట్లు 
కొలుపుచున్నవి.నీకును ఉలూపికిని ప్రణయకలహము తీరినదా? నీవు సంతోషాన నింత 
జ్వలించు చున్నావు? నీ నాల్కలు దాచి నా పెదవుల నంటెదవు. వద్దు! నా కెంగిలి 
అసహ్యము. ఈరోజున పరుగుపందెములో నిన్ను ఓడించగలనుసుమా!” అని సౌందర్య 
రాశియగు నాబాల పకపక నవ్వినది. 


ఇంతలో మొగలిరేకువంటి శ్వేతోరగి యోర్తు ఆ బాలకడకు వేగాన ప్రవహించుచు 
వచ్చినది. దానిని చూడగనే అర్జునుడా కన్యకా హస్తాల నుండి నేలకుజారి, ఓంకారరూపమై 
ఆడజొచ్చెను. ధవళఫణియు, గ్రక్కున నా యువతిపై కెగబ్రాకి ఆమె మూర్ణాననుండి ఫణము 


క్రిందకువాల్సి యాబాలిక ముక్కు బుగ్గలు, పెదవులు, గడ్డము, నాల్కలనంట సాగెను. 


చంద్రకిరణమువలె మిలమిలలాడు స్నిగ్గస్విన్నాంగముతో నాభుజగి ఆ జవ్వని 
లేతపొన్నాకు చెవికడ సంగీత స్వనాన బుసకొట్ట నారంభించినది. బాలికయు “ఏమి 
ఉలూపి! భర్తపై నేరాలుమాని ప్రేమవాక్యాలు పలుకుచున్నావు! ఆహా! మూడునాళ్ళ 
కలహపు ముచ్చట నేటితో తీరెనేమి? ఏది! నాయెదుట ఒకరినొకరు కౌగిలించుకొను “డని 
కోకిల పులుగుపలుకుల కుహుకుహూలాడినది. తక్షణమే యా పన్నగి క్రిందకుజారి అర్జునుని 
మెలివేసికొనిపోయినది. 


ఆ మందిరమునం దెల్లయెడల విషోరగములు భయంకరములై తిరుగాడుచున్నవి. 
పాములు నివసించుటకు గోడలపొడుగునను మట్టితో కృత్రిమ వల్మీకములు నిర్మింప 
బడినవి. ఆ బాలిక అందలి నాగములతో మంతనమాడుచు, నాడుకొనుచు ఒక 
ముహూర్తకాలము వినోదించి యా మందిరము వెల్వడినది. 


ఒక కక్ష్యాంతరముదాటి యామె ఉద్యానవనవాటిక ప్రవేశించెను. అందు నాభితీగెలు 
కంచెలయందు దట్టముగా నల్లికొని ఎర్రని పుష్పములు పూచి యున్నవి. శృంగి, మదనబేరి, 
ముష్టి విపక్షిర విసబొద్ది వృక్షములు అచ్చటచ్చట తమ విషపత్రముల నాడించుచున్నవి. అది 
భయంకర సుందర వనవాటిక. అది మృత్యుబాలికా నృత్యరంగము. 


ఆ వనాంతమున వివిధవర్ల శిలలతో నిర్మింపబడిన జలాశయము నాకృశాంగి 
సమీపించి విగతవస్తయై, యందు దుమికి, యీదులాడజొచ్చినది. ఆ నీరములందు 
అగ్నికీలాసదృశములు నగు వివిధ విషాదులు సమ్మళితము చేయబడియున్నవి. 


ఆ తన్వంగియందు గాలికి నూగులాగు బడబానల జిహ్వవలె నీదు కొన్నది. 
పిల్లిమిరెములు, బల్లటీలు కొట్టినది. ఆ విష దిగ్గనీరముల బుక్కిట బట్టి పై కెగ జిమ్మినది. 
మునిగి తేలినది. ఓలలాడినది. 


జలక్రీడలైన వెనుక సువ్వనలేచి పదునెనిమిదేళ్ళ చుజుకు ప్రాయంపు 
టద్భుతసౌందర్య మొలుక బోసికొనుచు మెట్లెక్కిగట్టునకు వచ్చి, కురుల తడియార్చుకొని 
ద్విగుణీకృత _ దేహకాంతితో వెలుగుచు, కాటువేయబోవు పామునోటి కోరవలె 
తళతళమన్నది. 


ఆమె సౌందర్యము సువాసనాలహరు లెగబోయు తరులగర్భములోని అగ్నివంటిది. 
తియ్యని విషము. విద్యున్మాలినీ విలసితము, పాయము తాల్చిన వ్యాఘ్రరాణి, 
పదునుపెట్టిన నిశితకృపాణము. 


కుంతలములను వలిపెముతో తుడుచుకొనుచు దిసమొలతో నొయారముగ 
నడుగులిడుచు ఆ వనవాటి నంటియున్న భవనమార్గమును జేరినది. ఆమె దేహచ్చాయ 
తప్తకాంచనము. నల్లనై విడబారు కేశభారము జానువులవరకు వ్రేలాడినది. పరువములు 
తొంగిచూచు ఆమె వక్షోరుహద్వయము తరుణకదంబము పూచిన తొలిపూతగుత్తులు. 
ముగ్ధత్వమువీడని యా బాలికా తనూరేఖలు అపశ్రుతిరహిత రాగమాలికా 
మోహనతరంగములు. మత్సాకారములై దీర్హములైన యామె లోచనాల కలలు తిరగవు. 
అవి నిశితనారాచ ముఖధగద్ధగితములు. ఆమె అధరోష్టములు మధురములు, కరుగని 
అరణ్యక బింబ ఫలములు, నాభి కుట్టలములు. 


ఆ బాల యభ్యంతరగృహమునకు విసవిసజని, సన్నని దుకూలము ధరించి 


స్తనవల్కలము జుట్టుకొని నగలుదాల్చి నాభీగంధకదంబితమగు పచ్చి సాంబ్రాణిబంక 
పొగవేసుకొని కుంతలా లార్బుకొనుచుండ నామందిర కవాటము తెరచుకొని పండువంటి 
యొకవృద్ధతపస్వి స్థాలతిష్యులు లోనికి వచ్చిరి. మిసమిసలాడు నా బాలికాసౌందర్యము 
ఆపాదమస్తకము గమనించుచు, చిరునవ్వు మోమును వెలిగింప నాతడు చేరవచ్చినాడు. 


“తాతయ్యా! నాకేమి తెచ్చినారండి!” యని యామె యాతని కౌగిలిలోనికి వ్రాలినది. 


“కన్నతల్లీ! నీవు నా కోర్కెలీడేర్చు దివ్యముహూర్తము సమీపించుచున్నదిసుమి. 
అప్పుడు ని ఇష్టమువచ్చినట్లాడుకొని, నాశనమొనర్స అమూల్యము, సజీవమూ నగు 
నాటవస్తువు నీ కర్పించెదను. ఈలోన ఇతర వస్తువులు నీకు వలయునవి 
ఒసగుచుంటినిగాదా! 


“ఆ వస్తువు అందముగా నుండునా తాతయ్య?” 
“ఆ సౌందర్యమునకు దేశదేశములు తలలొగ్గుచున్నవి.” 
“ఎప్పుడా ముహూర్తము తాతగారూ?” 


“బ్రహ్మ సరస్వతిని విద్యాతేజపుంజముచే సృష్టించినాడు. కమలాక్షుడు కంటకుల 
నిర్మూలించుటకై చక్రమును సూర్యరజముచే త్వష్ట కల్పించినాడు. పరివేదనాతప్తమగు 
నాహృదయతాపమువోసి నిన్ను పెంచికొన్నాను. తల్లీ! నీ కన్నులు జాజ్వల్యమాన హల 
హలధారలై పోవుగాక! నీవక్షోజములు ప్రళయాగ్ని స్పులింగకలశములౌగాక! నీ దేహము 
జృంభా విస్ఫురన్మృత్యు ముఖదంప్టు యగుగాక! ఆ దివ్యముహూర్తము ఇదిగో 
వచ్చుచున్నది. వచ్చుచున్నది తల్లీ!” 


అతని కన్నులు ఫాలము భయంకరములగు కాంతులచే ప్రకాశించి పోయినవి. 
వణుకుచున్న అతని చేతులు ఆమె మూర్ణమును తడివినవి. 


ఇంతలో “ఘణఘణ” యొక జేగంట మ్రోత వినవచ్చినది. 


ఆ తపస్వికి మెలకువవచ్చి తీవ్రత తగ్గిన కంఠముతో “అమ్మా! పూజా వేళయైనది. 
పరమశివుడు యోగనిద్రనుండి లేచి నా పూజకై నిరీక్షించుకొనియున్నాడు. నేను వెడలెద” 
నని పలికి రూపొందిన బ్రహ్మవిద్యవలె నున్న యాతడా గదినుండి వెడలిపోయినాడు. 


తాతగారు వెడలిపోయిన వెనుక ఆ బాలిక వేరొక కవాటమును తెరచుకొని 
వివిధములగు ఆటవస్తువులున్న వేరొక మందిరమునకు బోయినది. 


ఆ బాలిక బొమ్మలతో నాడుకొనుచు, కూనిరాగముల తీసికొనుచు ఆ క్రీడలో 
మునిగిపోయినది. వ్యాఘ్ర సింహాదులు కురంగాది జంతువుల తినుచున్నట్లు, దేవి రాక్షసుల 
వధించుచున్నట్లు కీలుబొమ్మ లనేకములందుగలవు. 


బొమ్మల పెళ్ళిళ్ళు, బిడ్డబొమ్మల గుజ్జనగూళ్ళు ఆ పాప చిన్ననాటి నుండియు 
నెరుగదు. ఆమె ఆట పాట లన్నిటిలో వీరభయానకరౌద్రములే మెదిపి యుంచిరి. ఆమె 
చూపులకు విలయపయోద నీలిమలు కాటుకలైనవి. ఆమె యూర్చులు మృత్యు నిశ్వాస 
భుగభుగలతో సహాధ్యయనము చేసినవి. 


అ 
శ్రీకృష్ణశాలి వాహనుడు 


శ్రీముఖ సాతవాహన మహారాజు అభయభాహు సాతవాహన చక్రవర్తికి ప్రథమ 
తనయుడు. బౌద్ధశకము 426వ సంవత్సరమున ధాన్యకటకాన కౌనికీదేవి గర్భశుక్తి 
ముక్తాఫలమై శుభలగ్నమునందు జన్మించినాడు. శ్రీముఖుడు బౌద్ధశకము 453వ వర్షమున 
ఆంధ్రసింహాసన మధివసించి మహాప్రజ్ఞతో రాజపాలన మారంభించినాడు. 


సార్వభౌముడు బంగారు ఛాయవాడు. సంపూర్ణముగ ధనువు పొడువు గలవాడు. 
కోలనగు మోము, చక్కని కోరమీసములు, దీర్షసమ నాసిక, విశాలములై, అరమూతలై 
నిమ్నములుకాని కళ్ళు, సమఫాలము, పెద్దనోరు శ్రీముఖుని ముఖము సర్వసార్వభౌమ 
జయన్చి విలసితము. కండలు కట్టిన దేహము, కొంచెము చిరుబొజ్జ ఆ విగ్రహానికి ఒకనిండు 
తెచ్చినవి. 


శ్రీముఖుడు మరి మూడేండ్లకు పట్టాభిషిక్తుడగుననగా పెద్దకుమారుడు శ్రీకృష్ణుడు 
జన్మించినాడు. శ్రీకృష్ణసాతవాహన యువమహారాజు వెనుక, చక్రవర్తికి ఇరువురు 
రాకుమారికలు, ఒకరివేనుక ఒకరు నాలుగేండ్లు భేదముగా జననమొందినారు. ఆ వెనుక 
ఇద్దరు కుమారులు పుట్టిపురిటిలనే సందుగొట్టి చనిపోయినారు. తర్వాత రెండేండ్లకు 
శ్రీకృష్ణునికి పదునారు సంవత్సరముల ఈడున అతనికి తమ్ముడు మంజుక్రి రాకొమరుడు 
జన్మించినాడు. పదునారవ సంవత్సరమున శ్రీకృష్ణుడు యౌవ రాజ్యాభిషిక్తుడై ప్రతిష్టాన 
నగరపాలన భారము వహించెను. ప్రతిష్టాన నగర పాలకత్వము నందిన యువరాజులు 
మహారాజను బిరుదము వహింతురు. 


శ్రికృష్ణసాతవాహనమహారాజు ఇప్పు డిరువదిరెండు వర్గముల ప్రాయమున 
సింహకిశోరమువలె _ విస్ఫారితవక్షుడైమధ్యమోన్నత శరీరుడైయౌవన  పరిమళార్ధు 
వయస్ముడై, మహావీరుడై, శతృహృదయ విదారకుడై, ప్రతిష్టాననగరాన రాజ్యపాలన 
మొనర్చుచున్నాడు. 


సార్వభౌముని జన్మదినోత్సవములకు మహారాజు శ్రీకృష్ణసాతవాహనుడు 
ప్రతిష్టానమునుండి ధాన్యకటకమునకు సేనాపరివృతుడై సర్వవైభవోపేతుడై విచ్చేసినాడు. 
యువరాజు ధాన్యకటక నగరానికి మూడు గోరుతము లెగువను కృష్ణాతీరముననున్న 
విజయస్థలిత యనుకోటలో విడిదిచేసెను. వచ్చిన మరునాడు శుభముహూర్తమున 
శ్రీకృష్ణుడు సపరివారుడై, మాతాపితలకు పాదాభివందన మాచరింప సార్వభౌముని 
మహాభవనమునకు వెడల సన్నద్ధుడగుచున్నాడు. అలంకరణ మందిరమునుండి మంజులశ్రీ 
మూర్తియై, కిరీటకేయూరాది సకల భూషణాలంకృతుడై, మందహాస వదనుడై 
బయలుదేరెను. మౌక్తికాలంకృత దుకూలాంబరావృత ధవళచ్చత్రముతాల్చి చృ్చత్రవాహనుడు 
వెనుక నడువ, చామరగ్రాహిణులగు సుందరులు కరకంకణక్వణన మనోహరముగ 
నిరుదెసల వీచోపులిడుచుండ, పార్హ్వవర్తిని యగు మనోహరాంగి భుజమున 
ఎడమచేయినిడి, దక్షిణ హస్తమున లీలానీలకుముదము ధరించి, వేణు, కాహలాది 
వాద్యముల మధురగీతములు సెలగుచుండ సాయుధులగు నంతపుర రక్షకవనితలు 
పరివేష్టించి నడువ, శ్రీకృష్ణ సాతవాహనమహారాజు బయలుదేరి గుమ్మము దాటుటకు 
కుడిపాదముంచినతోడనే ఒక శ్వేతోరగము బుస్సుమనుచు, ఎట్టఎదుట ఆడుచు 
ప్రత్యక్షమైనది. భయావృతమనస్కులై ఎచటి వారచట ఆగిపోయారు. పార్శ్వవర్తిని కెవ్వున 
అరచి రెండుచేతుల కళ్ళుమూసికొనినది. శ్రీకృష్ణకుమారు డాశ్చర్యమున, ఒక్కతృటికాల 
మట్టే యుండిపోయినాడు. 


ఇంతలో నీలాంబుదావృత విశాలాకాశము వెలిగించి, మాయమగు విద్యున్మాలవలె నా 
శ్వేతపన్నగి వారందరు చూచుచుండగనే మాయమైపోయినది. 


అద్భుతాశ్చర్యహృదయులై, వారందరు శ్వేతఫణి తమతమ పాదాలను చుట్టినదేమో 
అని చేష్టలుదక్కి ఆ సుందర మందిర పురోభాగమున మలచిన ప్రతిమలవలె క్షణకాలము 
గన్పట్టిరి. 


రక్షకభటులు, దొవారికులు, పారిపార్శ్వకులు, ముఖపతులు, మంత్రు లొక్కసారి 
సాయుధహస్తులై యా మందిరమంతయు వెదకనారంభించిరి. 


శ్రీకృష్ణమహారాజు ఆ శ్వేతపన్నగినే తలంచుకొనుచు, చిరునవ్వు వెలుగులు మరల 
మోమున నలమికొన, పార్ణ్వవర్తినితో “మన ప్రయాణము సాగనిమ్ము” అని యాజ్ఞనిడెను. 


అయిదు లిప్తలలో మరల పరివార జనము, మంత్రులు, సేనాధిపతులు 
యధథాస్థానములకుజేరి మహారాజు కనుసన్నల ముందుకు సాగిరి. 


మహారా జిట్టు దుర్గప్టవేశమొనరి అంతపురముచెంత దన పరిజనమును నిలిపి, 
లోనికరిగి, దర్శనసభలో" సింహాసనాసీనులైయున్న తల్లిదండ్రుల పాదములకు సాష్టాంగ 
ప్రణామ మాచరించినాడు. 


బుద్ధభిక్షులు, విప్రులు ఆశీర్వచనములు పలుక, సార్వభౌముడు, సామ్రాజ్ఞియు 
సింహాసనములనుండి "లేచి, నయనముల ఆనందబిందువులు నృత్యమాడ, “వంగి 
కుమారుని చేరియొక చేయిపట్టి లేవనెత్తుచు, “దిరంజీివివి, సత్వర వివాహితుడవు, 
సిద్ధసకలాభీష్టుడవు కమ్ము తండ్రీ అని ఆశీర్వదించిరి. 


జననీ జనకుల నోటినుండి ఆశీర్వాదము వెలువడుచున్నప్పుడు శ్రీకృష్ణకుమారుని 
హృదయమున తెల్లని పామొకటి ఆడుచు కనిపించినది. 


సార్వభౌముని అనుమతిగొని యువరాజు తల్లితో అభ్యంతరమందిరమునకు 
బోయినాడు. 


మహారాణి: కుమారా! ప్రయాణము కుశలముగ జరిగినదా? 
శ్రీకృష్ణుడు: దేవమూర్తులైన తమ ఆశీర్వాదబలము నాకు వజ్రకవచముగదా తల్లీ! 


మహారాణి: మా కడుపును పవిత్రము చేయుటకు పుట్టినమూర్తివని నేను 
వేయిదేవులకు సర్వదా నమస్కరించుకొందును తండ్రి! 


శ్రీకృష్ణుడు: మా తమ్ములు బంగారు తొనల బొమ్మ, మంజుక్రీ మూర్తి జాడలు 
తెలియలెదుకదా? 


మహారాణి: నాయనా నా కడుపులో ఆ బాధ ఎప్పుడును కుములుచునేయుండును. 
ఏ దుర్మార్గునకు చేతులు వచ్చినవో! 


శ్రీకృష్ణుడు: ధనమునకాశించి ఇట్టిపని జరిగి ఉండదు. అమ్మా! మీరు పరిపూర్ణ 
ధైర్యమువహాంచి ఇంకను కొన్నినెలలుమాత్ర మోపికపట్టుడు. 


మహారాణి: నాయనా! నేను పైకి ధైర్యమువహించినా, అసలు నా హృదయములోని 
బాధ ఏలాగు తీసివేసుకోగలనయ్యా! నీవు తమ్ముని వెదకి ఆరునెలలలో అమ్మగారి ఒడిలో 
కూర్చుండపెట్టుదునని ప్రతిజ్ఞపట్టితివని వింటిని. తండ్రీ! నా చిన్ని బాబును ఒడిలో 
కూర్చుండ బెట్టుకో గల భాగ్యము మాకు వచ్చునా! అందుకు మీరందరు ఏమరుపాటులేక 
ప్రయత్నములు చేయుచునే యున్నారు, అయిన నా అదృష్టమెట్టుండునో! 


శ్రీకృష్ణుడు: అమ్మా! మీరు కంట తడి పెట్టకుడు. తమ్ములు బ్రతికి క్లేమముగ నున్నారని 
తెలిసికొన్నాను. ఆ సాక్ష్యము అనుమాన రహితమైనది, శుకబాణులవారే తెచ్చినారు. 


మహారాణి: అవును తండ్రీ మహారాజుగారు ఆ విషయమును చెప్పినారు. అందుకే ఈ 
మాత్రము ధైర్యముగ నున్నాను. నేనును, మహారాజుగారును త్రయంబకమునకు... 


శ్రీకృష్ణుడు: అవును జననీ! తామును చక్రవర్తియు ఎప్పుడు త్రయింబక గౌతమీ 
జన్మన్థలమునకు రాగలరు? 


మహారాణి: సార్వభౌముడు ఒకసారి పశ్చిమదేశాలకు రావలెనని యనుకొన్నారు. 
త్వరలోవారు విదియేని నిర్ణయమునకు వచ్చెదరనుకొందును. 


శ్రీకృష్ణుడు: అమ్మా! తమ పాద సేవ చేయుటకు వచ్చుచుండ, నాకిదినమున ఒక 
తెల్లని తాచుపాము శకునమైనది. దానికి ఫలమేమో యని ఆలోచించుచున్నాను. 


మహారాణి: ఏమిటి తండ్రీ! పామా! బుద్ధభగవానుని రక్ష నీకు పరమేశ్వరామృత రక్ష! 
చిరంజీవ! చిరంజివ! ఎచ్చట ఈ పాము కనబడినది? రాచబాటనా! 


శ్రీకృష్ణుడు: లేదు తల్లీ! మహాభవనానికి పయనమై అలంకార మందిరము 
దాటివచ్చిననాకు మందిరాంగణమునం దది ఆడుచు ప్రత్యక్షమైనది. 


మహారాణి కొమరుని శిరము పొదవిపట్టుకొని తనమోమున కాన్ని కొని మరల 
వదలినది. 


శ్రీకృష్ణ సాతవాహనుడు ఇంచుక నవ్వుచు తల్గిమోమున చూడ్కివజపి 


“జననీ! తాము మహాంఘారామానికై కట్టించు విహారము పూర్తియయినదను 
కొందును. గురువులగు అమృతపాదార్హతులకు దాని నర్చించు శుభ ముహూర్తమెపుడు?” 
అని ప్రశ్నించెను. 


“బాబూ! మీ తండ్రి గారును, నేనును సౌందర్యనిధియగు కోడలిని వరియించినాము. 
బాలిక చిత్రమును జూచి నీ యభిప్రాయము చెప్పవలయును. నీ వివాహమును, 
విహారార్చణము ఒకమారే” అని కుమారుని వైపునకు తిరిగి యా సామ్రాజ్ఞి చిరునవ్వు 
తెచ్చుకొనుచు పలికినది. 


శ్రీకృష్ణసాతవాహనుడు నవ్వుచు “శ్వేతపన్నగ సందర్శన ఫలితమా తల్లి!” అనుచు 
వంగి తల్లిపాదముల నంటెను. 


సార్వభౌముని దేవేరి, పుత్రుని నవ్వుచూచి, ఏదియో అవగతము చేసికొన 
ప్రయత్నించుచు, చిరునవ్వుతో తీవ్రాలోవనసలిపి, సుతునిశిరముపై చేయినుంచినది. 


ష్టసాతవాహనునకు తన తమ్ముని, మంజుశ్రీని, చోరులు తస్కరించుకొని 
క నీ ఉద్దేశ్య మెంత ప్రయత్నించినను అర్థముకాలేదు. 


చక్రవర్తి అంతపురములోనికి చొచ్చుకొనిపోయి, మాయావేషములతో మహాధైర్యముతో 
వేయిమంది రక్షకభటుల, రక్షకస్తీల, కంచుకుల, ద్వారపాలుర దాసీజనముల మధ్యనుండి 
రాజకుమారుని , ఎత్తుకొనిపోగల ౬ 'దెట్టరి ఎవడు? 


ఇది ఒకరిపని కాదు. అత్యంత సమర్థుడైన పురుషుడు కొన్ని వేలమంది సహాయంతో, 
అంతఃపురములోని దాసదాసీజన సహాయముతో, కొందరు రక్షకభటుల సహాయముతో 
జరిపియుండుననికదా శుకబాణుల వారు అభిప్రాయ మందినారు. వారితో మహారాజును, 
మహామాత్యులు, సర్వ సైన్యాధక్షులు ఏకీభవించినారు. 


రాజ్యమునకై ప్రయత్నమా? కసితీర్చుకొను ప్రతీకారమా? ముక్కుపచ్చలారని బిడ్డను 
కొనిపోవ వారి హృదయ మెట్లొప్పినది? శుకబాణుల చారులు దేశమునంతయు దువ్వెనతో 
దువ్వినారు. ప్రభువు అనుమానమును శుకబాణుల అనుమానమును, స్థాలతిష్యమహర్షి 
మీదనే ఉన్నది. కాని ఎన్నివిధములైన మాయలు పన్నినను, అనుమాసాత్మకమగు ఒకే 
చిహ్నమైన స్థాలతిష్యమహర్షి యాశ్రమమునందు గోచరింపలేదట. వారి ఆశ్రమములో 
వైద్యశాలలున్నవి. సర్పవైద్యమునక్షై అష్టఓషధుల తోటలున్నవట. మంత్రములకు కట్టుబడి 
పెద్దపులులు, సింహములు, చిరుతలు మొదలగు క్రూరమృగములెన్నేని యాతని 
మృగశాలయందున్నవట. 


విద్యార్థులై దేశదేశములనుండి ఎందరో పండితులు, బుషులు, కాపాలికలు, 
యోగులు వచ్చుచుందురు. వైద్యమునకు ముక్తికి మంత్రోప దేశములకు లక్షలమంది ఆ 
పవిత్రాశ్రమమునకు వచ్చుచుందురు. ఆ మహర్షి  రాజకుటుంబమన్న ప్రే ప్రేముడికలవాడు. తన 
తాతగారి సహాధ్యాయుడు సర్వతంత్ర స్వతంత్రుడు. 


వారణాసిలో, తక్షశిలలో, విష్ణుప్రయాగలో, హృషికేశములో, నవద్వీపమునందు, 
ధాన్యకటకమునందు, నర్శదాతీరమున, కావేరీతీరమున ఇట్టి మహాపండితుని, ప్రజ్ఞావంతుని 
ఎచ్చటను చూడలేము? అయినను స్టాలతిష్యునిమాట “తలచుకొన్నచో ఏదియో తనకు 
భయము కలుగును. శుకబాణులవారు కొందరిని అనుమానించి తనతమ్ముని 
మంజుశ్రీరాజకుమారుని తస్కరించుకుపోయినవారు వారేనని నిర్ధారణ చేసినారు. 
అయినను మూల కారణుడు స్థాలతిష్యులవారేననియు శుకబాణులి యనుమానము. 
శ్రీకృష్ణుడట్లు కక్ష్యాంతరముల గడచీ, చక్రవర్తియున్న సాహిత్యమందిరము చేరెను. 


శ్రీముఖుడు చిరునవ్వుతో, “బాబూ, మీకు ధాన్యకటక నగరాతిథ్యము ప్రితికరముగ 
నున్నదా?” యని ప్రశ్నించెను. 


“మహాప్రభూ! నా విడిది యధానందదాయకమైయే యున్నది. అయిన నొక్కచిన్న 
సంఘటన జరిగినది. ఎచ్చటనుండియో ఒక తెల్లనిత్రాచు నేను తమ దర్శనార్థము 
వచ్చుచుండ నెదుటబడి, ఆడి, మరుక్షణమున మాయమైనది” అని శ్రీకృష్ణుడు జనకునకు 
విన్నవించెను. 


ఇంతలో మాంత్రికుడగు నొకభిక్షుకు డచ్చటికివచ్చి “మహాప్రభూ! మహారాణీగారు 
యువరాజులుంవారికి పాము కనబడినదనియు, తత్సంబంధ మంత్రోచ్చాటనాదులచే 
యువరాజులకు ఆపద ఘటిల్లకుండ చూడవలె ననియు మహాసంఘారామమునకు 
గురుపాదులకు వార్తనంపిరి. వెంటనేవారు నన్నిక్కడకు పంపిరి” యని విన్నవించెను. 


మహారాజు ప్రశ్నార్థకముగ నా బిక్షుకునివంక చూచుచు “దయచేయు” డని 
యొకపీఠము చూపించెను. ఆతడు పీఠ మధివసించుటయు, 


“అది పాలవలె, వెన్నెలవలె తెల్లటిపాము” అని యువరాజనియెను. 


“మహాప్రభూ! శ్వేతపన్నగములు మనుష్యుల కండ్లపడవు. పడినచో నా పురుషునకు 
గాని, వనితకుగానీ ఏదియో ఉత్తమశుభము చెకూరగలదని సర్పశాస్తము శకునశాస్తము 
చెప్పుచున్నవి. శ్వేతపన్నగ సందర్శనమునకు మంత్రతంత్రములేమియు నవసరములేదు. 
యువరాజులకు త్వరలో శుభము కల్యాణమగునని మా శాస్త్రము చెప్పుచున్నది” అని యా 
భిక్షుకుడు తేల్పినాడు. 


“స్వామీ! మీ మాటలు మాకు ధైర్యమొసగుచున్నవి. యువరాజుల వారును, 
మేమును మహారాణియు గురుపాదులకు, తమకు ఎంతేని కృతజ్ఞులము” అని 
సార్వభౌముడు పలికెను. ఆ భిక్షుకుడు “బుద్ధదేవుడు మిమ్మురక్షించుగాక, ధర్మము 
మిమ్మురక్షించుగాక సంఘము మిమ్మురక్షించు గాకి యని ఆశీర్వదించుచు అటనుండి 
మహారాణి కడకు జనియెను. 


భర్తయు, జ్యేష్టపుత్రుడును తనకన్నతండ్రి దొరికితీరునని ధైర్యము చెప్పుచున్నారు. 
అబ్బా! ఎంతటి చిన్నబాలకుని ఆ కఠినాత్ములు కొనిపోయినారు! ధనమునకై యాశించికాదు. 
రాజ్యసంక్షోభము కల్పించుటకుగాదు. అందాలబిడ్డను కన్నతల్లి చేతులనుండి ఊడబెరికి, ఆ 
తల్లిని దుఃఖ పెట్టుటకు మాత్రము ఆ కరుణహీనులు అట్లు చేసినారు. 


ఆ అయిదేడుల బాలుడు ఎన్ని కడగండ్లు పడుచుండెనో. అతని బంగారు 
పనసతొనలు ఎండిపోయెనో? తల్లియైన ఆ మహారాణికి కన్నుల నీరు తిరిగినది. 


ఇంతలో ఒయ్యారముగ నడచుచు మహారాజు కొమరికలగు మాయాదేవియు, శాంత 
శ్రీదేవియు, పరిచారికలు కొలువ తల్లికడకు విచ్చేసి తల్లిపాదములకడ మోకరించిరి. 
ఇరువురిని చెరియొక చేతితో లేవనెత్తి, మహారాణి తన హృదయమున కత్తుకొన్నది. 


“మాయాకుమారి! రేపుమీరు సలుపు నాట్యమేమి?” అని మహారాణి అడిగినది. 
వర్షమువెలిసి, మబ్బులు మాయమైనవెనుక వెన్నెలవలె, ఆమెమోమున చిరునవ్వులు 
ప్రసరించినవి. 


“మాయాదేవి జనకుని పోలిక శాంతశ్రీదేవి అచ్చముగ తల్లిపోలిక, వారిరువురు 
చక్కనిచుక్కలు. _రాజశ్రీవారి కన్నులలో, చంపకపుష్పనాసికలలో  మందారకుట్మ 
లార్జములుగు పెదవులలో వెలిగిపోవుచుండెను. 


వారిరువురు తల్లికి చెరియొక ప్రక్క నధివసించిరి. 


మాయాదేవి: అమ్మగారూ! అన్నయ్యగారు తమ _ అంతఈపురములినికి 
వచ్చినారటకదూ! 


శాంతశ్రీదేవి: అన్నయ్యగారు మా మందిరానికి ఎందుకు వచ్చినారు కారండీ? 
మహారాజ్ఞి: అరుగో ఈ దారినే యువరాజు వచ్చుచున్నారు. 


అప్పచెల్లెళ్ళిద్దరు లేచి ముందుకు త్వరితముగ బోయి అన్నగారి పాదములకు 
నమస్కరించిరి. “క్రీకృష్ణుడు వారిరువురకు మాయామాత రక్షచెప్పి, లేవదీసి, ఇద్దరినీ 
చెరియొక చేతితో నడుములుచుట్టి తనకదుముకొని, వారి తలలను తన చెంపలకాన్ని, వారి 
ఫాలములు ముద్దుకొని, మరియు వదలెను. ఆనందదేవియు లేచి వీరి మువ్వురికడకు 
వచ్చెను. 


“మా అన్నయ్యగారు ఈదినము మా ఇంట నాతిథ్యముపొందరా?” అని మాయ 
అన్నది. 


“రండి అన్నగారూ, నేను వీణమీద ఇరువదియైదు మూర్చనలు నేర్చుకొంటిని. అవి 
అన్నియు పాడి వినిపింతును” అని శాంతశ్రీ యన్నది. 


“నాయనా! మీరు ఈ పూట వీరి మందిరానికే భోజనమునకు పొండు. ఈ రాత్రియు, 
రేపుదయమునను మహారాజు మందిరమున మీకు ఆతిథ్యము” అన్నది ఆనందదేవి. 


౬ 
నాగబంధునిక 


ధాన్యకటకనగరము కృష్ణానదీతీరమున నాలుగు గోరుతముల పొడవున నున్నది. 
నదీతీరమునుండి నగరగర్భమున ఒక గోరుతమున్నర యున్నది. 


ఈ మహానగరము చుట్టును అనేక గ్రామములు వనములు, ఫలవుష్పోద్యాన 
వాటికలు, ధనికుల ఉత్తమ అధికారుల సామంత ప్రభువుల ఉత్తుంగకుడ్య రక్షిత 
భవనములు, హర్మ్యములు, మందిరములు, మహాగృహములు, సౌధములు కలవు. ఈ 
నగరమునకు తూర్పున కృష్ణానదీతీరమున ద్విశతనివర్తన ప్రదేశమునందు మహా 
సంఘారామమున్నది. 


మహాసంఘారామ మధ్యమున మహాబైత్యమును, ఆ చైత్యముచుట్టు చైత్య 
మందిరములున్నవి. మహాసంఘారామమునకు, కులపతియగు అమృతపాదార్హ చేతుల 
విహారము ఇరువది ధనువుల దూరమున నున్నది. ఆ విహారమును చేరి కుడ్యరక్షిత 
వనాంతరమున బాలికా విద్యాలయ విహారమున్నది. ఉత్తమ విద్యాదీక్షితలగు నగర 
బాల్లికలందరునందు సర్వ వ్‌ గ్రహణోన్ముఖులై, ప్రజ్ఞాపరిమితాదేవీసదృశలై, శుక్లపక్ష 

సప్తమీచంద్రికలవలె, వసంత ప. హరివల్లభాపుప్పములవలె, రాగరంజిత పరిమళ 
హృదయల్టో విద్యామృతాష్థావితచిత్తలై ఆంధ్రనగరమునకే యశము సముపార్షించు 
చుందురు. 


ఆ బాలిక లందరిలో ఉత్తములు హిమబిందు, నాగబంధునికయును. నాగబంధునిక 
శిల్పాచార్యులగు ధర్మనంది కొమరిత పదునేడేండ్ల యెలప్రాయపు జవ్వని. పొడుగరి 
పదహారువన్నెల బంగారుఛాయగలది. వీర్యయుత దేహపుష్టికలది. పరుగులో, 
ధనుర్విద్యలో, కత్తిసాములో ప్ర ప్రసిద్ధాంధ్ర యువకవీరుల కేమాత్రము నామె తీసిపోదు. 


ఈ బాలికకు కాటుకకండ్లు. మోము ఫాలముకడ విశాలమై, చుబుకముకడ సన్నమై 
పవిత్ర బోధిపత్రమును తలపింపజేయును. 


మో 


నాగబంధునిక కడ హోయలు గురిపించు శృంగారలక్షణములకన్న నిశితకృపాణ 
సదృశమగు వీరవనితాలక్షణములు పెక్కులున్నవి. ఆమె తోడి బాలికలు ప్రాచిన శృంగార 
గాథాపరిస్స్ఫురణానంద హృదయలై, అర్థనిమీలిత నేత్రలై, నిట్టూర్చుచు, అజ్ఞాతనాయకుల 
కలలగాంచుచు నుప్పొంగుచుండ, నాగబంధునిక ఆంధ్రపీరగాథలు, రామాయేణ భారతాది 
గాథలు, భూర్ణపత్ర గ్రంథసంపుటముల తీక్షణదృష్టితో సర్వకాలా పోశనము 
చేయుచుండును. నాగబంధునికకు శిల్పము, చిత్రలేఖనము ఉగ్గుపాల విద్యయాయెను. 
చిన్ననాటనుండియు జనకహస్తగతశిల్ప జ్యోత్స్నాపరిపోషిత యగు నా బాలిక చిత్రకారిణి 
యగుటలో నాశ్చర్యమేమున్నది. 


నాగబంధునిక అల్లరిపిల్ల, అన్నగారగు సువర్హశ్రీకుమారునితో కలసి అశ్వారూఢయై 
నగరబాహ్య ప్రదేశాలకు. విహారార్థము పోయి అన్నగారితో పందెము వేయుచుండును. 
ఇంటికడ వారితోటలో అన్నగారితో కత్తిసాము చేయును. చెల్లెలగు సిద్ధార్థినిక నవలిలగనెత్తి, 
బంతివలె నెగుర వైచి పట్టుకొనుచుండును. సిద్ధార్ధినిక కేకలు వేయుచు “అమ్మా చూడవే! 
అక్కనన్ను బంతివలె చుక్కలవరకు నెగురవేయుచున్నది” అని అల్లరి చేయును. వారి 
యన్నయగు సువర్లశ్రీ పరుగిడివచ్చి, నాగబంధునికను భుజముపట్టి “యూపి, నవ్వుచు, 


చిన్న చెల్లెలి నెత్తుకొని, ముద్దులు పెట్టుకొని, బుజ్జగించి, నాగబంధునిక కందకుండ వారి 
తోటయంతయు పరుగిడును." 


ఆ రోజున నాగబంధునిక చిన్నచెల్లెలు చేయిపట్టుకొని, వయసు రాబోవు ఆడుపులివలె 
అన్నగారి శిల్చమందిరములోని పోయెను. 


ధర్మనంది హర్మ్యము, భవనము, శిల్పమందిరము ఒక విశాల వనవాటికయందు 
మహాసంఘారామమునంటి, ఆ సంఘారామమున కాగ్నేయమున కృష్ణానదీతీరమున 
నున్నవి. కృష్ణానది పొంగి, పరపళ్ళు తొక్కుచు ప్రవహించునప్పుడు, ధర్మనంది శిల్పమందిర 
సోపానముల నెక్కి మందిరోత్రరకవాట ప్రాంతమునకు వచ్చి, యా యుత్తమశిల్ప 
విన్యాసముల నవలోకింప తొంగిచూచు చుండును. 


జనకుని శిల్పమందిరమునకు ముప్పదిరెండు ధనువుల దూరమున కుమారుని 
శిల్పమందిరమున్నది. సంపూర్ణ విన్యస్తశిల్చమైన వజ్రభూగర్భన్థ చంద్రశిలాఫలకము 
పదుగురు సేవకులచే నెత్తించుచుండిన అన్నగారి కడకు నాగబంధునిక " పరుగునవచ్చి 
“అన్నా! నీవు ఎద్దులబండి పందెమున గెలిచితీరెదవు. అట్టు జయమందినప్పుడు 
నాకేమిబహుమతి నోసంగెదవు?” అని ప్రశ్నవేసినది. 


సువర్ణశ్రీ నవ్వుచు, తనకన్న గుప్పెడుమాత్రము తక్కువ పొడుగున్న చెల్లెలి 
భుజముచుట్టు చేయిడి, దగ్గిరకుతీసికొని, యామె మూర్దముపైచేయుంచి, కేశభారము 
సవరించుచు “చెల్లీ! 'గిరిపురమునం _దుత్తమలోహ ' కారుడు నిర్మించిన 
వనితాకృపాణమొకటి, అగ్ని శిఖవంటి దానిని శుక్లపక్ష విదియనాటి నెలవంకవంటిదానిని, 
కాన్మనీయగలను సుమా! నీకు నగలయం దభిరుచి లేదాయెను. మొన్ననే ప్రసిద్ధ 
వ్రాయసకాడగు గోపాలకుల వారు తాళపత్రముల లిఖించిన దివ్యగుణాఢ్య పండిత 
విరచితమగు బృహత్కథను కాన్కతెచ్చితినాయెను! నీవు వలదంటివి. వ్యాసభగవద్విరచిత 
భారతమును, వాల్మీకి విరచిత రామాయణము నెన్నిమార్లు చదువు చుందువో. 
ఒక్కసారియైన త్రిపీటకమును చదువవు. నీవు నాకు తమ్ముడవై ఏల జన్మింపలేదో!” అని 
యనుచు పకపక నవ్వినాడు. 


నాగబంధునిక: అన్నా! బుద్ధభగవానుని బోధ నాకు విసుగుజనింపచేయును. 
అహింసయట, అష్టమార్గములట, కోలము చెల్లిన వృద్ధుల కిశ్రమణకుని బోధ నచ్చునేమో. 
నాకుమాత్రమూ స్థాలతిష్యమహర్షి బోధనలు ఆనేందోత్సాహములు కలుగజేయును. 
వృషభేశ్వరుడైన కాలికంఠుడు చండీ విక్రముడు, ఆయన అర్ధాంగి దుర్గ వీరధర్మస్వరూపమైన 
దివ్యమూర్తి. కాదుఅన్నా? 


సువర్లశ్రీ: వెర్రితల్లీ! నీ యభిప్రాయములు నాన్నగారికి తెలియవు. ఆయన అవి విన్నచో 
భయకంపితహృదయులు కారా? 


నాగబంధునిక: నాన్నగారికి భయమా? అమ్మ కేభయములేదే! 
సువర్ణశ్రీ: అవును. నీవువట్టి మాటలప్రోవువని అమ్మకు తెలియదా? 


నాగ: నేను మాటలప్రోగునా? నీవు పనులప్రోగువా? నీపనులన్నియు నీ ఎదుటనే 
ఉన్నవి. పలుచనివి, గంభీరరాగములు లేనివి, రుచులు లేనివి, చప్పిడిభావాలు 
తెలియజేయు నీ బొమ్మలన్నియు నీ పనులేకావూ? 


నాగబంధునిక చప్పట్లు కొట్టుచు పక పక నవ్వెను. సిద్ధార్థినిక అక్కమాటలకు 
వెరగుపడుచు - “అక్కా! ఇప్పటికీని నీ వాడదానివను నమ్మకము “నాకులేదే” అన్నది. 
సిద్దార్థినిక మితభాషిణి. తొమ్మిదియేండ్ల యీడుగల యా చిన్నబాలిక ఎప్పుడు నేదో 
యాలోచనముననే యుండును. ఇతర బాలికలతో కలసి యాడుకొనదు. 


తల్లితండ్రులు బుద్ధపూజవేళ పాడుకొను ప్రాకృత గీతముల నాబాల యెప్పుడును 
తనలో తాను పాడుకొనుచుండును. ఆమెకంఠ మతి మధురమైనది. ఆమె యాటగది 
యందున్న బొమ్మలన్నియు బుద్ధారాధన సంబంధములైనవే. బుద్ధపాదములు, ఛత్రములు, 
ధర్మచక్రములు చిన్న చిన్నప పాలరాతితో, వెండితో, దంతముతో గంధపుతరువుతో 
విన్యానము చేసి ధర్మనంది తనయకు బహుమానము లిచ్చెను. ఆ గదినంతయు నవి 
యలంకరించుకొని యామె పుష్పములు సేకరించి, ఫలములు ప్రోగుచేసికొని, మహాలి నడిగి, 
ధూపవత్తియలు, సువాసనాద్రవ్యములు తెచ్చుకొని పూజలు సల్ప్బుచుండును. అన్నగారి 
శిల్ప మాబాలికకు ప్రాణము. నాగబంధునిక కన్నగారి వీరవిద్య హృదయా నందకరము. 
అన్నగా రేనాడు కవులు రచించు కావ్యానికములు మనోహర గాంధర్వ యుతముగ 
పాడుకొనునో అప్పు డన్నగారికడ చేరి, యాతని యొడిలో తలనుంచుకొని పెద్దవియైన 
లేడికళ్ళరమూతలుగా నన్నగారి ముఖమును, ఆకాశము నవలోకించుచు సీద్ధార్థినిక 
వినుచుండును. అన్నగారు పాటలు పాడుకొనునప్పుడు నాగబంధునిక ఆ చుట్టుప్రక్కలకు 
రాదు. 


అన్నగారు శృంగారరసభావపూర్ణములగు పాటలు పాడినప్పుడు నాగబంధునిక “ఛన్‌ 
ఈ శర్కరకలిపండ్లు నాకిష్టముండవు” అని నవ్వుచు వెడలిపోవును. సిద్ధార్థినిక కప్పు డక్కపై 
అమితముగ కోపమువచ్చును. అన్న పాడు పాట అర్థమై కాదామె ఆనేందించుటి. అన్న 
పాటలలో దూరదూరమున యశోధరాదేవి యున్నదని “యామె చిరుహృదయము, చిట్టి 
భావముల చిన్న ఆలోచనలతో ఉప్పొంగిపోవును. 


ఈరోజున నాగబంధునిక సువర్ష్లక్రీ వీపుపై ఒక గ్రుద్దు గ్రుద్ది “అన్నా! పదిక్షణము 
లీశిలము సంగతి మరచిపోకూడదా? రా; og శైబ్య సుగ్రీవకము 
లేమిచేయుచున్నవో కనుగొందము. బెల్లి గిత్తలకడకు రానేరాదు. చిన్నదూడలు, ఆవులు, 
ఆబెయ్య లీ వెర్రితల్లికి ప్రాణము చెల్లీ! ప వెన్నమ్మగారూ! ఓ మామిడిపండురసంగారూ! ఓ 
చెరకు పానకంగారూ! ఈ వేళనైన' కొన్ని మిరియములు తినవే! కొంచెము నల్లజిలకర్ర 
రుచిచూడవే. అల్లము లవణముతో కలిపి తినవే. రా; అన్నను పందెము నెగ్గించే కైలా 
సశిఖరములను చూచెదము రా; జజ్జమ్మతనము వదలు” అని నవ్వింది. 


“ఓ మగక్కా! నీవు గడనెక్కి యాటలాడుము. భీమునివలె నేనుగులతో 
బంతులాడుము. తాటకివలె చంటిపిల్లలను మూటగట్టుకొనిపో. నిన్ను చూచిన నాకు 
భయము వేయుచున్నది. అన్నచాటున దాగు కొనవలెను” అని సిద్ధార్థినిక కోపము 
నటించుచు నవ్వసాగెను. 


౭ 
సార్వభౌముని జన్మదినోత్సవములు 


ధాన్యకటకమునకు అయిదుగోరుతముల దూరమున కృష్ణానదీ కూలమున 
పురబాహ్యోద్యానమునకు సమీపముననే మహాఖేలనా ప్రదేశమున్నది. అది సుమారు నూరు 
నివర్తము లున్నది. (నివర్తము సుమారు మూడు ఎకరములు) ఆ విశాలస్థలమున 
సర్వకాలములయందు మల్ల యుద్ధములు, పందెములు, ఆటలు మొదలగునవి 


జరుగుచుండును. ఒకచో మల్లయుద్ధ మొనర్చుచుందురు. ఒకచో రథములు 
పందెముల కొరకై పరుగెత్తించెదరు. ఒకచో ధనుర్విద్య నేర్చుకొనుచుందురు. వేరొకచో గుజ్జపు 
స్వారియుందు నిమగ్నులయియుందురు. పలువురు మల్ల ముష్టి యుద్ధాల నలవరచుకొను 
చుందురు. మహావీరులకు ఉనికిపట్టయిన ఆ ప్రదేశమునకు" చిక్కిపోయిన బక్కవారిని 
రానీయరు. అచటికి వెళ్ళలేనందుకు పలువురు ఆంధ్రబాలురు ప్రాణ త్యాగమునకైన 
ఆయత్తులగుదురట. 


మహోత్సవములప్పు డచ్చట ప్రదర్శనములు, పందెములు జరుగుచుండును. ఆంధ్ర 
సార్వభౌముడు శ్రీముఖుని పుట్టినదినమున ప్రతిసంవత్సరమును మహోత్సవాల నేకము 
లందు జరుగును. 


నగరమధ్యము, సార్వభౌముని కోటకు సుమారు రెండు నూర్లధనువుల దూరమున, 
నగర క్రిడామందిర మున్నది. క్రీడామందిరమును చుట్టి నగర “వసంతోద్యానమున్నది. 
వసంతోద్యానకుడ్యములనాని చిన్నక్తీడా పర్వతమున్నది. 


నగరనర్తశాల యా క్రీడా పర్వత శిఖరముపై నున్నది. పర్వత పాదము నుండి ఆ 
చిన్ననగరము అరువది అడుగుల ఎత్తు మాత్రము. నర్తనశాలలో సార్వభౌమ జన్మదినోత్సవ 
సంగిత సభలు, నాట్యప్రదర్శనములు జరుగును. కోటలో నున్న రాజనర్తనశాలకు, 
ఆనందమందిరమని పేరు. అచ్చట ముఖ్య నాట్యప్రదర్శనములు జరుగును. 


ఉత్తమగాయకులకు, నటకులకు, కవులకు, శిల్పులకు, చిత్రకారులకు భూరి 
పారితోషకముల సార్వభౌము డర్పించును. దేశమంతయు సంతోషమున నోలలాడును. 
గ్రామములు, ఘంటా వథములు, పట్టణములు, నగరములు అలంకరింప బడును. 
కారాగృహముల బంధితుల విడుదల చేతురు. పల్లెల, పురముల నృత్య గానకావ్యాది 
వినోదములు ఎడతెగక జరుగును. 


విస్తారాంధ్రమహారాజ్యమందెచ్చటను, ఏవిధమగు పన్నులను  నెలరోజులవరకు 
వసూలు చేయరు. దేశమంతయు నానందడోలికల తేలియాడి పోవుచుండును. 


ఖేలనాన్థలములలో ముష్టియుద్ధ, మల్లయుద్ద, ఖడ్గయుద్దాది ప్రదర్శనములు, గుజ్జపు 
పందెములు, రథముల పందెములు, ఏనుగు పందెములు జరుగును. వీధినాటకములు, 
తోలుబొమ్మల నాటకములు, దొమ్మరవిద్దెలు, సాముగరిడిలు, గాథాకాలక్షేపములు ఎన్నియేని 
జరుగును. జనులు ఆనంద పరవశులై, శుభ్ర వస్తములు ధరించి, 'భూషణాలంకృతులై, 
మద్యాదికములు  త్రాగువారును, జూదముల 'హెల్గొనువారును, ఆఖేటనోత్సాహులు 
నగదురు. ఆంధ్రసుందరీమణులు అప్పరసలే యై నృత్యగీతాదుల  వినోదించుచు, 
ప్రదర్శనముల పాల్గొనుచు, సర్వభూషణాలంకృతులై ఒయారపు నడకల ఏ గంధర్వ 
నగరమునో తలంపునకు దెత్తురు. 


ఆంధ్రులకు ఎడ్లబండి పందెములు (ఈవలావల ఎడ్లు, మధ్య గుణమును కట్టిన 
బండ్లపందెములు), "రథ పరీక్షలు అత్యంత ప్రీతికరములు. ఈ పందెముల పాల్గొనని 
ఉత్తమాంధ్రు డాయుగమున ఆంధ్ర మహాసామ్రాజ్యమునం దెచ్చటను గానరాడు. 


ఈ వివిధీత్సవములలో నానందించుటకు, వివిధపరీక్షల పాల్గొని బహుమతు 
లందుటకు ఆసేతుహిమాచలముననున్న దేశములందలి మహారాజుల, మండలాధిపతుల, 
సామంతుల, చక్రవర్తుల, అర్హతుల, కులపతుల, మహిభిక్షుకుల, బుషుల, పండితుల, 
కవుల, గాయకుల, నటుల, వీరుల, పోటుమగల నాహ్వానింతురు. కురు, పాంచాల, సాల్వ, 


మద్ర, శూరసేన, మగథ, మాళవ, కుంతల, పాండ్య, చోళ, కాంభోజ, గాంధార, కామరూప, 
ఘూర్దర, త్రికళింగ, వంగ, లిచ్చవాది దేశముల కన్నింటికిని; సువర్ణ యవ, బలి, 
పూర్వకాంభోజ, సింహళాది ద్వీపములకును, యవన, బాహ్లిక, తురుష్క "పారశీక, రోమక, 
నీలకా, త్రివిష్టప, చినాది లాతివిలాతులకును సందేశ గ్రాహకులు ఆహ్వానముల 
గొనిపోదురు. 


ఆ యా దేశములనుండి వీరులు, పండితులు, రసజ్ఞులు, రసస్రష్టలు, ప్రభువులు ఈ 
యుతృవముల _ పాల్గొని యానందతరంగడోలికల “నూగిపోవుటకు యాత్రలుసాగి 
యరుదెంతురు. 


వృషభశకట పరీక్షకు ఘనదారువినిర్శితరథములకు పూన్చిన  కైలాసశిఖర 
సదృశములగు గిత్తలపూన్సి జయాభిలాషులై దేశదేశముల నుండి వీరు లరుదెంతురు. 


మగథనుండి సుశర్మకాణ్వాయన చక్రవర్తి కాత్యాయనుని పంపినాడు. ఉజ్జయిని నుండి 
మహారధియగు పఫహ్హవుడు వచ్చినాడు. సౌరాష్ట్రమునుండి పొట్టివియు, బలము కలవియు, 
లేళ్ళవలె చురుకు గలిగిన పసరముల వివిధ వర్ణాలంకృతమగు రథమునకు పూన్ని 
జీవనప్రభువీరుడు వచ్చినాడు. నిడుపాటి కొమ్ములు కలిగి వాలుకన్నుల బెదరుచూపు 
చూచుచు, శ్రమయనునది యెరుగని నల్లగిత్తల గట్టుకొని దక్షిణమునుండి వీరత్తుణి 
వచ్చినాడు. ఆ రోజున నలుబదిమూడు దేశములు పందెమునకు తమతమ రధికులను 
పంపినవి. 


తెలుగురౌతులు పదునేనుగురు పందెమునకువచ్చిరి. సమవర్తి మేనమామ 
బండినడుపుటకు నిశ్చయింపబడినది. శిల్పికుమారుడగు సువర్ల్ణశ్రీ కూడ పరిక్షకై పేరిచ్చెను. 
పట్టణమంతయు కోలాహలముగా నున్నది. 


సమవర్తి జయముగాంచునని అందరికి దెలియును. పట్టణ ప్రజా సమూహమునకు 
సమవర్తియనిన ప్రేముడి యెక్కువ. లాతిదేశములకు బోయి యచ్చట ః జరిగిన ప్రదర్శనముల 
విజయమొంది 'ఆంధ్రగౌరవము నిలిపినది సమవర్తియేగదా! ఆతడు నడపజాలని 
రథములేదు, ఎక్కడ్రాలని గుట్టమునులేదు. ఆతడు చెప్పిన వినని బలీవర్ద మున్నదా? 


మహాభేలనాస్థలమంతయు నలంకరించినారు. _ఆంధ్రవైభవమంతయు నచట 
చిత్తితమయ్యెను. “ చిత్రవర్ణవస్తాలంకృతమై, వివిధాకృతమగు ప్రజ భూమి పై వాలిన 
మహేంద్రచాపముల తలపించెను. ఉత్తరాంధ్రదేశపు సన్నని దుకూలములు చిరుమబ్బుల 
వలె గాలికి తేల్లిపోవుచున్నవి, ఆంధ్రదేశమునకు వజ్రభూమి యని పేరు. ఆంధ్రులు 
రత్నాలరాజులు. స్త్రీలును, పురుషులును ఇప్పుడు మన మగవారివలె ఒక్క అందమగు 
వస్త్రమును పాదములవరకు రాకటి వస్త్రములు గట్టుకొందురు. ఒక వస్త్రము పైన 
గచ్చ్‌కొందురు. వలిపెముల కొందరు తలబ్‌రలుగా ధరించి యుండిరి. కాళ్ళకు బంగారు 
కడియములు చేతులకు కంకణములు, మెడలో వివిధములగు హారములుండును. 
మొలనూళ్ళు ధరించిన యువతులచే నా ప్రదేశము మెరుగు లీనుచున్నది. అనేకులు 
రాజవంశమువారు తలపై వివిధరూపముల రత్నములు, ముత్యాలహారములు పొదిగిన 
కిరిటములు ధరించియుండిరి. 


ప్రేక్షకస్టలమధ్యమున రాజమందిరమున్నది, అనేక దంత హేమగంథాసనములు 
అందమర్చిరీ. మధ్యమున సార్వభౌముని సింహాసనమును, దానిం జేరియే రాణుల 
పీఠములును గలవు. ఆ మందిరమున కీవలావల మంత్రుల, దండనాయకుల, 


సేనాధిపతుల మందిరములు వారి వారి గౌరవముల ననుసరించి వెలుగుచున్నవి. 
సార్వభౌముని మందిరమునకు కుడిప్రక్కగా, అన్ని మందిరముల తుద సామాన్యజనము 
చూచుటకు తగిన పెద్ద పందిరియొక్కటి తగు అలంకారములతో నిర్మాణమొనర్చిరి. 


రాజమందిరము ఎడమప్రక్కగా మూడు మందిరములావల చారుగుప్తుని మందిరము 
సూర్యకాంతమణివలె నా ప్రదేశమును వెలిగించుచు ఆ వచ్చిన లక్షలకొలది ప్రజల చూపుల 
నాకర్షించుచుండెను. మూడేండ్లనుండి వెలవెల పోవుచున్న ఆ మందిరము నేడు 
పూర్ణాలంకార మనోహరమై సుధర్శను పరిహరించుచున్నది. “రాజమందిరమునకు 
జోడగునది, ఆ మందిర మొక్కటియే” యని ప్రజ లొకరి నొకరు చూచి చెప్పుకొనిరి. 


“పదునొకండవ ముహూర్తము మ్రోగించినారు. సార్వభౌముడు వచ్చువేళ అయినది” 
అని మహాశ్రీచండకేతునితో ననియెను. వారిరువురు గుజ్జముల పై నధివసించి 
రంగస్థలమున నిటు నటు తిరుగుచుండిరి. అంత చండకేతుడు పురమార్గమువంక చేయి 
నడ్డమునుండి చూచుచు “అదిగో సార్వభౌములు వచ్చుచున్నారు” అని అరచెను. 


౮ 
శకటచోదక పరీక్ష 


మహాశ్రీ: ఆ వచ్చునది సార్వభౌములుకారు. ఎవరు చెప్పుమా అంతవైభవమున 
వచ్చుచున్నది? 


చండకేతుడు: ఆర్యా! తెలిసినది, తెలిసినది! రత్నకలశధ్వజము! ఆర్యచారు 
గుప్తులవారు, కోటీశ్వరుల వైభవము ఒక్కొక్కప్పుడు భూమీశుల సంపదను మించిపోవును 
కదా! 


మహాశ్రీ: అవునయ్యా! చారుగుప్తుడు సకల భారతవణిక్సార్వ భౌముడు. ఆయన 
ఎన్నికోట్లకు నాగదేవుల కాపుంచినాడో! ఎన్నిమందసముల రత్నరాసులున్నవో! వివిధదేశ 
సువర్ణము లెన్ని మందిరముల లెక్కకురాక, ప్రోవులుపడియున్నవో! 


చండకేతుడు: మూడేండ్లనుండి చెన్నుదరగియున్న ఆ వర్తక చక్రవర్తి మండపము ఎంత 
పరమాద్భుతముగ నలంకరించినారు! ఏమి విశేషము స్వామీ? 


మహాశ్రీ: విచార మెంతకాలము మానవునకు! ఆతని భార్య చనిపోయి 
మూడేండ్లయినది. ఇప్పుడు కొమరిత పదునారేండ్ల వయసునందినది. ఆంధ్రయోషా 
రత్నములలో ఆ బాలిక కౌస్తుభమే. 


చండకేతుడు: ఆమె యందము తనివితీరని వేడుకతో చెప్పుకొందురు. అంత 
అందగత్తయా ఆర్యా? 


మహాశక్తి: ఓయి అజ్ఞానీ, అందగత్తె అనుమాటను కృష్ణానదీ గర్భమున పడద్రోయుము. 
ఆమె అపరాజితాదేవి. ఆమె ప్రజ్ఞాపరిమిత. ఆమె శ్వేతతార! ఆమె అనంత 
సౌందర్యభావోజ్వలమూర్తి! 


చండకేతు: ఆర్యులు కవులగుచున్నారు. 
మహాశ్రీ: దివ్యసౌందర్యాభిముఖుడగువాడు మొరకుడైనను మహాకవికాడా 


చండకేతూ? 


చండకేతు: మీ వర్ణన విను నాకే కవిత్వము గంగోత్తరస్వరూప మందాకినీ ప్రస్రవణమై 
వచ్చుచున్నది, శకటాధ్యక్షులవారూ! 


ఇంతలో చారుగుప్తుని రథము పరివారపరివేష్టితమై, ఆశ్విక గజవీర సంరక్షితమై, భేరీ 
మృదంగ శంఖ కాహళ వాద్యములు చెలగ మహాఖేలనాస్థలము దరిసినది.చండకేతుడు 
ముఖపతులతో, గణపతులతో, పదాతివీరులతో చారుగుప్తునకు ఎదురేగి, 
సార్వభౌమవాద్యమేళములు వణిక్సార్వభౌముని మేళములతో మేళకముగా సగౌరవముగ 
తోడితెచ్చి, చారుగుప్పుని మందిరముకడ విడియించుటయు, వారందరు రథావతరణ 
మొనర్చిరి. చారుగుప్పుడు ఇంద్రగోపుని చేయి నూతగొని రథము దిగెను. వేరొక 
రథమునుండి హిమబిందుకుమారియు, ముక్తావళీదేవియు, అమృతలతాదేవియు, 
చెలియగు బాలనాగియు, అలంకారికయగు తారాదత్తయు దిగిరి, వేరువేరు శకటముల 
నుండి హిమబిందు సేవకురాండ్రు పెక్కండ్రు దిగినారు. అశ్వికులు మండపమువెనుక కావలి 
కాయుచుండిరి. చారుగుప్తాదులు వివిధాసనముల నాసీనులైరి. 


రథమునుండి అవరోహించుచు హిమబిందుకుమారి మేలిముసుగు తీసి, 
వివిధాలంకారులు, వివిధవర్ల వస్త్రశోభితులు, కోలాహలపూర్ణులైన యా మహాప్రజలను 
కౌతుకముగ పర్యాలోకించినది. 


ఆమె అందాలప్రోవు, విలాసములమూట. ఒయారములకుప్ప. ఆమె పరమాద్భుత 
సౌందర్యమునకు ముగ్గులై, ప్రజలును దళ ముఖ గణచమూపతులు, రాజోద్యోగులు, 
మంత్రులు, దండనాయకులు, ప్రాడ్వివాకులు, ఒకరననేల అందరును ఆమెనే 
చూచుచుండిరి. 


మహాకాండూరనగరపు బంగారు సరిగపూవుల లతల దుకూలము, పనుపుపచ్చ 
ఎరువు వెలుగునీడల నేతచీర ధరించి, నీల చీనాంబర స్తన వల్కలము బిగించి, ఆమె 
పాము కుబుసముబోలు కాశ్మీరసువర్లమృగీ రాంకవము వల్లెగా ధరించినది. 


పదునారేండ్ల ఎలప్రాయమున పాటలవర్ల జాంబూనదభాసురయగుచు పారిజాత 
కుసుమమును దలపించిన దా బాల. ఆమె నాలోకించిన యువకులు పురుషులు ఎందరు 
నిట్టూర్పులు వదలిరో, ఎందరి గుండియలు కొట్టుకొనెనో, ఎంద రెట్టి స్వప్నలోక విహారులైరో, 
ఎందరు సమ్మోహనాస్త్ర పిడితులైరో? అప్పుడు ప్రజలు సార్వభౌముడు ఇంద్రునివలె, 
బోధిసత్వునివలె అరుదెంచుటయే గమనింపలేకపోయిరి. 


శంఖ వేణు ముఖవీణ కాహళాది సుషిరములు, భేరి ఢంకా మృదంగాది వాద్యములు, 
తాళములు, తప్పెటలు సముద్రఘోషాగాంధర్వము సర్వదిశల నావరింప యథోదితవేషుడై, 
సూర్యుని రథాశ్వములవలె కలశాంభోధీ వీచికోపమానములైన ధవళతురంగములు పూన్చిన 
సువర్ణరథ మారోహించి, అతిరథుడైన శ్రీముఖశాతవాహన మహారాజు మంత్రులు, 
సామంతులు, దండనాయకులు, కవులు, ఆచార్యశ్రమణకులు, ఉత్తమ గాయకులు, 
మహాశిల్పి ధర్మనంది, సర్వసేనాధ్యక్షుడు, ఉపసేనాధిపతులు కొలువ' ఇంద్రవైభవముగ 
విచ్చేసి రాజ మందిరము ముందాగి రథావతరణ మొనర్చెను. వందిమాగధులు 'కైవారములు 
చేయుచుండిరి. 


సార్వభౌముని రథము పరివార సమేతమై  వచ్చుచున్నదనగనే 
మహాఖేలనాప్రదేశస్థులగు ప్రజలెల్లరు జయజయధ్వానములు సలుపుచు, లేచి 


నిలుచుండిరి. 


సార్వభౌముడు సింహాసన మధిరోహించుటతోడనే బ్రాహ్మణులు, శ్రమణకులు 
సామ్రాట్టుకు ఆశీర్వాదము లొసంగిరి. 


ఇంతలో శకటాధ్యక్షులు, మహాశ్రీ సార్వభౌమునికడకు వచ్చి మోకరించి, నమస్కరించి, 
లేచి, ఉక్షశకటపరీక్షకు వచ్చినవారి నందరినీ సార్వభౌముననుజ్ఞకై మందిర ప్రాంగణమునకు 
తీసికొ నివచ్చెను. వారందరు సార్వభౌమునికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి 
తమతమ  నామధేయములు తెలిసికొని, చక్రవర్తి యనుజ్ఞనొద, తమతమ 
శకటములకడకుబోయి, వాని నారోహించి ప్రారంభస్థానమున, ముందు కురకబోవు 
వృషభముల నయభయముల నిలువ వారింపుచుండిరి.” 


రథపరీక్షామార్గము విశాల సమతలము. దారి పొడుగునను దిమ్మెన చేసి, గట్టిచేసిరి. 
బయలుదేరిన స్థలమునుండి శకటములు ఒక గోరుతము దూరము పోయి యచ్చట 
నర్ధచంద్రాకృతిని కుడివైపునకు మళ్ళి, వేరొక విశాలమార్గమునవళచ్చి, ప్ర ప్రారంభ స్థలమునకు 
పోయి, మరలనట్లే ఇంకొక పర్యాయము తిరిగి గమ్యస్థానమునకు రావలెను. 


ఆంధ్రు లందరకును తమవారిలో నొక్కడు నెగ్గితీరునని దృఢనిశ్చయము. శకటములు 
తేలికగల తరువాతి కాండముల నిర్మించినవి. లాక్షావర్ణాలంకృత ములై, 
భూషణానేకసుందరములై, దేవవిమానముల నవి తలపించుచున్నవి. 


ప్రారంభప్రదేశమందవి శ్రేణిగా నిలువబడియున్నవి. కండరములు కట్టి, లేడికాళ్ళవలె 
పలుచని కాళ్ళు కలిగి, పొట్టివియు, నెత్తయినవియు, శ్వేత, కపిల, బల, ధూమ్ర, 
లోహితవర్లవిగ్రహములై కొమ్ములకు వెండీ బంగారు తొడుగులు, కాళ్ళకు వెండి 
బంగరుగజ్జేలు, నడుములకు పట్టుదట్టిలు, మూపుల వర్ణకంబళములు, కంఠముల 
బంగారువెండిమువ్వలు, ఘంటికలు, మూర్గముల చర్మపుదట్టీలు, బాసికపుదండలు కలిగిన 
కోడెలు, గోవృషభములు, ఉక్షములు - భయమున కొన్ని గర్వమున కొన్ని నిశ్చలత్వమున 
కొన్ని, రౌద్రమున కొన్ని, తొందరపాటుతో కొన్ని నిలిచి తోకలు ఇటునటు నాడించు చున్నవి. 
అంకెలు వేయుచున్నవి. డెక్కలెత్తి నేలను రాయుచు, కొట్టుచున్నవి. మోరలు చూచుచున్నవి. 
చెవులనాడించుచున్నవి. కన్నుల త్రిప్పుచున్నవి. 


ఆ శకటముల నడుమ అద్భుతదారుశిల్న సుందరమగు రథముపై పగ్గముల సడలించి 
పట్టి, లీలాభంగశరీరియై, చిరునవ్వున వెల్లకోడెలతో “శైబ్య! సుగ్రీవక! ఏమది? తొందరా 
మీకు?” అనుచు తీయతీయని మాటలాడు బాలకుని, ఆ ప్రక్కనే శకటచోదకుడై యున్న 
కరూరవుడు విని, కాళింగునకు కన్నుగీటినాడు. 


“తెలుగుదద్దమ్మలకు తొందర ఏల అచ్చటనే యుండవచ్చునులే” అని పాలిభాషను 
కాళింగుడు కరూరవుని ముఖము చూచి పలికినాడు. సమవర్తి శాతవాహన వీరశ్రేష్టుడు 
సగర్వముగ ఛంగున నురికి తనకంబళివ్యాహకమారోహించి, పగ్గములుపట్టి ఆసీనుడైనాడు. 
చారుగుప్తుని వదనమున సంతోష హాసరేఖ లుదయించినవి. 


హిమబిందు తన మేనబావ సమవర్తిని జూచి, ఆనంద ప్రపుల్ల వదనయై “సెబా 
సనుకొన్నది; 


శకట వేగములు 


ప్రేక్షకులందరు తమతమ యాసనముల పై, మొదట నిశ్చల మనస్కులై కూరుచుండిరి. 
తరువాత వారి హృదయముల విజయలక్ష్మ ధవుడెవ్వడగునా యను నాలోదనలు 
పొడసూపినవి. ఆ వెనుక సమవర్తి నెగ్గితీరవలయునని కొందరి హృదయముల, ఆంధ్రులలో 
నెవ్వరైనను సరియని కొందరి మనఃపథముల, కాంక్షలు మొలకెత్తి పెరిగి 
మహావృక్షములైనవి. అందువల్ల మాటలు, వాదనలు, కోపములు, హర్షములు, హాస్యములు 
వికటహాసములు చెలరేగినవి.పందె మింకను ప్రారంభముకాలేదు. ప్రజల హృదయములలో 
విసుగు, ఆవేగము పరువులెత్తినవి. నిశ్చలాసీనత వికలమై ఆసనములలో ఇటునటు 
కదలువారు, వంగువారు, వెనుకకు వాలువారు, చక్రవర్తి మందిరమువైపు చూచి, 
ఆలస్యమునకు కారణమేమి యనుకొనువారునై యుండిరి. 


అంతలో నం దుద్భూతమగు శబ్దబ్రహ్మముంబోలి, ఒక్కసారి పదునారు 
శంఖములు “భోం, భోం, భోం!” అ ధ్వనించినవి. 


ఆ ధ్వనికి భీతచిత్తములై మాళవుని ఎద్దులు, పాండ్యుని వృషభములు అడ్డగోలుగా 
పరుగిడినవీ. శకటములు తలక్రిందులై శతశకలములైనవి. తక్కిన బండ్లన్నియు 
సమవేగంబున పరువిడి వచ్చుచు, పరీక్షా పథమున నడ్డముగ పడియున్న బండ్లను 
తప్పుకొని, చుట్టి ముందుకు సాగినవి. 


భరుకచ్చపువీరుని బండిగిత్తలు పడిపోయిన బండ్లను చూచి, ముందుకు సాగక, 
వెనుకకుతిరిగి, విశ్రమారామములవైవునకు పరుగిడిపోవ, “గొల్లుమని ప్రజలొక్కుమ్మడి లేచిరి. 
అంత గజదలాధికారియగు ప్రమానందుడు అచ్చటనే యుండుటచే, నేనుగుపైనుండి 
పాశము విసరి ఒక్కఎద్దును పడగొట్టెను. తోడనే బండి తలక్రిందై పడినది. ఏ ప్రాణికిని 
అపాయము రాలేదు. 


పందెపుబండ్లు. పడిపోయినబండ్లను దాటిపోవగనే పలువురు సేవకులు వైద్యులు 
అచటకు పరువిడి, శకటశకలములను, దెబ్బలుతిన్న వృషభములను, సారధులను 
కొనిపోయిరి. ఆ స్థలమును తక్కినబాటతో సమముచేసి వెసిరి. 


కాళింగుడగు మల్లినాధునిబండి అన్నింటికి ముందు ఛెంగు ఛెంగున పరువిడి 
పోవుచున్నది. అతని వేన్నంటీ వీరత్తుణితలైయాళై తనబండిని తోలుకొనుచు అరవమున 
నేదియేని మాటలాడుకొనుచు పోవుచున్నాడు. వీరత్తుణికి ఎడమప్రక్క కేరళ, ఘూర్డర, 
వంగవీరులు రథముల పరువెత్తించుచుండిరి. ఆ వెనుక లిచ్చవుడు, మువ్వురాంధ్ర వీరులు 
సమముగ బోవుచుండిరి. వారిని వెన్నంటి సమవర్తి, సువర్లశ్రీ, మాగథుడును, వారికి 
కొంచెము ఎడములో పలువురును బోవుచుండిరి. 


సువర్హక్తీ నిర్మల నీలాకాశచంద్రమూర్తివలె నిర్వికారుడై పోవుచున్నాడు. 


ఎద్దులన్నియు మోరలెత్తి ఊర్పులూర్పుచు, కనుకొలుకుల కెంపులు గ్రమ్ము, 
చిరునురుగులు సెలవుల ప్రసరింప, పాలసముద్రతరంగమువలె, ధవళ కాదంబి 
మాలలవలె, గంగానదీపతనములవలె గంగడోళ్ళాడుచుండ మహా వాయువేగమున పరుగు 
వారుచుండెను. తేలికయగు శకటము లిటునటు నాడి పోవుచున్నది. సారథులు వంగి, 
ఎద్దుల నదలించుచు, పసరముల ప్రార్థించుచు, కోడెలతోటి సరసంభాషణములాడుచు 
బోవుచుండిరి. 


మొదటిసారి సగముదూరము పోవునప్పటికి లిచ్చవుని దూడలు పరుగిడలేక 
ఆగిపోయినవి. మొదటి చుట్టుకడకు పోవునప్పటికి కేరళ, కామరూప, గాంధారుల 
శకటములన్నియు వెనుకకుపోయినవి. చుట్టి, తిరిగి సగముదూరము వచ్చునప్పటికి 
మిగిలినవారు కళింగుడు, మాగథుడగు శివస్వాతి, సమవర్తి, సువర్ణ శ్రీకుమారుడు, ఇంక 
నిరువు రాంధ్రులు, సుశర్మ కాణ్వాయనుని రథము తోలు కరూరవుడు మాత్రము. 


ప్రేక్షకుల ఆలోచనలు బిగునుకుపోయినవి. ఆ మహారంగస్థల మంతట నిశ్శబ్దత 
ఆవహించినది. రెండవసారి మిగిలిన శకటములన్నియు తిరిగి ముందుకు పోవుచున్నవి. 
చెమటలు నిండ, నాల్కలు జాపుచు, నురగలు గ్రక్కుచు, నల్లగ్రుడ్డులు క్రిందికి తిరిగిపోవ, 
ముట్టెల క్రిందికి దించి ఎద్దులన్నియు పరుగిడిపోవుచున్నవి. 


బండ్లన్నియు తిరిగి రెండవమార్గమున నర్ధచక్రాకార ప్రదేశమునకు వచ్చుసరికి, 
కరూరవుని రెండుగిత్తలు గరుడము, హనుమంతము అనునవి ఫెళ్ళున విరుచుకొని 
పడిపోయినవి. రథము పడిపోక ఆగిపోయినది. కరూరవునకు కొంచెము గాయములు 
తగిలినవి. 


ప ప్రియసూతుడగు కరూరవుడు విషాదము నొందుట 
మగథప్రజానికము ఎన్నుకొని పంపిన కాత్యాయనునకు సంతోషమయ్యెను. ఇరువురును 
సుశర్శకు ప్రియులే. కాని వారికి అంతకలహములున్నవి. కాత్యాయను డిదివరకే సిగ్గునంది 
వెనుకకు పోవలసివచ్చెను. కరూరవుడు తనతొోడివాడగుట కాతడు ప్రార్థించిన క్షుద్ర 
దేవతలు అతని కోర్కెనెరవేర్చినారు. 


వృషభములన్నియు నలసిపోయినవి. అన్నిటికి వెనుకవచ్చునువర్లశ్రీగిత్తలు అలయిక 
లేక నునాయాసముగ తేలివచ్చుచున్నట్లునన్నవి. పావుగోరుతదూరము ఇట్లు పరుగిడి 
వచ్చిన పిమ్మట సమవర్తి తన చబుకు తీసికొని కామందక కులపాలకుల వీపులపై 
చురుక్కున నంటించెను. ఆ యుత్తమ బలీవర్దనములు తమ బలమంతయు చూపి 
కాళింగుని బండి దాటివేసినవి. కాళింగుడంత ధైర్యవిహీనుడై యొక్క పెద్ద నిట్టూర్చుబుచ్చి 
తన యెద్దులనుగూడ వడివడిగా తోల యత్నించెను. కానీ యవి యంత కన్న నంతకన్న 
నీరసించి, వెనుకవచ్చు సువర్ణశ్రీ శకటముతో కలిసికొనెను. 


ఆ యువకు డంత చిరునవ్వు నవ్వినాడు. ఆతని బండి వేగము సమవర్తి బండిని 
వెన్నంటిపోయినది. ప్రజలందరు గొల్లున నొక్కసారిలేచి “సమవర్తీ విజయ! సమవర్తీ 
విజయ!” అని గొంతులు బొంగురుపోవ నరచుచుండిరి. సమవర్తి వెనుకకు చూడవీలులేదు. 
ఒక్కసారి వెనుకకు చూచిన, అలసట చెందియు పౌరుషము చూపుచున్న ఆ విఖ్యాత 
వృషభములు తప్పక కూలిపోవును. కాని పందెకాని సూక్ష్మబుద్ధి, పాముచెవుల వంటిది. 
తనకు కొంచెమయిన ఎడములేక ఒక డతిసునాయాసముగ దూడల తోలుకొని 
వచ్చుచున్నాడని సమవర్తి తెలిసికొనెను. పందెము మొదటి నుండియు ఆతడా కొత్తపిల్లవాని 
గిత్తల చూచినాడు. పసరముల సంగతి బాగుగా తెలిసిన సమవర్తి గుండెలా లేళ్ళవంటి 
గున్నల చూడగానే నదటునొందినవి. కామందక కులపాలకుల అవయవముల పొంకము 
వానికి లేదు. కమ్మెచ్చులు కట్టి దిమ్మచెక్కలవలె వట్రువులైయుండి కైలాసగిరి శృంగములకు 
మూపురములుగల తన బలీవర్దముల ముందు ఆ కొత్తగిత్త లేమి చేయగలవు? 
కొమ్ములింకను వచ్చీరానట్ల్టున్నవి. తన కోడెలకు, శంకరశూలవామదక్షిణపు మొనలవలె 
కొమ్ములు మెరయుచున్నవి. తన వృషభరాజములేడ, ఈ చిన్నగిత్తలేడ? అని 
సమాధానపడెను. 


మొదటనుండియు సమవర్తి ఆ వచ్చిన నలుబదిబండ్ల ఎద్దులను చూచి పెదవి 
విరిచికొనెను. కలకలలాడు కాటుక కన్నులతో, మామిడిపిందెల బోలు నాసికా రంధ్రములతో 
గంభీరములై, శ్రీవక్షములగు ముట్టెలతో, వెలిపట్టు వస్తపు మడతలవలె నున్న గంగడోళ్ళతో, 
మెరుముల వలె, అస్తములవలె, నసన్నమై మహావేగవంతములై కన్బట్టు కాళ్ళతో ఆ 
యువకుని గిత్తలు మాత్రము సమవర్తిని వికలుని చేసినవి. ఇంక విజయలక్ష్మి 
ఆసీనయైయున్న తావు అర్థగోరుతదూరము మాత్రమున్నది. తన్ను వెన్నంటివచ్చు 
పెనుభూతపు పిన్నవాని పిపిచేయవలేనని సమవర్తి తలపోసెను. అతని కన్నులయందు 
క్రోధము ఫాలాక్షుని మూడవచూపై, ఆ సుందర ముఖమును వికృత మొనర్చినది. అతని 
ముక్కుపుటములు కామందక కులపాలకుల ముక్కుపుటముల వలె విస్తతములైనవి. అతని 
పసరముల ముక్కులనుండి రక్తపంబొట్టులు తొలకరి సతుంపరులవలే చెదరిపోవుచుండెను. 


చారుగుప్పుడు వంగిపోయి తనపీఠము గట్టిగా పట్టుకొని గృధ్రపుదృక్కుల పరుపుచు 
పందెకాండ్రవైపు చూచుచుండెను. ఆతడి పెదవులు వణకుచుండినవి. అన్పష్టమై ఏవియో 
మాటలు పైకి వెలువడుచున్నవి. మొదటినుండియు తన వృషభములు తప్పక నెగ్గితీరునని 
యాత డనుకొన్నాడు. ఆ సందడిలో నా కొత్తబాలుని బండిదూడల కనుగొన్నవారు లేనేలేరు. 
మొదటిసారి వెళ్ళివచ్చి, మరలివెళ్ళువరకు ఎవ్వరును ఆ యువకునివైప కనుగొనలేదు. 
ఇప్పుడాతడు చారుగుప్తునకు ఎక్కడనుండియో అవతరించిన  విఘ్నరాక్షసునివలె 
తోచినాడు. ఆ బాలుడు తనకును, తన కోర్కెలకును ఎడబాటుమంత్రమైనాడని 
చారుగుప్పుని గుండెయందు గుభిల్లని ఆలోచన కలిగినది. ఒక్కసారి లేచి సునాయాసముగ 
పరుగిడివచ్చు నా కొత్తబండిగిత్తల కూల్చవలెనని యాతనికి వెర్రియాలోచన పుట్టినది. 


ప్రజలందరు చెప్పగారాని ఆలోచనాభావమున తన విజయనాదములు మానివేసినారు. 
ఒకసారి వాన వెలిసినట్లు, నిమ్మకు నీరువోసినట్లు హృదయభీకరమగు నిశ్శబ్దత నింగి 
నావరించినది. అందరును చారుగుప్పుని మందిరమువైపు చూచినారు. మరల పరుగిడు 
పందెకాండ్ల పరికించినారు. 


ఇంక పావుగోరుతమున్నది. సమవర్తి “కా-మం-ద-క! కుల-పాలక!న-డు-డు!” అని 
వగర్చుచుండెను. వజ్రతుల్యమగు నా శూరుని శరీరము వణకినది. కామందక 
కులపాలకులు ప్రజలోకమునకు వినయము కలుగునట్లు ఆతని పలుకుల నాలకించగనే 
మహాజవమున అరపావుగోరుతము కనుమూతలో గడచిపోయినవి. కాని పాడునీడవలె 
యా కుర్రవాని బండి ఆతని బండిని వెన్నంటియే వచ్చినది. ప్రథమమున జనులు 
“కామందక విజయ! కులపాలక విజయ!” అని యరచినారు. ఉత్తరక్షణముననే 
వెన్నంటివచ్చినయా పిల్లవాని చూచిరి. వారందరి హృదయములు నాతనిపట్ల కోపముచే 
క్రూరములైనవి. 


౧౦ 
విజయలక్ష్మీధవుడు 


ఇంకను కొన్ని ధనువులు గడచినవి. సమవర్తికి తన్ను వెన్నంటు పిశాచరూపుని బండి 
ఇంకను కూడనున్నదనే తోదినది. ఇంతలో మెరుమువలె ఆతనికి ఒక్కసంగతి గోచరించినది. 
ఆతని ముఖము ప్రవుల్లమయినది. ఆతని పెదవులపై మబ్బులు కమ్మినరాత్రి 
మబ్బులమాటునుండి తొంగిచూచు చంద్రరేఖవలె చిరునవ్వు కలకలలాడినది. 
గుండెలపైనుండి పెద్దబరువు తీసివేసినట్టయినది. కొన్ని పసరములు మంచి పరుగుగలగిత్త 
లైనను, తమంతట తాము దారిని పరుగిడలేవు. ఏ బండియైనను ముందుండిన తాము 
వెనుక నడువగలవు. ఆ ముందుబండి ఎంత వేగవంతమైన అంతవేగమున ఆ విచిత్రజాతి 


వృషభములు పరుగిడగలవు. అంతియ.ఈ ఆలోచన సమవర్తికి వేయి ఏనుగుల బలము 
నిచ్చినది. కుంగిపోయిన మనుష్యుడు ఒక్కుమ్మడిలేచి కామందక, కులపాలకలను ఎలుగెత్తి 
పిలుచుచు, “ఇదిగో గమ్యస్థానము ఒక్కఅడుగు, _ వెనుదీయకండి, పౌరుషము 
నిలబెట్టుడు!” అని అరచినాడు. ఆ ఉత్తమ బలివర్దములును తమ శక్తికి మించిన 
బలమును తెచ్చుకొని పది ధనువులురికినవి. 


చారుగుప్తుడు, సమవర్తి మోమును చూచినాడు. ఆతని ఆలోచనా పథము తనకును 
సువ్యక్తమై తోచుటతోడనే చిరునవ్వున ఆతనిమోము ప్రవుల్లమైనది. 


హిమబిందు తండ్రివదనమును, తమ శకటమును, వెనుకవచ్చు ఆ ఆంధ్ర యువకుని 
శకటమును, ఆ విచిత్రంపు కోడెలను, ఆ వెనుకబండ్లను ఆలోచనారహితయై, 
అదటువహించిన హృదయముతో పరిశీలించుచుండెను. వ్యాకుల మేఘాచ్చాదితమైన 
జనకుని వదనము ఇంతలో నిర్మలమై హాసయుక్తమగుట కనుంగొని, యామె 
ధైర్యమువహించి, యా నూత్నబాలకునివైపు అపహాసము పరపినది. 


ఇంక నూటయిరువది ధనువుల దూరమున మాత్రమే గమ్యస్థానమున్నది. అప్పుడే 
ప్రజలు విజయ మెట్టయినను సమవర్తిదే యని కేకలు వేయుచుండిర్‌. 


ఇంతలో దావానలాంతరాళమునుండి జనించి శిఖల నన్నింటిమీరి గుప్పున 
దుముకుజ్వాల సామ్రాజ్ఞివలె, అనేక వాయునమీకరణోద్భవమై మహాపవనము అన్నింటి 
దాటి విసవిసబోవు  సుడిగాలిరీతి, పూర్వాదిసమీపమున సంభవించి చదలుదాక లేచి 
అమితవేగమున తరలి తరలి సాధారణ కల్లోలములపై దూకివచ్చు ఉత్తుంగకల్లోలము 
విధాన, సునాయాసముగ వెనుక వచ్చు నా కుమారుని 'ఎద్దుబండి సమవర్తి శకటమును 
దాటి ముందునకు గడిచిపోయినది. ఆ సమయమున నా ప్రఖ్యాతవీరుడు రౌద్రమూర్తియై, 
గాఢక్రోధమున ఎట్టయిన తన విరోధి బండిని నిలుపు దురుద్దేశమున విడిగానున్న యొక 
పగ్గపుత్రాడు చటుక్కున అత్యంత నిపుణముగ తన యెదిరివాని యెద్దుల మెడలమీదికి 
విసరెను. అది చూచి అంద రొక్కసారి హాహాకారముల సలిపిరి. కాని మగటిమి గల ఆ కుర్ర 
పోటీదారుడు తన చబుకు చురుక్కున పేలించి సమవర్తి చేతిపై మేరుమువలె, 
బాణమువలె, నాటించి పగ్గము హస్తమునుండి సడలిపోవునట్లొనర్చెను. 


సమవర్తిచేయి పట్టువీడిన పగ్గముతాడిడ్చుకొనుచునే ఆ బాలకుని బండి గమ్య 
స్థానమునకుబోయి నిలిచేను. ఆ గిత్తలు వగర్చుచు ముట్టెలు భూమి నాన్చి, నాల్కలుజూచి, 
డ్‌క్కలెగురవేయుచు నిలిచియున్నవి. 


ఇరువది ధనువులవెన్క సమవర్తి వచ్చెను. శివస్వాతియు, కాళింగుడగు 
మల్లినాథుడును మూడవవారుగా వచ్చిరి. 


ఒక్కుమ్మడి ప్రజలందరు “ఇదిమాయ! తంత్రము! ఇంద్రజాలము! వీడు బ్రాహ్మణ 
మాంత్రికుడు! వీనిపట్టుడు! కొట్టుడు! చీల్చివేయుడు!” అని కేకలువేయుచు దగ్గరనున్న 
ఆయుధముల సేకరించి హుమ్మని విజయలక్ష్మీ ధవుడగు నా బాలకునికడ “కురికిరి. 
అచ్చటనున్న రక్షకభటులు ఇట్టిరంగ ముద్భవిల్లునని కలనైన తలచియుండకపోవుటచే, ఆ 
మూకల నాపుచేయలేకపోయిరి. చక్రవర్తి అంగరక్షకులు కొందరు తమ గుజ్జముల నా 
విజయునికడకు బరువెత్తించి ఆతని చుట్టును శూలముల జళిపించుచు నిలిచిరి. వారి 
నెట్లు తప్పించుకొనిరో నల్వురైదుగురు వీరులు సువర్లశ్రీ బండిని కత్తులెత్తుకొని సమీపించిరి. 
ఆ బాలుడు తనకుకలిగిన ఆయాసము నడంచుకొ నుచు, చిరునవ్వు మోముతో నీ గడబిడ 


చూచుచు, తనదూడల పల్కరింపుచు, ప్రేమచే వాని మూపురములు, గంగడోళ్ళు, ముట్టెలు 
దువ్వుచు, వాని ఆయాసము తీర్చు చు, తనపై దుముకువారివైపు చూచుచుండెను. ఎప్పుడీ 
నల్వురు కత్తులెత్తుకొని తనమీదే దూకిరో, అప్పుడా “బాలుడుచేతనున్న బంగారు 
కట్టుకట్టిన, మణులు పొదగిన పెద్ద పులితోలు తాళ్ళుగలిగిన, దంత కశాయుధము పట్టుకొని 
ముందున్న వాని మోముపై చురుక్కున నంటించెను. “హో” యని యార్చియాతడు కత్తి 
పారవైచి, కశాఘాతంబుచే రక్తము స్రవించు మోముపై చేతులనుంచుకొని కూలిపోయెను. 


ఇంతలో అపరభీమునివలె మహాసత్వుడై పర్వతమువలె ఉన్నతుడై ఆజానుబాహుడై, 
అమూల్యవస్త్రధారియై, చిరుగంటలు గలిగిన పెద్దగదను ధరించి యొక పురుషుడు 
రాజాయము కడనుండి పరుగునవచ్చి, సువర్లశ్రీ కుమారునికడకురికి, పిడుగుమాటలతో 
“ఎవ్వరీబాలుని న్పృశింప దలంతురో వారు 'ముందే గదాయుధంబు రుచిచూతు” రని 
పలికెను. 


ధనుర్వేదాచార్యుండును, చండవిక్రముండును, సమస్తవీరహృదయా నందుడును, 
పవిత్రుడగు సోమదత్తు డానూత్న బాలునకు సహాయియై వచ్చెనని చూడగనే ప్రవాహము 
వలెవచ్చు ప్రజానీకము పర్వతము అడ్డమురా నాగినట్లయ్యెను. అందరును వెనుకకు 
తిరిగిరి. అప్పుడు సార్వభౌముని గజ తురగ రథ సైనికులు జవంబున విచ్చేసి మూకల 
నిటునటు తరిమివేసిరి. సార్వభౌముని కడకు విజయుని గొనిరా రాజాజ్ఞయయ్యెను. 


ఈ కోలాహలమంతయు సమవర్తి జూచుచునేయుండెను. జనులు తన్నోడించిన 
యాబాలునిపై గవిసినప్పుడు సమవర్తిమోము హర్షప్రఫుల్ల మయ్యెను. సోమదత్తుడువచ్చి 
ఆ కుర్రవానిని ఆపదనుండి రక్షించునప్పుడు సమవర్తి పండ్లు బిగించి సోమదత్తునివైపు 
చురచుర చూచెను. 


ఆ బాలుడు తన్ను రక్షింపవచ్చిన తన గురునకు పాదాభివందన మాచరించి 
ఆనందాశ్రువులతో నాయన మోము దిలకించెను. సోమదత్తుడు సంతోషమున శిష్యుడగు నా 
బాలుని బిగవుగిలించుకొని మూర్లము ముద్దు గొనియెను. వారిద్దరు గజగమనముతో 
రాజమందిరము సమీపించిరి. ఈలోన ప్రజలకు కోపముతగ్గి ఎట్టి బహుమాన మా బాలుడు 
బడయునో, సార్వభౌముడేమి వున. ఆ బాలుడెవరో తెలిసికొన కుతూహలము కలిగి, 
ఎప్పటియట్లు తమ స్థానముల ఇష్టము చేతనైననేమి, సైనికుల యొత్తిడి చేతనేమి 
యధివసించిరి. అంతయు నిశ్శబ్దమయ్యాను. చీము: చిటుక్కుమన్న వినిపించునట్లుండెను. 


సార్వభౌముని మందిరముకడ అమాత్యులు, సచివులు, సైన్యాధికారులు మొదలగు 
గొప్ప యుద్యోగులు, సామంతనృపాలురు, ఆంధ్రపండితులు, కవులు, వీరులు-అందరు 
అధివసించి యుండిరి. శ్రీముఖ సాతవాహనమహారాజు దేవేరితో గద్దెపై నధివసించి 
యుండెను. రాజసింహాసనము కుడిప్రక్కగా యువరాజాసనముపై చక్రవర్తి పేద్ద కుమారుడగు 
శ్రీకృష్ణసాతవాహనుడును, ఆ  ప్రక్కపీరికపై శ్రీముఖుని తమ్ముడగు సుధన్వ 
సాతవాహనుడును కూర్చుండిరి. వెనుక పరిచారికలతో అంతపుర స్త్రీలోకము మణిమయ 
స్వర్ణపీఠముల ఉపవిష్టమైయుండెను. 


నోమదత్తు తనశిష్యుని రాజుమ్రౌలకుం గొనిపోయినాడు. ఆ బాలకుడు 
సార్వభౌమునకు సాష్టాంగప్రణామ మాచరించి, యాతనిచే ననుజ్ఞాతుడై లేచి నిలువబడెను, 
అప్పుడు సోమదత్తుని మోము పరికించి చక్రవర్తి యిట్లనీయె “వ్యాయామాచార్యా! 
సోమదత్తా! ఈ బాలకు డెవరు? ఈతని యుదంతమేమి?” అని యడిగెను. 


“మహారాజాధిరాజా! ఆంధ్రసార్వభౌమా! సర్వరాజన్యకిరీటమణి ప్రభాస్నాత పాదుకా! 
జయ జయ! ఈ బాలుడు దేవరశిల్పియై విఖ్యాతి గాంచిన మహాభక్తుడగు ధర్మనంది 
తనయుడు. సువర్లశ్రీకుమార నామధేయుడు. నా శిష్యులలో నుత్తముడు. ఉక్షాశకట పరీక్షకు 
మా పరిశ్రమాలయ పక్షమున నొకవీరుని పంపుట పూర్వమునుండియు ఆచారము. శ్రీ 
శకటాధ్యక్షులు మాకు లేఖ నంపుటతోడనే మే మొక పందెము నేర్చరచి అందు 
విజయుడగువాని నీ ఉతృవపరీక్షకుపంపుట దేవరకు విశదము. ఈ సంవత్సర మీబాలుడు 
విజయియై ఇచ్చటకువచ్చి ఇక్కడను జయము గొన్నాడు” అని విన్నవించెను. అప్పు 
డొక్కసారి వందిమాగధులు పాడినారు. దుందుభుల మ్రౌగించినారు. జయ జయధ్వానము 
లొనర్చినారు. వైతాళికులు కిర్తించినారు. మేళపతులు శంఖ కాహళ నాగస్వరాది వాద్యముల 
పల్కించిరి. 


౧౧ 
విజయ బహుమానము 


సద్దుమణగినంతనే సార్వభౌముడు మహామంత్రివైపు చూచెను. మహామంత్రి ప్రధాన 
వైతాళికుని కన్నుసన్న జేసెను. అప్పుడు తళుకు తళుకుమను దీపలక్ష్ములు, 
సర్వభూషణాలంకృతలై హారతులగొనివచ్చి, పాటలు బాడి మంగళము లిడిరి. ఇరువురు 
బాలికలు వెంటనే వివిధ సుమమాలల గొనివచ్చి యాతని మెడను వైచిరి. 


అంత వీణానాదము మృదంగము వేణుస్వనము వినవయినవి. ఈ వలావలనుండి 
సుందరులగు ఇరువదిమంది బాలికలు నాట్యము చేయుచు విచ్చేసి సువర్ణశ్రీ కుమారుని 
చుట్టును _“ధర్మవిజయము”ను _ అద్భుతాభినయపూర్వకముగ _ నాట్యమొనరింప 
నారంభించిరి. ఆ బాలికలలో సార్వభౌముని ఇరువురి తనయులు, రాజకుటుంబములోని 
బాలికలు, సచివుల సేనానాయకుల కుమార్తెలు, కో టిశ్వరుడగు చారుగుప్తుని పుత్రి 
హిమబిందును కలరు. ఆ నాట్యమునందు పాల్గొ ననుత్తమవంశ సంజాతలగు యువతీ 
రత్నములకే అర్హత. 


మంగళవాద్యములు మ్రోగుచుండెను. దేవవేషమున నాట్యగురువు ప్రవేశించెను. 


మప 


“ఈ విజయ గీర్తింప 
ఈ వియచ్చరులెల్ల 
గగన పథముల వచ్చి 
కాంతితో ప్రసరించి 
పూలవర్షము కురిసి 
తేలుచున్నారదిగొ 

ఈ విజయ గీర్తింప” 


బాలిక లప్పరసలవలె నభినయించుచు, 


“ఓయి యౌవనమూర్తి 
ఓయి సుందరన్వామి 
రావయ్య జయదామి 
కావక్షుడవు కమ్ము” 


నాట్యమాడిరి. 

నాట్యగురువు: 

ఇంద్రుడిచ్చును కీర్తి 

చంద్రుడిచ్చును విద్య 

వాయుదేవుడు బలము 
వరుణుడిచ్చును శక్తి. 

బాలికలు నాట్యము సలుపుచుండిరి. 


నాట్యగురుని శిష్యుడు మారువేషమున, 


“ఎవడవోరీ మానవాధమా! 
ఇవ్వనవాటిని నిలుచున్నావూ? 


ఇరువురు శిష్యులు అహంకారుడు, స్వార్థుడు అను దేవతలుగా పాడుచు 
తాండవింతును. 


“లోకముకొరకై సీవనుమానుము 
లోకము నిన్నేకొలుచునురా!” 


మారుడు : 


మారుడ నేనే, శూరుడ నేనే 
మాయలకంతకు నేతను నేనే 
జగము లన్నిటిని కాలనుత్రొక్కెద 
జగములు నన్నే పూజలు సేయును 
నన్నుకొలిచికొనువారికే విభవము, 
నాకము వారికి పాదాక్రాంతము, 
ఛత్రచామరము సర్వరాజ్యములు 
సర్వసంపదలు వారిక దక్కును; 
రారా! రారా! విజయరూపుడా! 
రారా, వచ్చియు నన్ను కొలువురా! 


కొందరు బాలికలు మారుని కొమరితలవలె దివ్య వేషములప్రవేశించి: 


జగంబంతట వీరహృదయులు 
జిఘృక్షులుగా మోకరింతురు, 
మాదగు సౌందర్యమ్మును చూచి 
మమ్ములనే కామించి వత్తురు. 
..జగం. 
మనృణకినలయబాహువల్లరి 
మధురముగ నిను కౌగలించును 
వినముకాదిది వాతెరసుధరా 
మెనవరా దేవుడై వెలిగెదవు. 
..జగం. 


ఇంతలో రాజపుత్రికలు, హిమబిందు, రాజబంధు తనయలు, అష్టమార్గ మూర్తులవలె 
విచ్చేసి నాట్యముచేయ నారంభించిరి. 


చక్రవర్తి ప్రథమతనయ మాయాదేవి విజ్ఞానదేవిగా, ద్వితీయ పుత్రిక శాంతత్తీ 
సత్యచింతనాదేవిగా, హిమబిందు ధర్మకర్మదేవిగా, నాగబంధునిక ఉత్తమాశయదేవిగా, ఇతర 
బాలికలు తక్కినవారుగా నటించిరి. 


విజ్ఞానదేవి ‘ 


జన్మంబు మాయరా 
జగమే హుళక్కిరా 


సర్వభోగము లవియు 
ఛాయలే ఎరుగరా, 


సత్యచింతన : 


జగములో ఎవ్వరికి 
సలుపకోయీ హింస 
పాపకాంక్షలు నీకు 
చూపవుర నిజపథము. 


ధర్మకర్మదేవి : 


ప్రేమయే నీ కర్మ 
ప్రేమయే నీ దారి 
సర్వ ప్రాణులు నీవె 
సర్వబాధలు నీవే! 


ఉత్తమాశయదేవి : 


మూడురత్నము లివిగొ 
చూడరా! వెడరా! 
నాల్లు సత్యాలనే నమ్మరా, ఎరుగరా! 


సత్యవచనదేవి : 


అన్ఫత మాడబోకు 
ఆనంద మొందరా 
కానిచో మాటయే 
కంఠాన రానీకు. 


న్యాయజివితదేవి : 


పరధనము వలదురా 
పరకాంత వలదురా 
వలదురా పరభూమి 
వదలరా వాసనల. 


నీలదేవి : 


వలదు భోగము మనకు 
వలదు యశములు మనకు 
కలలైన జన్మాలు 
గాఢశత్రులు మనకు. 


ఆనందదేవి : 
ఏమి లేకుండుటే 


ఎరుగు నిర్వాణంబు 
కర్మరహితంబైన 
జన్మరహితంబౌన 
అదియ ఆనందమౌ 
అదియె నిర్వాణమ్ము. 


హిమబిందుకుమారి సమవర్తి ఓడిపోయి రెండవవాడుగా మాత్రము వచ్చుట చూచి 
వెలవెలపోయినది. ఆమె హృదయము క్రుంగిపోయినది. 


పెన్నిధి పోగొట్టుకొనినవానివలె క్రుంగిపోయిన తండ్రిని జూచి, యామె కన్నుల నీరు 
తిరిగెను. ఇంతకు నా నూత్నబాలకు 'డెవ్వరో తన తండ్రికి దుఃఖకారణుడైనాడు. ఆతడు 
పిశాచి, రాక్షసుడు. ఆమె ఆ బాలకుని ఇచ్చామాత్రమున నాశనముచేయ నూహించినది. 


విజయము  నందుటకుగాని, ఓడిపోవుటకుగాని ఆ  పందెమున ఎద్దులే 
కారణమయినను, సారథిని కారకునిగా ఎంచి నిందించువారిలో చారుగుప్పుడును చేరినాడు. 
ఇంతలో అతనికి జ్ఞానదయమై, తన్ను తానే నిందించుకొనినాడు. 


తా నెన్నివేల ఫణములు పెట్టి కొనిననేమి? మహాత్తమ వృషభముల కనుగొనలేక 
పోయినాడు. ఆ చక్కని గిత్త లెచ్చటివి? ఏ జాతివి? తన గోపాలురకు, గోరక్షకులకు 
తెలియకుండ  నెచ్చట పెరిగినవి? అలాంటి దివ్యవృషభములు లక్షఫణములు 
మూల్యమిచ్చికొన్ననేమి? 


తన స్వపష్నములు పటాపంచలైనవి. తాను కౌశికునివలె పన్నిన మొదటి ఎత్తే 
విచ్చిన్నమైనదేమి? ఇది అపశకునమా? ఛా, ఎన్నిసారులు ఓడిపోయి చాణక్యదేవుడు 
జయమందలేదు? అదిగో తన బంగారు ప్రోవు, దివ్యమూర్తి. హిమబిందు తన్నుజూచి 
బెంగపెట్టుకొన్నది. 


అనుకొనుచు చారుగుప్తుడు కలకల నవ్వుచు, “మనమును విజయునకు కాన్క 
నీయవలె, హిమబిందూ! హరగోపా! అలంకారికుని, కుయవుని ఇటు రమ్మను!” అని ఆజ్ఞ 
యిచ్చినాడు. 


కుయవానందుడు అద్భుతశిల్పి, అలంకారికుడు. ఆయన మందిరము వెనుక 
ప్రక్కనుండి ముందునకు ప చారుగుప్తునితో రహన్యముగ మాట్లాడి అశ్వము నెక్కిపుర 
మార్గమున వెడలిపోయెను. 


తండ్రిగారి సంతోషము కనుంగొని హిమబిందు హర్షవదనయై నాట్యమున 
కలంకరించుకొ న చక్రవర్తి మందిరము వెనుకనున్న నేపథ్య మందిరమునకు టో యిను. 


అచ్చటనున్న యా చకోరాక్షుల, ఆ యిందీవరనేత్రల, ఆ కురంగ లోచనల నడుమ 
హిమబిందు మహాపద్మనేత్రయై, తారకామధ్యచంద్ర బింబమువలె కాంతులీనుచుండెను. 
రావి వనములోని వటవృక్షమువలె విలసిల్లెను. మొదట హిమబిందును సమవర్తి 
చూచుచునే యుండెను. ఆమెవదన మవనతమై సమవర్తి హృదయమును గ్ర గ్రుంగజేసినది. 
చేయి పెట్టి కలచివేసినది. తన దురదృష్టముచే మేనమామకు అపజయము కలిగినది కదా 
యని యాత డనుకొనెను. ఇంతలో చారుగుప్పుడును నవ్వెను. సమవర్తి మనస్సు చకితమై 
వికారమునందెను. పదునారేండ్ల ఎలప్రాయపు ఆ జవ్వని తన మనస్సంకల్పమునకు, 
భావనేత్రమునకు ఇదివరకు గోచరము కాని పొంకముతో, అత్యద్భుతసౌందర్భ్య రూపమున 


ఎదుట ప్రత్యక్షమై నప్పుడు అతనికి మరేమియు కన్పట్టలేదు. నాగన్వరము నూదు పాముల 
వాని అభినయముల తదేకదీక్షతో చూచు సర్పమువలె నాతడు హిమబిందుగమనము 
చూపులతో ననుసరించుచుండెను. చక్రవర్తి సింహాసనపాదముమ్రోల విజయపీఠిక 
యమర్పబడినది. సువర్ణశ్రీ కుమారుని నందధివసింపజేసి వసిష్టు డాశీర్వాదముచేసి సువర్ణా 
క్షతల జల్లుటయు, సార్వభౌముడు, మహారాణియు, రాజబంధువులు, శ్రీకృష్ణసాతవాహన 
మహారాజు, మంత్రులు, సామంతులు, వేదపండితులు, శ్రమణకులు, ధర్మనందియు నక్షతల 
జల్లిరి. హిమబిందుకుమారి తన యపాంగవీక్షణముల సువర్లశ్రీ కుమారుని గాంచెను. ఆమె 
హృదయము ఏలనో దడదడ కొట్టుకొనెను. 


ఇంతలో నొక వైతాళికుడు శంఖమూదెను. అప్పు డా చంద్రరేఖలగు ముగుదలు 
నాట్యము చాలించి వారి వారి పీఠముల నధివసించిరి. చక్రవర్తి పీఠమునుండి లేచుటయు, 
మహాసభయంతయు లేచెను. శకటాధ్యక్షుడగు మహాశ్రీ సువర్ణశ్రీకుమారుని చేయి పెట్టుకొని 
సార్వభౌముని కడకు గొనిపోయెను. ఆ బాలకుడు చక్రవర్తికి మోకరించి లేచెను. ఒక 
సచివుడు ప్రతీహారి అందిచ్చు నవరత్నఖచితమై, బంగారు పనితనముగలిగి, కన్యాకుబ్ద 
లోహకారకులచే నిర్మింపబడి, పదునేను మడతల ఉక్కురేకు కలిగి, పదునుకడ గాలి 
మాయమై, మొరవవైపు యవగింజ పరిమాణముకలిగి, జవజవలాడు, తళుకు 
తలళుకులాడు, మహానిశితకృపాణమును సార్వభౌముడు దుకూలవస్తములతో, 
తాంబూలములతో బహుమాన మొనర్చెను. ఒక్కసారిగా భేరీ మృదంగాది వాద్యములు 
భోరుకొల్పబడినవి. మరల నిశ్చలత జనింపగానే, యువరాజు ముందున కేతెంచి సువర్ణ 
శ్రీకుమారుని మహశ్రీ తన వెనుక తీసి కొనిరా మందిరముకడకు సూతుడు కొనివచ్చిన 
యొక కాంభోజాశ్వమును- నల్లనిదానిని, సన్నని ముట్టె కలదానిని, చామరమువంటి తోక 
గలదానిని 3రటములవంటి మెడజూలు కలదానిని, లెడి కాళ్ళవలె పాదములు కలదానిని 
పంచకళ్యాణము లున్నదానిని - కళ్లెముబట్టి సువర్లశ్రీ కుమారుని చేతికందిచ్చెను. మరల 
దుందుభులు మ్రోగినవి. అప్పుడు మహారాజ్ఞి పరిచారికవచ్చి యా బాలుని 
సింహాసనముకడనున్న రాణికడకు గొనిపోయెను. అప్పుడా సాధ్వి “ఇది నీ వివాహమునాడు 
నీ భార్యకి” మ్మని రత్నమంజూష నొకటి చెలికత్తెచే నిప్పించెను. సమస్తవాద్యములు 
ధ్వనించినవి. 


ఇంతలో చారుగుపుడు ముందుకువచ్చి, ధర్మనంది చేయిబట్టి సువర్హక్తీ కడకు గొనివచ్చి 
“ధర్మనందులవారూ! మే కుమారుడు సర్వతంత్ర స్వతంత్రుడయ్యా! మీ రిట్టిబాలుని 
కనుటచే ధన్యులు. ఈనాడు విజయమందిన మీ కుమారునకు, నేనును చిన్నకాన్కను 
సమర్ప్చించుచున్నాను” అనుచు హరగోపుడందిచ్చిన రత్నఖచిత సువర్ణపేటికను మూత 
తెరచి, సువర్హక్తీ హస్తముల నుంచినాడు. అందు దంతపుటము లపై చిత్రించిన పరమపవిత్ర 
వినయపీఠిక గ్రంథమున్నది. సువర్హక్తీ ఆపేటికను కన్నులకు, శిరమునకు నద్దుకొ ని తన 
ప్రక్కనున్న రాజసేవకునకందిచ్చెను. ఉతృవమంతయు _ నైనవెనుక సార్వభౌముడు 
మందిరము దిగి దురోన్ముఖుడై దంతావళ మారోహించెను. విజయ సింహుడగు సువర్ణశ్రీ 
కుమారుని అలంకారభూయిష్టమగు అంబారీ కల యొక మదగజముపై నధివసింపజెసి 
ధాన్యకటకపురిని ఊరేగింప బయలుదేరదిసిరి. 


౧౨ 
బంధితుడు 


శోణనగ మను గ్రామము వేంగివిషయమున గోదావరీనదితీరమునకు మూడు 
గోరుతముల దూరమున నున్నది. శోణనగ మనుపేరు ఆ గ్రామము ప్రక్కనున్న ఎజ్జిటి 
కొండవలన వచ్చినది. ఆ గ్రామము ఫలమంతమగు భూములచే, తోటలచె నలరారుచు 


నూరు బ్రాహ్మణగడపతో, రెండువందల క్షత్రియులైన రెడ్డ గృహములచేతను, ముప్పది 
వణిజుల ఇండ్లతోను, రెండువందల ఏబది చాకలి, మంగలి, కుమ్మరి మొదలయిన 
శూద్రగేహములతోను నిండియున్నది. నూరు బ్రాహ్మణ గృహములలో ఇరువది ఇళ్ళు శిల్ప 
బ్రాహ్మణులవి. ఆ గ్రామములోని క్షత్రియులు, శూద్రులు, వణిజులు బౌద్ధ దీక్షావలంబకులు. 
బ్రాహ్మణులు వేదధర్మ మనుసరింతురు. శిల్ప బ్రాహ్మణులు ఈ వైదిక సాంప్రదాయమన్నను, 
బౌద్ధసంప్రదాయమన్నను సమాన గౌరవము, భక్తియు గలవారు. 


శోణనగ గ్రామవాసులు చైత్రశుద్ధపాడ్యమినాడు గ్రామ శృంగాటక ప్రదేశమున అశ్వళ్ణ 
నింబ వృక్షసంశ్లేష స్థల విశాలవేదికపై కూడినారు. గ్రామణియు, పూర్వ సంవత్సర 
సంఘసభ్యులు వేదికపై తాటియాకుల చాపల పై నధివసించిరి. తక్కుంగల ప్రజలందరు 
వేదికచుట్టును నచ్చటచ్చట గుంపులుగా విడిగా కూర్చుండియుండిరి. గ్రామ పురోహితుడగు 
చంద్రస్వామి పంచాంగ శ్రవణము నొనర్చెను. 


ఆపైనా సంవత్సర గ్రామపాలకులగు గ్రామణిని. పంచసంఘ సభ్యులను ఎన్నుకొనిరి. 
ఎన్నుకొనుట యనగా గ్రామవాసులు వారు వారు సభ్యులువారు గ్రామణులు అని 
పేర్కొందురు. తక్కినవారు వల్లెయని కేకలనిడుచుగాని, చేతులనెత్తిగాని తెల్పుదురు. 


ఎన్నుకొనిన సభ్యులును, గ్రామణియు “దమ్మసూత్త” గ్రంథము చేత నుంచుకొని ఆ 
సంవత్సరము తాము శోణనగ గ్రామమును ధర్మయుతముగా, ప్రజాహితముగా 
పరిపాలింతుమనియు, తామాగ్రామప్రజలకు, భగవంతునికి సంపూర్ణ సేవకులమనియు 
వాగ్దానములు చేసిరి. 


ఆ కాండ నెరవేరుటతోడనే గ్రామపురోహితుడును, తక్కుంగల బ్రాహ్మణులును 
వేదపనసల చదివి, వారందరి నాశీర్వదించిరి. పుణ్యాంగనలు పాటలుపాడి హారతులిచ్చి 
తిలకములిడిరి. వారిపై అందరు అక్షతల జల్లిరి. అచ్చటనుండి గ్రామోత్సవము 
లారంభమైనవి. ఆటలతో, పాటలతో, భజనలతో గ్రామమంతయు ఉప్పాంగిపోయినది. 
ఆంధ్రదేశమునం దాదినము ప్రతిగ్రామమునం దట్టి ఉత్సవములు, ఎన్నికలు జరుగును. 
రాత్రియంతయు భగవత్కథాకాలక్షేపము జరిగినది.” ఆ వెనుక యక్షనాటకము 
ప్రదర్శింపబడినది. 


కాని పురోహితుడగు చంద్రస్వామి ఉత్సవములం దేమియు పాల్గొనక, తలవాల్చికొని 
యింటికి వెడలిపోయెను. చంద్రస్వామి ఆపస్తంభ సూత్రుడు, కృష్ణయజుర్వేది, భారద్వాజుడు 
ఆతడు సాంగవేది, ధర్మశాస్త్ర కోవిదుడు, ఐతిహాసికుడు, గృహ్యసూత్రాల ఉద్దండవిజ్ఞాని. 
చుట్టుప్రక్కల గ్రామముల పురోహితులలో, బ్రాహ్మణులలో తలమానికము 'వంటివాడు. 
మధ్యమ వర్చస్వి బక్కపలుచని దేహపుష్టి కలవాడు. విశాలవదనము కలవాడు. 
ధనువునకు రెండుగుప్పిళ్ళు తక్కువ ఎత్తుతో, సమనాసికతో, చిన్న కళ్ళతో, పొడుగాటి 
మెడతో భుజములకంటు చెవులతో నాత డపర బృహస్పతి వలె తేజరిల్లుచుండును. 
ముప్పదిఏండ్ల ఈడువాడయినను బ్రహ్మచారియగుట నాతని గృహము నొక ముదుసలి 
మేనయత్త నిర్వహించుచుండును. 


ఇంటికిబోయి దొడ్డిలోనికిజని కూపమున నీరుతోడికొని స్నానమాచరించి, సాయంకాల 
మూహించి, మడివస్తముల గట్టుకొని యాతడుసంధ్యార్చన చెయగడంగెను. సంధ్యార్చన 
పూర్తి చేసికొని యౌతడు తన పూజాగృహము ప్రవెశించెను. మినుకు మినుకుమను 
అర్చనాదీపకాంతిలో మహావృషభమూర్తి, పదునాల్గంగుళముల తామ్ర విగ్రహమూర్తిగా 
ప్రత్యక్షమయ్యెను. ఆ విగ్రహమునకు చంద్రస్వామి సాగిలబడి ప్రార్థనా శ్లోకములు పఠించి 


లేచి, పద్మాసనము వేసికొని జపముచేయ ప్రారంభించెను. 


మేనయత్త ఫలహారము కానిచ్చి, ఇల్లంతయు సర్దుకొని, తలుపు వేసికొని వచ్చి, 
దొడ్డిలో నులకమంచము వేసికొని పక్క వేసికోని నిద్దుర కూరినది. 


గ్రామపు తలవరి మూడవ యామపు కేకలు వేయుచు పోవునంత వరకు చంద్రస్వామి 
జపదిక్షపరుడై యుండెను. జపము పూర్తి యగుట తోడనే లేచి మహేశమూర్తి ఎదుట 
సమాలింగిత భూతలుడై లేచి, దొడ్డిలోనికి జనెను. చుక్కలు మిన్కుమిన్కనుచుండెను. 
దూరమున పొలములలో నక్కకూతలు వినవచ్చుచుండెను. దొడ్డిలోనున్న వృక్షములు 
నిశ్చలములై దేవదేవుడగు నీశ్వరునిగూర్చి తపస్సు చేయుచున్నట్లుండెను. 


“అయ్యో భరతఖండమంతయు నాస్తికుల పాలయినదే. ఎక్కడ బుద్దుడు! 
ఎక్కడవేదములు. వేదములు పౌరుషేయములట. భగవంతుడే లేడట. బుద్ధుడే 
భగవంతుడట. అతడే తాను భగవంతుడనుకాను భగవంతుడే లేడని చెప్పినాడు. గాని ఈ 
భిక్కులు బుద్ధుడే సర్వసృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుడు అంటున్నారు. 
బుద్దునిమార్గమే అనుసరించెదరు. కొందరపరశైలవాదులట. కొందరుపూర్వశ్రైలవాదులట. ఈ 
చార్వాకమతము మశూచిరోగమువలెై భరతఖండమంతయు నల్లుకొనిపోయినది. 
భగవద్గిత, వేదాంతసూత్రములు ఎంత యుత్కృష్టగ్రంథములు! “దమ్మసూత్తము” అటి; 
దద్దమ్మసూత్తములు కావా? జాతక గాధలట! త్రింఠకములటి! వేదములు, ఉపనిషత్తులు, 
బ్రాహ్మణములు, ధర్మశాస్త్రములు, ఉపవేదములు, అన్నియు నాశనమైనట్లేనా? వినాశ 
కాలము వచ్చునది. ఎదియో మహా ప్రళయము ఆవహిల్ల బో వుచున్నది. చక్రవర్తులే బౌద్ధ 
దీక్షపరులైనప్పుడు ప్రజలగతి యేమి? 


“శూద్రులందరు బౌద్ధ మతావలంబకులై బుద్ధచైత్యపూజాపరు లయ్యారు. ఏలాగు ఈ 
భయంకరస్థితిని మావుట? గురుదేవులు అవతారమూర్తులు. వారే కల్కి అవతారదేవునకు 
వైతాళికు లగుదురుగాక!” అని ఆలోచించుకొనుచు ఇటునటు నడుచుచుండెను. 


ఎవరో వీధి తలుపు తట్టినట్టయినది. “ఎవరువా” రని చంద్రస్వామి కేకవైచి 
ఇంటిలోనుండివచ్చి ముందరచావడి దాటి సింహద్వార కవాటము తెరచెను. కాగడాలతో 
కొందరు మనుష్యులు చంద్రస్వామికి కనిపించిరి. కాగడాల వెలుతురున నూత్న 
గ్రామణియగు శ్వితవుడు, గ్రామసంఘనభ్యులు, ఇరువురు తలారులు, కొందరు సైనికులు, 
నొక దళిపతియు నాయనకు గోచరించిరి. 


చంద్రస్వామి “ఏమి ఇది?” యని ప్రశ్నించెను. శ్వితవుడు “అయ్యా నమస్కారములు. 
తాము చక్రవర్తిపై నేదియో దోష మెంచినారట. అందుకై తమ్ము బంధించి ధాన్యకటక 
నగరమునకు కొని తేవలయునని, మహా సైన్యాధికారి ముద్రవేసిన భూర్ణపత్రముగొని యీ 
దళవాయి వచ్చినారు. కానీ మీ రీ క్షణముననే విరివెట పోవలయునని మే మందరము 
ప్రార్థించుచున్నాము. వీరు మీవంటి ఉత్తమ బ్రాహ్మణులను బంధిపకయే తీసికొని పోదురు” 
అని మనవి చేసినాడు. 


వృద్ధుడగు నా క్షత్రియుని అవలోకించి చంద్రస్వామి “చక్రవర్తిపై దోషమా! నేనా!” 
యనుకొనుచు “చక్రవర్తి శ్రీముఖసాతవాహనుడు  ధర్మమూర్తియే! ఎందరు బ్రాహ్మణుల 
కగ్రహారముల నాయన సమర్పింపలేదు? ఈ అఖండ మహారాజ్యము సుభిక్షమై యా 
ధర్మరూపుని చల్లని పరిపాలనములో సర్వ సంపదల కాకరమై రామరాజ్యమును 
దలంపునకు తెచ్చుచున్నదే! వారి పైన నేను దోష మేమి యాచరింపగలను?” యని 


పలికినాడు. అతనిమోము వైవర్ణ్య మొందినది. విషాదమేఘము లాతని నావరించినవి. 


ఆ దళవాయి చంద్రస్వామిని కనుగొని “స్వామీ! మీ రనునది నిజమే! కాని, ఏదో 
పొరపాటు జరిగి ఉండవచ్చును. తమ్ముగూర్చి వృద్ధశ్వితవులు ఘనముగా చెప్పియున్నారు. 
మీకు సకల సౌఖ్యముల నొన గూర్చుచు తీసికొనీ 'పోదుము. చక్రవర్తి జన్మదినోత్సవము 
అఖండముగ జరుగుచున్నవి. ఆ ఉత్సవములు పూర్తికాకుండగనే "ఈ అభియోగము 
విచారింపబడగలదు. ఇప్పుడు జాగుసేయక తాము తొందరగ బయలుదేరినచో, మనము 
తెల్లవారునప్పటికి ఏ మూడు క్రోశములైన పోగలము. తమకు అందలము సిద్దము 
చేయించినాము. మేము అశ్వములపై ప్రయాణము చేయుదుము. ఒక వారములోననే 
మనము ధాన్యకటక నగరము చేరగలము” అని మనవిచేసి నమస్కరించెను. 


౧౩ 
ప్రయాణము 


ఆంధ్రదేశమునం దెల్లెడను మహారాజపథములు, ఘంటాపథములు, రాజ 
మార్గములు, బాటలు విరివిగా నున్నవి. 


మహారాజమార్గము ఎనిమిది దండములు వెడల్పు (దండము = 8 అడుగులు, 
అడుగునకు 9 అంగుళములు). ఘంటాపథము ఆరుదండముల వెడల్పు. ఈ బాటపై 
ఏనుగులు ప్రయాణము చేయును. రాజమార్గము నాలుగుదండముల వెడల్పు. సనన్‌ 
రథ్యలనికూడ పిలుచుచుండిరి. సాధారణపు "బాటలకు అశ్వికపథమనియు, ఖరోష్ట పథ 
మనియు, చక్రపథమనియు పేరులున్నవి. ఆశ్వికపథమునకు ప్రక్కనే మనుష్యపథమనియు, 
పాదపథ మనియు మనుష్యులు నడుచు పథమున్నది. ఈ పథము రెండు అరట్నులు 
వెడల్పు (1 అరట్ని = రెండు అడుగులు). ఈ బాటపై మనుష్యులు మాత్రమె నడువవలసి 
ఉన్నది. అన్ని పథములు రాళ్ళతో, సున్నముతో తరతరము లుండునట్లుగా 
నిర్మింపబడినవి. గ్రామము, గ్రామము కలుపు సాధారణపథములు గట్టిగా దిమ్మెస 
చేయబడి, ఎడ్లబండ్ల, అశ్వముల యానమునకు ఉపయోగపడు 
నట్టమరింపబడియుండెను. 


ఈ మార్గములన్నిటికి పై అధికారి సర్వమార్గాక్షుడను ఉత్తమోద్యోగి. సర్వమార్గములు 
సరియైన స్థితిలో నుంచుటయు, మార్గముల ప్రక్క ఆరు గోరుతముల కొకచోట 
జలగృహముల నుత్తమస్థితిలో నుంచుటి, మార్గములవెంట సత్రములు, సత్రములలో 
భోజనగృ్భహములు, పశువైద్యశాలలు, మనుప్యవైద్య గృహములు నుచితరితి జరుగునట్లు 
పర్యవెక్షణ చేయుట-ఇవి ఈ యధికారి ధర్మములు. 


ఆంధ్రదేశము ధాన్యకటకమునుండి మహారాజపథములు నాలు గున్నవి. ఒకటి 
ధాన్యకటకమునుండి కృష్ణదాటి వాయవ్యమూలగాబోయి, నువర్లపురము, నాగేంద్రనగరము, 
పర్వతనగరము, మహానగరముల మీదుగా మంజిష్టానదీతీరముననున్న గంగా 
పట్టణమునకుబో యి యచ్చట నుండి ప్రతిష్టాన నగరమునకు “బోవును. 


రెండవ మహారాజపథము ధాన్యకటకమునుండి తూర్పుగా ఇంద్ర కీలాద్రి 
పురమునకుబోయి అచ్చటనుండి ఆగ్నేయముగా కృష్ణానదీతీరముననే భట్టిప్రోలు పోయి, 
యచ్చట కృష్ణ దాటి ఘంటికాశాలకును ఆ పురమునుండి శ్రీకాకులమునకును బోవును. 


మూడవ మార్గము ధాన్యకటకమునుండి దక్షిణముగా ధనదపురమునకు, 


నచ్చటనుండి ఉదయ పర్వతమునకు, నచ్చటనుండి కాంచీ పురమువరకు పోవును. 


నాల్గవమార్గము _ ధాన్యకటకమునుండి ఈశాన్యముగాబోయి, వేంగీ పురము, 
అచ్చటనుండి గౌతమీతీరముననున్న గోతీర్థముకడ గౌతమిని దాటి దక్షిణకోసల రాజధాని, 
పిష్టపురమును, పూర్వాంధ్రదేశ ముఖ్య నగరమగు శాతవాహనగుండము, ఆంధ్రగిరి పోయి, 
అటనుండి త్రికళింగ దేశము చేరును. 


చంద్రస్వామిని శిబికారోహిని జేసి శాతవాహనసైన్య దళపతియు, సైనికులును రెండు 
దినములలో ఇంద్రకీలపర్వతము జేరినారు. ఇచ్చట కృష్ణానది ఇంద్రకీలపర్వత పంక్తి ఛేదించి, 
సింహమధ్యమయై, వేగవతియై సముద్రతీర భూములైన నాగవిషయమున ప్రవహించి, 
ప్రాచీనాంధ్ర ప్రభువగు సుచంద్రుడు, అవతారమూర్తియగు ఆంధ్రవిష్ణువు పరిపాలించిన 
శ్రీకాకులపురమును పవిత్రముచేయుచు, మూడుగోరుతముల దూరమున సముద్రమున 
జేరును. (ఇప్పుడు కృష్ణానది శ్రీకాకులపురమునుండి పదిమైళ్ళు తూర్పుగా నదిజండ్రుచే 
వెనకకు జరిగినది.) 


చంద్రస్వామి ప్రయాణము చేయుచు గ్రామగ్రామమున జరుగు చక్రవర్తి 
జన్మదినోత్సవములు చూచుచుండినాడు. ప్రజలందరు మేకల వంటివారు. వారీనాడొక 
మార్గము మంచిదందురు. రేపు వెరొక పథము శుభమందురు. ఎల్లుండి మరియొక్క 
టందురు. వారికి నిలకడ ఎక్కడ? ఈ రోజున వెర్రిభక్తితో నాగదేవులను కొల్తురు. గ్రామ 
దేవతలకు నరపశువునుగూడ బలియిచ్చుటకు సిద్ధమగుదురు. రేపు బౌద్ధసన్యాసి 
యొక్కడు వచ్చి అహింస బోధించగనే, మాంసాహారమునైన  మానుదురు. 
కాషాయాంబరముల ధరింతురు. నగల నూడ్చివైతురు. రెండు మూడునూరుల 
సంవత్సరములలో ఈ పవిత్ర భూమి యంతయు ని చార్వాకమత మల్లుకొనిపోయినదే. 
యాగములు పనికిరావట, చైత్యములకు పూజలట. 


మనుష్యుడు దేహము వదలిన వెనుక నేమున్నది? ఖననమై భౌతి కేంద్రియము 
లన్నియు పంచభూతముల లీనమైపోవలెగదా! ఉపనిషన్మత విరోధముగ బోధించి దేహము 
మాయయని చెప్పుచు, నా దేహమున ఎముకయు, వెండ్రుకయు, దంతము, నఖముకూడా 
పూజనొదవలయునని శాసించిన యాతడు అర్హతుడట, బుద్దుడట. చితిపై గట్టబడిన 
కట్టడము చైత్యమట, అద్దానికి పూజలట, అది త్రిరత్నముల నొకటీయట! 


అని యూహించుకొనుచు చంద్రస్వామి కృష్ణానదిలో ప్రాతకాలముననే గ్రుంకులిడి 
ఉదయ సంధ్యార్చన మొనర్చి, సూర్యున కర్ష్యమిడి పురసత్రమున వంటయొనర్చుకొని, 
భుజించి మరల శిబిక నారోహీంచి బయలుడేకీను. సాయంకాలమగునప్పటికి వారందరు 
ధాన్యకటక నగరము జేరిరి. 


దళవాయి కోట ఈవలనున్న ఉప సైన్యాధ్యక్షుల భవనమునకు గొనిపోయి ఆజ్ఞలనంది 
చంద్రస్వామిని తోటలోనికి గొనిపోయి ద్వితీయ ముహూర్తపు భేరీలు మ్రోగకముందే 
రాజపురోహితాశ్రమమున ప్రవేశపెట్టెను. ఆ మరునాడు కోటలో ప్రాడ్వివాకసభా భవనమున 
చంద్రస్వామి విచారణము ప్రారంభించిరి. చంద్రస్వామికి అన్ని సౌఖ్యములు రాజపురోహితు 
లొసగిరి. ఉదయాస్తమయముల గాయత్రి జపించుకొనువాడు. తపస్సు చేసికొనువాడు. 
భగవన్నామ స్మరణానందప్రేంఖణమగు గానపరవశత్వ మందువాడు. చంద్రస్వామి భక్తుడు. 
భక్తులకు భయము, ప్రఫుల్లపద్మసూనంబులకు దుర్గంధము, పండువెన్నెలలకు వేడిమి 
యెచ్చట? 


పూర్వకాలమునందు న్యాయవిచారణ _ నేటికన్న వేయిమడుంగులుత్తమముగ 
నుండెడిది. దేశమునకంతకు మహారాజసభ ప్రధాన న్యాయస్థానము. దాని వెనుక 
ప్రాడ్వివాకులసభ స్థానీయ, ద్రోణముఖ, ఖార్వతిక, సంగ్రహణ యనునవి పోనుపోను 
చిన్నవి. ఎనిమిది వందల గ్రామములకు ద్రోణముఖమును, రెండువందల గ్రామములకు 
ఖార్వతికము, సంగ్రహణము పది గ్రామములకు న్యాయస్థానములు. ఈ సభలు రెండు 
విధములు: ధర్మస్థియము, కంటకశోధము అనునవి. ధర్మస్టీయము వ్యావహారిక ధర్మమునే 
విచారించును. కేంటకశోథసభ వర్తకము, వృత్తి, రాజకీయేము మొదలగు విషయముల 
ధర్మనిర్ణయ మొనర్చును. ప్రాడ్వివాకునినభ ధర్మస్థియ కంటక శోధ విషయముల రెంటిని 
విచారించును. ఆ పైన రాజే సభాపూర్ణుడై స్వయముగా న్యాయ విచారణ చేయును. 


నేడు చంద్రస్వామిని కోటలోనున్న ప్రాడ్వివాకుని సభకు గొని వచ్చిరి. రాజభటు లిరువు 
రాతని తీసికొనివచ్చిరి. ప్రాతకాలోదిత కృత్యములు దీర్చికొని పిమ్మట ఉదయము రెండవ 
మూహూర్తఘటిక మగు నప్పటికి సభావ్యవహారము ప్రారంభింతురు. సభయందు 
ప్రాడ్వివాకు డొక ఉన్నతాసనముపై నధివసించియుండెను. ధర్మశాస్త్ర పండితులగు సభ్యులు 
మువ్వు రితరాసనములపై వేరొకయెడ వసించియుండిరి. బక వేదికపై నలువురు 
బౌద్దభిక్షువు లొక మృదులమగు ఖర్జూరపుచాప పై నధివసించి యుండిరి. సంధ్యాపాలుడు, 
లేఖకుడు, గణకుడు (లెక్కలవ్రాయువాడు) వారి వారి యధథాస్థానముల నుండిరి. ఎ న్యాయ 
సభయందును నొక్కపురుషుడు ధర్మనిర్ణయము చేయుట పూర్వకాలము నందెప్పుడును 
లేదు. వారుకాక నేర మెచ్చటనుండి వచ్చినదో అచ్చోటునుండి ధర్మ సహాయులు కొందరు 
వచ్చెడివారు. వారుగాక, ఏవిషయమున అనుమానము తటస్థించినను తమ 
అభిప్రాయములనిచ్చి సందేహము తీర్చుటకు ధర్మశాస్త్ర పారీణులగు భిక్షులు, బ్రాహ్మణులు 
కొందరు సభయం దుందురు. మహారాజ స్వయముగా విచారించినప్పుడై నను వీరందరు 
నుండవలసినవారే. 


ఎవరి పైనైనను నేరము మోపబడినపుడు ప్రాడ్వివాకానుజ్ఞాతుడై సంధ్యాపాలుడు 
రాజముద్రాంకితమగు “ఆ సేద్యము” (పిలుపు) పంపును. ఆ పైన వారు వచ్చి 
తీరవలయును. బాలబాలికలు, ముదుసలులు మొదలగువారు మాత్రము రానక్కరలేదు. 
చంద్రస్వామిని రాజభటులు కొనిరా, పండితుడును యువకుడునగు నా ద్విజోత్త త్రముని నొక 
చిత్రాసనమున కూర్చుండుమని ప్రాడ్వివాకుడు కోరెను. ఉత్తమకులసంజాతుడును, ధర్మశాస్త్ర 
పారీణుడును, సత్యవాదియు నగువాడే ప్రాడ్వివాకుడుగా నుండనరుడు. 


౧౪ 
నిర్దోషి 


గణకుడు వచ్చి చంద్రస్వామి నవలోకించి “ఆర్యా! మహామంత్రి శ్వైత్రులవారు మీరు 
మహారాజుపై కుట్రలు సలుపుచున్నట్లుగా నేరము మోపినారు. దాని నిప్పుడుబుజువు 
చేయబోవుచున్నారు. తాము మీకోరిన బుజుపత్రముల నావల కొనీరావచ్చును. 
నేరారోపణకానిచో అనగా మీపై నేరము బుజువు కానిచో, తమ్ము క్షమింపుమని ప్రార్థింపుచు 
సభవారు మిమ్ము బంధవిముక్తుల గావించెదరు” అని వాక్టుచ్చెను. 


తోడనే చంద్రస్వామి లేచి ప్రాడ్వివాకునిదిక్కు మొగంబై యిట్లనియె: “ఆర్యోత్తమా! 
ధర్మశాస్త్రములు నేరవిచారణ త్వరితముగ నొనరింపవలయు ననియు, లేనిచో సత్యము 
మరుగుపడిపోయి అన్యాయముగ నొకనికి శిక్ష కలుగుననియు ఉద్దోష్టించుచున్నవి. 
సత్సురుషుడును, మహాయోగియగు మీ తథాగతు డట్లు బోధించెను. పీఠకములట్లు 
సెలవిచ్చెను. ఆర్యధర్మము లట్టుపన్యసించినవి.” 


“ఓ బ్రాహ్మణోత్తమా! ధర్మశాస్త్రములట్లు ఘోషించుట నిజమే. కాని కాలమానస్థితులు నీ 
బంధనకు కారణములైనవి. అన్‌వసరముగ న్యాయ నిర్ణయము చేయుట కోలసించిన 
మహాపాపమని శాస్తములు పలికినవి. ధర్మము దోషజుష్టము గాకుండ నీ పెద్దలందరును 
జూడగలరు. మహారాజెట్టి ధర్మ తత్పరుడో నీవు యెరుంగుదువు. బౌద్ధధర్మములైన నేమి, 
వేద మత సంప్రదాయములేమి అధర్మము చేయవలదని శాసించుచున్నవి. ఇచ్చట మతధర్మ 
విచారణ చేయ వీలులేదు. పవిత్రములు, భగవత్పూజాపరములు, నిర్వాణ సముపార్దన 
కారణంబులగు సమంతభద్రోపదేశములేమి, పురాతనములు, దైవస్వరూపములగు వేద 
మంత్రములేమి అవ్వాని విచారణ ఈసభది గాదు. మహారాజన్ని మతములయెడ 
సమానాదరణ కలవాడు. కాని యీ సభ వ్యావహారికసంబంధమైనది. జ్ఞానివి, విద్యా 
పారంగతుడవగు నీకు మే మేమియు చెప్పనవసరములేదు. విచారణ ప్రారంభించు 
చున్నాను” అని ప్రాడ్వివాకుడు చెప్పెను. 


అంత గణకుడు నల్లచేవకర్ర పీటపై నుంచిన కొన్ని తాళపత్రములు, ఒక భూర్ణపత్రము, 
రెండు మొగలిరేకులు గోనివచ్చి | ప్రాడ్వివాకునికడ పీఠిక పై నుంచెను. “ప్రమాణములందు 
లిఖితసాక్ష్యమును, తరువాతి ఘటాగ్న్యుదక విషకోశ దైవికములు ముఖ్యమైనవి, 
ఉత్తమమైనవి. ఈ పత్రములు, చంద్రస్వామి వ్రాసిన లేఖలు, అతనికి వచ్చిన లెఖలును 
అని చెప్పి సభాధ్యక్షుడగు నా ప్రాడ్వివాకునకు. ఒక్కొక్క లేఖయు వినిపింప నక్కడనున్న 
సభ్యులలో నొక్కరిని గోరెను. ఆ లేఖాపత్రముల నెవరు సముపార్ణించిరో, ఏరు తెచ్చిరో 
తెలియదు. 


“ఓ పితామహసమాన! మేరునిశ్చల! బుద్ధసన్యాసి చేసిన పాషండ బోధలు ప్రజల 
ముక్తిదూరుల చేసినను, మన ప్రయత్నములచే వారు దైవ భక్తులగుచున్నారు. గ్రామములు 
బౌద్ధ్దమతమునుగొని దేవపూజల మట్టు పరచినని. వేదగానములు లేవు. పురాణ 
శ్రవణములు లేవు. హరిభజనలు లేవు. మహేశ్వరార్ననలు కానరావు. మన దేవులందరును 
సర్వవిశ్వరూపుడైన భగవంతుడును ఈ పాషండుని సవకులట. మన్మథుడు మారపిశాచియై 
యా “దివ్యమూర్తిని భ్రమ పెట్టబోయి యోడిపోయెనట. అట్టిది నేడు మరల వేదగానములు, 
భగవద్దుంథపారాయణము వీనుచున్నాము. కొన్ని యజ్ఞముల జరిపించినాము. ఇంతకును 
మన చక్రవర్తి బౌద్ధుడు. ఆతనికి వేద మతసంప్రదాయము బోధింపకున్నచో నేమియు 
లాభములేదు. ఆతనికి పాషండమత బుద్ధి నశించి, దైవభక్తి కలుగునట్టు ప్రయత్నము 
చేయవలయును.” 


ఇట్టి లేఖలు నాలుగయిదింటిని సభ్యుడొక్కడు చదివెను. ఇంకొక లేఖలో చివర 
“ఆంధ్రమున బౌద్ధరాజ్యము నశించి వేదరాజ్యము ప్ర ప్రబలమగు గావుతొ యని యుండెను. 
అనేక సాక్షులను విచారించిరి. “చంద్రస్వామి వేదదేవతలను పూజించును. మహేశ్వరుడు 
ఆతనికి అధిదేవుడు” “గ్రామములో జరుగు నుత్సవముల కీతడు రాడు. పంచాయతీ 
సభ్యుల నెన్నుకొను సందర్భమున చంద్రస్వామి ఏ విధమగు నుత్సాహమును 
గనబరచలేదు.” “ఆతని ఇంటికి ఇతరదేశన్థులు కొత్తపురుషులు రాసాగిరి. అనేక 
రాజద్రోహసభ లాతని ఇంటిముందు జరుగుచున్నవని మాకు తెలియవచ్చినది.” “నేను 
చంద్రస్వామిచే బ్రాహ్మణమత దీక్ష గైకొంటిని.” “నాకు లేఖలిచ్చి వివిధ గ్రామములకు 
పంపుతారు” అని పలువురు సాక్ష్య మిచ్చిరి. “ఒకనాడు వేంగీపురమున "సంచరణుని 
యింట నిట్టి సభ జరిగెను. నేను చంద్రస్వామితోకూడ అక్కడకు పోతిని. నన్ను వారు 
సభలోనికి రానీయలేదు. కాని యొక్కసారి పరధ్యానముతో నున్న నాకు మంజున్రియను 
మాట వినబడినది” - అని చంద్రస్వామికి కొంతకాలము క్రిందట సేవకుడిగా నున్న యొకడు 
సాక్ష్యమిచ్చిను. 


“అయ్యా! నేను మహేశ్వరానందుని సేవకుడను. శ్రీరాజకుమార మంజోశ్రీని 
తస్కరించుకొని పోయినవారలలో నొకడు మహేశ్వరానందుడు. ఆతడు చంద్రస్వామి, 
సంచరణుడు, సోమత్తరస్వామి మొదలగు వారలతో గూడియుండుట చూచితిని. అతడు శ్రీ 
రాజకుమార మంజుూశ్రిని ఎత్తుకొని పోయెనని నాకెట్టు తెలిసెనన ఒకనాడు, అనగా ఇప్పటికీ 
సుమారు పదునాలుగు నేలలవెనుక, అతడును ఒంకొకడును “మంజుశ్రీని మేము 
హుటాహుటిగా కొనిపోయినాము. అంచెల యేర్పాటు విచిత్రముగా చేసినారు మనవాళ్ళు” 
అన్న మాటలు నాకు వినబడినవి. అటు తరువాత వారు సన్ననియెలుగుతో మాట్లాడినారు 
గాన వినబడలేదు” అని యింకొకడు తెలిపెను. 


పిమ్మట చంద్రసామి యీ విధముగా సభ్యులదిక్కు మొగంబై చెప్పెను. “న్యాయా 
న్యాయవిచక్షణులగు సభ్యులకు నేనేమియు చెప్పనక్కర లేకుండగనే నాయందు 
దోషయేమియు లేదని తెలియును. నా అంతరాత్మయందు ఆద్యంతరహితమై, 
భగవత్స్వరూపమై వెలుగు వేదములే ప్రమాణములని నమ్మకము. ముక్కోటి దేవతలును 
ఏకబ్రహ్మ స్వరూపముకొన, ప్రజల ' దైవదూరులచేసి, మహాపాపము నెలకొల్బుచు, 
జంబూద్వేపమునే యమలోకమొనరించు నీ పాషండ బౌద్ధమతము నశియించి ధర్మ 
స్వరూపమగు వేదమతము పునరుద్ధరింపబడవలెనని నా యాశయము. ఇప్పటికిని 
నాకోర్మెయదియ. వారణాసీపురము, తక్షశిల, పూర్వశైలము ఉజ్జయిని మొదలగు 

ప్రసిద్ధదశముల  తిరిగితిని. మూడు వేదముల నభ్యసించితిని. ఉపనిషత్తులు, 
లసములు మొదలగు సమస్త మహా గ్రంథము లెరిగితి. బౌద్ధమత రహస్యములు 
గ్రహింప పీఠకములు, ధర్మ సూత్రములు మొదలగు గ్రంథరాజములు పాటలీపుత్రమున 
అభ్యసించితిని. కాని బౌద్ధ మతమున నాకు ద్వేషము మెండయినది. నా జన్మభూమి 
కేతెంచిన నాటగోలె నా దేశమున బౌద్దమతము నాశనముచేసి వేదమతము పునరుద్ధరింప 
సంకల్పము దాల్చితిని. అందుకై అనేకులకు బోధచేసితిని. అనేకులు బౌద్ధులను, వారి దీక్ష 
మాన్సించితిని. ప్రాయనశ్చిత్తములు చేయించితిని. కాని అన్ని దేశములకన్న ఆంధ్ర దేశమున 
బౌద్ధమతము లోతుగా వేళ్ళుబారియున్నది. నాగవంశములవారు, క్షత్రియులు ఈదీక్ష 
పుచ్చుకొనినారు. కాన ప్రాబల్యముగాంచిన ఈ చార్వాకమతమును పెల్లగింప నాయొక్కనిచే 
గాదు. అయినను నాబోటివారు అనేకులు నాతో చేరినారు. మా యుద్యమము విజయము 
గాంచ సిద్ధమైయుండెను. చక్రవర్తికి ముందు మత దీక్షయూయవలె, దానికై మా ప్రయత్నము, 
అంతియకొని మాకు సార్వభౌమునిపై కుట్రలేల? మహారాజుకు మతదిక్ష యెట్టీయ 
వలయునను కుట్రతప్ప ఇతరము నేనెరుగ. 


“నేనున్న సభయందు శ్రీ రాజకుమార మంజుర్రీమాట వినబడెనని ఆ సాక్షి 
తెలుపుచున్నాడు. ఎవరయ్యా శ్రీ శ్రీ రాజకుమార మంజుశ్తీని తస్కరించుకొని పోయినది?” అని 
యప్పుడు మేమనుకొంటిమి, అంతియ. ఇంకొక సాక్షి శ్రీ రాజకుమార మంజుశ్రీని 
ఎత్తుకొనిపోయెనని యనుచున్నప్పుడు తాను వింటిననియు, వానితో నాకు స్నేహమనియు 
చెప్పినాడు. అది నిజమనుకొండు. అతడు శ్రీ రాజకుమారుని ఎత్తుకొనిపోయినవాడని మాకు 
తెలియగలదా? నా లేఖలలోగాని, నా నడతయందుగాని స్పష్టముగా శ్రీ రాజకుమార 
మంజుశ్రీని ఎత్తుకొనిపోయితినన్న నిర్భారణయేది? అప్రత్యక్షసాక్ష్యము పనికిరాదని 
ధర్మశాస్త్రము విధించియుండలేదా? దైవాంశమగు శాతవాహనవంశము వైదికమతము 
నుద్ధరించుచు చల్లగా మనుగాకి అని చంద్రస్వామి చెదరని కన్నులతో, “నవ్వుగదురు 
ముఖముతో, గంభీరమగు అభినయముతో తన నిర్దోషిత్వము నుపన్యసించెను. ఇంకొక 
యామము విచారణ జరిగినది. 


శిక్ష విధించుటకుముందు ఇరువురు భిక్షులు లేచి “ధర్మచక్ర సం సభాస్థానమున 
విలసిల్లుగాక! భగవాన్‌ మహాశ్రమణకు డిందు ప్రత్యక్షమగుగాక!” అని ప్రాక్సీతమున 


శ్లోకములు చదివిరి. ఇరువురు బ్రాహ్మణొోత్తము లప్పుడు ముందుకువచ్చి “సభాసదుల 
హృదయమున సర్వవ్యాపియగు ఆదినారాయణుడు నిండియున్నాడు. కాన వారు 
ధర్మదేవతాస్వరూపు లగుదురుగాకొ యని మంత్రములు చదివిరి. 


ప్రాడ్వివాకుడు సభ్యుల యభిప్రాయ మడిగెను. అందరును ఈతడు నిర్దోషి యని 
నమ్మజాలమని చెప్పిరి. అప్పుడు మహాపండితుడును, సకల మత ధర్మసారము 
నెరిగినవాడును, సత్యాన్వేషియునగు నా ప్రాడ్వివాకుడు చంద్రస్వామి నుద్దేశించి “ఓ 
బ్రాహ్మణోత్తమా! నీవు దోషీవికావని చెప్పలేము. కాన నీకు ఒక సంవత్సరము పాతాళ 
గృహవాసము విధించితిని. నేను తప్పభిప్రాయము పడిన ధర్మము నన్ను శిక్షించుగావుత” 
అనియాతడు లేచెను. సభవారందరు లేచి నిలుచుండిరి. 


అంత తేజస్వియు, ధర్మదేవతాస్వరూపుడు నగు ఒక భిక్షుకు డా సభాభవనము 
ప్రవేశించెను. అందనేకు లాయనకు సాష్టాంగనమస్కార మాచరించిరి. ప్రాడ్వివాకుడు 
మోకరించి ఆయన పాదములబట్టి కన్నుల నద్దుకొనెను. అంత నాతడు ప్రేమవంతములై, 
శక్తిసంపన్నములై, తేజోవంతములగు తన దృక్కుల నా ప్రాడ్వివాకునిపై బరపి “నాయనా! 
ఈ కుమారుడు నిర్దోషి కాన యీతని విడిచివేయు” మని సెలవిచ్చెను. అంతవృద్ధుడగు నా 
ప్రాడ్వివాకుడు నా నూత్నపురుషునికడ మోకరించియే “తండ్రి! నేను శిక్ష విధించిన వెనుక 
తగ్గించుటకు నా కధికారము లేదని తమకు తెలియదా?” యని ప్రశ్నించెను. 


ఆ తపస్వి నవ్వి “ఓయి! వెర్రికుమారా! నాకుమాత్రము ధర్మశాస్త్రము తెలియదా? 
ఇదిగో సార్వభౌముని ఆజ్ఞాపత్రము” అని యొకతాటియాకు పత్రము తన 
కాషాయాంబరములనుండి తీసీ యాతని కిచ్చెను. ప్రాడ్వివాకుడు దానిని కన్నుల నద్దికొని 
చూచి, లేచి, యిట్లు చదివెను. “ఏ దోషములేదని శోణనగ గ్రామకాపురస్తుడగు 
చంద్రస్వామిని మేము విడిచిపుచ్చుచున్నాము. ఇయ్యది ప్రాడ్వివాకునకు మా ముదల. 
స్వహస్త్రనామాంకిత శ్రీ కౌశికిపుత్రశ్రిముఖశాతవాహన మహాశ్రమణ శక 483 పరాభవసం.ర 
చైతు. సప్తమి” అని యున్నది. అప్పుడు చంద్రస్వామి ముందుకరుదెంచి ఆ భిక్షుకునకు 
సాష్టాంగ నమస్కార మొనర్చను. అతని కన్నులలో నీరు సుడిగుండములై దొన దొన 
జారినవి. 


౧౫ 
శృంగార విభావము 


కామవిజయ నాట్యము, కామవిజయనాట్యమే అయినది. సువర్లశ్రీ ప్రప్రథమమున 
హిమబిందును ఆ నాట్యమునందు చూచినాడు. 


ఎవరీ బాలిక? ఎంత అద్భుతసుందరి! ఈ బాలిక స్వపష్నమూర్తియా? నిజమా? ఏ 
మహాశిల్పి మలచినా డీ విగ్రహమును! ఏ చిత్రకారు డీ రూపరేఖలు దిద్దినాడో? 


ఆ ఆలోచన లాతనికి కొంత వ్రీడాభావ మంకురింపజేసినవి. ఆ బాలికను చూడలేడు, 
చూడక ఉండలేడు. అతనికి తక్కిన ప్రపంచమంతయు మాయమైనది. తనచుట్టును ఆ 
బాలికలు నృత్యముచేయుచు, పాడుచు, అభినయించుచుండిరి. కాని ఆతని కా ఒక్క 
బాలికయే నాట్యమాడుచున్నట్లున్నది! ఆమె మనోహర కాదంబినీమాలికవలె క్షణక్షణము 
సుందరాతి సుందరరూపముల మారుచున్నది. ఆమె పాల్కడలి వాగులవలె భంగికా 
మనోహర యగుచున్నది. ఆమె వివిధకరణ నిమగ్నయై కుసుమమున మంద 
మలయానిలయమైనది. ఉధితస్వర రాగకంఠియై ఆ బాల శారదా కరచామీకర 


విపంచియైనది. ఆమె భుజరేఖలు సువ్వున జారి అంగుళీ రేఖలో వికస్వరమైనవి. 
బాహుమూల పార్వ శోభారేఖలు వక్షోపరిసమున్నత సుందరాకృతులు తాల్చి, వక్రపతనా 
వేగమున డిగ్గనురికి మధ్యదేశమున నించుక కాలూని, మలుపులై నితంబచక్రముల 
సుళ్ళుతిరిగి ప్రవహించి, ప్రవహించి పదరేఖలు మొగ్గలు దొడిగినవి. 


ఇది సౌందర్యమా, సౌందర్యమూలకారణమా? ఆతని హృదయ వేగమునకు 
శ్రుతియైనది హిమబిందు బాలికాచరణసువర్లమంజిరవేగము. రెండు వేగములు? 
మహారభటితవృత్తులై అయించినని. 


మహావైభవమున భద్రదంతావళమున సర్వమంగళవాద్యములుమ్రోయ  ప్రజానీక 
సేవితుడై ఊరేగి, ఇంటికి చేరినాడు సువర్ల్ణశ్రీకుమారుడు. కాని సుందరాతినుందరమూర్తి ఆ 
బాలికయే ఆతని సమ్ముఖమున ప్రత్యక్షము. 


తెల్లవారునప్పటికి ఇంటికి చేరిన సువర్లశ్రీకుమారునికి శక్తిమతీ దేవియు, 
నాగబంధునికా సిద్ధార్థినికలు, మహాలియు, పుణ్యాంగనలు, బంధు స్తిలు హారతులిచ్చి, 
దృష్టితీసి, లోనికి తీసికొనిపోయిరి. సువర్హక్తీ తలిదండ్రులకు, బందుగులకు పాదాభివందన 
మాచరించెను. రెండు దినములు గడచినవి. ఆతని పరధ్యానము తల్లిదండ్రులనే యాశ్చర్య 
పూరితుల చేసినది. 


ఎప్పుడును శిల్పగ్భహమునందో లేక వ్యాయామప్రదేశములందో కాలము గడపువానికి 
బండిపందెముల గెలుపుచే నిప్పుడీ పరధ్యాన మి అని ధర్మనంది యనుకొనెను. ధర్మనంది 
భార్యనుజేరి, “అబ్బాయి అట్టున్నాడేమి? కారణమేమో నీకు తెలిసినదా?” యని 
పలుకరించెను. శక్తిమతి దేవి భర్తను కనుంగొని “నాకునూ ఆశ్చర్యము కలిగించుచున్నది. 
ఏమయియుండును? భోజనము తిన్నగా చేయుటలేదు. ఏవియో రెండు మెతుకులు 
నోటవేసికొని ఎక్కడెక్కడనో తిరుగుచుండును” అని ప్రత్యుత్తర మిచ్చినది.ధర్మ: ఇప్పుడు 
చిరంజీవికి మానసపథమున మహోత్కృష్టమగు మార్పు జరుగుచున్నదని నా తలంపు. 
పందెములకు బోయి నెగ్గివచ్చినాడు. బాహుబల గర్వమొందుట  కంతకన్న 
ఏమికావలయును? దేహబలమునకు, ఆయుధవ్యాపారమునకు _ దగ్గరిబంధుత్వము. 
యుద్ధములో కీర్తిగొనుట సురాపానము నట్టిది. ఆనా డనేక బిరుదావళులు ధరించిన మేటి 
మగలగు శూరుల చూచినాడు. తానును జయశీలుడైనాడు. ఆ సమయము నందు వారివలె 
యుద్ధమున పేరుమోసి మహాసైన్యాధ్యక్షులలో నొకడేల కాకూడదు? ఈ ఆలోచన 
లొకవాయయై ప్రవహింప వీనికన్నిటి కతీతమై పవిత్రమై, బుద్ధదేవునకు ప్రియమై 
వెలుగునది, అర్హతమార్గములలో నొకటి యైనది, తానుచేయు శిల్పపుపని. ఈ రెంటికిని 
ఇప్పుడు సమరము జరుగుచున్నది. అబ్బాయిని మారదేవుడు పరీక్షించుచున్నాడు. 
ధర్మనంది ఇట్లు మాట్లాడుచు నిమీలితలోచనుడై ఒక లిప్తకాలముసర్వము మరచిపోయెను. 


శక్తి: తామిట్టి సమయమం దూరకుండుట న్యాయమా? 


ధర్మః: (కన్నులు తరచి) వెట్టిదానా! ఎవరియుద్ధమున వారు జయమందవలయును. 
“తేజోమూర్తి” కెవ్వరు సహాయము చేసినారు? చైత్యముపై నేను రచించిన మారుని 
కథాశిల్పము చూడలేదా? అబ్బాయికి రెండు మార్గము లిప్పుడు గోచరమైనవి. ఒకటి 
ప్రాపంచికము: పూలవాసనలు, సెలయేటి గానములు, నీలగిరి రూపసౌందర్యములు, 
కాంతామనోహరవాక్యములు, సువర్ణముల తళుకులు, నాట్యముల ధిమికిటలు, నవ్వులు 
హాస్యములు సుడిగాలి రితి, సుడిగుండములవలె మనస్సును భ్రమింపజేయును. ఇంకొకటి: 
నిమీలిత నేత్రములు, ఆరాధనలు, ఉపవాసములు, దానములు, యాత్రలు, భిక్షులతోడి 


సాంగత్యము, ఇది చిత్తసమాధిగూర్చును. బిడ్డ డీ రెంటిలో దేనిని వరించునో? 
శక్తి: ఎవరైన చేయూత నీయకపోయిన. అబ్బాయి పని యేమగును? 


ధర్మ: ఎవరికర్మకు వారే కర్తలు. నీవు చదువుకున్నదానవు. ఈ మాత్రము తెలియదా? 
దశకుశలములు, అష్టమార్గములు _మానవుడాచరించునవపుడు,  అరిషడ్వర్గముల 
జయించుటకు సమర్థుడు కానిచో ఏరును సహాయము చేయజాలరు. కాముడు, మోహుడు 
మనుష్యు నవలీలగ తమబానిన జేసికొందురు. చిరంజివి యీ యుద్ధమున పందెములలో 
వలె విజయముగాంచెనా మన కులము తరించును. లేదా.... 


శక్తి: మన మిందు చేయదగినది లేదందురా? 


ధర్మ: భగవంతుని ప్రార్థించుటయే! ఆ “విజ్ఞానస్వరూపుడు” బోధిసత్వుడు భక్తుల 
సంరక్షింపలేడా! 


నాగ: అమ్మా! మేము మాట్లాడుటకు బోయినప్పుడు మాతోడను యథాప్రకారము 
పలుకలేదు. పరధ్యానము! నాల్లయిదుసారులు ఎదియోచిత్రము లిఖించబోయినాడు. అది 
తాననుకొన్నట్టు లేదనియో ఏమో చెరిపి వేసి ఫలక మొకమూల పారవేసినాడు. 


సిద్ధార్థినిక: అమ్మా! ఒక్కబొమ్మలు వేయుటే కాదు. విగ్రహము కూడా చెక్కుట 
ప్రారంభించినాడు. ఒక బాలికరూపము! కాని తృప్తి గూర్చకకాబోలు, ఆ విగ్రహమును 
విసుగుదలతో వేయిముక్కలు చేసినాడు. 


ఇంతలో మహాలి తన చీరకుచ్చుల మడతలలో ఒక విగ్రహశిరస్సు గొనివచ్చి 
శక్తిమతీదేవికిచ్చి చిరునవ్వు నవ్వెను. నాగబంధునిక యా శకలవను తేరిపారజూచి “అమ్మా 
యీ ముఖము ఎవరిదో నేను చూచినట్టున్నది! ఎవరు చెప్పుమా?” యని తలపోయ 
జొచ్చెను. అప్పుడు తొమ్మిదేండ్ల బాలికయగు సిద్ధార్థినిక ఒక్క గంతువేసి చప్పట్లు “ఆం నాకు 
తెలిసినది! మీరు చెప్పుకొనండి!” అని కిలకిల నవ్వెను. 


శక్తిమతీదేవి యా రాతితలను తదేకదృష్టితో తిలకించి “యీముఖము నా 
బాల్యస్నేహితురాలగు ప్రజాపతిమిత్ర మోమువలె నున్నది” యనెను. అప్పుడు మహాలి “ఆ 
తెలిసినదమ్మా తెలిసినది. చారుగుప్త కోటిశ్వరునితనయ, ప్రజాపతిమిత్ర కొమరిత, 
హిమబిందుకుమారిక మోము. మొన్న ఉత్సవమునాడు అబ్బాయికి బహుమాన 
మిచ్చినప్పుడు నాట్యమాడిన బాలలలో హిమబిందు కుమారిక యొక్కత అని 
సాభిప్రాయముగ నవ్వుచు నామె యేమియో చెప్పబోవుచుండ, సిద్ధార్థినిక మోము 
చిన్నబుచ్చుకొని కన్నుల నీరు తిరగ “నన్ను చెప్పనీయక మీరందరు చెప్పుకొనుచున్నారు. ఈ 
మహాలి మంచిది కాదు. మీ ఎవరి జత ఉండను” అని మూతిముడుచు కొని గబగబ 
పరుగిడి పోయెను. 


ఆమె యట్లు శిల్పమందిరములున్న తోటలోనికిబోయి యొక _కలాకూలికడ 
పూలవృక్షములున్నచోట పండుకొని వెక్కివెక్కి ఏడువజొచ్చెను. ఇంతలో సువర్ణశ్రీకుమారు 
డామెను చూసి, చెల్లెలినెత్తి తనయొడి జేర్చు కొని, చెక్కిలి ముద్దుగొనుచు కంట నీరుతుడిచి 
బుజ్జగింపుచు “ఏవమ్మా చిట్టితల్లీ! ఏమిటి యీ ఏడుపు? అమ్మ కూకలువేసినదా? లేక 
అక్క కలత పెట్టినదా?” అని ప్రశ్నించెను. సిద్ధార్థినిక మరియు వెక్కి వెక్కి యేడువసాగెను. 
అన్నగారు పరిపరివిధముల బ్రతిమాలి ఎత్తుకొని తీసికొనిపోయి తాను తన చెల్లెలికై చెక్కిన 
యొక బాలకుని బొమ్మను, ముద్దులమూట గట్టుదానిని, కిలకిలనవ్వు మోముగలిగిన 


ప్రతిమను ఆమెకిచ్చి “ఇదిగో నీ అబ్బాయి బొమ్మ ఆడుకో. ఏడవకు. అక్కకు, ఎవ్వరికీ 
ఈయకు” అని ఇచ్చెను. తోడనే కళ్ళనీళ్ళు తుడుచుకొనుచు ఆ బాల చిరునవ్వు నవ్వుచు 
“ఈ అబ్బాయిని అక్కయ్యను, అమ్మను ఎత్తుకోనివ్వనులే. మహాలికి కొంచెమైనా 
చూపించను. నేనే నీళ్ళు పోసుకుంటాను, నగలు పెట్టుకొంటాను. మరే అన్నా! నీవు చెక్కిన 
బొమ్మ తలకాయ వాళ్ళమ్మాయి హిమబిందుదని నేను చెప్పబోతుంటే వాళ్ళే చెప్పుకొని నాకు 
కోపం తెప్పించినారు!” అని యా వెట్టి బాగుల శిశువు అన్నగారికి చెప్పెను. సువర్ణశ్రీకుమారు 
డామాట వినుచునే ఉలికిపడెను. చెల్లెలిని సాగనంపి అక్కడనున్న యొకరత్న కంబళిపై 
చతికిలబడి యదేవిధముగ నాలోచింపసాగెను. ఉజ్వల నువర్ణ్లవర్లుడగు నాతని కపోలము 
లెజ్జబాంను. 


౧౬ 
హృదయ కుసుమపరాగము 


ఆ బాలిక హిమబిందు. ఎంత చక్కని పేరు! స్నిగ్ధ శ్వేతకాంతి భాసమాన 
హిమబిందువా ఆ బాల! ఆ తెలుపు ఎరుపులు జెత్తరాహికములు. ఆమెలో గాంధార 
రక్తమున్నది. రోమక, యవన జాతులు ఆర్యరక్త సమ్మిశ్రితములై, మహోత్తమమూర్తి 
తాల్చినట్లున్నవి. ఎవ్వ రాబాలిక? ఏ రాజతనయ? ఏ నందనవనమున అవతరించినదో! 
ఎంత హొయలున్నది యామే కదలికలో! ఆమె _అద్భుతనాట్యనిమగ్నయయ్యు 
తన్నంతతీక్షణముగ గమనించినదేల? సాకూతములగు ఆమెచూపుల కొన్నింట ఎన్నియో 
ప్రశ్నలున్నవి. ఆమె కన్నులు! ఏ శిల్పియైన వానిని విన్వసింపగలడా? ఆ కన్నులలో 
వేయితారకల కాంతులు, ఆమె కనురెప్పలలో పదివేల గగననిలాలు, ఆ బొమలలో వేయి 
యమునానదీ ప్రవాహధారలు, ఆమె అపాంగములలో లక్ష కల్లోల నర్తనములు, ఆమె 
భ్రూభంగిమలలో కోటి ఇంద్రధనువు లున్నవి. ఆమె కనీనికలలో మహాపద్మనీల పథము 
లున్నవి. ఆమె ఎవరు? 


తన శిల్పమున నా బాలికమోమును వారెట్లు గ్రహించిరి? తనకు పోలిక లేనట్లే 
కనబడెనే! ఆమె రూపమును తన అల్ప శక్తి కళగట్టింప గలదా? తన కళానైపుణ్యము మంట 
గలిసెనా? అయోఘనము తప్పి జారి చేతికి “రెండుమూడుసార్లు దెబ్బలు తగిలినవి. 
టంకము చేతపట్టినప్పుడు చేయి వణికిపోయినది. తద్రూపభావనామాత్రమున తనలో 
నింతటి వివశత్వమునకు గారణమేమి? తన వారితో కూర్చుండి సల్లాపము లాడలేడు, 
తానొటిగ నుండలేడు. వేసవిని మిట్ట మధ్యాహ్నమున గాలిలెని సముయమున నిద్రయు 
పట్టదు. మేల్కొని యేపనియు చేయజాలడు. తన మానస పథమందు గాలివాన లేవైన 
రాబోవు చున్నావా? నిశ్చల శీతలమందాకినీ తుషారము లెక్కడున్నవి? గంటలకొలది 
ఇటునటు తిరిగినను తన హృదయమునకు శాంతి కలుగదు. గ్రంథములు చదువుటకు 
మనస్సుపోదు. పెద్ద చెల్లెలి వీణాగాన మాలకించుచు ఆ స్వనముతో శ్ర శ్రుతిగలిపి మనోహర 
గాన మొనరించు" దైనందినమగు అలవాటు తనకు నేడు అసహ్యమయినది. ఆతని 
ఆలోచనలు వాయుద్వంద్వపాతములైపోయినవి. 


ఇంతకు ఎవ్వరాబాలిక? చెల్లెలి నడుగ సిగ్గు. తనకు సిగ్గెందుకు? నాగబంధునిక 
ఏమయిన ననుకొనునా? ఏమనుకోనగలదు! 


అతడు కృష్ణ ఒడ్డున కూర్చుండి, మధుమాసవిరహకృశయగు నాధునీ బాలిక 
నిట్టూర్పుల నాలీంచుచు దూరపుకొండల గమనింపుచు, న గర్భమందెల్ల నావరించి 
యున్న ఇసుకతిన్నెల చూపులేని చూపులతో చూచుచు హిమబిందునే తలపోయుచు 
కూరుచుండెను. 


ఇంతలో నాగబంధునిక వచ్చి యన్నగారి కన్నులు మూసెను. సువర్లశ్రీ “నాగా 
చేతులుతీయవే!” యని వినుగుకొనెను. 


“అవును! హిమబిందువే లోకమైపోయిన అన్నగారికి చెల్లెలంటే విసుగుకాదా మణీ?” 
“ఏమి మాటలవి నాగా! ఇంతట చాలించు.” 


“అదుగో! కోపంకూడా వస్తున్న దన్నాయికి. అంత ఉలుకయితే పోనీ మాటాడనులే.” 


“అవేమిమాటలే! ఏదోవిసుగున అన్నానే తల్లీ! ఇంతలో కోపమా?” 


“నాకు ఎంత కోపముగా ఉన్నదో తెలియునా? నా స్నేహితురాలు, చారుగుప్తులవారి 
కొమార్త, తల్లిలేని పిల్ల, ముక్తావళీదేవి మనుమరాలు ఆ హిమబిందునుగూర్చి ఇన్నాళ్ళకా 
మా అన్న తెలిసికొన బ్రయత్నించుట అని. మా అన్నను, ఆ హిమబిందు తలలోనిపూలతో 
కట్టవలెనని ఉన్నది” 


“ముక్తావళీదేవికి అంత స్వచ్చదేహం ఉన్నది. ఆమె తెలుగుజాతి ఆడ బిడ్డయేనా 
చెల్లీ?” 


“ముక్తావళీదేవి యవనవంశ జాత అన్నా! ఆమెపోలిక హిమబిందు. హిమబిందు తన 
అమ్మమ్మకన్న ఎక్కువ స్వచ్చమైన శరీరము, అద్భుతమైన అందమును కలది. ఆమె 
హృదయము మా అన్న దొంగిలించినట్టు నా అనుమానము ఎక్కువౌదున్నది, అట్లాంటి 
దొంగతనాలకు రాజసభలో దేశాంతరవాసము విధింపబడుచున్నది. దొంగ అన్నగారూ!” 


“ఏమిటి నాగా! నీకు నిజముగా పిచ్చి ఎత్తినది. కులవైద్యులు, ప్రఖ్యాతులు, అపర 
ధన్వంతరులు, ఆనందులవారు నీకు మందు త్వరగా ప్రారంభించగలరు. సవకుని పంపి 
వారిని త్వరగా రమ్మని వార్తనంపవలసి ఉన్నది.” 


“మా అన్నగారికే మతిభ్రమణము కలిగినది. ఉత్తమశిల్పి బ్రాహ్మణ వంశజాతుడైన మా 
అన్న యవనవంశజాతను ప్రేమించుటేమీ?” 


“ఓ భగవానుడా! నేను ఎక్కడికైన పారిపోవలసి ఉన్నది!” 

“ఓ మాయాదేవి, ఈ దీనురాలి ఇక్కట్లు తొలగింపవా?” 

“చెల్లీ! నీవును, హిమబిందును కలిసి చదువుకొ న్నారా?” 
“ఆమెయు, నేనును కలిసి చదువుకొన్నాము. ఆమె కోటిశుతనయి” 


“ఆమెలో భారతజాతి సుగుణములు, యవనజాతి సుగుణములు మేలు కలయిక 
పొందినట్టున్నదే!” 


“అన్నా! బాలికలలో సామ్రాజ్ఞిని నా అన్న వరించవలె! జయములలో అఖండ 
విజయము నందవలె. ఆ దినమున నీ చుట్టూ మేమందరమూ నాట్యము సలిపినప్పుడు, 
హిమబిందు నీవంక అట్లు తదేకదీక్షను చూపులు పరిపినదేమి? చారుగుప్తుని బండిని 
సమదర్శి శాతవాహన సేనాని తోలినారు. 


ఆయన నీవల్ల ఓడిపోయినారు. అందుకని ఆమె కొంచెము కించపడినది కూడ 
నుమా!” 


“ఆమె దేవలోకమునుండి దిగివచ్చిన ఇంద్రాణివలె లేదటే తల్లీ!” 
“నీవృ ఇంద్రునివలె లేవా ఏమి?” 


“సరి! సరి! అదేమి మాటలే?” 


ఇంతలో సిద్ధార్థినిక వారిరువురు కూరుచున్న నల్లరాతి బండకడకు పరుగునవచ్చి 
వగర్చుచు, నవ్వుచు, “అన్నా! వచ్చినది! వచ్చినది!” అని అరచెను. 


సువర్ణ: ఎవరు తల్లీ? 
సిద్ధార్థినిక: హిమబిందు! హిమబిందే! 
నాగబంధునిక: హిమబిందా!హిమబిందు ఎందుకువచ్చునే వెట్టి తల్లీ! 


సిద్ధా: నేను వెణ్టితల్లిని, నీవు తెలివిగల తల్లివి, పోనీలెండి. నా మాట ఎవ్వరును 
ఎప్పుడును నమ్మరు. 

సువర్ణశ్రీ చిన్నచెల్లెలిని దగ్గరకు తీసికొని, “ఓసి బంగారుతల్లీ, అక్క వెండితల్లికాదూ? 
వెట్టితల్లి! నీమాటే నిజము! నాగా! నీ కొరకే వచ్చి ఉంటుంది. వెంటనే పో!” 

నాగబంధునిక చజ్జున పరువిడినది. 


సువర్ణ శ్రీ గుండియలు గతులు తప్పి నడచినవి. ఏమది, ఆ దివ్య బాలిక ఎందుకు 
వచ్చినది? ఆ దేవీమూర్తి తన ఇంటికే వచ్చినదా? తన ఇల్లు పవిత్రమైనదా? ఓహో ఆమె 
వచ్చునా? నిజమా! 


“అన్నా! హిమబిందు, ఆమె అమ్మమ్మ ముక్తావళీదేవి వచ్చినారు. రాగానే, హిమబిందు 
అక్కను అడిగినది. నాయనగారి బొమ్మలన్నియు చూడ వచ్చినదట. నన్ను కొంచె మటు 
తీసికొనిపోయి, “మీ అన్నగారు బొమ్మలు చెక్కునా?” యని యడిగినది.” “అలాగునా 
చెల్లీ!” 


“అవును, నీ చెక్కడాలు చూచునట అన్నా! నాతోనే చెప్పినది. రా; నీ మందిరానికి 
పోదము రా, అన్నా!” 


సిద్దార్థినిక అన్నను చేయిబట్టి లాగినది. అతనికి ఏదియో భయము, ఏదియో ఆశ, 
ఏదియో త్రవ కలిగినవి. 


“చెల్లీ! నీవు పో! నేను వచ్చెదనులే!” 
“అన్నా నీవు త్వరగా రావాలి” 


సిద్ధార్థినిక వెడలిపోవగనె, రేఖారహితమైన యాలోచనలు, మూర్తిరహితమగు 
స్వప్నములు అతని హృదయమున జన్మించుచున్నవి, మాయమగుచున్నవి. 


ఆతడు వేయలేని బొమ్మలు, పాడలేని గీతాలు దూరాకాశనీలపథాలలో మేఘములై 
మందమందగతి పోయి మాయమైనవి. 


౧౭ 
హిమబిందుకుమారి 


సమదర్శిశాతవాహనుడు మహారాజువంశమువాడు. సమదర్శితండ్రి ప్రియదర్శి 
శాతవాహనుడు. ఆతడు శ్రీముఖశాతవాహనుని తండ్రియగు అభయ భాహుశాతవాహనుని 


పినతండ్రి మనుమడు. 


శాతవాహనులు ప్రాచీనకాలమందుననే ఆంధ్రదేశానికి ఉత్తరము నుండి ప్రయాణమై 
వచ్చిన బ్రాహ్మణులు. భారతయుద్దమైన వెనుక, దేశమున అనార్య జాతులవారైన నాగులు, 
రాక్షసులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, వానరులు, పిశాచులు, గుహ య 
మొదలగువారు విజృంభించి రాజ్యము లెన్నియో యాక్రమించు కొనిరి. ఆ దినములల్‌ ఆర్య 
సంప్రదాయములపై అసహ్యత జనించి, సాంఘీక దురాచారాలను ఖండించి, 
సంఘసాంప్రదాయములందు ఎందరో మార్పులు తెచ్చినారు. అట్టి వారిలో విశ్వామిత్ర 
సంతతివారయిన ఆంధ్ర బ్రాహ్మణులను చంద్రవంశ క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 
మొదలగువా రుండిరి. వారందరు శైవపూజాధురంధరులు. 


ఇట్లు కొన్ని సంవత్సరములు గడిచిన వెనుక పరీక్షిన్మహారాజు రాజయ్యను. ఈయన 
పూర్వసంప్రదాయగాఢాభిమాని. పరీక్షిత్తు చండవిక్రముడై విజృంభించి అనార్షోద్యమ 
భూయిష్టములగు రాజ్యముల నాశము చేసి, వైదికాచారము పునరుద్ధరించి 
అనేకాశ్రమములలో యజ్ఞయాగాది క్రతువుల నొనరింపజేసి, తా నొనరించి నాగాదిజాతుల 
పొగరణచి వైచెను. 


ఆతని దాడుల భరింపలేక ఆంధ్రులు కళింగదేశము వలసవచ్చిరి. ఆర్య 
జాతులవారైనను వారు అనార్షవాదులైనందున పరీక్షిత్తు వారిపై దండయాత్ర సలిపి, ఓడించి, 
దేశమునుండి తరిమివేసెను. " 


తూర్పు సముద్రతీరమున నదివరకే సింధునదీ ప్రాంతమునుండి రామాయణ 
కాలమునకు ముందుగనే వలసవచ్చియున్నవారు అసురులు. రాజ్యములు, ఆశ్రమములు 
స్థాపించి, ఆ తూర్పు తీరాననే పట్టణములు నిర్మించుకొని నాగరికత వృద్ధి చేసికొని 
యుండిరి.అసురులు హిమవన్నగ ప్రాంతీయులైన _ప్రథమార్యులు. వారు హిమ 
వన్నగజములైన సింధు గంగా యమునా నదితీరముల మహానగరములు నిర్మించుకొని 
అచ్చటనున్న పచ్చిపొలసుదిండ్లను, నరమాంసభక్షకులను దక్షిణ దేశములకు దరిమి, 
యాప్రదేశములను లక్ష్మీపదముల గావించిరి. 


ఆ అసురులకు తర్వాత హిమశైలీయులైన ఆర్యులు దక్షిణమునకు వలన వచ్చి, 
అచ్చట ఇదివరకే రాజ్యములు స్థాపించియున్న 'అసురులతో ఘోర యుద్ధములుచేసి, వారిని 
సింధునదీతీరమునుండి తరిమివేసిరి. అనురు లక్కడనుండి కదలి మెసపొటేమియా, 
ఈజిష్టులకు, భరతఖండ ప్రాకృశ్చిమ దక్షిణ తీరములకు సముద్రయానము చేయుచునో, 
తీరములవెంట ప్రయాణము చేయుచునో వచ్చి వలసలుపోయి రాజ్యము లేర్పరచుకొనిరి. 


పరిక్షిత్తు కాలమున తూర్పుతీరములకు వచ్చిన ఆంధ్రార్యులు అదివరకే పూర్వ 
సముద్రతీరమున వాసముచేయు అసురార్యులతో యుద్ధములు సలిపి, అసురరాజుల 
నిర్ణించి తామురాజులైరి. ఆ కాలముననే ఆంధ్రవిష్ణువు గాథ జన్మించినది. 


ఆంధ్రవిష్ణువు వంశమువారే ఆంధ్ర శాతవాహనులు. ఈ గాథయే బృహత్కథయందు 
వర్ణితమైనది. 


ఆ శాతవాహనవంశమందు ప్రియదర్శి తన పెదతండ్రికొమరుడును చక్రవర్తియు నగు 
అభయబాహునకు దక్షిణబాహువై, చండవిక్రముడై, మహాసేనాధిపతియై ఆంధ్ర రాజ్యము 
పడమటి తీరమునుండి ఉత్తరమున ఘూర్జరమువరకు గొనిపోయెను. మాళవము జయించి 
ఆంధ్రరాజ్యములోజేర్చెను. "అభయ బాహువు ప్రతిష్టానమున ప్రియదర్శి శాతవాహనునే 


తనకు బ్రతినిధిగ నుంచెను. 


ఆ దినములలో కోటిశ్వరుడగు వినయగుప్తుడు అభయబాహు సార్వభౌమునకు 
వామహస్తమై, తన వైభవమంతయు చక్రవర్తికి దాసిని జేసెను. ఆతడు ప్రియదర్శి 
శాతవాహనుని ఎక్కువగా ప్రేమించి ఆతని జైత్రయాత్రలలో సర్వవిధముల బాసటగా 
నుండెను. ప్రియదర్శిని ప్రేమించుటతో తృప్తిపడక తన కొమార్త అమృతలత నా 
వీరపుంగవునకు కన్యాదాన మొసంగెను. 


సమదర్శిశాతవాహనుడు ప్రియదర్శికి ఏకపుత్రుడు. అమృతలతాదేవి కుమారుని 
యందు గాఢప్రిమతో, మాళవయుద్ధమందు వీరస్వర్గమందిన ప్రాణేశుడగు ప్రియదర్శిని 
తలంచుకొని ఆంధ్రసైన్యమునందు ' చేర సుతుడనుజ్ఞ వేడినప్పుడు సమ్మతినొసంగ 
నిరాకరించినది. 


సమదర్శికి పదునేడవ ఏడు వచ్చినది. ఆయేటి మహాలయపక్షములలో అన్నగారి 
భవనమునకు కుమారునితో బోయిన అమృతలతాదేవికి స్వప్నమందు ప్రియదర్శి ప్రత్యక్షమై, 
“ఆత్మేశ్వరీ! నా పేరునకు, నాజాతికి, శాతవాహనవంశానికి అపఖ్యాతి తెచ్చుచున్నావా? ఇది 
నీకు ధర్మమా?” అని ప్రశ్నించుచు విచారవదనమున కనబడినాడట. 


అంతియ. అమృతలతాదేవి ఆ మరుక్షణమునుండి సంపూర్ణముగ మారిపోయి, 
కుమారునికి సైన్యమునజేర ననుమతి యొసంగుటయేగాక, స్వయముగా శ్రీముఖచక్రవర్తి 
కడకుబోయి సమదర్శిని వేయికన్నుల గాపాడవలసినదనియు, నాతనికి సైన్యమున 
ముఖ్యోద్యోగములనిచ్చి యా బాలుని తండ్రియంత వాని జేయవలయుననియు 
బ్రార్థించెనట. సమదర్శి మరునాడు దళపతిగా ఆంధ్ర సైన ములలో జేరినాడు. ఒక 
సంవత్సరములో నాతడు ముఖపతియు, గణపతియు, వాహినిపతియు నైనాడు. మరు 
సంవత్సర మాతడు చమూపతియైనాడు. మొదటినుండియు ననేక యుద్ధముల 
వీరవిక్రముడై యాంధ్ర సైన్యములకు యశము సముపార్ణించుచు నేడు విఖ్యాతినందిన 
ఉపసేనాపతులలో నొకడైనాడు. ఆతడు తా నెప్పుడు సేనాపతియగుదునా, 
ఉపసైన్యాధ్యక్షుడ నగుదునా, సర్వసైన్యాధ్యక్షుడనగుదునా, అందులకు తన మేటిమగటిమి 
చూపు సందర్భ మెప్పుడువచ్చునా యని ఎదురుచూచుచున్నాడు. 


సమదర్శి తిన్నగా ఒకనాడు చారుగుప్తుని భవనమునకు పోయెను. తన మేనమామ 
కోటిశ్వరులలో కోటీశ్వరుడు. ధనము మాట యటుండ ప్రపంచమున ననన్యలభ్యమగు 
మహారత్నమువంటి సుందరాంగికి జనకుడు. మేనమామ కుమారిత ధర్మశాస్త్రప్రకారము తన 
స్వత్వము. హిమవంతుని తనయను కైలాసనాథుడు వివాహమాడినాడేట. సముద్రుని 
పుత్రికను, సముద్రమున వసించు వటపత్రశయను దుద్వాహమయ్యెనట. చిన్న 
తనముననుండి తాను హిమబిందుతో ఆటలాడుకొన్నాడు. ఆమె “నాకిదికావలె” నని 
యనినంత తా నది తెచ్చినాడు. ఒకసారి యామె కృష్ణానది కావలియొడ్డుననున్న పచ్చ 
తురాయి పూలగుత్తులు పట్టుకొని రమ్మని నప్పుడు, తాను పదునారేండ్ల యీడువాడై 
యున్నప్పుడు, కృష్ణానది నీది ఆపూలు తెచ్చి యిచ్చినాడు. హిమబిందు తన్నెంతో 
మెచ్చుకొని “బావా! నీయంత గొప్పవా రెవరునులేరు నేను నిన్నే వివాహమాడెద “నని తన 
మెడచుట్టును బాహులతల పెనవేయలేదా? ఆనాటి కౌగిలింత యిప్పటికిని 
మధురస్మృతియై మరపునకురాదు. తాను బాహుబలమున అసమానుడు. తనవంశము 
అనేక తరేములనుండియు ప్రసిద్ధికెక్కిన శాతవాహనవంశము అతిరథశ్రేష్టుడైన ప్రియదర్శి 
తన తండ్రి. తాను సేనాపతి. నేట రేపట ఉపసేనాధ్యక్షపదము, సర్వసేనాధిపత్యము, ఆ 
వెనుక? 


ఈ ఆలోచనలు కన్నులకొక కాంతి నీయ, మోమున కొక విలాసముగూర, మూర్తికొక 
ఠీవి జేర్చ, గుజ్జమును మంద మందగతుల నడువుకొనుచు సమదర్శి శాతవాహనుడు 
చారుగుప్తుని సౌధము సమీపించెను. కోటవలెనున్న యా భవన ముఖ ద్వారము 
సమీపించగనే గుట్టముస్వారితో పోవుటకు మహాతోరణ వామ కవాటమును మాత్రమే 
ద్వారరక్షకులు తెరచిరి. స్వారిచేయుచునే సమదర్శి నిస్సరణము దాటి ద్వితీయ ద్వారము 
కడచి ప్రాంగణము జేరునప్పటికి అశ్వరక్షకులు గుట్టిము కళ్ళెమును పట్టుకొన, సమదర్శి 
అవరోహణ మొనర్చుచు పగ్గపు త్రాడు వారికిచ్చి పాదరక్షలు చప్పుడుకా, మీసములు 
వడివేసికొనుచు, సభాశాల దాటి అభ్యంతర గృహములోనికి బోయెను. 


అట్టు నడచి నడచి ప్రతిహారుల నమస్కృతులందుకొనుచు ఆ సౌధశాలలకు, 
అందున్న సమస్తమునకు ప్రభువునా విస విస నాతడు లోనికి జనెను. ఒక మందిరముకడ 
ఆగి, పాదరక్ష వదలి, యచ్చట నున్న పరిచారికతో తనరాక చెప్పిపుచ్చి అనుమతికై 
నిలిచియుండ ఆమె లోపలికిబోయి ఒక క్షణములో మరలివచ్చి “రావచ్చు” నని తెల్పెను. 


సమదర్శిశాతవాహనకుమారుడు ప్రవేశించిన గృహము వైకుంఠమున లక్ష్మిదేవి 
నివసించు మందిరమువలె ప్రకాశించినది. . బంగారముతో దంతముతో, చందన తరువులతో 
నిర్మించిన పీఠములు, మంజూషలు, కాశ్మీర దేశపు కంబళ్ళు, సహ్యాద్రి ష పులుల, హిమవన్నగ 
శ్వేతచమరీమృగముల, వింధ్యాటవీ సింహముల, కామరూప ఖడ్గమృగముల, హిరణ్యద్వీవ 
మార్దాలముల చర్మములతో సొగసుగా నమర్చిన మెత్తటి “వర్షములు శ్రీకాకుళ 
పల్యంకపురముల అద్దకములు, లిచ్చవీదేశ మ బ్రహ్మ శమునుండీ వచ్చు 
తళతళలాడు నొకరకము గడ్డి అల్లికలు, ఎచ్చటచూచిన కన్నులకు పర్వ మొనర్చుచుండెను. 
సర్జ్దరసము, మల్లిగస్థి, జోంగకము, శ్రీవాసము, జాయకము మొదలగు సుగంధముల 
తయారుచేసి యందుగు బంకతో మోటుపల్లి సన్నని వలిపములకు పులిమిచేసిన 
ధూపకళికలు హృదయము మత్తుగొలుపు సువాసనాధూమములను మందిరము నెల్లెడ 
విరజిల్లుచుండెను. ముత్యముల జాలరులు, నవరత్నములు పొదిగిన ఉపకరణము 
లెల్లయెడల చెన్నారుచుండెను. 


౧౮ 
చారుగుప్తుని ఎత్తు 


ఇక అభ్యంతరమందిరమున, అమూల్యమగు నొక పర్యంకము పై తూలికల 
పానుపుపై ఉపధానముల నానుకొని ఊర్వశివలె బంగారుమేని జిగితో గాత్రానులేపనములు 
మెరుపులీన, ఒయ్యారమున హిమబిందుకుమారిక చెలులు వింజామరలు  వీవ అధివసించి 
యుండెను. మేనబావ వచ్చుటయు దాపుననున్న నొక పీఠము పై కూర్చుండుమని సైగచేసి 
యా బాల “కుశలమా?” యని ప్రశ్నించెను. ఆమె కటిప్రదేశముచుట్టును అంతరీయము 
మనోహర నీలవర్ణ్లముల జెలువారుచు నీటిమూట యుబుకుల మడతలలో శృంగారరేఖల 
కుచ్చులతో చెన్నారియుండెను. గంభీరవక్షోజములు పొగమంచులోనుండి అస్పష్టముగా 
గోచరించు బంగారుకొండలవలె ఊర్పులకు పొంగుచు, తగ్గుచు సుచేలవినీత బద్ధములై 
యుండెను. మంజిరములు కింకిణిద్వయములు నూపురములు పాదకటకములను ఆమె 
పాదములకు మహత్తర హిరణ్యపూజ లర్పించినవి. వెలలేని హారములు శంఖమునుచుట్టిన 
ప్రవాళలతలవలె మెడను చుట్టి వక్షోజోన్నతతలముల పై వ్రాలి మిలమిలలాడుచుండెను. 
మణులు పొదిగిన మేఖల ఆమె నెన్నడుము క్రింద స్వర్ణదీ భాసమానమై వంకర వంకరల 
చుట్టి ప్రవహించు చుండెను. బాహుపురులు వేయి శిల్పవీన్యాసములతో నామె బాహువుల 
జుట్టి 'సౌందర్యతతోపదేశము నందుచున్నవి. నవమణివలయిత నీలరత్నలలాటికము 
రతీదేవి హృదయమై వలపుమంత్రములు జపించుచున్నది. 


ఆమె కీ నగలున్నను, లేకున్న నొక్కటే! ఆమెయందము అకుంఠితము, అనన్యము, 
అప్రతిమానమునై నగలకే నగయైనది. 


క్రిగన్నుల బావగారిని జూచుచు, మృదులాధరోస్థకాంతులు ప్రసరింప నెమ్మదిగ 
తాంబూలము నములుచు, విలాసముగా ముంగురుల సవరించుకొనుచు, బాలచంద్రుని 
శిశుకిరణములవంటి వ్రేళ్ళతో పూలచెండుల దొర్లించుచు “బావా! యుద్ధ వార్తలు చెప్పవూ?” 
అని ప్రశ్నించెను. 


“స సుందరీసామ్రాజ్ఞియైన మరదలు చెంతకువచ్చినపుడుగూడ యుద్ధ వార్తలేనా? 
లోకమోహనమైన న సౌందర్యమును జూచుచు ముగ్గయైపోయే నా మనస్సు 
ఇతరాలోచనలకు చోటిచ్చుట లేదు.” 


బావా! నీవంటి మహావీరులకు, యుద్ధములని, సైన్యములని, గుజ్జపు పందెములని 
యుండవలెనుగాని స్తీ సౌందర్యవర్షనముతో ప్రొద్దుపుచ్చుట నిరర్థకులగు “కవుల పని.”“ఆ! 
మరల మొన్నటి పందేములమాటజ్జప్తికి తెచ్చుచున్నావు. నే నా నాడే చెప్పితిని గదా? వాని 
కేవో శాంబరమంత్రాలు వచ్చియుండవలెను. కానిచో కామందక కులపాలకులకు ఓటమి 
యేమిటి?” 


“అయితే, ఆ మంత్రం నీమీద ప్రయోగించెనా, కామందక కుల పాలకముల మీదనా?” 


సమః: “అదుగో, దోషమంతా నాదేనని తేల్బుచున్నావు. _రౌతుకొద్దీ 
గుర్రమనేమాటనిజమేగాని, బిందూ! నేనీవేళకొత్తగా సారథ్యంచేసినానా? ఇదివటి కెన్నడైనా 
అపజయ మెయిగునా నీ బావ?” 


సరే నీమాట ఎందుకు కాదనవలెను? ఓటమికి నేనే కారణము. నీవంటి 
సౌందర్యరాశిమాట కెదురాడడం సరసత్వం కాదు.” 


హిమ: సర్వ సైన్యాధ్యక్షులు కావలసిన మా బావగారింతలో ఎంత అల్ప 
సంతుష్టులైనారు. సరసాగ్రేసరు డనిపించుకోవడంతో తృప్తిపడతావా? బావా? 


సమ: బిందూ! నీయెత్తిపొడుపు లెన్నటికి చాలింపవా? నీకు సంతోషం కూర్చలేని 
శౌర్యము, పరాక్రమము, సైన్యాధ్యక్షపదవీ నాకెందుకు? చిన్ననాటి నుంచి మనమాడుకొన్న 
ఆటలు, పాటలు, మనము పెంచుకొన్న నెయ్యము, ఇవన్నీ ఇలా మటచిపోయి, 
నాఆశలన్నిటినీ యిలా నట్టేటకలుపుతా వనుకోలేదు. 


హిమ: అదుగో! నీకు కోపం వచ్చినది. నా పెంపుడు వృషభము లోడిపోయినవిగదా 
అనే విచారంకొద్దీ నే నేదో అన్నానుగాని, నీ శౌర్య సాహసాలు నే నెరుగునా బావా? 
ఆంధ్రసామ్రాజ్యవైరులకు గుండెలో బల్లెమనే కీర్తి ఇంత చిన్నతనంలోనే సంపాదించు 
కొన్నావు. ఆంధ్రజగతి యావత్తూ నిన్ను చూచి గర్విస్తున్నది. ఆశలన్నీ నీమీద పెట్టుకొని ఉన్న 
అత్తయ్య నీ వీర వినోదములు విని ఉప్పొంగిపోతున్నది. నువ్వు కాగలవాడవూ, 
కిర్తికాముడవూ అనియే బంధువులు, స్నేహితులమంతా ఎంతో సంతోషిస్తున్నాము. 


సమ: నీకు ఉత్సాహభంగము చేసిన పిమ్మట ఎందరు సంతోషిస్తేనేమి? నా కిర్తి 
ప్రతిష్టలన్నీ ఏ దేవిపాదాలచెంత కానుక పెట్టుదామనుకొన్నానో ఆ దేవికి నాపట్ల 


రా 


అనుగ్రహంతప్పినది. 


హిమ: ఎవరాదెవి, అంత నిష్టురురాలు? ఎన్నడూ చెప్పితివికావు! సమదర్శి 
శాతవాహనుల ప్రేమను తృణీకరించే కఠినాత్మురాలు, బావా నాతో చెప్పవూ, మా 
అక్కకానున్న ఆ యదృష్టవతి ఎవరో? నేను వెళ్ళి మందలించి ఆవిడను ప్రసన్నను చేసి 
వస్తాను. అవునుగాని మా అత్తయ్య ఎటుగునా, కాబోయే కోడలుగారిని? అవునులే 
అత్తయ్యా, నువ్వూ తోడు దొగలు. మాకు తెలియనివ్వరు. కానీలే మీ రెంతదాచినా 
పెండ్లినాడైనా చూడకపోముగా. అవునుగాని నువ్వు త్వరగా పెండ్లి చేనుకో బావా! మా 
అత్తయ్య కోడలికోసం మొగమువాచి ఉంది. మేమంతా నీ పెండ్లి ఎప్పుడెప్పుడని కానుకలతో 
కనిపెటి కొని ఉన్నాము. ఇదిగో, మా నాయనగా రీమధ్య పదియోడలమీద సరుకులు 
పంపితే రోమకమునుండి రెండు లక్షల సువర్ణాలు వచ్చినవా సరుకుల విలువ క్రింద. ఆ 
సువర్ణ్లములతో ఇదిగో హారం చేయించాను. మా బావ పెండ్లినాడు మా అక్కగారికి కాను 
కివ్వవలెనని 


అనుచు ఆమె తనచేతికి అందిచ్చిన హారమును సమదర్శి గైకొనెను. తనమాట 
చొరనీయకుండ నా బాలిక పలికిన పలుకులెల్ల నాతనికి దిగ్భ్రమ కలిగించినవి. ఆమె 
మాటలు నిజమో, నవ్వులో? బండ్లపందెమున నోడితినన్న కారణమున నన్ను నొప్పించుట 
కిట్లనుచున్నదా? లేక నిజముగా నాయెడ విరక్తయైనదా? తన యాశలన్నియు మజదలిపై 
నిడికొని, తన కెన్నటికైన దేవేరియగు నన్న నిశ్చయముతో నుండ ఇట్లు విరసము 
లారంభించినదేమి? కానిమ్ము. ఈ బాల నీ మాత్రమునకే జుణిగిపోనిత్తునా అనుకొని 
“బిందూ! పుట్టనిబిడ్డకు పేరు లెందుకుగాని, ఈ యపురూప హారము నీకే తగును. దీనిని నీ 
కంఠమునకే అలంకరింతును అని చెంతకేగెను. 


హిమబిందు “వద్దు బావా! నా హారం నేనే వేసుకుంటాను” అని చేతులతో 
నందుకొనెను, సమదర్శి చిన్నబుచ్చుకొనెను. అతనికి దుఃఖమును, రోషమును 
నలముకొనెను. 


తారాదత్త వచ్చి “అమ్మా! నాయనగారు వచ్చుచున్నారని నుడివి, సమదర్శిని 
చురుకుచూపుల చూచి, ఏమియు నెరగనట్లు వెనుకకుబోయెను. 


రక్తచందన పాదరక్షలు చప్పుడుగా, చెక్కడపుబని లేని ఎజ్జిజువ్వి కట్ట కేల 
నూతగాగొని చారుగుపుడు వీరున్నమందిరమున కేతెంచెను. ఈ వారము దినములలో 
నాతడు విచారమున క్రుంగిపోయెను. అతని మొదటి యెత్తు భగ్నమైనది. కాని అంతటితో 
తా నూరకుండవలసినదేనా? మొన్న జయశీలుడగు నా బాలునియెదుట నాట్య 
మాడునప్పుడు, యువరాజగు  శ్రీకృష్ణశాతవాహనుడు _ తదేకదృష్టితో హిమబిందు 
చూచినాడు. చక్రవర్తి కద్భుత మొనగూర్చు కార్యము లొకదాని వెనుకనొకటి తాను 
ఘటింపవలెను. తనవలన నెటివేరు సమస్తకార్యములు నాత డెరుగవలె. మొన్న తన 
వేగులవారు తెచ్చిన జాడనుబట్టి బ్రాహ్మణ బ్రహ్మచారి నొకని పట్టితెచ్చిరి. ఇంకను తన 
కావిషయమై ఎన్నియో సంగతులు తెలియవచ్చినవి. కానియా సమదర్శి యేమిటి? 
పలుసారులు హిమబిందుకడ కీతడు రాజనదు. యువరాజ్యకంఠయోగ్య మగు నా 
రత్నహారమున కిత డర్హుడు కాడు. హిమబిందు మనస్సు ఏ దుర్ముహూర్తమునయిన నీ వెట్టి 
మేనల్లునిపై చనవుకొలది లగ్నమైనచో తన కలలన్నియు శకలము లగును. ఈ బాల్య 
స్నేహమును తెంచుటకే సమదర్శిని దేశాంతర గతుని గావించవలెను. చక్రవర్తి మనస్సును 
సంతోషవార్థిలో నోలలాడించగల కులపాలక కామందకములను యువరాజునకు 
బసదనమీయనెంచిన నవి యోడిపోయెను. కాని ఇంత మాత్రమున అధైర్యమేల? 
మహత్కార్యములు నెరవేర్చ వలయును, విధిని తన లెంకలలో నొకనిగాజేసి 
ఆంధ్రరాజ్యమును తన చేతులలో నాడించి, చక్రవర్తితో తాను వియ్యమందవలయును. తన 


యీ సంకల్పము అమోఘము. 


చారుగుప్తుడు గదిలోనికి వచ్చినతోడనే హిమబిందు లేచి తండ్రి కడకు వచ్చి 
మోకరించి, నమస్కరించి, లేచి చేయిగొని సుఖాసనముపై నధివసింపచేసి ( యాయనప్రక్కనే 
తాను గూర్చుండెను. సమదర్శి మేనమామకు పాదాభివందన మాచరించి నిలువబడి 
యుండ, చారుగుప్తుడు చేయియూపెను. అతడును తన పూర్వపీఠము పై నొరిగెను. 


చారు: సమదర్శీ! నీకా కామందక కులపాలకములు కావలయునేమోయని మాట 
పంపినారు. ప్రత్యుత్తరము పంపినావు కావేమి? 


సమ: మామా! అట్టి మేటిగిత్తలు నీకడనే యుండవలయును. 


హిమ: నీకడ నేల నుండకూడదు బావా? చారు : ఉండుతల్లీ! నే నాతనికి 
సమాధానము చెప్పెదను. అవునయ్యా, నాకు వానియందు మక్కువపోయినది. 
ఓడిపోయినవని కోపమనుకొందువేమో, అది కాదు. నాకు కొత్త జతలపై మక్కువ. 
మహాకాండూర నగరమున ఈమధ, రి మావాడు ఇంద్రగోపుడు అత్యద్భుతమగు జతను 
కొనినాడట. కతిపయ దినములల్‌ొ నవి యిచ్చటకు వచ్చును. ఆర్యావర్తమునగాని, 
దక్షిణాపథమందు గాని అట్టి పసరము లుండబో వస స్పష్టముగ నాకు తెలియవచ్చినది. 


సమ: అయినచో వానిని తప్పక చూడవలెను. 


చారు: మాళవముపై కేగు సైన్యమున నీకు ఉప పసేనాధ్యక్షత నిచ్చినారు. చక్రవర్తి 
ఆజ్ఞాపత్రము నీ కందినదా? 


ఇ 


సమదర్శి చటుక్కున గంతువేసి లేచి “ఏమిటి మామయ్యా! నిజముగా! నీ కెప్పుడు 
తెలిసినది?” అని ప్రశ్నించెను. 


చారు: ఇప్పుడే. కేరళపక్షులువచ్చి నా చెవిలో చెప్పినవి. 


హిమ: (నవ్వుచు) వెట్టిబావా! బాబయ్యగారు చేసిన పనికి వారితో ఒకరు 
చెప్పవలెనా? 


సమ: మామయ్యా! నీ యనుగ్రహానికి వేయివేల నమస్కారములు. ప్రయాణ 
మెప్పుడు? ఎన్ని సైన్యములు? అహో! నా కత్యంత సంతోషముగ నున్నది. నా కా శాసన 
మెప్పుడు చేరును? అయినచో నే నింటికిబోయి ప్రయాణసన్నాహమున నుండెద. 


అనుచు నాతడు చారుగుప్పునకు నమస్కరించి, సంతోషస్నేహముల వెనుకనుండి 
తొగిచూచు దైన్యముతో హిమబిందు ముఖముదెన గాంచి ఆ బాలికచే ననుజ్ఞాతుడై 
వెడలిపోయెను. చారుగుప్తు డాతడు పోయినదిక్కున బొమముడితోడి యనాదర దృష్టుల 
బరపి, పుత్రికవంక జూచి, “అమ్మాయీ! నీ వీతనితో చనువుగా నుండుట 
తగ్గించివేయుము. శస్తజివనుడు” అని తెలిపెను. “లేదు, బాబయ్యగారూ! చిన్నతనపు 
స్నేహమున చనవు” తని హిమబిందు నవ్వుచు పలికెను. 


(౧౯ 
రహస్యాలోచన 


శ్రీముఖసాతవాహనచక్రవర్తి, మహామాత్యుడు అచిర్లునితో, సర్వ సేనాధ్యక్షుడు 
స్వైత్రునితో రహస్యాలోచనమందిరమున మంతన ముండేను. శ్రీముఖుడు పొడుగరి. 
ఆరడుగుల రెండంగుళముల మనిషి. జబ్బపుష్టిగలవాడు. సింగముతో ఆయుధము లేకయే 
పోరాడునంతటి పోటుమానిసి, పచ్చని దబ్బపండువంటి ఛాయకలవాడు. జుట్టు పొడుగుగ 
ఉంగరములు చుట్టుకొని వీపుమీదను, భుజములమీదను పడుచుండును. ఒక్కక్కసారి 
వలిపెములతో ముడులుగా రచియించుకొని, శిరోభూషణములచే అలంకరింపించు కొనును. 
కన్నులు మధ్యమ ప్రమాణములు కలవి. నాగమణులవలె తళతళలాడుచు, 
తీక్షణకాంతులచే నెదుటివాని హృదయము చొచ్చిపోగలవు. నాసిక గరుత్మంతుని 
ముక్కువలె పొడుగై మాటలాడునపుడు వట్రువలు తిరుగు సుందరమగు పెదవులను 
తొంగితొంగి చూచుచు ఆ వదనమునకు అందమిచ్చును. మీసమును, బవిరిగడ్డమును, 
విశాలఫాలమును అతని ముఖమునకు వన్నె తెచ్చినవి. 


ఆలోచన మెండయినప్పుడు శ్రీముఖుడు అస్థిరుడగును. మొలనున్న కరవాళికా 
సువర్ణ మేఖలలపై చేతులువేయును. ప్రక్కనున్న విశిత కౌక్షేయకోశముపై దృష్టిసారించును. 
కిరీటరత్నకాంతులు దశదశల పర్వ దలయాడించును. అతని మొల కొక దుకూలమున్నది. 
మెడను హారములున్నవి. హస్తమున కంకణములు, బాహువుల గేయూరములు కలవు. 
అతడు మాటలాడునపుడు మణికుండలము లూగియాడి, భుజములు, మీసములు, 
గడ్డము కాంతులతో నిండిపోవును. తలత్రిప్పుచు ప్రభువు అందరి మోములను చురచుర 
చూచును. 


శ్రీముఖుడు: నా ఉద్దేశ్యము మనము ప్రథమమున పుళిందుల పైకిపోయి 
వారికిబుద్ద్ధి చెప్పి, యటువెనుక మాళవముపై దండువిడసిన మంచిదియని. లేనిచో 
మాళవముపైకి పోవు మనవెనుక నీ పుళిందులు క్రమ్మి అడుగు సాగనీయరు. 
ప్రప్రథమమున వుళిందులకు బుద్ధిచెప్పితిమా మాళవము సులభసాధ్యమగును. 


అచీర్లుడు: దేవర యాలోచన లెస్సగ నున్నది. రేపటి దినమున సైన్యసంఘములకు, 
జైత్రయాత్రాసంఘములకు శాసనములు పంపెదను. 


సర్వ సైన్యములు నాయత్తమైన వెంటనే శుభముహూర్తము చూచి రణభేరి 
మ్రోగించెదముగాక! 


స్వైత్రుడు: మహారాజా! వినీతమతికి బాసటగా సమదర్శినడుపున ఉజ్జయినికి కొన్ని 
సైన్యములు పంపుట లగ్గుగదా! త్వరలో సహాయము కావలెనని క్రమేలక “వార్తాహరుడు 
తెచ్చినవార్త. లేనిచో దుర్గము బలహీనమై సమస్తసైన్యముతో నాతడు ఆహుతి కావలసిన 
ముహూర్తమరు దెంచునేమో? ఆతడు పంపినవార్త దేవరకు విశదము. ఆజ్ఞ! 


శ్రీముఖుడు: సమదర్శి స్వతంత్రముగా సైన్యములు నడపగలుగు పాటివాడా? వీరుడు 
కావచ్చునుగాని తానై సైన్యమును నడపగలవాడా యని. 


స్వైత్రుడు: అందునకు నేను పూట. మహామాత్యుల ఉద్దేశ్యము దేవర 
కనుగొనవచ్చును. 


అచీర్లుడు: సర్వ సేనాధ్యక్షులమాట బాగున్నది. ఉపసైన్యాధ్యక్షు లార్వురిలోను 
వినీతమలీ' మాళవమున, కాకుండుకులు ఈ నగరమున, అక్షఘ్నుడు కళింగమున, 
అఘబలుడు ప్రతిజ్టానమున, చిత్రకుడు దక్షిణా పథమున, జఘన్వుడు సిద్ధపురమున 
నుండవలసినవారు. మనకు సమదర్శియో మరొకరో క్రొత్త ఉపసైన్యాధ్యక్షుడు కావలయును. 


ఆ విషయమును స్వైత్రులవారే చెప్పవలయును. నా వినికిడి సమదర్శియే సేనాపతు 
లందరిలోను తగినవా డని. 


స్వైత్రుడు:  రాష్ట్రికులతో యుద్ధమున _సమదర్శి ఉపసైన్యాధ్యక్షునికంటే 
అద్భుతములొనరించినాడు. కాన అతడే దీనికి తగును. 


శ్రీముఖుడు: మంచిది. అతని నెప్పుడు పంపెదరు? 


ఇంతలో ద్వారముకడనుండి పారిపార్శ్గ్వకుడు “జయము! జయము! మహారాజాధి 
రాజులకు” అని వక్కాణించెను. అచీర్లుడు “లోపలికి రొ యనుటయు, నాతడు వచ్చి 
యందరకు సాష్టాంగనమస్కృతులొనర్చి “జయము! జయము! దేవర యాజ్ఞానుసారము 
వణిక్సంఘాధ్యక్షులు చారుగుప్తులవా రెగుదెంచినారు” అని మనవి చేసెను. సార్వభౌముడు 
తలనూపెను. అచీర్లుడది చూచి “తోడ్కొనిర యని యాజ్ఞయిచ్చెను. చారుగుప్తుడు 
లోనికివచ్చి యందరకు నమస్కారములు చేసి, మహారాజునకు మోకరించి నమస్కార 
మాచరించెను. అందరును లేచిరి, శ్రీముఖుడు చారుగువుని హస్తముల బట్టి లేవనెత్తి 
పార్గ్వమున నున్న పీఠముపై నధివ సింపజేసెను. 


శ్రీముఖుడు: వర్తకసార్వభామా! మాళవాధిపతి యేమి చేసెనో యెరుగుదువుగదా! 
ఇదివరకు మనచే విజితుజై కప్పము గట్టుచుండెను. తిరుగుబాటు చేయుచున్నాడని 
వినినంతనే వినీతమతిని పంపితిమి. ఆతనికి లొంగిపోయెనని వార్తాహరులు 
వచ్చియుండిరి. ఇంతలో ఏమరుపాటున పుళిందులచే తిరుగుబాటు చేయించి, భోజుల 
సహాయముగా గొనివచ్చి ఉజ్జయినిలో, నున్న వినీతమతిని ముట్టడించెను. ఆతడు 
ధైర్యముతో కోట కాపాడుచున్నాననియు, త్వరలో సైన్యముతో సహాయము రానిచో తాను 
తన చమువులతో నశించిపోవలయుననియు వార్తాహరుల నంపుచున్నాడు. వినీతమతిని 
మాళవుడు ఓడించునట. పుళిందులు ప్రతిష్థాన నగరముపై దండు విడియనున్నారు. నీకు 
పుళిందులతోను, మాళవముతోను మహత్తరమగు వర్తకవ్యాపారమున్నది. నీ యాలోచన 
మా కత్యంతము ముఖ్యమైనది. 


చారు: జయము దేవా! ఈ విషయమంతయు నేను శ్రద్ధగా నాలోచించితిని. కొన్ని 
సైన్యములను ముందు ప్రతిన్టానమునకు సహాయము పంపవలయును. మనము 
సర్వసైన్యములతో తరిమి నడచి మగధ పైకెత్తిపోయి అచట కాణ్వులకు, అగ్ని మిత్రుని 
సంతతివారికి బుద్ధిగరపి, వెనుక మాళవాధిపతిని నిర్దించి, ఆ వెనుక పుళిందుల నడంచి, 
భోజులపని పట్టించి వారి రాజ్యము మనము స్వాధీనము చేసికొనవలయును. 


అచీర్లుడు: అట్టయినచో పుళిందులు వెనుకనుండి మనయాత్ర సాగనీయరు గదా! 


స్వైత్రుడు: చుట్టును శత్రువులు క్రమ్ముకొనియుండ మనము విరోధులపై బోవుట 
అపాయకరము. ఈలోపల మాళవమున వినీతమతి సంకట మధికమగును. 


శ్రీముఖుడు: పుళిందు లెప్పుడును ప్రబలశత్రువులు. 


చారు: మీరు తెలుపు కారణములు భయపాతువులుకావు. పుళిందులడవులు, 
కొండలు విడిచి సమప్రదేశములలోనికి వచ్చి శిక్షితులైన సైనికుల నెదిరింపలేరు. వారిని 
నడుపుటకు శిక్షితులగు సేనానాయకులు లేరు కావున వారివలన భయములేదు. మనము 
మగధమునకు కళింగము దారి ప్రయాణము సాగించెదము. విరోధులకు మన పోకడ 
తెలియవచ్చు మునుపే మగధ యందుండగలవారము. పుళిందుల నణుచుటకు ఆ 


అడవులలో మనకు చాలకాలము పట్టును. ఈలోన వినీతమతి దగ్గమైపోవును. అటువెనుక 
ఏనుగులదండు అడవిబడినటుల, దావానలము కాంతారము చొమ్బనటుల వింధ్యాటవుల 
బడి పుళిందుల నుక్కడిగింపవచ్చును. పై భాగము లోబరచుకొని మనము అటునుండిరా, 
యువరాజు ఇటునుండి రా, మధ్య పుళిందులు చిక్కుకొనగలరు. భోజులుపూర్తిగ 
మాళవులకు బాసట కాకమునుపే మనము ఉజ్జయిని నుండవలయు. దీనివలన మనకు 
చెప్పరాని లాభ మింకొకటి యున్నది. 


అచీర్లుడు: ఏమది? 


చారు: (సార్వభౌముని దిక్కు మొగంబై మధ్యమధ్య మంత్రిని, సేనానాయకుని 
జూచుచు) ఇది భరుకచ్చము. పశ్చిమ సముద్రపు రెవు సీబ్దణములలో ముఖ్యమైనది. 
దానిలాభము భోజులు పూర్తిగా అనుభవించుచున్నారు. ఇప్పుడు భోజరాజ్యము స్వాధీనము 
చేసికొని ఒక ప్రతినిధిని భరుకచ్చమున నుంచినచో, పాశ్చాత్యదీవులలో వర్తకము 
మచిలీపట్టణము నుండియు, మోటుపల్లినుండియు జరుగుటచే మనకు అమితనష్టము 
కలుగుచున్నది. కావున భరుకచ్చము ఆంధ్రచక్రవర్తుల స్వాధీనమందుండ వలయు. 


శ్రీముఖుడు: బాగు! నీవు వర్తక చక్రవర్తి వనిపించుకొంటివి. నీవు చెప్పినదంతయు 
నాకు నవగతమైనది. మహామాత్యా! ఈవజిక్‌ శ్రేష్టుని యాలోచన లెన్సగానున్నది. 
సర్వసైన్యాధ్యక్షా! ఆ ప్రకారము సేనల నడుపుము. “మేమును సిద్ధముగ నుండగలము. 
చారుగుప్తుడు మనతో వచ్చునది. కోశాధిపతికి మహామాత్యుడాజ్ఞల నంపునది. 
వలయునంతయు సిద్ధముచేయు యుద్ద సంఘములకు ముదలనీయవలసినది. 
చైత్యాచార్యులు జయముగోరి బుద్ధ భగవానునకు పూజల సలువునది. ప్రజాలోకము 
దైవారాధన చేయవలసినది. మరియు... 


చారు: దేవా! తమకు అడ్డము చెప్పుచున్నాను. మన్నింపుడు. ఈ జైత్రయాత్ర కగు 
వెచ్చమంతయు చారుగుప్పుడు భరించగలవాడు. 


౨0 
రహస్య సమావేశము 

బౌద్ధమతము _ విజృంభించియున్న కాలముననే వేదమతము పునరుద్ధరింప 
బ్రాహ్మణులు, బుషులు, పండితపరిషత్తులు, ఆశ్రమములు ప్రయత్నము చేయుచునే 
యుండిరి. పండితులగు బౌద్ధ సన్యాసులకు కర్మకాండ మాత్రులగు బ్రాహ్మణులు 
బదులాడలేకపోయిరి. తిమిరమువలె గప్పిన ఈ పాడుమతమును నాశము చేసి, 
త్రయీభక్తిదేశమున నెలకొల్పుటెట్టులని వారాలోచనలు సలుపుచుండిరి. అనేక సభలు, 
సమావేశములు వారణాసి నైమిశారణ్యాది పవిత్రక్షేత్రముల జరుగుచుండెను, కొందరు 
భగవంతుడు మహాశక్తివంతుడు, ఆతడే సర్వము చక్కబరుచును అని వాదించిరి. కొందరు 
రుషప్రయత్న ముండవలె ననిరి. 


అశోకచక్రవర్తి నిర్యాణమందిన వెంటనే మౌర్య ప్రతిభ నానాటికి తగ్గిపోయెను. బౌద్ధ 
మతమును సామ్రాజ్యమతముగా నొనర్చి, యాత్రికుల, నాచార్యుల, భిక్కుల నంపి చీనా, 
తుర్కీస్థానము, పారసీకము, _ బ్రహ్మదేశము, "సింహళములందా మతము నెలకొల్పి 
మహాన్నీత దశకు తీసుకు వచ్చిన సార్వభౌముడు గతించుటనే అచ్చటచ్చట నణగియున్న 
వేదమతము పూర్వాచార సంప్రదాయములు తిరిగి విజృంభించెను. మౌర్యసంతతి రాజగు 
బృహద్రధుడు మగధ సింహాసన మధిష్టించియున్నప్పుడు వుష్యమిత్రుడను ఆతని 


సేనానాయకుడు రాజును చంపి తాను రాజై బ్రాహ్మణమతము పునరుద్ధరణ చేయ 
సంకల్పించెను. అప్పటినుండి సామ్రాజ్య _ సింహాసనమెక్కిన రాజులు వేదాచార 
పరాయణులగు వారే. పుష్య మిత్రునిసంతతిలో శుంగవంశములో తుదివాడగు సుమిత్రని 
మిత్రదేవుడు వధించి రాజయ్యను. మిత్రదేవుని సంతతివారిని పదచ్యుతులజేసి 
మంత్రులగు కాణ్వవంశమువారు చక్రవర్హులైరి. 


కాణ్వవంశమువారందరు వేదమతము పునరుద్ధరింప దీక్షవహించినవారు. అనేక 
పండితులీ రాజుల ప్రోద్బలమునను, పై మూడు వంశముల ప్రోత్సాహమునను 
వైదికధర్మనిష్టులై అత్యంత పురాతనములగు రామాయణ భారతాది గ్రంథములందు 
బుషిప్రోకములవలె బౌద్ధమత ఖండనములను బ్రక్షేపించిరి. పురాతనములగు 
మనుధర్మాదిస్మృతుల దమ ఇష్టమువచ్చినట్లు మార్పు లొనర్పసాగిరి. రాజతంత్ర 
మందుకూడ ని యావేశపరులు పాల్గొని వేదమత ముద్ధరింప సమకట్టిరి. గోదావరి నదికీ 
పశ్చిమోత్తరముగా పదునేడు గోరుతముల దూరమునున్న మహావనశాల యను 
పట్టణమునందు క్రీస్తుశకము పూర్వము 74 వ సంవత్సరమునకు సరియైన బౌద్ధశకము 
483 పరాభవ సంవత్సరమున ఫాల్గుణశుద్ధ ఏకాదశీదినంబున ఒక “భవనమునందు 
పదమూడవ మూహూర్తమున పౌరసభాశాలవారు భేరి కొట్టకమునుపు పది పన్నెండుగురు 
పురుషులు సభ జేరియుండిరి. వారందరు క్రిందపరచిన రత్నకంబళులపై కూర్చుండి 
యుండిరి. 


ప్రథముడు: కనుక వేంగీపురమునందున్న సంచరణుడు ఇప్పుడేమియు పని 
చేయుటకు వీలులేదని మీరంటారు. అవునుగదా, మహేశ్వరానందా? 


మహే: ఏమిచేయగలడు? మన సంచరణుడు తానై ఏమియు ప్రయత్నించలేడు. 
ఇక్కడ చుట్టుప్రక్కలకు ప్రాణము, శక్తి సమస్తము నయిన యాతడు ఈ నస్థానబలము 
తప్పినంతనే రెక్కలులేని పక్షివలె నయినాడు. ఎంత బలమున్ననేమి? ఎంత సరపదయున్న 
నేమి? అంగ బలముండవలె గదా. చంద్రస్వామి ఉన్నంతవరకు బౌద్ధుల ఆజ్ఞల, నువ 
దేశముల తూ.చా తప్పక నిర్వర్తించుచు మన ప్రయత్న మత్యంతాఖివృద్ధి చేసినాడు. 
చంద్రస్వామి కారాగ్భహమునకు బోగానే సంచరణుని పని అయినది. 


ప్రథముడు: అయితే చంద్రస్వామి విచారణ సంగతి యేమయినది? ఎట్టి దండము 
విధించిరి? 


మహే: మాకింకను ఆ వార్త రాలేదు. ఇప్పటికిని చక్రవర్తి దినోత్సవములు 
జరుగుచున్నవి. ఎద్దుబండి పరీక్షలైనవి. ఆయన విచారణ ఆపుచేయునేమోన నీ కోటలో 
ప్రతీతి. ఒకవేళ 'వెచారణమవసరములేకయే శిక్షింతురేమోయని కోటలోనున్న మన 
వేగులవాడు విశాఖుడు చెప్పినాడు. ఏది యెట్లగునో? 


ప్రథముడు: రాజధాని యందున్న బ్రాహ్మణు లూరకుందురా? విచారణ లేకుండ 
శిక్షించుట ధర్మదూరమని చెప్ప సాహసించు మతాభిమానులు లేరా? 


మహే: ధాన్యకటకముగూర్చి సోనుత్తరుడు చెప్పవలసినదే. 


అందరును మహాపండితుడును, ప్రతిజ్ఞానిర్వహగర్వియు నగు సోనుత్తరస్వామి 
వైవుచూచిరి. సోనుత్తరుడు సామవేదము పాడినట్లీవిధమున వాక్రుచ్చెను. ధాన్యకటకము 
నందున్న బ్రాహ్మణులందరును రాజాభిమానులు. బ్రాహ్మణ నామధేయము కలిగిన 
పాషండులు, చార్వాకులు పైశాచస్వరూపులు. ఒక్కడైనా మహాపండితుడనైన నన్ను 


గౌరవము చేయరు. లేచి నమస్కారమునైన చేయరు సరిగదా నా మొగమైన చూడరు. నాకు 
కోపమువచ్చి “రండి. నాతో వాదమున” కని పిలిచితిని. ఆ శుంఠలు ప్రతి చెప్పరైరి. 
అయినప్పటికి చంద్రస్వామిని విచారణ చేయకుండ దండించుటకు చక్రవర్తికి గుండెలేదయ్యా 
ధర్మాతిక్రమణం చేయుటకు. అన్నిమతములయందును గౌరవము చూపుదునని ప్రతి 
సంవత్సరము మహాపరిషత్సభకు చెప్పుచుండునుగదా! ఆ మాట కిపుడు తప్పినచో నేనూర 
కొందునా? మీకు తెలియదా?” 


ప్రథముడు: ఒకవేళ చంద్రస్వామిని విడుదల చేయకపోయినట్టయిన సంచరణునకు 
సహాయముగా మనలో దిట్టమైనవాని నొకని ఆ చుట్టు ప్రక్కల నెక్కడనో యుంచవలయును. 


మహే: ఆ సంగతి మొదటినుండియు మహాభాగులు మనతో చెప్పనే చెప్పినారు. వారి 
ఉద్దేశ్యము కూడా చెడుగు చేయవలెనని కాదు. మనము చేయుకార్యము ఉత్కృష్టమైనది. 
పుణ్యదాయకము, మోక్షదాయకము. ఆదిమీనము వేదముల నుద్ధరించుట వంటిది. 
వేదోద్ధ్దరణచేయుట సర్వేశ్వరునకు మహాప్రితికరము. దానిని, సాధించుటయే మన మ 
తక్కిన పాపపుణ్యములతో మనకు బనిలేదు. ఒకడు: అవునుస్వామీ! 
మహాపవిత్రకార్యము చేయుటలో కొన్ని కష్ట కార్యములు చేయవలసి 
వెనుదీయకూడదు. మనము దురుద్దేశముతో చేయుట లేదుగదా? 


చండికుడు: ఇన్ని సంవత్సరములు వేదపారాయణముచేసి, శాస్త్రములు వరించి, 
ప్రతిజ్ఞగైకొని యీనాడు నేను వెనుదీయుదునా? చంద్రస్వామిలేని కొరతలేదు. మనము 
ముఖ్యకార్యము నడుపవలసినదే. 


మిగిలినవారందరును “నిజము నిజ” మని చెప్పిరి. అందరును ఆవేశపూర్లులై 
యున్నారనియు, తన కార్యమునకు తోడ్చడెదరనియు, నా సభ నడుపు ప్రధానపురుషునకు 
దోచినంతట నా విషయమునుగూర్చిన సంభాషణమాని “మన _ మిక్కడనుండి 
వివిధములగు మార్గముల ధాన్యకటకము చేరవలయును. మహాయోగి, పుణ్యపురుషుడు, 
స్థాలతిష్యులవారు “వారి పని కొనసాగు శుభముహూర్త మేగుదెంచినదనియు, దానిని 
గేమనించుటకు మనమందరము రావలెననియు ముదల పంపినారు. మీరుదప్పనింక 
నెవ్వరిని తీసికొని రావలదు. రేవు త్రయోదశినాడు శుభముహూర్తము అని యతడు 
పల్కెను. 


౨౧ 
పరిత్రాణము 


సమదర్శి పోటుమానిసి. చురుకుపాలెక్కువ. వెనుకముందుచూడని సాహసి. 
తనకిచ్చిన ఆ అక్షౌహిణీసైన్యముగొని పిట్టను వెన్నాడు డేగవలె దుర్గమారణ్యములబడి 
రివ్వున పోజొచ్చెను. దిగంబరులు, క్రూర సత్వులగు రాక్షసులను ఆరణ్యక జాతివారు 
(ఇప్పటికిని బస్తరు సంస్థానపు దుర్గమారణ్యములలో నున్నారు. వారిని మేము చూడ 
గలిగితిమి) ఆ అడవులలో నుండిరి. ఆ మూకల స్నేహముచెసికొని వారికెన్నియో విచిత్ర 
వస్తువుల కాన్కలిడుచు, వారి మన్ననల గ్రహించుచు, తనజాడ పుళిందులకు 
తెలియకుండునట్లు కష్టతమములగు మార్గములనే రాక్షసులు చూప నడచిపోవుచు, 
సమదర్శి రెండు వారములలో మాళవరాజ్యపు సరిహద్దుల చేరునప్పటికి ఒక్క పుళిందుల 
మూక ఆతని నడ్డగించెను. కాని అర్జునగాండీవవినుర్శుక్త మహాశరమువలె పోవునాతనికి 
చిన్న సైన్యమొక లెక్కయా! ఆ మూకను చీల్చి చెండాడి ఉజ్జయినికి నాల్గు గోరుతముల 
దూరమువరకు నాక్రమించియున్న మాళవసైన్యములపై మబ్బులేని పిడుగులవలె దూకెను. 
కోటలోనున్న వినీతమతికి సమదర్శి సైన్యముల నడుపుకొని వచ్చినాడని వేగు తెలిసినది. 


ఉజ్జయినీకోట చాల ముఖ్యమైనది. అది దేవనిర్మితమని ప్రతీతి. శ్రీముఖ 
శాతవాహనుని తండ్రి, సమదర్శి తండ్రి ప్రియదర్శి సేనాపతీగా ఉజ్జయినీపట్టణమును 
మహాసంగర మొనర్చి స్వాధీన" మొనర్చుకొనెను. 'అప్పుడు మాళవాధిపతి నీరసముగ 
నున్నను చాలకాలము అద్భుతముగా కోట కాపాడుకొనగలిగెను. కాని తినుబండారములు 
నాశమొందుటచే కోట సాతవాహనునకు స్వాధీనమయ్యెను. 


సమదర్శి ఆలోచనయొక్కటే. కోటచుట్టునున్న సైన్యములలో చాల భాగము 
తన్నెదిరించిన ఏ సైన్యమునెగ్గునో భగవంతునికెరుక. పుళిందులు, భోజులు, మగధ 
సైన్యములు, అవంతిదళములు సహాయము వచ్చుటచే మాళవ వాహిని ఉత్తుంగతరంగ 
పూర్ణసముద్రమువలె నున్నది. కోటలో వినీతమతికి భోజనాదికములు తగ్గిపోవుచున్నవి. 
సైనికులు వేనవేలు మడిసినారు. హీనబలులగుచున్నారు. ఆయుధసామగ్రి చాలవరకు 
నాశనమయినది. సర్వతో భద్రములు, జామదగ్న్యములు, బహుముఖములు, 
విశ్వశాఖతికములు, పర్ణన్యకములు, ఊర్ణ పైబాహువులు చెడిపోయినవి, చెడిపోవుచున్నవి. 
కాన వినీతమతి తప్పక నశించును. 


ఇవన్నియు స్ఫుటాక్షరముల నాతని దృగ్వీధిని నడయాడుచున్నవి. తనకడ నొక నెలకు 
సరిపడిన పుష్కలాహారపదార్థములు కలవు. గోధుమలు, బియ్యము, పప్పు ధాన్యములు, 
బెల్లము, కోళ్ళు, కౌజులు, మేకలు, గొట్టెలు, లేళ్ళునున్నవి. ఇప్పుడు కర్తవ్యమేమి? ఏది 
యెట్టయినను తాను కోటలోనికి చొద్చుకొనిపోవలె, తనక్రింది సేనాధికారులు, చమూపతులు, 
దండనాయకులు అందరితో సమాలోచన చేసినాడు. కొందరు చక్రవర్తియే మహా సైన్యముతో 
వచ్చి తాకెనని బెదరించెదమనియు, కొందరు మన మచ్చటనుండియు, కోటలోనుండి 
వినీతమతియు తాకినచో నిరు సైన్యములు విరోధిసైన్యముల నుగ్గాడవచ్చుననియు దెల్పిరి. 
కాని సమదర్శియొక్కటే నిశ్చయించుకొనెను, యుంరూమారుతముచే సముద్రము మహా 
భయంకరముగా నున్నను నావికుని సామర్థ్యమున ప్రమాదముగా బోవు నౌకవలె, కట్టను 
చీలగొట్టి చొచ్చిపోవు పరశుముఖము వలె, సమదర్శి మాళవ సైన్యముల జ్‌ల్చి 
కోటద్వారముకడకు బోవుటకు నిశ్చయించెను. ఏ ద్వారము కడకు తాను రానున్నాడో ఆ 
ద్వారముకడ సిద్దముగనుండి గోపురద్వారము చటుక్కున తెరచి కొన్ని సైన్యములు 
వెలుపలికివచ్చి చీకాకుగూర్చవలె ననియు, రాత్రి అమిత వేగమున తాను వచ్చెదననియు 


గోటలోనికి వార్తనంపెను. 


రాత్రిపండ్రెండుగంటలగునప్పటికి కోటచుట్టుచున్న మాళవసైన్యములతో సమదర్శి 
తలపడెను. పేరుగాంచిన ఆంధ్రమల్లులు అయిదువేల సంఖ్యవారు పంక్తికి నాల్గువందల 
చొప్పున కలసి ముందునడచిరి. వారి ఎడమచేత దేహమంతయు గప్పు 'ఖడ్డమృగచర్శపు 
డాళ్ళుండును. కుడిచేత తొమ్మిదిఅడుగుల పొడవుగల వాడిశూలము లుండును. మొలను 
చిన్నకటారి యుండును. వీరందరు శూరులు, గజసత్తులు, చావవలెగాని వారు వెనుకకు 
తిరిగిరారు. వారిని ఆంధ్ర సైన్యాధిపతులు, చక్రవర్తులు ప్రాణాపాయములు వచ్చునప్పుడే 
గాని ప్రయోగింపరు. అట్టి ధీరులు ఆంధ్ర సైన్యముల ఏబదివేలున్నారు. భారతీయ 
సైన్యములు యుద్ధము చేయునప్పుడు గజముల గజములు, అశ్వముల అశ్వములు 
రథముల రథములుదాకింతురు. నేడు సమదర్శి మల్లులకీవలావల అశ్వదళములుంచెను. 
వీనివెనుక రథములు, అన్నిటికి వెనుక ఏనుగులనుంచి యుపాయముమై మోహరము 
పన్నెను. 


ఆంధ్రవాహిను లిట్టమిత వేగమునవచ్చి తాకుటచే మాళవ సైన్యములు చీకాకు 
నందెను. అటు చటుక్కున దుర్గమహాగోపురద్వారము తెరువబడి వినీతమతి 
సైన్యములువచ్చి తాకుటచే మాళవులు 'చిక్కుపడిరి. ఈ కల్లోలములో సమదర్శి సైన్యములు 
జవమున మాళవ సైన్యములోనికి చొచ్చిపోవుచున్నది. ఆంధ్రమల్లులు తమ త్రోవ 
కడ్డమైనవారినెల్ల శూలముల కెరచేయుచు మరల నా శూలము లాగుకొనుచు ముందునకు 
సాగిపోవుచుండిరి. వారి కిరుదెసల అశ్వదళములు పార్శ్వరక్షణ మొనర్చుచుండెను. హిమ 
పాతమువలె వచ్చు నా సైన్యము బారిపడి రిపులు నడపొడ మాసిపోవుచుండిరి. సమదర్శి 
ప్రళయ కాలరుద్రుని వలె నుండెను. మహానది ప్రవహించుచున్నట్లు పోవుచుండెను. అతని 
సైనికులు సింహములవలె పోరాడిరి. మాళవదళములు ఆ రాత్రి యేమరుపాటునకు 
వెణుగుపాటు తోడుగా గలగుండువడి, దిక్కు తెలియక, పంచ బంగాళమై విచ్చిపోయినవి. 
స్రమదర్శి సైన్యములకు దారి యిచ్చినవి. యుద్ధారంభమైన మూడుగంటలకు సమదర్శి 
సేనలు చెక్కు చెదరక భోజనాది వస్తు సామాగ్రితో దుర్గములోనికి చొచ్చిపోయెను. వినీతమతి 
సమదర్శిని కౌగలించు కొనియెను. కోటలో విజయనాదములు భేరీభాంకారములు మిన్ను 
ముట్టినవి. మాళవ సైన్యములు మొగములు వ్రేలవైచినవి. 


మిడుతలదండువలెనున్న మాళవ సైన్యములు మరునాడు ధైర్యవిహీనములై 
యుద్ధము చేయనారంభించినవి. ఇంతలో సుశర్మ చక్రవర్తిపంపిన కొన్ని సైన్యములు 
న! వానితో శివభూతివచ్చినాడు. అతడు మాళవాధి పతిని గలిసికొని 
యిట్లనియె: “మహారాజా! ఆంధ్రరాజు సైన్యములలో కొన్ని విడిపోవును. ఆతని కుమారుడు 
యువరా జిపాటికి నిర్వాణపథమునకు జేరి, బుద్ధుని గొలుచుచుండును. ఆ వార్త 
ఆంధ్రులకు తెలియజేయుటకు మేమే అంచెల నుంచినాము. ప్రతిష్టానము తక్షణము మన 
స్వాధీనము కాగలదు. మంజుశ్రీ యువరాజు కాగలడు. కాన మనకు భయములేదు. 
ఆంధ్రసైన్యము లింక కొన్ని నెలలవర కిచ్చటకు రాజాలవు. ఈలోన నీమూకలనుక్కడంచి 
మనము జాగ్రత్తపడి యెదము గాక. సార్వభౌముని సైన్యములు తేరుకొని వచ్చునప్పటికి 
కళింగమున సైన్యము లన్నియు తిరుగుబాటొనర్చును. విదేహరాజ్యము మనకు 
సహాయము నంపును. మన మహాసైన్యము లన్నియు కలసి ఆంధ్ర రాజ్యముపై దండెత్తి ఆ 
దేశమును ముక్కలు చేయవలయున. మంజుక్రీ మనచేతిలోని కీలుబొమ్మ. ఫలవంతమగు 
ఆ రాజ్యమంతయు మన పాలిటిదగును కాన మనకేమి భయము” అని వచించెను. 


మాళవుని మొగము విష్పారెను. ఆంధ్రసైన్యములకిక బాసటరాదనియు, కోటలోని 
సైన్యముల హతమార్చవచ్చుననియు, ధైర్యముగా నుండు డనియు, దొంగలవలె ఆంధ్ర 


సైన్యములు రాత్రి శిబిరములు చొచ్చినవి కాని, లేకున్నచో పేరులేకుండ మాసిపోయి 
యుండుననియు Se చాటిరి. జయజయనాదములు సల్పిరి. మాళవ 
సైన్యములు మహా సంతోషమున తేలియాడెను. 


కాని శివభూతి తన పటకుటీరమున నస్థిరుడై గూర్చుండి ఇంకను ప్రతిష్టానము నుండి 
వార్తలేమియు రాలేదేమని మనోవేదన నేనుభవించుచుండెను. “విమో! ఏమైనదో! 
ఏమికానున్నదో?” యని యాతడు పది సారు లనుకొనియెను. 


౨౨ 
ఆశ్రమము 


కతిపయ దినంబులకు ధాన్యకటకమున కృష్ణాతీరమందు మహా చైతన్యమునకు 
కొలదిదూరములోనున్న స్థాలతిష్యాశ్రమమునకు మవాశా నందాది పండితులు చేరినారు. ఆ 
ఆశ్రమ భవనములన్నియు రాతివి. ఆ ఆశ్రమము చాల భాగ్యవంతమైనది. అన్నియు 
తోటలే. తోటల నడుమ ఆశ్రమగ్భహాలు, సమస్త ఫలపుష్పాదులు గల యా తోటలో ఒక 
భవనమున్నది. వృద్ధుడును, మహాయోగియు నగు స్థాలతిష్యుల వారందు వసింతురు. 


స్థాలతిష్యులవా _రాంధ్ర బ్రాహ్మణుడు. ఆపస్తంబసూత్రుడని  పెద్దలందరు. 
తక్షశిలయందు, వారణాసియందు, నైమిశారణ్యమునందు పెక్కు సంవత్సరము అధ్యయన 
మొనర్చి, యందందు గురుత్వము సలిపి స్వగ్రామమగు కృష్ణాతీరస్థ రాజశైలమున 
వార్థకము గడుపుచుండెను.ఇట్టి మహానుభావుడగు యోగి తిరిగి విచ్చేసినొడని వినినంతనే 
మహా రాజాధిరాజు శ్రీముఖసాతవాహనుడు స్వయముగ నచ్చటికి విచ్చేసి ఆయనకు సకల 
సౌఖ్యముల సమకూర్చుట కనుమతినీయ_ బ్రార్ధించెను. స్థాలతిష్యులు శాలివాహన 
సార్వభౌము నాశీర్వదించి, “మహారాజా! మీరు 'బెద్ధ మతావలంబకులు. వేదములు 
పౌరుషేయము లనియు, యజ్ఞయాగాదిక్రతువులు బాంసాత్మకములనియు, కర్మకాండ 
దూష్యమనియు వచింతురు. కలియుగ లక్షణములు మీ పాలనమున మూర్తిదాల్పుచున్నవి. 
మెలకువ నొందుట శ్రేయస్కరము. ఆంధ్ర వంశోద్ధారక! శాతవాహన వంశకులతిలకా! 
వృద్ధుడనగు నామాట వినుము. అనాదియగు వేదముల పుట్టుక నెవరు నిర్ణయింపగలరు? 
మ్న్‌ శ్రమణకుడు వాక్రుచ్చిన భావనలు, నీతిబోధయు వేదములయందు తేవా? వేదనింద 
యొనర్చు నాస్తికధర్మమూని ఈ జాతిని భ్రష్టమొనర్పకుము. మహాచక్రవర్తులగు హరిశ్చంద్రాది 
నృపులవలె వేదధర్మ ప్రతిష్టచే యశము సముపార్టించుకొనుము. బౌద్ధదీక్షను వీడి 
పరబ్రహ్మదీక్షను గొనుము. భారతవర్షము నుద్ధరింపుము. సకలార్యలో కమట్టి చక్రవర్తికై 
ఎదురుచూచుచున్నది. మీచే రాజసూయంబు సేల్పించెద. ఆగ్నిసమానుడు అర్థశాస్త్రవేత్త, 
కౌటిల్యుడు చంద్రగుప్తుని సామ్రాజ్యాభిషిక్తుని చేసినట్టు మిమ్ము ని జంబూద్వీప సార్వభౌమ 
పదమున కభిషిక్తుని  జేసెదను.” ఈ ముక్కలని వృద్ధుడగు తపస్వి తేజోవంతములగు తన 
తీక్షణ దృష్టుల శాతవాహనుని మోముపై బరపెను. 


సాతవాహనుడు చిరునవ్వు నవ్వాను. స్థాలతిష్యులు పట్టుదలగలిగిన ఆర్ష 
మతాభిమాని అని మహారాజెరుగును. “ప్రే ప్రేమతత్వమే అహింసావ్రేతోదరణమే మూలే 
సూత్రముగదా యీ మతమున? ఇందలి పాపమేమి మహాబుషీ? బౌద్దమతమునందు 
అశోకచక్రవర్తి కాలమునుండియు సామ్రాట్టులు దీక్ష వహించిరి. సమస్త మేతములవారిని 
సమదృష్టితో పరిపాలించుచున్నారు. నేడా పద్ధతి మార్చుటకు మాకు కారణమేమియు 
కనబడదు. కాన మమ్ము క్షమింపుడు. స్నేహభావముతో మెలగితిరి. మహాభాగా! ఈ 
విషయమున మీతో తర్కింపజాలను. మమ్మనుగ్రహింపుడు” అని చక్రవర్తి వేడుకొనెను. 


సోనుత్తర చండికాది పండితులు వచ్చిన యీదినమందు స్థాలతిష్యుని భవనమునం 
దొక్కమందిరమున నందరును సమకూడిరి. ఆ భవనమునందు విష్ణువు, శివుడు, బ్రహ్మ, 
ఇంద్రుడు, ప్రజాపతి, మహేశ్వరి, గజలక్ష్మీ మొదలగు దేవతల విగ్రహములు కలవు. 
లింగమూర్తి పానవట్టమునం దొకచో ప్రత్యక్షమై యుండెను. 


స్థాల్యతిష్య మహర్ష్యాశ్రమమునందు శిలామందిరాలలో తాపసులు, పండితులు, 
వేదవేదాంగ పారంగతులు, సర్వశాస్తవేత్తలు కుటుంబములతో నివసించియుండిరి. 
విశాలభవనములలో, మండపములలో వృక్షచ్చాయాపీఠములలో బ్రహ్మచారులు దీక్షతో 
సర్వశాస్త్రములు అభ్యసించుచుండిరి. ఎత్తూ పాటు ఆశ్రమమున వేరొకచోటనున్న 
బాలికావిద్యా మందిరములో అనేకులు ష్‌ సర్వవిద్యలు నేర్చుచుండిరి. ఖేదనము, 
అశ్వారోహణము, రథచోదనము, గజ విద్య మొదలైనవి నేర్చుచుందురు. ఆశ్రమ 
మధ్యభాగమున కృష్ణానదీతీరమందు యజ్ఞయాగాది క్రతువు లొనరింపబడుచుండును. 
స్థాలతిష్యులు సర్వవిద్యా మహార్దవ స్వరూపులు. వేదము లాయన ముఖమునందు 
ప్రేజ్వరిల్లుచుండును. వేదభాష్యము' లాయన ఫాలమున తేజరిల్లును. ఉపనిషత్తులన్నియు 
ఆయన చూపులలో తాండవించును. ప్రస్థానత్రయ మాతని హృదయము. అధర్వణవెద 
మాతని యూడిగపుగత్తె. ధన్వంతరివలో ఆతని దక్షిణహస్తమున అమృతకలశమున్నది. 
తక్షకునివలె ఆతని వామహస్తమున విషకుంభమున్నది. 


స్టాలతిష్యుని ఆశ్రమమునందు పురాణశ్రవణము, వేదాంతచర్చ, ధర్మశాస్త్రగోష్టి, 
సాహిత్యవిచారణ, ఆయుర్వేద, జ్యోతిష విచారణములు జరుగుచుండును. 


సార్వభౌముడీ ఆశ్రమమునకు వలయు సౌకర్యములు అర్పించుచుండును. 
స్థాలతిష్యమహర్షి “నీ అర్ప్చణయే నీకు నాశనము కాగల” దనిచిరునవ్వు నవ్వుకొను 
చుండును.“ 


స్థాలతిష్యుని పూజామందిరమున ఎందరో పండితులు, మండలాధిపతులు, 
భూస్వాములు, మునులు, రాజకీయోద్యోగులు ఆ త్రయోదశినాడు చేరియుండిరి. 


స్థాలతిష్యమహర్షి కృషభేశ్వరునియెదుట అలంకార రేఖావర్ల సుందరమగు 
కాంకూరపత్ర కంబలీపై నధివసించి తపస్సు చేసికొనుచుండును: మండపమున 
చేరినవారందరు భక్తితో వివిధ కృష్ణాజినాద్యా సనములపై నధివసించియుండిరి. 


స్థాలతిష్యుడు తపస్సు చాలించి, నీరాజన సమర్పించుచు, అచ్చట నున్న 
సువర్లఘంటికను దక్షిణహస్తమునగొని క్వంక్వణ నినదము చేసెను. ఆ మందిరమున 
పూజాపీఠమునకు ఎడమవైపున నున్న ద్వారమున విషబాల ప్రవేశించినది. 


తోడనే పీఠముదాపుననున్న నలుగురు భక్తులలో నొకడు శంఖము నూదెను. ఒకడు 
జేగంట గణగణ వాయించెను. ఒక డొక భాంకార పై “భం భం” నినాద మొనర్భెను. 
ఒకడు ఉచ్చైస్వనంబున సూక్తపాఠ మారంభించెను. మ భక్తులాతని కంఠముతో 
దమ కంఠములు మేళవించిరి. 


౨౩ 
అభిచారము 


అచటనుండి స్థాలతిష్యమహర్షి ఆ మందిరముననే వేరొకయెడ ప్రజ్వలించుచున్న 
థి 2 న్‌ 


హోమకుండము కడ ఉత్తరాభిముఖుడై వ్యాఘ్రాజినముపై నధివసించి, గంభీరోచ్భాటనలతో 
అభిచారహోమము ప్రారంభించెను. ఆ అభిచార హోమము శత్రుమారణరూపమైనది. 


“ఓ అగ్నివాయు సూర్య చంద్ర జలములారా! 
మమ్మెవ్వడు ద్వేషించుచున్నాడో, 

ఎవ్వని మేము ద్వేషించుచున్నామో, 
అట్టివానిని మీ తాపశక్తిచే తపింపజేయుడు, 
మ్‌ దీప్తిశక్తిచే మండింపజేయుడు, 

మీ దుఃఖదాయకశక్తిచే శోకింపజేయుడు, 

మీ తేజశ్శక్తిచే నిస్తేజస్కునిగా జేయుడు.” 


కరి విషశక్తీ! నీవు ఈ భయంకర సౌందర్య నారీరత్నమునందు సంపూర్ణవేగముతో 
కూడుదువుగాక 

ఓ కాలకూటవిషమా! నీవు లోకాలను దహింతువు. నీ దహనశక్తి మా శత్రువును 
దహించివేయుగాక 

ఓ దంష్ట్రాకరాళ మృత్యుమూర్తి! నీ వీ బాలికయందు ప్రవేశింపుము. 

ఓ సౌందర్యనిధులైన దేవతలారా! ఈ బాలిక ప్రతి అవయవము నందు, ప్రతి 
ఇంద్రియమునందు, ప్రతి శక్తియందు ఆవేశింతురుగాక 

ఓ ఉషోదేవతా! స్ట వి బాలిక ముఖమగుదువుగాక 

ఓ చంద్రమూర్తి! నీ వీ బాలిక వపువగుదువుగాక 

ఓ మిత్రావరుణులారా! మీ రీ కన్య రెండు నేత్రము లగుదురుగాక 

ఓ అగ్నీ! నీ వీ బాల కన్నులలో వెలిగెదవుగాక 

ఓ మేరుపర్వతమా! నీ వీ యువతి స్తనముల శోభింతవుగాక 

ఓ నది దేవతలారా, మీ రి బాలిక నూగారులగుదురుగాక 

ఓ శచీదేవీ! నీ వీ బాలిక పెదవులపై నర్తించెదవుగాక 

ఓ ఆకాశమా! నీ వీ సుందరి నడుమునందు చేరుము 

ఓ మరుద్దేవతలారా! మీ రీ యువతి ఉచ్చ్వాస నిశ్వాసములయందు 
మసలుదురుగాక 

'ఓ మంత్రమా! నీవు మహాశక్తిచే మా విరోధుల నీ బాలికకడకు ఆకర్షింపుము. 

నీవామె వాక్కులో, చూపులో, పెదవులలో, ఆమె స్తనములలో చేరుము. 

ఈ బాలిక శరవేగ యగుగాక 

ఈ సుందరి శ్రీకృష్ణ శాతవాహనుని అగ్ని శలభము నాకర్షించి నట్లు ఆకర్షించుగాక 

ఈ బాలిక శ్రీకృష్ణశాతవాహన విగ్రహమునకు వలయగుగాక 

ఈ సుందరి శ్రీకృష్ణసాతవాహనుని మృత్యువగు గాక 

ఈ యువతి శ్రీకృష్ణసాతవాహనుని దగ్గముచేయుగాక!” 


అనుచు నభిమంత్రించుచుండ నా బాలిక మైమరచి, ఊగిపోవుచు, పద్మాకృతియగు 
రంగవల్లిలో నిలిచియుండెను. 


ఆ బాలికపై స్థాలతిష్యుడు మంత్రజలము జల్లినాడు. ఆమెను చుట్టి ప్రయోగహస్తము 
పట్టినాడు. 


మధ్యాహ్నమార్తాండునివలె తేజరిల్లు మోముతో స్టాలతిష్యుడప్పుడు సభ్యులదిక్కు 
మొగంబె, 


“ఈ బాలిక దివ్వాస్తము 

ఈమె ప్రయోగింపబడిన మృత్యువు 
స్వచ్చమై స్నిగ్ధకాంతులలో మెరయు 
నక్షత్రము లామె కన్నులు. 


“అందు వెడలు చూపులు మృదులసువాసనాలహరీపూర్ణములగు మనోజ శరములు 
కావు, భయంకర దావాగ్నికిలలు. 


పక్వబింబము లా యధరములు, ప్రవాళకాంతులు, కల్యబాలా పరమ సౌందర్య 
నర్తనములు, అవి సుధానిధానములు కావు, తక్షకవదనదంష్టాయితములు. 


సమస్తజివరాసులకు ప్రాణరస మర్పించు పావననదీనదంబులకు పుట్టినిళ్ళు 
ధరాధరములా? మదగజకుంభములా? ఈ సుందరీవక్షోజములు, ఇవి దుగ్గాంభోధి 
మథనసంజాతామృతకలశములు కావు, కాలకూటవిష కుంభములు. 


ఆ దేహమున జాంబూనదరజఃపరాగములు రేగుచున్నవి. ఏమిమార్దవము! 
తరుణకేతకీ కోమలమగు నిది అగ్నితప్తకనక క్రకచము. రూపెత్తిన యీ 
పరమాద్భుతశిల్పాశయము, యీ మనోహర మృత్యువు, యా సమ్మోహనశాపము, యా 
రమణీయాగ్ని కీల, యీ మహోజ్వలవిద్యుజ్ఞిహ్వ యీ బాలిక!” 


స్థాలతిష్యుడు కంపితహస్తము చాచి “పండితులారా! ఈమె నాముద్దుల 
మనుమరాలు. నా కుమారున కీమె యొక్కతే సంతానము. నేను నా పుత్రు నెట్లు 
ప్రేమించియుంటినో, నా ప్రేమకు పాత్రుడై యాతడెట్టు శుశ్రూష చేసెనో అది లోకమున కెరుక.” 
స్థాలతిష్యులకు కన్నుల నీరు తిరిగినది. బొటనవ్రేలిచే నాతడు బాప్పముల విదిలించెను. 
“అట్టి మహాపండితుడు, సుకుమారరత్నము దివంగతుడైనాడు. మహాపతీవ్రత నా 
కోడలుపతి చిహ్నతో సహగమనము జేసినది. తల్లిదండ్రుల ప్రేముడికి దూరమైన ఈ శిశువు 
మదేకగతి; ఈ వృద్దుడు తదేకగతి. ఈమెను మనయజ్ఞమునకు ధార పోసితిని. ఈమె దేహ 
ప్రాణములు, మౌనము అంతయు జగద్ధాత్రి లోక పావని యగు మహాశక్తికి అర్పించినాను. 
తండ్రి చంద్రబాలయని నామకరణముచేసిను.” స్థాలతిష్యుని కన్ను లంత జాజ్వల్యమానమై 
“ఈమెను పరమేశ్వరుని కంకిత మిచ్చితిని. నానిధానమును వైదిక ధార్మాగ్నిలో కల్పితిని. 
ఈమెయే మన సర్వవాంఛలను దిర్చు కల్పవృక్షము. ఈమెయే ఈ పుణ్యభూమిని 
పవిత్రమొనరింపజన్మించిన కామధేనువు.” 


ఆతని తెల్లని గడ్డము, ఊర్జ్వశిఖ రచించిన ధవళ జటాజూటము, పండువంటి 
దేహచ్చాయ ఇటునటు ఊగిపోయినవి. 


౨౪ 
శలభము 


అంత నందరును జూచుచుండగనే చళుకవిషయపుగోడెవలె బలసియున్న 
పడుచువాడును, నాగవిషయమున గృధ్రమండలాధిపతియు నగు మలయనాగప్రభువు 
సోమపానము చేసి మత్తిల్లిన క్రతుకర్తవలె లేచినాడు. కండలు కట్టిన తన రెండుచేతులు 
ముందుకు చాచి, కెంపెక్కిన చూపులు విషకన్యకమోమున నిలిపి, ఉన్మత్తుడై అగ్నిని 
కౌగలింపబోవు శలభమువలె, వ్యాఘ్రమును జూచి మృత్యువశమున దద్వివృతాస్యమున 
నులుకు లేడివలె ఇతరులు అడ్డుపడులోపల ఆ బాలవంక పరుగిడిపోయి యామెను 


కౌగిలించి యామె పెదవులు ముద్దిడబోయినాడు. 


ఆ బాలిక భుజములు రెండును గట్టిగా నదిమిపట్టినాడు. మృదుల వల్లికామ 
తల్లికవలె నున్న యా విషకన్య యా కర్కశహస్తపీడనమున కోరువ జాలక, “ఆతని 
చుంబనమున కేవగించుకొని తల వెనుకకు వంచినది. ఆమె నిశ్వాసములు భయంకర 
భుజగివూత్కారములై మలయనాగుని _నాసికారంధ్రములలోనుండి,  తెరచియున్న 
నోటిలోనుండి లోనికి బోయినవి. సభాసదు లింతలో నా దురాచారుని చేతులనుండి 
బాలికను విడిపించిరి. 


మలయనాగుడు ఆ విషవాయువుల పీల్చినలిప్తలో కనులు తిరుగ, నోట నురుగులు 
గ్రమ్మ చాపచుట్టవలె నేలపై విజిచుకపడెను. 


సభ్యులందరు గొల్లుమనిరి. చంద్రబాల క్రోధరూపిణియై రోజుచు ఇటునటు 
ఊగిపోవుచుండెను. ఆ బాలికకేశపాశము ఊడిపోయి, మేఘములు క్రిందికి దిగునట్లు 
సువ్వునపడిపోయెను. తప్తజాంబూనదకలశముల వంటి ఆమె వక్షోజములు పైకి ఉబుకుచు 
తగ్గుచున్నవి.ఆమె మహాప్రళయము, భయంకర కాళికాదేవి, ఆమె శివత్రిశూలము, ఆమె 
చక్రధార! 


సభ్యులందరు భీతులై వైవర్ల్యమొందిన మోములతో దావానలము జూచు 
అరణ్యమృగములవలె వణకిరి. స్థాలతిష్యులు వికృతానందముతో కలకలలాడు పెదవుల 
నొకశంఖ మొత్తుటయు, పలువురు సేవకులు విచ్చేసి యా శవమును తరలించిరి. 


మలయనాగుడు ఆంధ్రదేశములో నివసించు కొన్ని నాగవంశములకు ప్రభువు. 
ఆంధ్రార్యులకంటె ముందుగనే ఆంధ్రదేశమునంతను నాగులాక్రమించుకొని యుండిరి. 
ఉన్నతశ రులు, శ్యామలాంగులు నగు నాగులుత్తరభూములనుండి వచ్చి దక్షిణాపథమును 
రామాయణ  కాలానంతరమందాక్రమించిరి. అంతకుముందే స్వల్పసంఖ్యాకులగు 
నాంధ్రర్యులు కృష్ణవేణి ముఖప్రాంతమున నివసించియుండిరి. పాండవకాలము నాడార్యులు 
విరివిగా వచ్చి నాగదేశము జొచ్చి నాగులతో సంబంధబాంధవ్యముల నెరపు చుండిరి. 
ఉలూపి కథయు, పురుకుత్సుని గాథయు నిట్టివియే. 


నాగులకు సామంతరాజ్యము లుండెను. అట్టివారిలో మలయనాగు డొకడు. 
నాగులందరు బౌద్ధమతావలంబకులే. కాని పట్టుదల కలిగిన బ్రాహ్మణులు కొందరు వీరికి 
ఆర్యదీక్షల నిల తమవైపునకు త్రిప్పుకొని వారిచే మిక్కుటమగు సహాయము 
నందుచుండిరి. 


సభ్యులలో భయ మినుమంతయు తగ్గలేదు. మహావనశాల గ్రామమున నభా 
కార్యక్రమము నిర్వర్తించిన వ్యక్తి లేచి భక్తియు, భయమును గదిరిన కన్నులతో స్టాలతిష్యుని 
దిక్కు మొగంబై యిట్లనియె. మహా బుషీ! మలయనాగుడు నాగులలో నుత్తమవంశ్యుడు. 
ఆతడు మాయమగుట ప్రజలకును, ఆంధ్ర రాజునకును తెలిసినచో మన జీవయాత్రలు 
ధాన్యకటకపాతాళగ్భహంబుల గడుపవలసినదే! ఇప్పుడు మనకు దారియేరి?” 


స్థాల: ఓ శివస్వాతీ! నీవు మాగధుడ వగుట తెలిసిపోయినది. మలయనాగుని 
దేహము ఓషధీరసంబుల చెక్కు చెడకుండును. ఏ భక్తునకు ఫాలనేత్రుడు, సర్వసృష్టి 
కారణుడు, మహాలింగమూర్తి సర్వవిషశక్తుల నిచ్చెనో "యాతని కా పరంజ్యోతి వాని 
విరుగుడుల ప్రసాదింపడా? హాలాహల ' విషంబుల నవలిలగ ద్రావిన లోకిశ్వరుడు 
విషనివారణ మంత్రముల నాతని పాదముల భజించు భక్తులకు సమకూర్చడా? అప్పుడే 


మలయ నాగుని శరీరము ఓషధులచే తడుపబడెను. మహా విషపూరితయగు నా బాల నా 
ప్రాణములకు ప్రాణము, నా కోర్కెలకు నిధానము. చంద్రబాల యొక్క నిశ్వాసముల వడిని 
తగ్గింప ఒక వారము దినములు పట్టును. అంతవరకు నా తుచ్చుడటుల 
పడీయుండవలసినదే. 


ఆ వృద్ధుడు కన్నుల విస్ఫులింగములు రాలుచుండ, ఉన్చైస్వనమున నిట్లనియె: 
“సభాసదులారా! మీరే యిట ధర్మవ్యవహర్తలు కండు. నా బాలను పరమేశ్వరున కంకిత 
మొనర్చితిమి. పవిత్రవేదమత పునరుద్ధరణ మహా కార్యమునకు నియోగించిన యీ 
శుభాంగీయెడల పాతక మొనర్చ నెంచిన ఈ కర్మ చండాలుడు జీవింపవలసినదేనా? 
జీవమిచ్చినపక్షమున దైవాయుధమగు నీ బాలయందు మరల మరులుకొని మన 
ప్రయత్నములు భగ్నముచేయడా?” 


మహేశ్వరానందుడు: స్వామీ! ఈతని మరణ మెట్లు కప్పిపుచ్చగలము? స్టాల: రెండు 
దినములలో నొక రథము ఈతని శరీరమును ఈతని పురమునకు గోనిపోగలదు. 
ఊరిబయట చేత నొక కత్తితో నీతడు పడియుండును. ప్రక్కనే నాకడనున్న పామొకటి రెండు 
తుండెములై కాలికడ పడియుండును. అతని కాలిమీద పాముకాటు స్పష్టముగ కనబడును. 


అక్కడనుండు సభ్యులకు దేహము జలదరించెను. 


వికృతహాసముచే బీభత్సమగు తాతగారి మోము చూచుచు చంద్రబాల చటుక్కున 
వచ్చి యాతని పాదములకడ మోకరించి వానిపై మోముంచి కన్నుల త్తు వెల్లువలు గానిట్లు 
పలికెను: “తాతయ్య్వగారూ! ఈ తుచ్చుడు నిజముగా మరణించినాడా? నావలననే వీనికి 
జావు మూడినదా? “ప్‌ వీనిపాలిటి వషేత్యువునైతినా?” అని వాపోయెను. 


స్థాలతిష్యుడు విసుగుదలతో నామెను లేవనెత్తెను. ఈమె ఓర్వలేకపోవుట యేమి? ఈ 
బాలిక ్తతనచేతిలోని - కాదు, విధిచేతులలోని - 'శస్తము. నాశనముచేయుట, నాశనము 
చేయకపోవుట ఆ పని దీనిది కాదు. చిన్నతనము నుండియు నీమెకు హృదయము 
నశించునటుల తానొనర్చినాడు. ఈమె సుకుమారాంగములందు, మానసమునందు 
క్రూరత్వము నింపినాడు. మృత్యువును పూరించినాడు. పసితనమునందు లేగదూడల, 
హరిణముల ప్రాణములు హరించి ఆటగా కిలకిల నమ్వెడిది. 


ఈ బాల కిప్పు డీ జాలి యేల పొడమెను? స్టాలతిష్యుని భ్రూయుగ్మము దరిచేరినది. 
ఆతని విశాలఫాలమున దున్నిన భూమియందువలి ముడతలు వేనవేలు జనించినవి. ఈ 
కన్యకాహృదయమున కింకను క్రూరత్వమే పోసెదగాక యని యాత డాలోదించుకొనెను. 


“ఓ విషకన్యా! నీవు అగ్నికీలవు, విషకలికవు, మృత్యుధారవు. నీ దేహము కౌగలించిన 
పాపి నరకమునకుబోవును. నీవు ఉన్నతకులమున జన్మించిన మహాశక్తివి. ఈశ్వరార్సితవు. 
పరమపవిత్రవు. ఈ నీచుడునీపై చేయి వైచి కలుషమొనర్చినాడు. మహాగ్నికైలను 
గౌగిలించినవాడు బ్రతుకునా? ఆవితథమైన విధియెత్తికోలున కడ్డముపడి యా నిర్భాగ్యుడు 
హతుడైనాడు. విన నెవ్వరు రక్షింపగలరు? ఈశ్వరనివేదితమును ముట్టిన యీ కుక్కకై 
వగవకుము. వీనిపాపమే దీనికి మిత్తియైనది. సదాశివగర్భాలయమున వెలుగు దీపార్చివలే 
నీవు పరమపవిత్రవు. నీపావిత్యము రక్షించు కొనుము.” 


చంద్రబాల ఆతని మరణమునుగూర్చి యాలోచించుచు మిన్నకుండెను. సభ్యులు 
భయము గదురు హృదయములతో తలలూపిరి. 


స్టాలతిష్యులంత “ఈ ముహూర్తమున దోష మున్నది కాన వెరొక్క ముహూర్తము 
నిర్ణయింపబడును” అనెను. ప్రాయశ్సిత్తార్చన జరిగినది. పారాయణ మొనర్చిరి. దీపారాధన 
అయినది. నైవేద్యార్పణ జరిగెను. స్థాలతిష్యులా పుష్పముల విషబాలమూర్థమున నుంచి 
గాన మొనర్భెను. 


“చండమహానల ఫాలవిలోచన! 
కాలకాల! ఖలగర్వవిదారణ! 
అండజవాహనమిత్ర! శుభంకర! 
హర! హర! హర! హర! యీశ 
మహేశ మహేశ మహేశ!” 


౨౫ 
సమావేశము 


హిమబిందుకుమారి తన ఇంటికి వచ్చినదని తెలిసిన వెనుక సువర్ణశ్రీ కుమారుడు ఆ 
బాలికకు కనిపించుటకు సిగ్గుపడినాడు. 


పాపము, వారిబండి వెనుకబడిపోయినది. తనగిత్తలు అద్భుత వేగము కలవి. 
సమవర్తిసేనాపతి తోలిన బండి ఆ సుందరిదని తెలిసినచో తాను రెండవవాడుగా 
వచ్చియుండునే! ఇప్పుడామెను చూచితీరవలయును. ఆ దివ్య సౌందర్యము చూచినంత 
మాత్రమున తనజన్మ మంతయు పవిత్రముకాదా! 


కాని తా నె ట్లామెయెదుట బడగలడు? ఆమె తనను మొరకు వానిని, సౌందర్య 
హీనుని, వట్టి బొమ్మలు చెక్కుకొనువానిని ఆ దీర్హవినీల పక్ష్మముల నెత్తియైన చూచునా? 


అవి కన్నులా, లోక మోహన నిశ్చల యామినీ మాయలు కాని! ఆ కన్నులలోని 
చూపులు, నిర్మల రాకాసుధాకర కళాకోటి! ఓహో తా నెట్టు ఆ చూపులలో అమృతత్వ 
మొందగలడు? 


సువర్ణశ్రీ చల్లగా తన శిల్చమందిరమునుండి వినిర్ణమించి, కృష్ణయొడ్డునే యెటకేని 
పోయినాడు. 


అతడట్లు పోయి పోయి, ఎటుల పోవుచున్నదియు తెలియక, కోటి దీప 
కళికాప్రజ్వలమై దివ్యరూపమైన మహాచైత్యముకడ కరుదెంచినాడు. 


ఆ చైత్యమును బౌద్ధశకము నూటపదునారవయేట మహాభక్తుడగు హిరణ్య 
వ్యాఘ్రపాదశాతవాహనుడు అప్పటి ధాన్యకటక నగరమునకు దూరమున కృష్ణాతీరమునకు 
కొలది దూరములో ప్రారంభించెనట. 


అశోకచక్రవర్తి కాలమునకే ధాన్యకటక చైత్యము పేరునకు వచ్చి యుండెను. 
అప్పుడశోకుడా చైత్యమును పునర్నిర్మాణ మొనరింప శాతవాహన చక్రవర్తిని కోరి 
యుండెను. అశోకునకు సమకాలపు ఆంధ్ర ప్రభువు అజితదత్త శాతవాహనుడు. అత డా 
చైత్యమును ఇంకను పెంచి పెద్దదిగ నొనర్చెను. 


అభయబాహు శాతవాహన చక్రవర్తి కాలమునాటి కా చైత్యము పూర్ణరూపము నంది 
బౌద్ధక్షేత్రమని పేరందెను. 


శిల్పచక్రవర్తియు, శిల్ప బ్రాహ్మణవంశములో మహోన్నత యశో విరాజితుడును అయిన 
ధర్మనంది ఆ బైత్యమును దివ్యమొనర్చి ధర్మ చక్రములు, చతుర్ముఖములు, ఆయక 
స్తంభములు నిర్మించెను. ప్రదక్షిణాపథ మేర్చరచెను. 


ప్రదక్షిణపథమును చుట్టి ప్రాకారరేఖ ధర్మనంది రచింప నారంభించి, శిష్యులచే 
ఊర్జ ఏస్తంభములు, సూచులు, ఆబంధికములు,ఉల్బషములు నిర్మించ ప్రారంభించినాడు. 


బుద్ధధర్మము మహాస్థవిరవాద మనియు, మహాసాంఘికవాదమనియు రెండు 
మార్గముల ప్రవహించినది.' మహా సాంఘిక వాదమున ఆంధ్రులు తమకున్న కళారక్తిచే, 
కళావేశముచే మహాచైత్యవాదము నిర్మించిరి. 


ఈ శిల్పవాదము భారతవర్గమంతయు నిండి, యీ జంబూద్వీప మంతటి నుండియు 
శిల్పుల, ఆచార్యుల, శ్రవణకుల, భికుల ఈ  మహాపథ ప్రస్రవణ స్థానమైన 
ధాన్యకటకమునకు శిష్యులుగా పంపుచున్నది. ధర్మనంది మహాచైత్యవాదమునకు ముఖ్య 
శిల్పాచార్యుడు. అతని పవిత్ర హస్తము రచించిన త్రిరత్నములయిన పద్మములు, 
బోధివృక్షములు, చైత్యములును ప్రజ్ఞా స్వరూపములైన జాతక గాథలును లోక విఖ్యాతి 
నందినవి. 


ఆ సంపూర్ణ జోత్స్నాకాంతిలో సువర్ణశ్రీ తన తండ్రిగారి శిల్ప చాతుర్వమును జూచుచు, 
ఉప్పాంగిపోవుచు, తన శిల్పపుంబనుల గమనింపుచు, ఆ పనులలో తక్కిన శిష్యుల 
పనితనముకన్న ఎన్నియోరెట్టు మిన్నయగు పనితనమున్నను, తన తండ్రిగారి పనితో 
పోల్చిచూచిన, తన పనితనములో ఏదో అపరిణతి యున్నదని యనుకొనెను. 


ఈ ఆలోచనలచే మై గుబాళింప, ఆతడు ఆ పవిత్రచైత్యము ఎదుట సాష్టాంగపడి లేచి 
మోకరించెను. తన జనకుని మహోత్తమ రచనా ప్రజ్ఞ ధారణచసిన ఒక బాలికా రూపముకడ 
నాత డధివసించి తన తల్లి శక్తిమతీదేవి పోలికలనందు గుర్తించినాడు. ఈ విచిత్రరహస్యము 
ఇంతకాల మెట్టుదాగున్నది? 


ఆర్యకస్తంభ చూళికా వ్యాజమున దేవీప్రతిమగా తన తండ్రి యౌవనవతియైన తన 
తల్లి శిల్పచిత్రమును రచించినాడు. త్రిభంగియై కుబేరాక్షీ వృక్షము నానుకొని లతవలె వంగి, 
ఎడమచెత లేతకొమ్మ విలాసముగ బట్టుకొని, కుడిచేత లీలాపాటలిపుప్పము ధరించి 
హృదయము లీలగా స్పృశించుచు, జటాశిఖ ధరించి, సర్వాలంకారయై, యా బాలిక 
తోరణశిఖావాతాయనాంతర్గతాలంకార శిల్పరూపమున విన్యసింపబడి యున్నది. 


సుందరీమణులగు లతాంగులకును, శిల్పమునకు నుండు అద్భుత సమయ 
రహస్యములు సువర్ల్ణశ్రీకుమారున కెన్నడు ప్రత్యక్షము కాలేదు. ఇప్పుడాతని సర్వశిల్ప 
శాస్తమంత్రము లొక్కసారి పవిత్రగానశ్రుతులై స్పందనమొనర్చినవి. ఆ విగ్రహమును 
తదేకదీక్షతో గమనించుచు సువర్లశ్రీ లేత రావి చెట్టువలె నిలుచుండిపోయినాడు. సమున్నత 
శరిరియైన యా బాలకుడు స్వర్గమునుండి దిగివచ్చిన దేవకుమారునివలెనున్నాడు. ఆతని 
హృదయములో శిల్పశక్తి ఊర్మికలై, ప్రవాహములై ఉప్పొంగి మహాప్రళయమైనది. ఆతడు 
సర్వము మరచినాడు. ఆ శక్తి ప్రవాహములు ప్రవహించి, వేరొకపుణ్యభూమి నుండి 
ప్రవహించి వచ్చిన సురదీర్హ్లకానదీమతల్లియైన ప్రేమశక్తితో సంగమమైపోయినవి. ఆ 
ద్విప్రయాగ మూర్తియగు నొకదేవి యచ్చట దర్శనం బిచ్చినది. మనోహరగంధ మలయ 
పవనములు సువర్లుని చుట్టివేసినవి. 


ఆ దివ్యమూర్తి నాట్యదేవతవలె ప్రత్యక్షమై, వివిధాంగహార మనోజ్ఞ రేఖా విలాసినియై, 


సంపూర్ణరాగరంజిత మనోజ్ఞ గీతికాగానాభినయ కంఠియై, విద్యున్మాలినీహార చలిత 
పీనవక్షయై తోదినది. 


ఆ మూర్తి నాట్యము చాలించి ఎదుట నిలిచినది. సువర్ణశ్రీ ఆ స్వప్నసుందరివైపు 
బలపూర్ణములై, మహానాగములవలె శక్తివంతములై, మనోహర ప్రాఢరేఖాసమన్వితములైన 
తన రెండుచేతులు చాచి మోకరించినాడు. 


“ఓ శిల్చదేవీ! సకలమనోజ్ఞ భావపరిపూర్ణరూపా! సర్వరాగనర్తిత కల్యబాల! పరీమళ 
పుష్పాలంకార వైభవోపేత పారిభద్రతరుమూర్తి!' నీవు ఈ వెన్నెలలో నాకు ప్రత్యక్షమైనావా?” 
అని అస్పష్టవాక్కుల నమస్కరించినాడు. 


పులకితానందశిరీషవృక్షమగు నాతని విగ్రహ మా వెన్నెలలో శ్రుతియై మంజుశ్తీ 
మూర్తివలె తేజరిల్లి పోయినది. ఆతని కంఠము ఇంకను స్పష్టత తాల్చినది. 
మధురాభిషేకోచిత శంఖ వినిర్గత స్వనములై యాతని మాటలు వెలువడినవి. 


“హిమబిందువా నీవు! ప్ర ప్రపుల్లనీరేజహృదయన్థ ప్రాతకాల తుషార బిందువువా 
నీవు!” 


అంత నాతని యా స్వప్న మధ్యమునుండి “బాలనాగీ దారి ఇమ్మనవే!” యన్న 
మాటలు వినవచ్చినవి. ఆతడులికిపడి తలయెత్తి స్వవ్నలోకము పటాపంచలై మాయము 
కా, నెదుట హిమబిందుకుమారి నిజముగ నిలుచుండుట గమనించి సిగ్గునంది, చటుక్కున 
లేచి వెనుకకు తిరిగి పారిపోయినాడు. 


౨౬ 
రాగారుణచ్చాయలు 


సువర్ణశ్రీకుమారుడు తన  సౌధమున కెట్లెట్లో చేరెను. ధర్మనంది యిల్లు 
చతుశ్శాలాంతరమైన హర్మ్యము. ఈ హర్మ్యమునకు రెండు మేడలున్నవి. ఒకమేడ 
శుద్ధాంతజనము వసించునది. ఆ మేడ వెనుక స్త్రీజనాశ్రయమైన మండపగృహమును, 
సూతికాగృహమును ఉన్నది. మేడల మీదకు పోవుటను రెండు సోపానపంక్తులు కలవు. 


సువర్ణశ్రీకుమారుడు దక్షిణ సోపానపంక్తి నెక్కుచు సౌధములోని తన మందిరములోనికి 
పోయి యా మందిరముననున్న శయనాగారము చేరి పర్యంకమున బోర్లగిలపరుండి 
మహాచైత్యమందలి దివ్యదర్శనమును స్మరించుకొనుచు, భయపడుచు, ఉప్పొంగుచు 
వివిధాలోదనాధీనుడై జాగర స్వప్నవశుడైనాడు. 


తనమాట ఆమె విని యున్మత్తునిగ భావించలేదుగదా! తా నట్టు చేసినాడేమి? తన 
ఇంటికి వచ్చిన యా బాలిక యింతటిలో నచ్చటి కెప్పుడు వచ్చినది? నిజముగ నామె 
యచ్చటికి వచ్చెనా? తలలోని కాంక్షయే యట్లురూపెత్తి వచ్చినదా? నిజముగ నామెయే 
వచ్చియుండవలయు. ఏలనన, యామెకు కొంచెము ఎడముగ వెనుక వేరొక్క బాలిక 
కనంబడినది. ఇంకను వెనుక దూరముగ నిరువురు వృద్ధ స్త స్తీలమాటలు విననైనవి. తా నట్టు 
స్పష్టముగ ఉచ్చరించిన వాక్కుల విని యా దివ్యసుందేరో' నిజముగ తన్ను మతిహినునిగ 
నెంచియుండును. 


ఆమె పండు వెన్నెలలో పోతపోసిన స్వర్హవిగ్రహమై సాక్షాత్కరించినది. ఆమె 
ఏమనుకొనిన నేమి? పూజా ద్రవ్యములే చెంతనున్నవో అట్టి యతిలోక సౌందర్యమునకు 
షోడశోపచారము లర్పించియుందునుగదా! 


ఆమె యెక్కడ? తా నెక్కడ? వర్తకసామ్రాట్టయిన చారుగుప్తుని తనయ యేడ, 
దరిద్రశిల్ప బ్రాహ్మ కుమారుడైన తా నేడ? 


మరల తన కా బాలిక సందర్శన మిచ్చునా? అతిలోక సౌందర్యమును పూజాపీఠిక 
నెక్కింపగోరని శిల్పియుండునా! ఆ దివ్యసౌందర్యము ఈ బీద యింటియందు వాసము 
చేయగలదా! 


ఇంతలో అతనికి మహానసగృహమునుండి గంట విన్పించినది. తండ్రి గారి అర్చన 
పూర్తియైనదనుకొనుచు సువర్హక్తీ చి మేడమెట్లు దిగి న్నాన గృహమునకు పోయినాడు. 
పనికత్తి అచ్చట వేడినీళ్ళు" తొలిపి పెట్టి యుంచినది. అంగ సంస్కారకుడు వచ్చి 
దేహమంతయు మార్దన నలంది ఉద్వర్తన మొనర్చి స్నానము జేయించినాడు, 
నాగబంధునికవచ్చి * అన్నా, యింత యాలస్యము చేసినావేమి, ఎచటకు పోయితివి? అట్టు 
మాయమై పోయినావు! నీ శిల్చగ్భహమునకు వారందరు వచ్చిరి. నీవు లేవైతివి. నీ కొరకు 
తోట యంతయు, దొడ్డియంతయు చెల్లి వెదకినది. నీవు అదృశ్యుడవైతివి. పాపము, నా 
స్నేహితురాలు కొంచెము భిన్న వై మైనదిసుమా! పలాయనమంత్రపారాయణ కథానాయకుడ 
వైతివేమి!” అని మేలమాడెను. 


“నీ వేళాకోళముల కేమిలే!” 
“నావి వేళాకోళములు; తాను పారిపోవుట వీరవిక్రమమట. ఇంటికి చుట్టములు, 


స్నేహితులు వచ్చినచో పారిపోవు పెద్దమనిసితనము మా అన్నగారిది. ఆ శిల్ప మట్టిది, యీ 
శిల్ప మిట్టిది అని నీవు చెప్పనక్కర లేదా?” 


“ఓ మగవీరుడు చెల్లీ, నీకు తెలియదా! నీ వేల చెప్పవైతివి? ఎవరో శుద్ధాంతకాంతా 
జనము వచ్చిరట! నేను వారియెదుటబడి యిది యిది, అది అది అని చెప్పవలెనట! 


“ఎవ్వరికిని ఏమియు చెప్పనక్కరలేదులే శుద్దాంతకాంతాజనము, _ వీరవిక్రమ 
విహారజనము ఎవరైన వచ్చినప్పుడు మా అన్నగారు లేడీ పిల్లవలె బెదరి, చెంగున నురికి 
పొదలలో మాయమైపోవునట. ఈ ధైర్యమే కాబోలు మొన్న శకటపందెములో నెగ్గించినది.” 


ఇంతలో సిద్ధార్థినిక వీరున్న తావునకు వచ్చినది. 


సిద్ధా: అన్నా! నీ వెచ్చటికి పోయినావు? హిమబిందును, ఆమె అమ్మమ్మయు, ఆమె 
మేనత్తయు నాయనగారి బొమ్మలును, నీ బొమ్మలును దీక్షతో గమనించినారు. హిమబిందు 
అక్కను, నన్ను ఎన్ని ప్రశ్నలు వేసినదని! అక్కయెంతో చిత్రముగ మాట్లాడినది. 


నాగ: నే నేమి చిత్రముగా మాట్లాడినానే? ఇంత వెట్టిదానవు. నాకు చెల్లెలివై పుట్టినా 
వేమే! హిమబిందు నిన్నట్లు ముద్దు పెట్టుకొనినప్పుడు నీ వంత సిగ్గుపడితివేమి? 


సువర్ణ: ప్రపంచములో అందరును నీకు సిగ్గుపడువారే. 


సువర్ణ శ్రీకుమారుడు భోజనమునకై దుకూలము ధరించి, అలంకార గృహమున కేగి 
యచ్చట “మార్దనకునిచే తల దువ్వించుకొని, ముడి రచియింపించుకొని, పైన 
చీనాంబరమును కప్పుకొని తిలకము దిద్దుకొని, యీవలకు వచ్చునప్పటికి మహాలియు, 
శక్తిమతీదేవియు, సిద్ధార్థినికయు, నాగబంధునికయు ప్రత్యక్షమైరి. 


నాగ:అమ్మా! అన్న భయపడి పారిపోయినాడే. 


సిద్ధా:అన్న భయపడుటేమి! ఎవరో ఆడవారు వచ్చినారు గదాయని ఎచ్చటికో 
వెళ్ళినాడు. 


నాగ: అవును. బెదరిన లేడివలె వెళ్ళినాడు. 


శక్తి: ఊరుకోవే తల్లీ! కొత్తవారి యెదుటపడుటకు అన్నకు కొంత సిగ్గువేసిన, దాని 
నంతగడబిడ చేసెదవేమి? 


నాగ: అన్న శిల్పములు చూచుటకు వారు వచ్చిరాయెను. పోనీ, నా స్నేహితురా 
లీయనకు క్రొత్తా? తన చుట్టును మేమందరము నాట్యము చేసితిమి కదా! 


మహా:ఉండవమ్మా తల్లీ! అన్నగారి నట్లు దుయ్యపట్టుకొంటి వేమి? నీవు లేవా, 
అన్నియు చెప్పుటకు? వారు సువర్లుని చూచుటకు వచ్చిరా, బొమ్మలు చూచుటకు వచ్చిరా? 


సిద్దా: అమ్మా అక్క యెప్పుడును నన్ను, అన్నను యీ విధముగానే వేళాకోళములు 
చేయుచుండునే. నాకు ఎప్పుడో కోపమువచ్చును. నేను నాన్నగారితో చెప్పితీరెదను. సువర్ణ! 
అందరు ఇచ్చట చేరినారు. అచ్చట నాయనగా రీపాటికి జపము చాలించి యుందురు. 
పదండి భోజనములకు. అమ్మయు, మహాలియు వడ్డనమాటే మరచిరి. 


తండ్రిగారును, సువర్ణశ్రీయు, ముప్పదినలువురు విద్యార్థులును భోజనము చేసిన 
వెనుక సేవకుడు కరదీపిక చూపించుచుండ, వారందరు ధర్మనంది శిల్చవిద్యాగారమునకు 
బోయినారు. అచ్చట దంతాసనముపై కృష్ణాజినముపై ధర్మనంది వసించెను. చుట్టును 
కుడ్యములనంటియున్న శాద్వలాసనములపై విద్యార్థులును, నువర్ణశ్రియు నధివసించిరి. 


ధర్మనంది గ్రంథపీఠముపై భూర్ణపత్రశిల్ప శాస్త గ్రంథమునుంచి, అదిచూడకయే బాలుర 
కుపదేశింప నారంభించెను. భరతనాట్య సూత్రములు, శిల్పసూత్రములు, రూపరచనా 
ప్రమాణము, అంకము, ధారణము, రూప ప్రతిరూపములు, మాన ప్రతిమానములు, దేవతా 
మనుష్య గుహ్యక వానరాదిప్రమాణములు, ఉత్తమపురుష లక్షణములు, స్తీల 
యాకారములు, పద్మ సుఖ వీర యోగాది వివిధాసనములు, అభయ, వరద 
జ్ఞానాదిముద్రలు, లంబ లీల లోలాది హస్తములు, సమద్విత్రి అతిభంగాది భంగిమములు, 
పద్మ పద్మపత్ర మత్స్య కురంగ చక్రవాకాది లోచనభేదంబులు, గరుడ సమ శుక 
తిలపుప్పికాది నాసికాభెదంబులు - ధర్మనంది గంభీరకంఠమున ఆ పవిత్ర సమయమున 
శిష్యుల కుపదేశించెను. 


ఈ పాఠము జరుగుచున్నంతసేపును సువర్ల్ణశ్రీకుమారుని మనస్సు హిమబిందు తన 
యింటికి వచ్చుట, తాను పారిపోవుట, స్థూపముకడ మరల నా బాలికను సందర్శించుట, 
ఏవేవో పిచ్చిమాటలు తాను పలుకుట, ఆమె “దారి యిమ్మనవే!” యనుట ఈ 
దృశ్యములన్నియు నాతని మనోనయనాల ఎదుట ప్రవాహతరంగములరీతి ఒకటి 
వెంటనొకటి వచ్చి మాయము కాసాగినవి. 


౨౭ 
వసంత సౌరభము 


పదునారు సంవత్సరములు నిండి పదునేడవ సంవత్సరము రాబోవు తరుణ 
వయస్సున బాలికలకు వసంతోదయ ప్రారంభము. ఆ వసంతము నందు సౌరభము 
లలమికొన ఉప్పొంగి వికసించబోవు మల్లికాకుట్మ్టలము హిమబిందు. 


చిన్నతనమునుండియు మహారాజకుమారికలకు జరుగని వేడుకలు, లాలనలు, 
ముద్దులు, మురిపెములు హిమబిందునకు నెల నెలకు జరిగినవి. 


హిమబిందుతల్లి ప్రజాపతిమిత్ర. ఈమె సర్వభారతీయ దేశములతో వర్తకమొనర్చు 
క్రీర్తిగుప్త వణిక్సంపన్నుని కుమార్తె. కీర్తిగుప్తుల వారు ధాన్యకటకనగరమునందు విశాలమైన 
రాజవీధిలో తన భవనము నిర్మించుకొని వర్తకము చేయుచుండెను. ప్రతిష్టానమునందు, 
పాటలిపుత్రమునందు, ఉజ్జయిని యందు, పిష్టపురము, దంతిపురము, కాంచి మధుర, 
తాత్రలిప్తి, భరుకచ్చము, కౌశాంబి, మహాశకవతి, కన్యాకుబ్దము, పురుష పురము, ప్రయాగ, 
పుష్కలావతి, కాశీ, తపిక తక్షశిల మొదలైన ప్రసిద్ధనగరములందు తన వర్తకస్థానముల 
నేర్పరచుకొని మహోత్రమ వణికృంపన్నుడని 1 పేరుపొందినాడు. 


ఆ దినములలో గాంధారమున యవనులు రాజ్యము చేయుచుండిరి. యవన 
వర్తకుడైన డెమిత్రియసును, కిర్తిగుప్తుడును గాఢమిత్రులైనారు. వీరి వస్తువులు వారు, వారి 
వస్తువులు వీరు వర్తకమునక్రై మార్చుకొనుచుండిరి. “వర్తకమున కంతయు వ్యవహార 
మనుచుండిరి. వస్తువులు వర్తకమునక్టీ మార్చుకొనుట, వస్తువులు పణమునిచ్చి కొనుట, 
మూల్యమునకై అమ్ముట క్రయవిక్రయ మందురు. వ్యవహారమును పణమందురు. ఎగుమతి 
దిగుమతులు మొదలైనవన్నియు వ్యవహారమే. అమ్మకమునకు, కొనుటకు గల 


వస్తువులన్నియు పణ్యములు. వస్తువులు వర్తకమునకై అమ్మువారు, కొనువారు 
వణిజులులేక వణిక్కులు. ఈ వ్యవహారములుసల్పు వారిలోకుల, మత, జాతి 
బేధములన్నియు నున్నవి. కాని భారతదేశమునందు యీ వ్యవహారము చేయువారు 
ముఖ్యముగ వైశ్యులు. వీరిలో వ్యవహారము చేయువారు వ్యావహారికులనియు, 
పాశుపాల్యులనియు, క్షేత్రసంస్కారు లనియు మూడువృత్తు లవలంబించు వైశ్యులున్నారు. 


వ్యవహారము సలుపువారలలో క్రయవిక్రయులు వస్తువిక్రయ శాలలు పెట్టుకొను వారు 
వశ్నికులు వడ్డివ్యాపారస్టులును, పెట్టుబడిదారులును. సంస్థానికులు యితర దేశములతో 
నెగుమతి దిగుమతి లోనర్చువారు. వీరినే సార్థవాహులు, సార్ధకులు అనియు పిలుతురు. 
ఈ వణిక్కులలో ప్రభువులపక్షమున గనులు త్రవ్వించువారును, ఆటవిక వస్తువులను 
సేకరించువారుగ రెండువిధములవారున్నారు. 


నిమి యను రాజు వర్తకశాస్తమును రచించినాడట. ఆ శాస్త్రమును చదివి వర్తకులు 
వైదేహులను పేరును సముపార్టించుకొనిరి. వర్తకులకు వర్తక నేంఘములున్నవి. వానిని 
సంస్థానములందురు. సంస్థానికము లనియు పేరు గలదు. 


P 


కిర్తిగుప్తుడనేక జనపదములందున్న సంస్థానములలో సభ్యుడు. కొన్నింటికి అధ్యక్షుడు. 


ఆంధ్ర వర్తకులలో కాన్మీరముతో వర్తకము చేయువారు కాన్సీర వణిజులు, 
గాంధారముతో చేయువారు గాంధారవణిజులు. కీర్తిగుప్తుడు నానా దెశవణిజు డని 
పేరుపొందినాడు. అతనికడ కౌశికులు, మాద్రులు, కాన్మీరులు, గాంధారులు, మాళవికులు 
మొదలైన వర్తకులు ఎందరో యుండిరి. 


కిర్తిగుప్తుడు గాంధారమునుండి జెత్తరపథమున పారశీక, బాహ్లిక, తురుష్క వనాయు, 
కాంభోజ, కశ్యపసముద్ర, యవన దేశములతో వర్తకము చేయుచుండెను. అతనికి 
సర్వభాషలు గళగ్రాహములు. అన్ని దేశములవారాతని తమ దేశపువా డనియే 
భ్రమించియుండిరి. 


ఈనాడు కీర్తిగుప్తులవారికి డెబ్బది రెండు సంవత్సరములున్నవి. ఆయనకు 
ఆంధ్రదేశములో వివిధప్రదేశముల ఉద్యానవనములు, ఫలవనములు లెక్కలేనన్ని 
యున్నవి. ఆర్యావర్తమునందు, దక్షిణాపథ మందు ప్రతిముఖ్యనగరమునందును 
కిరిగుప్తునకు వణిక్సాలలు, భవనములు ' ఉన్నవి. 


కీర్తిగుప్తుడు ముప్పది సంవత్సరముల ఈడువాడై యున్నప్పుడు ప్రయాణము 
లొనరించి తక్షశిలానగరముచేరి తనభవనమునకు బోయెను. కిర్తిగుపుడు ప్రసిద్ధవర్తకు 
డగుటచే నాతనిరాక వచ్చిన మరుఘటిక యందే వర్తక లోకమున కంతయు దెలిసిపోయెను. 
నాలుగు గుట్టిములు పూన్చిన రథము నెక్కి రాత్రి “మొదటి యామములోనే స్నేహితుడగు 
డెమిత్రియసు అతితొందరగ పరువిడి వచ్చినాడు. వారిరువురు ఒకరి నొకరు కౌగిలించు 
కొనినారు. 


డెమిత్రియసు వెంటనే కిర్దిగుపుని యాతనిభవనములో భోజనము చేయనీయక తన 
ఇంటికే కొనిపోయెను. ఆ యవనవర్తకుని భవనము భారతీయ భవనములరీతిగా 
నుండలేదు. ఆ భవన మొక అద్భుత వనాంతరమున నున్నది. ఆ వనమందు అపఫల, 
అలివ, యవననారంగ, అంజీర ఖర్జూర, దాడిమ, ద్రాక్ష బాదమాది యవన ఫల 
వృక్షములు; లికుచ, రసాల, జంబు, పనస, ఐరావత, బదరీ. రాజాదన, బిల్వ, రంభాది 
భారతీయ ఫలవృక్షములు, నున్నవి. కరవీరాది అనేక పుపష్పజాతు లున్నవి. వన మంతయు 


కేళాకూళులు. వాని మధ్య వేదికలపై పాలరాతి యవన దేవతా విగ్రహములు కలవు. 


ఆ విశాలభవనమున _ అనేకమందిరములున్నవి. మద్యశాలలో శృంగార 
సరస్సులున్నవి. అపొలో యను సూర్యదేవుడు, అర్జెకమిన్‌ అను చంద్రజవత, అప్రాది గ్రీకు 
శృంగార రసాధి దేవత, జ్యూసు, జూనో ముఖ్య దేవదంపతులు, విజ్రానదేవి యగు ఎధ్‌నీ, 
కామసుఖదేవు డగు బాఖన్‌, లోకవార్తాహరుడు హెర్ష్మిస్‌, దేవకన్యలు మొదలగు 
పాలరాతివిగ్రహములు, యవన కలశములు అందందు అలంకరించబడి యుండెను. 
ధూపకరండములనుండి సువాసనధూపము లెగయుచుండెను. 


ఇరువురు మెత్తని పరువులపై సుఖోపవిష్టులైరి. పారశీక సేవకులు జలకలశముల 
హస్తప్రక్షాళన జలప్రతి గ్రాహకములు తెచ్చుటయు, వారిరువురు హస్తముల కడుగుకొనిరి. 
కొందరు బాహ్లికసేవకులు రెండు భోజన పీఠముల గొనివచ్చి వారిరువురి ఎదుట నుంచిరి. 


భారతీయేతరమగు మ్లేచ్చదేశముల బానిసత్వ మప్పుడు విరివిగ నున్నది. కొందరు 
బానిసబాలికలు సౌందర్యదీప్తలగువారు వచ్చి, గ్రీకు వాద్యములపై వాయించుచు. యవన, 
బాహ్లిక, హీబ్రు, పారశీకాది భాషలలో పాటలు పాడుచు నాట్యమొనరింప నారంభించిరి. 
భారతీయ నాట్యమునకు నా నాట్యములకు ఎంతయో భెదముండెను. కిర్తిగుప్తున 
కివియన్నియు గ్రొత్తవి కావు. 


అప్పుడు బానిసలగు న్యూబియాబాలికలు మోయు ఆందోళికపై యూద బాలికలు 
వింజామరలు వీవ, పారశీక బాహ్లికసుందరులు గొడుగులు తాల్ప, అత్యంత సుందరి యగు 
నొకజవ్వని వీరిరువురునున్న కడకు వచ్చను. బానిసలగు సేవకులు కొందరు దంతసింహాసన 
మచ్చట నుంచిరి. అందలము దిగి ఇరువది వరముల ఎలప్రాయంపు నా మిసిమి మిఠారి 
వొ య్యారముగ నడచివచ్చుచు నా సింహాసనముపై నథివసించెను. 


డెమిత్రియసు కిర్తిగుప్తునిచేయి పట్టుకొని యామెకడకు గొనిపోయి ఎరుక పరచెను. 
ఈమె “పెర్లా” నా చెల్లెలు, ఈతడు “కిర్తిగుప్తుడు” నా స్నేహితుడు అని ఒకరికొకరి 
నెరుకపరచెను. 


అది మొదలు కీర్తిగుపుడు “పెర్లా” (ముత్యము) దేవికి తన హృదయము, తన 
సర్వస్వము ధారపోసెను. పెర్లా కాతడు ముక్తావళీదేవి యని నామముంచుకొనెను. 


రెండు మూడు నెలలలో వారిరువురికి వివాహము జరిగెను. ఆ దంపతుల జీవితము 
సకలానందపూరితమై మహారాగమైనది. కతిపయ మాసములలో వారు ఆంధ్ర దేశము 
తరలివచ్చిరి. ముక్తావళిగర్భమున ప్రజాపతిమిత్ర ఉద్భవించెను. ప్రజాపతిమిత్ర యవన 
భారతీయ సౌందర్యములను, సుగుణములను రెంటిని తనలో సంగమ 
మొనరించుకొనినది. ఆమె చిన్నతనమునుండియు ఏలోకమునుండియో వచ్చినట్లు 
తనలోనే తానై, ఇతరులతో కొలది సంభాషణమే జరువుచు తా నొక్కరితయు ఆడుకొను 
చుండెదిది. 


“వెట్టీది, విచిత్రమైనది” అను మాటలు చుట్టములు, పక్కములును, “ఏప్పటిపిల్లనో 
కొనివచ్చి చేసికొనిన వెర్రి సంతానము పుట్టదటమ్మా!” యని కిర్తిగుప్తుని అక్క చెల్లెండ్రును 
అనువారు. ప్రజాపతిమిత్రకు యౌవన మంకురించి దేవలోకమునుండిదిగివచ్చు మూర్తివలె 
నయినది. చదువులో మొదటిబిడ్డ, సంగీతములో ప్రథమ బాలిక, నాట్యములో ఊర్వశి. ఆ 
పరమసుందరాంగిని జూచి చారుగుపుడు ఆమె పాదములమ్రోల తన ప్రాణము, ఆత్మ 
పూజాపుప్పముల జేసినాడు. కోటీశ్వరుని తనయుడైనను సర్వవిద్యాపారంగతుడై, 


బలసంపన్నుడై, రసగ్రహణపారీణుడైన చారుగుప్తునే వరించినది ప్రజాపతిమిత్ర. 


ప్రజాపతిమిత్ర కాపురమునకు వచ్చినప్పటినుండియు చారుగువుడు ఇతరము 
సర్వము సంపూర్ణముగ మరచిపోయినాడు. 


2౨౮ 
స్వర్ణ ప్రతిమ 


ప్రజాపతి కాపురమునకు వచ్చిన రెండేండ్లకు వారిరువురకు హిమబిందు 
ఉద్భవించినది. 


ప్రజాపతిమిత్ర ఆనందముకు మేరలేదు. చారుగుపుడు సీతదొరికిన జనక 
మహారాజుకన్న ఎక్కువ ఆనందము నందినాడు. వారిరువురు ఉమనుగన్న మేనా 
హిమవంతులకన్న ప్రకాశించిపోయినారు. 


కోటీశ్వరుడైన వినయగుప్పుడు శ్రీకాకుళమునుండి, కావేరి పట్టణమునుండి, 
తామ్రలిప్తినుండి, భరుకచ్చమునుండి, సువర్లద్వీప, బలిద్వీప, యవద్వీప, సింహళద్విప, 
రాక్షసద్వీప, మలయద్వీప: నీలద్విప అను ద్వీపాది ద్వీపానేకములనుండి నారికేళ, ప్రవాళ, 
మౌక్తిక శోణరత్న్స, లవంగ, జాయక, ఘనసార, చంద్రబాలా, కోరంగి మొదలైన వస్తువులను 
తెప్పించును. బంగారము, వెండి, రాగి, ఇనుము, కత్తులు, కరవాలములు, ఛురికలు, 
వర్మములు, దర్పణములు, నగలు, నాణములు, విగ్రహములు మొదలగు వస్తువు లెన్నియో 
దిగుమతులు చేయుచుండెను. ఆతనికి వందల ఓడలున్నవి. కిర్తిగుప్తుడు సార్థవాహుడు, 
వినయగుప్పుడు సాయంత్రికుడు. సాయంత్రికులను పోత వణిక్కులనియు నందురు. 
ఇరువురు వియ్యమందుట సముద్రుని తండ్రియైన వరుణదేవుడు, గంగాదేవి తండ్రియైన 
హిమవంతుడును వియ్యమందుట యని దేశము లాడికొని ఆనందము నందినవి. 


చిన్న మనుమరాలు పుట్టినప్పుడు కిర్తిగుప్తుడు, వినయగుప్తుడు హిమబిందున కెన్ని 
సుందరక్రీడావస్తువులు సమర్పించినారో, ఎన్నియలంకారములు, ఎన్ని భూషణములు, ఎన్ని 
వస్తాదికములు తెచ్చినారో! హిమబిందు క్రడామందిరముల నెన్నియో సాలభంజికలు, 
లక్కబొమ్మలు, దంతపు శిల్పములు, గంధపు ఆటసామానులు, ముత్యపుచిప్పల పెట్టెలు, 
వివిధరకముల శంఖములు, గవ్వలు, పవడముల చందుగలు, పళ్ళెములు, అమూల్య 
రత్నములు, శిలలుదొలిచిన బరిణలు, సింహ, శార్దూల, వ్యాళ, ఖడ్గమృగ, మృగాది 
జంతువుల చర్మము లున్నవి. పూసల పేర్లు, కోటుల ఫణములు విలువచేయు ఎర్ర 
ముత్యముల హారములు, నవరత్నహారములు, బంగారునగలు, రత్నఖచితహారములు, 
కేయూరములు, శిరోభూషణములు, మేఖలలు, మంజిరములు, లోలకములు, కర్లభూషలు, 
చీనా దుకూలములు, బాహ్లిక పారశీకాది దేశ రాంకవములు, నీలదేశవల్కలములు 
లెక్కలేనన్ని ఆమెకై మందిరములు, మందిరములు నింపినారు ఇరువురు తాతలు.తన 
మేనకోడలిని చూచుటకు డెమిత్రియసు ఆంధ్రదేశమున కెన్నిసారులో వచ్చినాడు. చెల్లెలిని 
మేనకోడలిని తన బావ కిర్ణిగుపుడు తక్షశిల కొనివచ్చునప్పు డెంతయు 
యానందమందినాడు. మేనకోడలు ఆతనికి ప్రాణమైనది. తన కొమరుడు హెరాక్షియసు 
ప్రజాపతిమిత్రను పెండ్లియాడి తీరవలయునని పట్టుపట్టినాడు. 


ప్రజాపతిమిత్ర చారుగుప్తుని పెండ్లియాడనున్నదని శుభలేఖ _ వచ్చినప్పుడు 
హెరాక్టియసు డెమిత్రియసు లిరువురు కొంచెము హృదయ బాధకు లోనైరి. కాని వారు 
యాత్రలు సాగించి, మహదాంధ్రముచేరి, ధాన్యకటకమునకు బోవునప్పటికి వినయగుప్పుని 


వైభవము వారికన్నుల మిరుమిట్లు గొల్పినది. వారి గాథలలో ధనమునకు ప్రసిద్ధికెక్కిన 
క్రోసియసురాజు వినయగుప్తునికడకు అప్పుకు రావలెను అనుకొనిరి. చారుగుప్తుడు 
వినయగుప్తునిమించి, యౌవనములోనే అనేక సముద్రయానములు చేసి సాహ సియని 
కిర్తిగొన్నాడు. 


అప్పుడా యవనజనక కుమారులకు చారుగుప్తుని ప్రజాపతి యెందుకు ప్రేమించినదో 
అర్థమయినది. డెమిత్రియసు ఆంధ్రాచారమున ప్రజాపతిని బంగారుతట్టలో మోసి 
కల్యాణమంటపమునకు గొనివచ్చినాడు. డెమిత్రియను భార్య సెలినేదేవి ఆంధ్రాచారముల 
గమనించుచు, అక్కజంపడుచు. తానును ఆంధ్రాంగనావస్తాలంకార శోభితమై 
ముక్తావలీదేవిచే, వినయగుప్తుని భార్య గుణవతీదేవిచే ఎన్నియో మన్ననల నందినది. 
చిన్నతనములో యవనభూమీయగు గ్రీసులో తా నెరింగిన పెర్ణాదేవి వేరు, ఈనాటి 
ముక్తావళీదేవి వేరు. 


హిమబిందు పదమూడవవఏడు జరుగుచున్నప్పుడు వృద్ధుడగు డెమిత్రియను దేవతల 
జేరినాడు. ఆమెకు పదునాల్లవఏడున ప్రజాపతిమిత్ర వ్యాధిగ్రస్తురాలయినది. 


చారుగుప్పుడు మతిలేనివాడైపోయినాడు. దేశదేశముల ప్రసిద్ధి నందిన వైద్యులు 
చారుగుప్తునిచే నాహ్వానితులై “వచ్చినారు. ఆంధ్రధన్వంతరులు," చరక శుశ్రుతాది 
మహాశాస్తకోవిదులు దివ్యసుందరి యగు నా సుశీల ప్రజాపతిమిత్ర రోగముచే ననేక 
విధముల పరిభవింపబడినారు. ఆమె ప్రజ్ఞాపరిమితాదేవిలో ౪ ఐక్యమైపోయినది. 


చారుగుప్తుడు, వినయగుప్పుడు, కిర్తిగుపుడు మువ్వురును మంచము పట్టినారు. 
ముక్తావళీదేవికీ కన్నుల నిరింకిపోయి. యొకపక్షముదినములామె చైతన్యరహీతయై 
పడియుండెను. 


హిమబిందునకు తల్లి మాయమగుట యను భావ మర్థము కాలేదు. ఇతరులు 
ఏడ్చినప్పుడామె దుఃఖించీనది. దినములు గడచినకొలదియు" ఆమె బెంగచే కృశించి 
పోయినది. బాలిక దుఃఖము చూచి మువ్వురు వణిక్చక్తవర్తులూ దుఃఖమాపుకొనిరి. 
ముక్తావళీ దేవి తెలివినంది, తన ప్రజాపతి హిమీదిందులో నున్నదని ధైర్యముచెంది యా 
బాలను దివ్యప్రేమచే చుట్టివేసినది. ఏడులు గడచినకొలది హిమబిందు తేరుకున్నది. కాని 
ఆమె తల్లి ప్రతిరూపము తన పూజామందిరమున నుంచుకొన యౌవనారూఢయైన 
హిమబిందు ఆశించినది. చారుగుప్తుడు భార్య నూత్నవధువై తన ఇంటికి వచ్చినప్పుడు, 
ధర్మనంది బావమరిదియు ప్రఖ్యాత స్వర్ణాదిలోహ శిల్పియునగు అమరనందులవారిచే 
భార్యా ప్రతిమను చిన్న స్వర్ణమూర్తిగా రచింపచేసినాడు. 


ప్రజాపతిమిత్ర హిమబిందును చంక కెత్తుకొను రోజులలో శక్తిమతీదేవి 
ధర్మనందులవారిచే బాలనెత్తికొనిన మాతృమూర్తిని "ధవలళశిలా శిల్పముగ విన్యసింపం 
జేసెను. చారుగుప్తుడా రెండవప్రతిరూపము తన పూజామందిరమున నెలకొల్చెను భార్య 
దివంగతురాలైన "రెండవసంవత్సరమున అమరనంది, ధర్మనంది ఇరువురు ఇదివరకున్న 
ఆమె ప్రతిమల విమర్శించి, తమ స్మృతి శక్తిని సహాయముగొని ప్రజాపతి మిత్రను 
పద్మాసనాసీనగా, ప్రజ్ఞాపరిమితాదేవిగా నిండు బంగారు విగ్రహముగ పోతబోసినారు. 
విగ్రహము హిమబిందు పూజాగృహమున పూజాపీఠ మలంకరించినది. 


హిమబిందుకుమారి దినదినము ఉదయముననే స్నానాదికము లాచరించి 
సర్వాలంకారయుక్తయై శుభ్రవసనముల ధరించి మాతృవిగ్రహమును పూజసేయును, తన 


హృదయమంతయు తల్లితో నివేదింపని దినమామెకు లేదు. పూజయంతయు సలిపి, ఒకనా 
డాబాలిక ఆ స్వర్లదేవి కడ మోకరించెను. ఆమె రెండుచేతులు తల్లి బంగారు తొడలపైనిడి 
మోమామె పద్మాననముపై నుంచెను. 


“అమ్మా! పలుక వేమి?” 


౨౯ 
తల్లి అనుమతి 


“అమ్మా, నీవు ఎక్కడున్నావు? ఎక్కడనుండి వచ్చితివి. అక్కడికే పోయితివి. నన్ను నీ 
గర్భమున గంటివి. అంత చిన్నతనములో నన్ను వదలి మాయమైపోతివి.” 


ఉత్కష్టశిల్పరూపమగు ఆ జాంబూనద విగ్రహము హిమబిందు మాటలకు ఎమి ప్రతి 
వచింపగలదు! 


హిమబిందునకు చిన్నతనముననుండియు దూరమున తోచు ఏదియో ఆశ. అది 
ధనము కాదు, సంపదకాదు, వైభవముకాదు. మహారాణులు కనీ విని యెరుగని నగలామె 
మందసముల నున్నవి. మానవమాత్రు డూహింపజాలని విచిత్రవస్తాదికము లామె 
పేటికలలో పాముకుబుసములై, పలుచని మబ్బుల మడతలై, _పుష్పపుటములై, 
స్వప్నములై, శ్రీమద్రామాయణ = శ్రోకములై జాలువారుచున్నవి. చారుగుప్తు డాబాలిక 
ఊహకందని పూవుజాతులు దేశదేశమునుండి సేకరించి క్రీడావనముల పెంచుచున్నాడు. 
అవి జపాకుసుమజాతులు, ఇవి నీలనదితరంగడోలార్థ సహస్రదళకమలములు. ఇవి 
మల్లికలు, అవి సంపెంగలు. ఇవి శేఫాలికలు, అవి కబంధములు. అక్కడ 
సూర్యకాంతములు, ఇచ్చట పారసీకమునుండి వచ్చిన గులేబకావళులు. ఇవి 
సంపూర్ణదాడిమీ పుష్పములు, అవి చీనాదేశమునుండి వచ్చిన అరుణచేరులు. ఇచ్చట 
కరవీరములు. అవి నాగ లింగములు, ఇవి వకుళములు. ఇవి మాలతీలతలు, అవి 
మాధవీలతలు. 


తన చెలులకు పుప్పవనవాటులు చూపి హిమబిందు పొంగిపోయెడిది. పదునేడేండ్ల 
మిసిమి వయస్సున నున్న హిమబిందునకు నేడు పుష్పవనవాటులు, నగలు, నాణెములు, 
ఆటలు, పాటలు ఆనందము సమకూర్చ లేకపోయినవి. 


ఒకప్రక్క ఆప్రాదితీదేవి భౌతికవాంఛలు, గాఢకాంక్షలు, ఉడుకు రక్తములు, తీరని 
కోర్కెలు ఆమెకు వరమిచ్చినది. వేరొకప్రక్క సాధుమూర్తియై చతుర్విధ పురుషార్థ 
ప్రదాయినిమైన మాయాదేవి శాంతమును, శ్రద్ధాభక్తులను 'అరణమిచ్చినది. ఈ రెండు 
మహాశక్తులు చిన్ననాటనే ఆమెకు తెలియక ఆమెలో మహత్తరగంభీర సుడిగుండముల 
జన్మింపజేసినవి. ప్రేమయన నెట్టిదో యెరుగని మొదటిదినాలలో తాను సమవర్తిని 
ప్రేమించితి ననుకొన్నది. ఆమెకు ప్రేమోదంతములు రహస్య కాంక్షలు అవ్యక్తాందోళనమును 
కలిగించెడివి. గ్రీకు బాలికలు పురుషవాంఛలు తీర్చు దివ్యసౌందర్య మూర్తులు. పొంకములు 
తిరిగిన వారి యవయవముల ప్రత్యణువు పురుషస్త షస్పర్శ కాంక్షించును. భారతీయ బాలికలు 
పురుషులను ఉత్తమపథాలకు నడువుకొని పోవు దేశికలు. ఇట్లు గ్రీకు యువతీ గాఢకాంక్షలు 
భారతీయాంగానాశేము! ఇసంపన్నతయు, స్వాతంత్ర్య భావ జనిత గాఢాభిలాషయు ఆమె 
హృదయ పథముల ప్రతిస్పందనము కలుగ జేయుచునే యున్నవి. 


ప్రజాపతిమిత్ర పూర్ణభారతీయాంగన. ముక్తావళి పెంపుడు భారతీయ లలన. 


అయినను ఆమె యవనస్త్రీయే. 


హిమబిందు తనకు తెలియరాని ఆవేదన తన్ను పొదివికొనినప్పుడు చిన్నతనములో 
తల్లికడకు పర్వెత్తి, ఆమెఒడిలో తలదూర్చి వెక్కివెక్కి ఎడ్చునది. ఆ అతిలోక సుకుమారాంగి 
తన కొమరిత మూర్ధము పై చేయి నిమురగనె హిమబిందున కారాటము తీరిపోయి ఏదియో 
దివ్యానందము ముంచి వేయునది. 


నే డా బాలిక తల్లికడకు పర్వెత్తినది. తల్లి సువర్ణవిగ్రహము. హిమబిందు ఆ తల్లి 
వక్షమున మోమును పొదివికొని “అమ్మా! నా కివేదన ఏమిటే? నాయనగారిని ఓడించి 
దేవతామూర్తివలె ఆ యువకుడు విజయసింహాసన మధిష్టించియుండ నేను వెజ్ఞిదానివలె 
అతనిచుట్టు నాట్యముచేసితిని. అది తప్పా అమ్మా!” అని వాపోయెను. 


ఆ బాలిక కన్నుల గిర్రున నీరు తిరిగిపోయినది. మోమెత్తి తల్లి మోమును చూచుచు 
“నాకిట్లు ఆతనిచూడ యీ విపరీతపుకోర్కెలేమి అమ్మా! ఆతని చూడకపోయిన నేను 
బ్రతుకలే నను భయము కలుగుచున్నది. అది తప్పు కాదూ? ఏమియో నాయనగారి 
ఆలోదనల కాతడు అడ్డమువచ్చినాడని నా నమ్మకము. అమ్మా అతని గురించి ఆనాటి 
నుండియు నే నాలోచింపని క్షణ మొక్కటియు లేదే! అది ఎంత తప్పు!” 


మరల హిమబిందు కన్నులనుండి ముత్యములు స్రవించి, కరిగి పాటలములగు ఆమె 
కపోలములనుండి దొర్లిపోయినవి. 


“నే నేమిచేయవలెనో చెప్పవా అమ్మా?” తల్లి ముఖమును తదేక దీక్షతో చూచు ఆ 
బాలికకు ఆ విగ్రహము పెదవుల కదిపినట్లు తోచినది. 


“నీవు పో తల్లీ, అంతయు శుభము జరుగగలదు” అని తనతల్లి చెప్పినట్లమెకు 
స్పష్టముగ కాకలీస్వనములు వినబడినట్టయినది. 


మరుసటి క్షణమున ఆ బాలిక గంతువైచి లేచి మాతృవిగ్రహమునకు 
సాష్టాంగనమస్కృతులిడి కలకలనవ్వులు పూలగుత్తులవలె యామె మోమున ప్రత్యక్షముగా 
నాట్యమాడుచు వూజాగ్భృహమును వీడి, “బాలనాగీ” యని కేకలువేయుచు పర్వెత్తినది. 


ఒక్కచిటికెలో బాలనాగి వచ్చి యెదుట నిలిచినది. 
“మా అమ్మమ్మ ఎక్కడ నున్నదే?” అని హిమబిందు అడిగినది. 


“భోజన మైనప్పటినుండియు వారు విశ్రమించియున్నారు” అని బాలనాగి 
యుత్తరమిచ్చినది. 


హిమబిందు విసవిస తన ముత్తవ గదిలోనికి పోయినది. ఆమె యప్పుడే లేచి 
మొగము కడుగుకొనుటకు స్నానగ్భహమునకు చనినది. హిమబిందు బాలనాగి వెంటరా నా 
గృహంబునకు పోయినది. ముక్తావలిదేవి పన్నీట మొగము కడుగుకొని పరిచారిక లందిచ్చు 
శుభ్ర వసనములచే తుడుచుకొనుచు నొక పీఠముపై నధివసించియుండెను. ఆమె 
మాటలలో యవనాపభ్రంశోచ్చారణ కొంచెము కానవచ్చుచుండును. 


“అమ్మమ్మా అమ్మమ్మా” అని ఇంతలో హిమబిందు వచ్చినంతట మొగము 
తుడుచుకొను వస్త్రము తీసి ముక్తావళీదేవి మనుమరాలిని చూచి.... 


“అమ్మడు! ఇదేమి? యిటుల వచ్చితివి? ఆ పరుగులేమి? నీవెప్పుడును 
అల్లరిపిల్లవు. నీకు ఒక్కక్షణము నిలకడలేదాయెను. ఏ మంత తొందర” యని ప్రశ్నించినది. 


ఛా ౧ 


హిమ: అమ్మమ్మా, నీవు శక్తిమతీదేవిని ఎరుగుదువా? 


ముక్తా: ఎరుగుదునమ్మా. నా కన్నతల్లియు, ఆమెయు చిన్నతనమున అతి స్నేహమున 
మెలగువారు. వారిరువురకు సంగీతమున, నాట్యమున, సాహిత్యమున గురువులందరు 
నొకరే. శక్తిమతియింటికి నా కన్నతల్లి పోవునది. మా యింటికి శక్తిమతి వచ్చునది. 
అవియన్నియు యెప్పటికిని మజవురావు. 


ముక్తావళి కన్నులనీరు గిజ్జున తిరిగినది. ముక్తావళీదేవి కిప్పుడు యేబది తొమ్మిది 
సంవత్సరములు మాత్రమే యెనను, తలయంతయు కొమరితపోయిన గాఢవిచారమున 
ముగ్గుబుట్టవలె నెరసిపోయినది. 


హిమ: అమ్మమ్మా యీ దినమున మన మా శక్తిమతీదేవిగారి యింటికి పోవలెనే. వారి 
అమ్మాయి నాగబంధునికయు, నేనును చదువుకొటిమి. శక్తిమతీదేవిగారి భర్త 
నెరుగుదువా? 


ముక్తా: ఆ, ఎరుగ కేమి తల్లీ! ధర్మనందులవారు మహాత్తమ శిల్పి. మా గ్రీసుదేశపు 
శిల్పములకన్న వీరిశిల్చములం దేదియో విచిత్రత, ఏదియో మహోన్నతి నాకు తోదును. 


హిమ : అవి అన్నియు చూడవలెనే. 
ముక్తా: తల్లీ! యీ మూడేండ్లనుండియు ఎచ్చటికైన కదలుచుంటిమా మనము? 


హిమ: అమ్మమ్మా, మనము వెళ్ళితీరవలెను. నాకు అమ్మజ్ఞాపకము వచ్చి ఈ 
దినమున అతి బెంగచే బాధపడిపోయినాను. మన మెక్కడి కైనను వెళ్ళకపోయినచో నాకు 
మతియే పోవును. 


ముక్తావళి హృదయమున గజగజలాడి “అలాగునే అమ్మా. అమ్మాయి అమృతలతకు 
వార్త పంపెదను, తాతగార లిరువురును సంఘా రామము విడిచి రారాయెను. 
అన్నగారు వినయగుప్తులవారు బౌద్ద దీక్ష తీసికొనెదరని అందరును చెప్పుకొనుచున్నారు. ఈ 
దినము సాయంకాలము మనము మువ్వురము బాలనాగిని తీసికొని శక్తిమతీ దెవిగారి 
యింటికి పోదములే” అన్నది. 


౩౦౮ 
శిల్చసందర్శనము 


హిమబిందు కేలనో భయము వేసినది. ఏమియు తోచదు. అలంకారికురాలగు 
తారాదత్తను పిలువనంపి తనకున్న మంచివస్తువులను, వస్తములను తీయుమన్నది. పాము 
కుబుసములబోలు సన్నని దుకూలములు చిత్రచిత్రవర్ణములు జెలువొదినవి యామె 
దూరముగా ద్రోదినది. వలిపెములు సముద్రవీచికాఫేన సదృశములై జిలుగుల తళుకు 
మనునవి నచ్చలేదన్నది. మిలమిలలాడు మడతల కులుకులీను అంబరములు గని పెదవి 
విరచినది. ఎట్టకేల కామె బంగారువన్నె ఆంతరీయము ధరించినది. వివిధవర్ణ్ల సురేంద్రచాప 
సౌందర్య్వముగ సుచేలకము కటిభాగ మలంకరించినది. రత్నతారకలు పొలుపారు 
సువర్ణ్లమేఖల నొయారంబుగ నెన్నడుము క్రింద మొలనూలు తాల్చినది. వక్షోపరిసానువుల 


మేఘ మాక్టమించునట్లు ఆచ్చాదనోత్తరీయము నీలరుచుల వెలుగుగా సొబగుచేసినది. 
తుల్యరహిత హారపంక్తులు ఎత్తుపల్లముల ప్రవాహములుగా రచించినది. చంద్రబింబముపై 
రోహిణివలె రోహితలలాటికము  తాల్చినది. వేణీభరమును ఆంధ్ర స్త లెప్పుడు 


నూహింపజాలని విధమున _ రచింపించుకొన్నది. వేణీరచయితలు "మార్దనికలు, 
అలంకారికలు ఆమె యలంకారమగునప్పటికి నలిగిపోయినారు. 


హిమబిందు రీవితో నొరులకడ గంభీరతవహించి సంచరించినను, చనవున్న వారికడ 
లో నడంగియున్న బాలికానందము మఖుగపరచలేదు. చంటి పిల్లవలె గంతులు వేయును, 
కలకల నవ్వును, ఆటలాడును. చిరు గాలులవలె సంతోషముమై సంచరించును, 
నెచ్చెలులతో హాస్యమాడును. చిన్నతనమునుండియు పిల్లలులేని చారుగుప్తుని కొమారిత 
బాలునివలె పెరిగినది. బాలికా విద్యతోపాటు బాలుర విద్యలును నేర్చినది. 


నాల్గు ఉత్తమాశ్వములు వూన్పినరథము తెల్లకంబళి ఛత్రముగా గప్పబడినది. 
చిత్రశిల్ప" కౌశల్యము కలిగి మెరుగులీనునది, ధర్మనంది మహాభవనముకడ ఆ 
సాయంకాలము పదమూడవ మూహూర్తనాదము పట్టణములో ననేక ప్రదేశముల 
ప్రతిధ్వనించునప్పటికి వచ్చి యాగెను. అందు స్తీ జనముండిరని తెలియుట తోడనే 
లోనుంచి పరిచారికలు వచ్చి వారి నెదుర్కొనిరి. తీరణముకడ మహాలియు, శక్తిమతియు 
ఎవరు? వీరా! యని యాశ్చర్యమందుచు ఎదుర్కొని తెలిసికొనిరి. సేవకురాండ్రు రజత 
పాత్రంబుల సుగంధజలంబుల నర్చించ కాళ్ళుగడిగికొని లోనికిపోయిరి. పరిచారికలు 
శుభ్రవసనముల వారిపదము లద్దిరి. 


వారందరు అభ్యంతరమందిరములకు పోయిరి. అచ్చట సుఖాసీనయై వివిధవార్తల 
ముచ్చటించుకొనిరి. కొమార్తెను తలంచుకొని ముక్తావళి వాపోయెను. అందరును కండ్లనీరు 
పెట్టుకొనిరి. ముక్తావళిదేవి శక్తిమతిని పిల్లలెంతమందియని యడిగెను. ఏమి 
చేయుచున్నారనెను. వారిరువురు యెరిగియున్న కాంతలగూర్చి మాట్లాడిరి. ఈలోన 
సిద్ధార్థినిక ఏరువచ్చిరని అక్కతో అన్నతో చెప్పుటకుపోయినది. నాగబంధునిక సత్వరము 
వా హిమబిందును కలసికొన్నది. హిమబిందును నాగబంధునికయు నెయ్యముతో 
ముచ్చటించుకొనిరి, నవ్వుకొనిరి. నాగబంధునికకు హిమబిందు నే డేల యింత విచిత్రముగ, 
యింత సౌహార్ధముగ తమయింటికి వచ్చి తనతో మాట్లాడుచున్నదో అర్థమైనది. 


అందరును ఇల్లు చూచుటకు బయలువెడలిరి. వైభవమునకు, వైశాల్యమునకు, 
జన్నత్యమునకు చారుగుప్తుని మహాభవనముతో ధర్మనంది సౌధము సరిపోకపోయినను 
సౌందర్యమునకు దానితో "నేమాత్రము తీసిపోదు సరిగదా మించియుండును. హిమబిందు 
కళానిధి యగుట నా మందిరములు చూచి ఆనందించెను. ముక్తావలీదేవియు, 
అమృతయు, _ శక్తిమతియు వెనుకబడుటచే  నాగబంధునికయు, హిమబిందు 
ముందుబోయిరి. హాస్యములాడుచు కెవ్వున నవ్వుకొనిరి. చప్పట్లు కొట్టుకొనిరి. అట్లా 
మందిరము లన్నియు తిరిగి బాలికలు సిద్ధార్థినికతోకూడి తోటలోనున్న శిల్పమందిరమునకు 
జనిరి. అచ్చటి మహి శిల్చభవనములు వీశ్వబ్రహ్మలోకములే! ఆ మందిరముల ఎన్ని 
సభాభవనములున్నవో వారు విభ్రమమంది గమనించ లేకపోయినారు. 


ఆ విశాల శిల్పశాలలలో స్తంభములు గుండ్రముగ నునుపులైన పద్మశిరోపరి భాగముల 
పటములను మోయుచున్నవి. స్తంభములపై, "పటములపై, చిత్రికలపై చిత్రలేఖనములు 
సహస్రమూర్తియుతములై, వివిద" వర్ణికాభంగసమ్మోహనములై, లలితాంగహారాంకితములై, 
సకలచిత్రలేఖన కళాలంకారశిల్పరూప మృగ్రపక్షితరులతా పుష్పసమన్వితములై, రసజ్ఞుల 
వివశులచేయుచున్నవి. 


ఆ మందిరముల ఎందరో విద్యార్థులు పనిచేయుచున్నారు. చిత్రములు 
లిఖించుచున్నారు. రాళ్ళు సరిచూచుచున్నారు. శిల్చకర్మకు ఉచీతములైన = శిలల 
శాస్తవిధానమున సరిచూచుచున్నారు, చెక్కుచున్నారు. కొలతలు చూచుచున్నారు. నునువు 
చేన్‌న రాలపై చెక్కుటకు బొగ్గుచే రూప విన్యాసము చేయుచున్నారు. 


ధర్మనందులవారు కొందరి శిల్పముల సరిచూచుచున్నారు. సరియైన రాల నేరి 
పరీక్షించుచున్నారు. విన్యాసములు సరియై యున్నదియు లేనిదియు కనుగొనుచున్నారు. 
కొందరికి శాస్తమునుండి సూత్రముల వివరించి, ఇది యిట్లు, అది అట్లు అని చెప్పుచున్నారు. 


అతిథులై వచ్చిన యా ఉత్తమాంగనల తనభార్య కొనిరా ధర్మ్శ్మనందియు, బాలకులు 
లేచి నిలుచుండి వారికి గౌరవమొనర్చిరి. 


ఆ బాలకులందరు హిమబిందు అందము చూచి, పనిమాని గురువుగారు చెంతనున్న 
మాటయే తలపక తదేకదీక్షత్రో నామెవంక చూడసాగినారు. ఈ దృశ్యము చూచి 
ధర్మనందియు నాశ్చర్యమందెను. 


హిమబిందు తనముత్తవ మేనత్తలతో బాటా శిల్పపుంబనుల గమనించి 
యాశ్చర్యమందినది. లోన ఉబుకు ఆరాటమునకు కారకుడైన విజయి యగు నా బాలశిల్సి 
యేడి యని యాశ్చర్య మందినది. సిద్ధార్ధినిక ఆ బాలికతో నడుచుచు తనతోటలో 
నున్నాడని చెప్పినది. 


వారంద రా మందిరములలోని అనేక స్థితులలో నున్న శిల్పము, చిత్రలేఖనము 
లన్నియు తోటలో పరిశీలించినారు. ఆ మందిరములనుంచి వినిర్ణమించి వేరొకచోట నున్న 
సువర్లశ్రీ శిల్చుమందిరములు చూడ బోయిరి. 


అచ్చట హిమబిందునకు పరవశత్వమే కలిగినది. ఏమి ఈతని పనితనము! అవి 
అతని శిల్పములా, అవి చిత్రలేఖనములా! 


అదేమిటి! ఆ గోడపై త్రిభంగిగా నిలుచుండిన బాలికామూర్తి ఎవరు? తానే! తా నేల? 
ఓహో! అందరును ఆ బొమ్మను గుర్తించిరి. హిమబిందును చిత్రలేఖనముగా రచించుట 
సువర్ణశ్రీ కేమి యవసరము? అని ముత్తవ ముక్తావళి అనుకొన్నది. ఎంత అందముగా 
నున్నదా బొమ్మ! అచ్చముగ హిమబిందు. "ఆమెను అచ్చట నొక దేవీమూర్తివలె రచించినా డీ 
బాలుడు. 


అమృతలతాదేవికి తన మేనకోడలిని ఈ బాలకుడిట్లు లిఖించుట ఇష్టము 
లేకపోయినది. హిమబిందు పొందిన ఆశ్చర్యమునకు మేరయేలేదు. ఎందు కీ బాలుడు తన 
చిత్రము లిఖించినాడు? ఎంత పనితనము! ఏమి యా చిత్ర చమత్కృతి! ఆ 
వస్తాదికములు, ఆ నగలు పందెముదినమున నాట్యసమయమున తాను ధరించినవే. 


ఆమె హృదయము రాగములు పాడినది. అమృతలత అందరిని ఆలన్యమైనదని 
కేకలువేయుచు త్వరితముగ బయటకి కొనివచ్చినది. హిమబిందున కెంతమాత్ర మట్టు 
పోవుటకు ఇష్టములెదు. 


సువర్ణశ్రీ యెచ్చటను కనబడడేమి? దాగుకొనినాడా ఊర లేడా? ఎక్కడికైన 
ప్రయాణమై పోయినాడా? ఆమెకు ఆరాటము ఇనుమడించినది. ఒక అదనున ఆమె 


మయ 


సిద్ధార్ధినికను “మీ అన్న యేడి?” యని చెవిలో రహస్యమున నడిగినది. సిద్ధార్థినిక 


పరుగెత్తిపోయి హిమబిందును, ఆమె చుట్టములును, వచ్చినారని అక్కతో చెప్పుటకు 
వేగమున వెళ్ళినప్పుడు కృష్ణాతీరమున వారిరువు రుండుట చూచి యక్కడకు బోయి 
యక్కతో చెప్పి పంపించి మరల తాను వచ్చినది. అన్న అక్కడ యుండు ననుకొని ఇప్పుడు 
నామె యచ్చటకు బోయినది. అత డక్కడ లేడు. 


తోటయంతయు వెదకినది. తోటమాలీల నడిగినది. వారిచే వెదకించినది. తన 
భవనముల వెదకినది. సేవకులచే వెదకించినది. సువర్లశ్రీ ఎచ్చటను లేడు. 
ఏమైపోయినాడు? 


ఆమెవచ్చి హిమబిందు చెవిలో అన్న ఎచ్చటకో పోయినాడని చెప్పినది. 
హిమబిందునకు ఆశ్చర్యము, కోపము, విసుగు, విచారము వచ్చినవి. 


ఇంక నామె కేమియు తోచలేదు. తందర తొదరగ అన్నియు చూచుట ముగించి 
“వెళ్ళెద” నని శక్తిమతితో నామె యనినది. 


నాగబంధునికయు, శక్తిమతియు వారిని ఇంకను ఉండుడని కోరిరి. ముక్తావళిదేవి 
శక్తిమతితో నింతవరకు తనతనయను గూర్చి ఎన్నియో చెప్పి వాపోయినది. ఆమె కన్నుల 
అశ్రుధారలు ప్రవాహములై పోయినవి. శక్తిమతియు దన స్నేహితురాలి సుగుణముల వేనోళ్ళ 
పొగడుచు కన్నుల నీరునిండ విచారించినది. అందరికిని అశ్రుధారలు వాకలైనవి. 


అమృతలతాదేవి వేగిరముచేయ వారు మువ్వురును బాలనాగియు బయలుదేరిరి. 


కస్తూరిచే సమ్మిళితమగు కుంకుమబొట్టు శక్తిమతీదేవి ముక్తావళి దేవికిని, 
హిమబిందునకును మోమున నుంచినది. నాగబంధునిక వారి పాదములకు లత్తుక 
నలదినది. 


పద్మరాగమున నెట్టివారి, చిరుతామర మొగ్గలరీతి మంజులములై ఆర్థృుములై 
నవకంబులిను వేళ్ళతో, ముక్తావళి హిమబిందుల ఇరువురి పాదంబులు తన 
చేతికాంతులతో వియ్యమొందునప్పుడు నాగబంధునిక ఆపాదద్వితీయ సౌందర్యమునకు 
నాశ్చర్య మందినది. హిమబిందు పాదములు తన యన్నగారి శిరస్సును, సత్యాదేవి 
పాదములు శ్రీకృష్ణుని శిరస్సునువలె తాడన మొనర్చ తగునని యామె యాలోచనల 
మునింగినది. 


గంధ మలంది, సువాసనద్రవ్యము అర్పించి, చూతఫలములు, నారంగములు, 
ఖర్జూరములు, దాడిమాదిఫలములు, బాదమిపప్పు, చారపప్పు మొదలయిన పప్పులు; 
లవంగ, దాల్చిన, ఏలకీ, జాజి, జాపత్రి మొదలయిన సువాసనద్రవ్యములు, సుందర 
వస్తములు ముక్తావళి హిమబిందులకు శక్తిమతీదేవి యర్పించినది. సిద్ధార్థినిక లోనికిపోయి 
అయిదు లిప్తలలో పరుగునవచ్చి హిమబిందునకు సువర్ణపాత్ర నొకటి అత్యంత మనోహర 
శిల్చవిన్యాసము కల దానిని తన తండ్రిగా రిమ్మనినారని చెప్పుచు సమర్పించినది. ఆ 
పనితనమునకు ఆ బాల ఎంతయో ముదమందినది. 


వారందరు తమ స్యందన మారోహించి తమ భవనమునకు బోవుచుండ 
హిమబిందున కేమి తలంపు కలిగినదో, “అమ్మమ్మా, మహాచైత్యమునకు బోయి, ఆరాధన 
చేయవలె” నని యన్నది. ఆ మాటలకుముత్తవ ప్రతి అడకుండగనే సూతునకు రథము 
మహాచైత్యముకడకు పోనిమ్మని ఆజ్ఞ యిచ్చినది. 


ఏ మధురభావఫలశ్రుతి నాశించి హిమబిందచ్చటకు పోగోరెనో అది అచ్చటనే ఆమెకు 
సిద్ధించి సువర్ల్ణశ్రీ దర్శనమిచ్చినాడు. అది ఏమి విచిత్రమో తన కాతడు మోకరిల్లినాడు. 


[1]సుమారు 1260 ధనువులు, ఇప్పటి 12 అణాల వెలగల వెండి నాణము. 
[2]ఒక ఏనుగు = 1 రథము = 3 గుర్రములు = 5గురు బంటులు 
[3]నడుము వరకు నుండు ఇనుప చొక్కా 

|4| మోకాళ్ళవరకు కప్పు గొలుసుల కవచము 

[5]చలమండలవరకు వ్రేలాడు కవచము 

[6]చేతులకు తొడుగుకొను ఇనుపచేయి 


ద్వితీయ భాగం 


౧ 
ముట్టడి 


సమవర్తి యుద్ధమున ఆరితేరిన బంటు. కాని వినీతమతికి సర్వ విధముల 
తోడగుటయేగాక, ఆత డుపశమించునప్పుడు తానే అధిపత్యము వహించి లగ్గల కెగబ్రాకు 
విరోధుల తోలివేయుచుండెను. కోటగోడలకు కందకమునకు దూరముగా విరోధిసైన్యముల 
అఖండయంత్రప్రయోగ వృష్టిచే తరిమివేయుచుండెను. 


ఒకనాడు సమవర్తి గుజ్జముపై నధివసించి, కోటగోడలకు, బురుజులకు, ద్వారములకు 
బోవు రహస్యపుదారులన్నియు గలియు మూలప్రదేశమున నిలిచి, తనకడనున్న చారులతో 
మాట్లాడుచు నాలోదించుకొనుచుండెను. 


ఒకడు: స్వామీ, మనకడనున్న భోజనసామాగ్రులు కొంచె మెచ్చు తగ్గుగ 
అయిపోయినవి. శత్రువుల రహస్యచారులు మనము త్రాగునీళ్ళలో రెండుసార్లు విషము 
కలిపినారు. ప్రయత్నము విఫలమైనను ఎప్పటికప్పుడు భయముగా నున్నది. 


ఇంకొకడు: ఆర్యా! ఉన్న నాలుగు సర్వతోభద్రములు (రాళ్ళు విసరునవి 
చూర్లములైనవి. పదునాలుగు జామదగ్న్యములు (వివిధబాణముల పరపు యంత్రములు) 
పాడే ఒక్క యంత్రము మాత్రము ఉిత్తరద్వారముకడ పని చేయుచున్నది. ఆరు 
దేవదండములు (అనేకములగు పెద్ద మేకులతో వాడిగా నున్న దూలములను విసరునది), 
పదునొకండు విశ్వశాఖలికములు " (బరువువస్తువులను వేగముగా విస్తరి విరోధుల 
పిప్పిచేయు యంత్రములు), శతఘ్నులు, వరాహకర్ణములు, కనాయములు, కల్పణములు 
మొదలగు ఉపకరణము లయిపోనున్నవి. 


మూడవయతడు: ఇంతవరకు పదిదినములనుండి మన వేగులవారు పైనుండి లోనికి 
వచ్చుటగాని, లోనుండి పైకి పోవుటగాని జరుగుటలేదు. మూడు రాత్రులలో పదునలుగురు 
చారులను పంపినాము. కాని విరోధులు వారిని గ్రహించి కారాగృహముల నుంచి 
నిజమునరయుటకు వారిని బాధించు చున్నారని తెలియుచున్నది. ఎంతమంది వెళ్ళినారో 
అందరి పేరులు తెలియజేసినారు. 


నాల్లవదళవాయి: వీరోత్తమా, శస్తవైద్యుల మందులై పోయినవి. గాయములు 
తగిలినవారు అదృష్టవంతులైనచో జీవించ్‌వలయును. లేనిచో దివంగతులు కావలయును. 


సమవర్తికన్నులు మిరుమిట్లు గొలిపినవి. అతనికి భయమనునదిలేదు. శత్రువులు 
తన్ను పెట్టు బాధలు అతనికి మరింత ఉత్సాహము కలుగ జేయును. మీసములు మెలి 
పెట్టుచు “ ఆంధ్ర సైన్యముల నన్నింటిని నురుమాడినను, వారి అస్తముల నుగ్గుచేసినను, 
వారి ఆత్మలు 'విజయమొందును. మన కేమియు భయములేదూ చక్రవర్తి నా వెంటనే 
శుభదినమున బయలు దేరియుండును. వారు అడవులవెంట రారు. సైన్యము లనేకము 
అగుట కళింగమునుండి వచ్చెదరు కాని, ఇచటికి చేరుటకు ముప్పది అయిదు దివా 
రాత్రములు పట్టును. నేను వచ్చి యిరువది యేడు అహస్సులయినది. కావున నింక నొక 
పదునాలుగు . దినంబులు మనము మహారణంబు నలిపి చక్రవర్తికై యెదురు 
చూడవలయును. శాతవాహన పతాకంబగు “సింహము” ఉజ్జయినీ 'కోటగోడలనుండి 


పారిపోవునాడు కొనయూపిరితో సార్వభౌమునికై యెదురుజూడదా? ఇది నాయాజ్ఞగా 
తెలుపుడు. ఒక్క చారుడును ఉజ్జయినికోట వీడవలదు. వరితవుడుగంజి కాచి ప్రతివారును 
మధ్యాహ్నము త్రాగవలయును. యవధాన్యపుముద్ద ఒకపూటను, బియ్యపు ముద్ద 
రండవపూటను ఉపయోగింపవలయును. విరోధుల ఆయుధములు వ్యయము కానిండు. 
ముఖ్యావసర మగునపుడే మనయస్తముల నుపయోగించెదము గాక! కోటబురుజులలో 
కొలది గాయము తగిలిన వెయనే వేరొకడా సలము నాక్రమింపవలయును. 
ముఖ్యావసరములై నప్పుడుమాత్రము సగము బలముతో యుద్దము 'సలిపెదము” అని 
మేఘగర్జ్దనముల నాత డాజ్ఞాపనల నెరుకజేసెను. అందరును మహోత్సాహముతో “విజయ! 
సమవర్తవిజయ!” అని జయపె ట్టిరి. శంఖముల నొత్తిరి. భేరీనినాదములు బయల్వెడలెను. 


విరోధు లీ జయధ్వానములు విని నివ్వెరగందిరి. చక్రవర్తి వచ్చుచున్నాడేమోయని 
భయపడిరి. అప్పుడు మాళ్వాధిపతియు మంత్రులు తదితరులు నొక సభ కావించుకొనిరి. 
వారి కేమియు తోచుటలేదు. ఏ వార్తలు తెలియుటలేదు. ఒకవేళ చక్రవర్తి వచ్చుచున్నాడేమో! 
ఏది యెట్టయినను రెండు రోజులలోపల ఆంధ్రుల నుగ్గుచేసి కోటజొరబడీ స్వాధినము 
చేసికొనకున్న తమ ముందుగతి ఏమగునో? 


ఎం 
జైత్రయాత్ర 


శ్రీముఖసాతవాహనుని సైన్యములు ఆంధ్రరాజ్యరత్నమగు ధాన్యకటకనగరమున 
ఖా ష్టానదియావల మహాసైన్యస్థానమున విడిసియున్నది. మహాసైన్య స్థానము - పది 
రుతముల పొడవున నున్నది. వెడల్పు మూడు గోరుతములు. 


ఆ న్థలమంతయు మహానగరమువలె నేర్పాటు గావింపబడినది. చక్కని వీధులు, 
రాజమార్గమేులు, శృంగాటకములు, వీధుల పొడుగున శిబిరములు, వైద్యశాలలు, 
వర్తకవీధులు, క్రయ విక్రయశాలలు, వినోద మందిరములు, మదిర మందిరములు విశ్వకర్మ 
ఒక రాత్రిలో నిర్మించిన ఇంద్రనగరమువలె ఆ సైన్య ద్థ సానము వికసించినది. 


ఒకయెడ గజయూధముల భాగము. అచ్చట రెండువేల గజము లున్నవి. దేనినైన 
హింస యొనర్చిన ఊరకుందురేమో కాని, అడవిలోనైన గజమును ప్రబలకారణములేక 
చంపినవారికి మరణమే దండనము. గజముల పట్టుకొనుట, వానిని పెంచుట, వాని 
భోజనము, మావటి వాండ్రు, గజాలంకారములు, కవచములు, తోత్రకములు, నిగళములు, 
ఆలానములు, అంకుశములు, వరత్రములు, అంబారులు-ఇవి "అన్నియు గజాధ్యక్షుని 
యధికారములో నుండును. ఒక్కొక్క ఏనుగునకు నలుగురు మావటీ లుందురు. ఇద్దరు 
పదాతులు, ఇద్దరు సేవకు లుందురు. భద్రదంతావళమునకు ఇద్దరు ఆలంకారికులు, 
ఎనమండుగురు ) మావటిలు, నలుగురు సేవకులు. అధివసించువాడు “గజసాహిణి. అతనికి 
కవచరక్షకుడొకడును, ఆయుధకు డొకడును ఉందురు. భద్రగజమునకు రక్షణగా 
సాధారణగజములు రెండు ఈవలావల నుండును. 


ఆంధ్రులు విదేహమునుండి అత్యుత్తమమైన ఏనుగులు  కొనుచుండిరి. 
తమదేశములోని దశార్ల, అపరాంతములనుండి మధ్యజాతి ఏనుగుల సముపార్షించెదరు. 
సురాష్ట్రమునుండి హీనజాతులు వచ్చును. సురాష్ట్రగజములు, సరకులు, శిబీరములు 
మోయుటకు మాత్రము పనికి వచ్చును. భద్రజాతి దంతావళము లన్నియు విదేహమునుండి 
వచ్చును. 


సైన్యశిబిరములలో గజములకు శాలలు లేకపోయినను, సైన్యము రాజధానీ 
నగరమున నున్నప్పుడు వానికి శాలలున్నవి. శాల ఏనుగు పొడుగు ఎంత యుండునో అంత 
ఎత్తుండవలెను. ఎనుగు ఎత్తులో సగము శాలవెడల్పు. మగ ఏనుగు అన్నిటికి శాలలు వేరు, 
ఆడ ఏనుగులశాలలు వేరు. శాలకు వెనుకగా ఏనుగు నిద్రబోవు స్థలముండును. ఏనుగు 
దేనినైన యానుకొని నిద్రబోవును. కావున శాలవెనుక ఎత్తయిన ప్రదేశేము నిర్మింతురు. 


ఏనుగులకు శిక్షకులు వేరు, మావటివారు వేరు. శిక్షకులు గజశాస్త్రజ్ఞులు. 
మావటివారలలో ప్రథమశ్రేణివారు యుద్ధకాలమందు ఏనుగులను నడుపుదురు. వారికి 
గజయుద్ధపు మెలకువలన్నియు కరతలొమలకములు. ఏ విధమైన అస్తము వచ్చినను 
దానిని తప్పుకొ నునట్లు ఏనుగును నడప వలెను. గజవేగమును కాలమునకు తగినట్లు 
వృద్ధి చేయవలెను. ఏనుగునకు వంటవండువారు వేరు. సాధారణపు మావటివాండ్రు 
ఉదయమున నేనుగును నదికిగాని సరోవరమునకుగాని తీసికొనిపోయి కడుగవలయును. 
దినాంతమందు, మూడవయా మధ్య మందు మరల కడుగవలయును, యుద్ధ గజములకు 
తక్కిన యూధముతోబాటు నడచుట, పరుగిడుట, పక్కకు తప్పుకొనుట, యెదురుగ 
ముఖమునుంచి మూలగా ముందుకుసాగుట, చటుక్కున వంగుట, తొడముతో గజ 
గదాదండము పుచ్చుకొని గజమును రథమును ఆనశ్వికుని తాడించుట, మూర్ధములతో 
గజముల రథముల తాకుట, వేగముగపోయి తాకుట, మూర్ధములకు బిగించిన శూలముతో 
తలవంచి దేనినైన తాకుట, రెండుకాళ్ళు పైకెత్తి నిలుచుండి కాళ్ళతో మర్ధించుట, 
తొడముతో గజముమీదనుండి రథముమీదనుండి గుజ్జముమీదనుండి వీరుల లాగిపార 
వేయుట, కోటగోడల గోపురద్వారముల మూర్దముతో తాకుట, గజ గదలతో మహా 
దండములతో తాకి పగులగొట్టుట, తనవారినీ ఎత్తుకొని కంఠమున మావటివానికి 
అందిచ్చుట, చప్పుడుచేయక “నడచుట, కాళ్ళతో 'మర్దించుచు ఉరుకుట, ఈదుట, 
అగ్నిబాణముల పట్టుకొని మట్టిలో దూర్చి నీటీలోముంచీ ఆర్పుట, తిరిగి విరోధులపై 
విసరివేయుట అగ్నిదండముతోడ విరోధ కాల్చుట-ఇవి యుద్ధగజములు నేర్చుకొన 
వలసిన యుద్ధతంత్రములు. 


ఏనుగులకు వైద్యము చేయువారును, భూతవైద్యులు నున్నారు. ఆంధ్రసైన్యముల 
గజహారము కొలత - ఒక ద్రోణము బియ్యము, అర్థ ఆఢకము నువ్వులనూనె, మూడు 
ప్రస్థముల నేయి, పదిపలముల ఉప్పు, ఏబది పలముల నారి కేళములు అరటికాయలు, 
ర ఆఢకముల పెరుగు, పదిపలములబెల్లము, ఒక ఆడకము మదిరము, రెండు 
ఆఢకముల పాలు, రెండు భారముల యవగడ్డీ, రెండుంగాలు భారముల ఆకుపచ్చగడ్డి, 
భారము లో ఆరవవంతు వట్టిగడ్డి ఆకు పప్పు దినుసుల మొక్కలును. 


గజసైన్యము వెనుక ముఖ్య యుద్దాంగము రథము. రథములలో నాలు గుజ్జములు 
పూనిన రథములు, రెండు గుజ్జముల రథములు, ఏకాశ్వ రథములు అని “మూడు 
రకములున్నవి. ప్రయాణమునకు, “విలాసవిహారమునకు రథములు వేరు. యుద్ధరథములు 
వేరు. విలాస రథములకు ఎనిమిది గుజ్జములుకూడ ఒక్కొకప్పుడుండును. 
యుద్ధరథములు తేలికయైన గట్టిదారువులతో " నిర్మింపబడును. చక్రములు బరువైన 
గట్టిదారువుతో నిర్మింపబడును. రథనిర్మాణము, వానిని మంచి స్థితిలో నుంచుట, వానియం 
దుంచవలసిన ఆయుధములు, రథసూతులు, రథాశ్వములు, వారి పోషణఅంతయు 
రథాధ్యక్షుని అధికారమున నుండును. 


రథము వెనుక అశ్వ సైన్యము ముఖ్యమైనది. దేశములోని గుజ్జము లన్నిటి 
విషయము, వాని జాతి, సుడులు, వాని ఈడు, గుణగణములు మొదలైన విషయము 
లన్నియు ఒక గ్రంథములో వ్రాయుదురు. జాతినిబట్టి లక్షణములనుబట్టియు గుజ్జముల 


యుద్ధములో జేర్చుకొందురు. 


వేగు మధ్యవేగ, మందగతిగలవి; తీష్ట్ర మధ్యమ, శాంతి స్వభావములు గలవిగా 
గుజ్జముల వేరుచేయుదురు. అవి ఉద్భవించిన దేశములబట్టి వానిని వివిధనామముల 
పిలుతురు. కాంభోజ, సింధు, ఆరట్ట, వనాయు, బాహ్లిక తురంగ, సౌవీర, సాపేయ, తైతల, 
పారసీకము లని వాని పేర్లు. 


వీనిలో కర్కశములగు అశ్వములే రథములకు పనికివచ్చును. పారసీక ననాయుజ 
తురంగ జాతులు ఆశ్వికులకు మంచివి. కాంభోజ, సైంధవ ఆరట్టజ బాహ్లికాశ్వములు 
రథముల కుత్తమమైనవీ. కులీనములు ఆజానేయములు చక్రవర్తి రథములకు ప్రత్యేకింప 
బడును. 


మంచిజాతి అశ్వముఖము ముప్పదిరెండు అంగుళము లుండవలెను. అశ్వము 
పొడవు ముఖము పొడవునకు అయిదురెట్టుండవలెను. జంఘలు ఇరువది అంగుళములు, 
ఎత్తు ఎనుబది అంగుళములు, వక్షము" చుట్టు నూరు అంగుళములుండవలెను అని 
ఏర్పరచిరి. రెండవజాతి గుర్రములు కొలతలలో మూడంగుళములు తక్కువ యుండును. 


విరోధులు గుర్రములకు విషమిచ్చి చంపించుచుందురు. కావున వాటి శాలలు 
విశాలముగ కట్టుదిట్టములు కలిగియుండును. శాలలలో కోతులు ఆరోగ్యము కొరకు, 
పిల్లులు, మయూరములు, ముంగిసలు, జింకలు పాముల చంపుటకు రక్షకులనుంచుదురు. 
చిలుకలు, మైనపుగోరు వంకలు, పికిలిపిట్టలు విషము పరిసరముల నున్నపుడు 
అల్లరిచేయును. కోకిలలు విషము ప్రాంతములనున్న చనిపోవును. కౌజుపిట్టలకు 
విషాఘ్రాణముచే కన్నులెర్రపడును. 


3 
మహాసభ 
ఆంధ్ర సైన్యములలో అశ్వముల కిచ్చు యుద్ధశిక్షవర్తనము, కృప  వేణుక 
వర్థమానకము, యమకము, నీచైరృతము, ప్రకీర్లక, ఊర్నీమార్ప, త్రితాళ, శరభస్థుత, 
శరిభకీడిత, సింహాయత, కపివ్లుత,  భేకప్ణుత, ఏకప్థత, ఏక పాదష్థత, కోకిలసంచారి, హ్రస్వ, 


బకచారి, ఘోరణకి, మయూర, నాకుల, వారాహ, సంజ్ఞాప్రతీకార, మార్గవిక్రమ, భారవాహ, 
ధారా, ఉపకంఠ, ఉపజవ, మొదలగు గతులతో, నడకలతో కూడియుండును. 


అశ్వము ఎట్టిధ్వనికైనను బెదరకూడదు. అశ్వికుడు లేకపోయినను యుద్ధభూమిని 
వదలరాదు! ఉత్తమాశ్వము పన్నెండు యోజనములకన్న ఎక్కువ పరుగిడకూడదు. (ఇప్పటి 
ఆరు ముప్పాతిక మైళ్ళు) సాధారణముగ పదియోజనమున్నర పరుగిడవలెను. 
వృద్ధాశ్వములను పనిచేయించక ఆహారమిచ్చి పెంచెదరు.అశ్వసూతులు గుర్రమును 
బాగుగా తోమి కడిగి చందన మలందవలెను. రోజును రెండుసార్లు క్రొత్త పూలదండలు 
వేయవలెను. ప్రతి గుర్రమును గురించి భూతములకు ఫలాదు లర్పించవలెను. ఉత్తమ 
బ్రాహ్మణులు నన్నా అశ్వినీదేవతలకు వేదమంత్రములు చదువవలయును. 


ఆంధ్రపదాతిదళములు నాలురకము లున్నవి: ఎప్పుడును చక్రవర్తికడ జీతములు 
పుచ్చుకొనుచుండువారును, మాండలికాదిసామంతులకడ సర్వకాలము నుండవలసిన 
చమువులును, జైత్రయాత్రకై యితరదేశముల నుండి భత్యములకైవచ్చు దళములును, 
యుద్దకాలమునందుమాత్రమే చేరు సాధారణ ప్రజానీకము. 


పదాతిదళములలో సైనికులు వారి ఆయుధములనుబట్టి నాలుగు తరగతులక్రింద 
విభజింపబడియుండిరి. విలుకాండ్రు, దుర్గభేదకులు, శూలికులు, యాంత్రికులు. 


విలుకాండ్రకు శిరస్తాణము, వక్షుకవచము, హస్తపాదఫలకములు నుండును. వారు 
నడుమున, కటిభాగమేన, వీపున, శిరస్సున అంబులపొదులను కట్టుకొందురు. ప్రతి 
విలుకానికి నాలుగు ధనుర్దండములు, పదునారు వింటి తాడులును, ఎడమచేతికి అంగుష్ట 
రక్షలు నుండవలెను. వారీ నడుమునకు రెండు చురకత్తియలును, ఆయుధములు కూడ 
ఉండవలెను. శూలికులకు ఒకశూలము, మూడు శూలముఖములు, ఫలకఖడ్గము, 
ఛురికయు ఉండవలెను. 


యాంత్రికులు సర్వతో భద్రాదియంత్రములు ఉపయోగింతురు. వానిని రక్షింతురు. 
వానికి తగిన పరికరములన్నియు సేకరింతురు. వలయునెడల కత్తిపట్టి పోరాడగలరు. 
దుర్గభేదకులు దుర్గములకు _సొరంగములుచేయుట, _ లగ్గలకు తాటినిచ్చెనలువేసి 
ఎగబ్రాకుట, కందకముల నీదుట, కందకములకు వంతెనలు కట్టుట, దుర్గభేదకయంత్రము 
లుపయోగించుట, దుర్గరక్షణ చేయుట-వీనిలో అత్యంతకౌశలము కలవారు. 


మహారాజగు శ్రీముఖశాతవాహనుడు తాను జైత్రయాత్ర కరుగుటకు మహాసభను 
పిలిపించెను. వివిధ విషయములనుండి సభ్యులు విచ్చేసిరి. గ్రామాణులు, దళనాయకులు, 
శతనాయకులు, వివిధ సమితి సభాధ్యక్షులు, వివిధ ' శాఖాధ్యక్షులు, మంత్రులు, 
బౌద్ధభిక్షుకులు, భిక్షిణులు, పండితులు, వణిక్సమూహాధిపతులు, వివిధశ్రిణి సంఘాధ్యక్షులు, 
చిత్రకారకులు, శిల్పులు ఆ మహాసభలో సభ్యులు. అందరకు రాజాజ్ఞలు అందగనే అధిపతి 
సలుపబోవు నుత్కృష్టకార్యమునకు అనుమతి నీయుటకుగాని, వీలు లేదని త్రోసివుచ్చుటకు 
గాని విచ్చెసిరి. 


విశాల మగు సభాభవనమున మహారాజు సింహాసనాసీనుడై యుండెను. సభికులు 
కొలువుదీరి యుండిరి. ప్రధానామాత్యుడగు అచీర్లుడులేచి సభ్యుల దిక్కుమొగంబై ఈ 
విధమున నుడివెను: “మహాసభ్యులారా! మాళవాధిపతి మనరాజ్యమునుండి విడివడి, 
మహారాజుపై యుద్ధము ప్రకటించి, యుజ్జయినీకోటలో వినీతమతిని ముట్టడించినాడు. 
మాళవునికి సహాయముగా  భోజులు, పులిందులు, వైదేహులు, మాగధులు వచ్చి చేరినారట. 
ఆంధ్ర రాజ్యము గొడ్డుపోయినదా? గౌతమీ కృష్ణవేణి పవిత్రాంబువులు మీ రకాల 
ప్రవహించుట లేదా? ప్రియదర్శి యగు నశో కచక్రవర్తికి లోబడక సమముగా రాయబారముల 
నడిపి స్వతంత్రపూరితమై ఒరులకు తల యొగ్గక విశాలమై ఆంధ్రపతాక మగు 
సింహధ్వజభీషణారాహంబుల దశదిశల పర్వజేయు మనదేశము నేడు మాళవునిచే 
పరాభవింపబడవలెనా? ఉజ్జయినిలో మాళవుడు విజయ మందును. ఆ సైన్యముతో 
మనదేశము పై విడియును. ధాన్యకటకము కృష్ణలో కలియవలెనా? ప్రతిష్టానము గౌతమిలో 
లీనమై పోవునా? కాకుళము సముద్ర తరంగములలో మాయమైపోవునా? ఆంధ్రరాజ్యలక్ష్మీ 
ఫాలమునుండి సౌనీలంతిలకము "మాసిపోవునా? లేక ఆంధ్రసైన్యములు మహారాజు 
స్వయముగా నడుపబోయి, విజయ యాత్రసలిపి విరోధుల నడంచి ఆంధ్రపౌరుష 
మెల్లయెడల చాటిరావలయునా? తెలియజేయుడు. ఇంకొకటి ఈ జైత్రయాత్ర కగు 
వ్యయము మహాభాగుడగు చారుగుప్తులవారు భరించెద మని వాగ్దానము చెసినారు* 


ఇటులనే సర్వసైన్యాధ్యక్షుడు ఉపన్యాసము సలిపెను. అనేకవేల జనులు ప్రోవైయున్న 
యా మహాసభ జయజయధ్వానములుసలుపుచు, మహారాజు ఈ జైత్రయాత్ర విషయమై 
ఏమి యొనరించినను వల్లెయని యొప్పుకొనిరి. 


ఆంధ్ర సైన్యములు బయలుదేరినవి.  శతాబ్బ్దములనుండి ఆంధ్రవాహినులు 
భరతభూమిని ప్రసిద్ధిగాంచినవి. చంద్రగుప్తుని కాలమున ఆంధ్రులు సర్వస్వతంత్రత గలిగిన 
పరాక్రమపూరితములగు మహాసైన్యముల కలిగి యుండిరి. అకోకునికి మిత్రులైరి. 
అశోకునివెనుక భరతభూమిలో ఆంధ్ర సైన్యముల బలము వేరొక రాజ్యమునకు "లేదు. 
రెండువేల ఏనుగులు, ఆరువేల అశ్విక సైన్యము, రెండువేల రథములు, రెండులక్షల 
పదాతిదళములు బయలుదేరినవి. ఎనిమిది వృషభములు, నాల్గువృషభములు పూన్చిన 
బండ్లు సామగ్రులను, సేవకులను, దాసదాసీ జనంబులను కొనిపోవు చుండెను. 


ముందు అరువదివేల సైన్యములు బయలువెడలినవి. పదికోశముల తరువాత 
అరువదివేల సైన్యములు సాగినవి. అవన్నియు కృష్ణానది దాటి, వ్యాఘ్రదేశము కడచి, 
గోదావరికడకు పోవునప్పటికి తక్కిన ఎనిమిదివేల సైన్యములు పోయినవి. గోదావరికడ 
పడవలు వేలకువేలు సిద్ధముగానుండెను. రేవుస్టలములదాటి సైన్యములన్నియు 
ఆవలియొడ్డుకు బోయినవి." దక్షిణకోసలము గడచినది. కళింగము వెనుకబడీనది. 
తెలివాహానది వారికి శీతలోదకములు ప్రసాదించినది. ఉప్పెనవలె, ఎడారులలో వీచు 
భయంకరమగు ఇసుకగాలులవలె ఆంధ్ర సైన్యములు కతిపయప్రయాణంబుల 
సాగిపోవుచునే యున్నవి. 


౪ 
చైతన్యోదయము 


స్థాలతిష్యుని మహావిద్యవల్ల ఆ బాలికలోని మానవత్వము నెమ్మది నెమ్మదిగ 
వెనుకకుపోయి పశువులలో ఉత్తమమైన గోవు స్థితికిపోయినది. ఆ వెనుక ఆమె 
ఏనుగుస్థితికి దిగినది. ఒక్కొక్కవర్షము గడచినకొలది ఆమె శునకజాతికి పోయినది. 
మార్దాలజాతికి దిగినది. శార్దూలమైనది. ఈ నాడామె భయంకరశార్దూలోరగము. 


స్థాలతిష్యుని అఖండ ఆయుర్వేద పాండిత్యము అమృతబాల కావలసిన ఆమెను 
కాలకూటవిషసన్నిభను చేసినది. 


గుజ్జనగూళ్ళలో నామెకు గరళము తిలబీజ దశభాగము నిచ్చువాడు. ఆమె పాలలో 
నాభి యవగింజలో త్రింశతి భాగము కలుపువాడు. చంద్ర బాలకు మూడవయేడు 
వచ్చునప్పటికి సౌరాష్ట్రకము తిలప్రమాణ మామె ఆరగింప గలిగినది. ఆమె కైదవయేడు 
వచ్చునప్పటికి శాక్టికేయేము యవగింజ తినగలిగినది. దారదము, వత్సనాభము ఆమెకు 
ఫలహారములైనవి. చంద్రబాలకు పన్నెండవయేట తొమ్మిదిరోజులు జపతపాది హోమంబులు 
చేసి, స్థాలతిష్యులు మహావిషమైన కాలకూటమును, దక్షిణ దండకాటవీ మహానాగ 
దంష్ట్రాంచిత కాకోలమును చంద్రబాలయందు ప్రవేశింప జేసినాడు. ఆ భయంకర 
ముహూర్తమునుండియు ఆమె విషకన్యకయైనది. 


ఆనాటినుండియు ఆమె స్పర్శయే, ఆమె ఉచ్చ్వాసనిశ్వాసములే, ఆమె పరిసరమే 
దారుణమృత్యుస్వరూపమైపోయినది. ఆ ముహూర్తము నుండియు పెద్దపులులును 
ఆమెకడకు వచ్చుటకు భయపడును. ఆమెచేతిలో సాధారణ విషములు అమృత 
ప్రాయములు. 


స్థాలతిష్యునిశిష్యులు ప్రతినిమేష మా బాలకు క్రౌర్యము పాఠముగ జెప్పుచుండిరి. 
మృత్యురూపమగు లాలనజేయుట, కులుకులుసూపుట, దరికి జేరుట, నశింపజేయుట 
యివి అనుదినము నామె నేర్వవలసినదే. ఆమె వివిధ భాషలతో 


మాటలాడుటయందుత్తీర్లురాలైనది. ఆమెకు చక్కని సంగీతము నేర్చబడినది. 


ఎట్టి శ్రీశుకుడైనను ఆమెను దర్శించిన మాత్రమున, ఆమె హోయలు 
కనినంతమాత్రమున, ఆమె తీయనిపాట వినినంతమాత్రమున కరగి ముగ్గుడయిపోయి 
ఆమె భయంకరాద్భుత సౌందర్యములో మగ్గి మసి యైపోవలసినదే. 


మలయనాగుడు ఆమెకు ఆహుతియైన పిదప ఆ బాలయు తన నివాసము చేరినది. 
ఆమెకు నేదియో విషాదము, ఏదియో ఆవేదన. ఆమె హృదయాకాశమునందు 
కాలమేఘములు ఎచ్చటనో పొడసూపినవి. తన్ను తాతగారు ప్రయోగించిన దినమున 
విషకన్య తనచుట్టునున్న సభ్యులను జూచినప్పుడు వీరందరు 'నుసియగుదురో యను 
ఆలోచన పొడమినది. 


చిన్న తనమునుండియు తనలాలనలచే మగ్గిపోయిన కురంగశాబక శవములను 
చూచి నవ్వునది. హస్తస్పర్శచే మాడిపోయిన మల్లికాది సుమములగని కిలకిలలాడునది. 
తనచుంబనములచే హతమారిన శుక శారి కాదుల చూచి గంతులువేయునది. మృత్యు 
వామెకు చెలియలు. అగ్ని యామెకు చుట్టము, కాళరాత్రి యామె అధిదేవత. అమావాస్య ఆ 
బాలిక ఆటలాడుకొను కాలము. అట్టహాస మామె విలాసము, భయంకర తాండవ మామె 
ప్రియనాట్యము. 


మత్తిల్లిన పురుషు డుచితానుచితజ్ఞత కోలుపోయి, నిండుసభలో భయ 
మిసుమంతయులేక, ఆ సమయము పవిత్రము అను ఆలోచనయే లేక తన్ను కామించి 
తనకడకు పరువిడి వచ్చినాడు. మరుసటి నిమిషమున విగత జీవుడై పడిపోయినాడు. 


ఈ సంఘటన ఏమియు నా విషబాల కర్ణము కాలేదు. ఆమె కామమే ఎరుగనిది. ఆమె 
సంపూర్ణయౌవన. ఆమె దేహము, నరనరము, ఆమె వనితాత్వచిహ్నిత విచిత్రాంగములు 
విద్యుచ్చక్తిచే మేఘములు విలసిల్లినట్లు జ్వలించుట ప్రారంభించినవి. 


స్తీ పురుషసంబంధ మన నేమో ఏమాత్ర మామే ఎరుగదు వానిని గూర్చి ఏరును 
చెప్పలేదు. వానినిగూర్చి యామె చదువనులేదు. పాములు, పిట్టలు సంగమించుట రెండు 
మూడు లామె చూచినది. ఆమె శిశు హృదయ మా విషయమై తాతగారి నడిగినది. 


రెండు ప్రాణులు ఒకటికడ ఒకటి యుండుట కిష్టపడుననియు, అప్పుడవి చాలదగ్గరగ 
వచ్చుననియు, ఒక్కొకప్పుడా రెండు ప్రాణులు దేహము". దేహముకూడ 
పెనవేసికొనిపోవుననియు, దానిని “ప్రేమ” యందురనియు స్థాలతిష్యు డామెకు చెప్పినాడు. 
స్థాలతిష్యుని ఘోరవ్రతము సమాప్తినొదవలె నన్న యా బాలికకు స్త్రీ వురుష 
సేంయోగరహస్యము కొతయయినను ' తెలియవలెను. కాబట్టి ఆతడామెను దూరదూరము 
నుండి జంతువులలో, పక్షులలో ఉన్న కలయిక దర్శింపజేయుచుండెను. 


మహాతంత్రీవాద్యములలో ఒక తీగ స్పందించిన, ఆ స్వరమునకు శ్రుతియగ్గు 
స్వరములన్నియు నొక్కసారి ప్రతిన్సందన మొనర్చును. అలాగుననే మృగవ్యాజంబున స్త్రీ 
పురుషుల సంయోగరహస్యము దర్శన మాత్రమున ఆమెకు నేర్చబడుచుండెను. 


ఆమెకు ఆడుమగ భేదము స్థాలతిష్యుడు కొంచెముకొంచెముగ నేర్పినాడు. ఆ 
కారణముననే విషబాల పాములతో “ఆడుకొనినప్పుడెల్ల వానిని ఒకటినొకటి కౌగిలించు 
కొనుమని కోరునది. 


ఒక్కొక్కమాసము వచ్చినకొలదియు నామె జీవితము వెనుక నీడవలె మానవత్వము 
వచ్చుచున్నది. అది మరియు నామెను తారసిల్లినది. 


మలయనాగుడు ఏ క్షణికమున అతికామాంధుడై తన భుజముల అదిమిపట్టి ఆ బాల 
సర్వదేహమును తనలో లయించుకొన వాంఛించెనో ఆ నిమేషమున “ఎచ్చటనో 
దాగికొనియున్న ఆమె స్తీత్వమునకు చురుక్కుమను స్పందనము కలిగినది. 


ఆ స్పందనముచే నిదురపోవు పామును పాములవాడు నాగసొర బుజ్జి మొనతో 
పొడిచినట్టయినది. ఆ స్పందనము వేసవికాలమున భూమిలో నడగియున్న “బీజమును 
ఆషాఢ ప్రథమ వర్షబిందువు చుంబించునట్టిది. ఆ స్పందనము ఆకురాల్చిన చెట్టుకొమ్మలో 
దాగుకొ నియున్న లేచిగురును మధుర వసంత మంద మలయానిలములు మునివేళ్ళతో 
దాకినప్పటిది. 


ఈ దినములలో ఆమె కప్పుడప్పుడు ఒడలు రుల్లుమనుచుండెను. ఆమెకళ్ళు 
అరమూతలు పడుచుండెను. ఒకచోట నిలువలేదు. నిద్దురపట్టదు. పట్టినచో ఏవేవో కలలు! 
స్వష్నాలకన్నిటికి చివరిభాగమున మలయ నాగుడు' చేతులుచాచి" తన్ను వేడికళ్ళతో, 
మత్తుచూపులతో కౌగిలింపవచ్చుచున్నట్లు కనబడును. ఆమెకు దెహమంతయు 
నుప్పొంగును. ఏదియో తీయని బాధ వచ్చును. ఆతడు కౌగిలించిన ఏమి జరుగును? అని 
ఏదో వాంఛతోకూడిన ఎదురుచూపు. అతడు సమీపించును. ఆమెకు ఎంతయో 
భయమువేసి “ఆ, హో” యని కేకలువేయుచు లేచును. 


ఆమె చెలికత్తెలగు యోగినులలో గగనియో, కాశ్యపియో, అగస్తియో ఎవరో ఒకరు 
చటుక్కున ఆమెకడకు పరుగిడివత్తురు. ఆమెపై చేయివైచి “అమ్మా చంద్రా! ఏమమ్మా 
కలవచ్చినదా?” అని లేపివైతురు. 


ఆమె రోజుచు మేల్కొనును. “ఏడి ఆ దుర్మార్గుడు?” అని ఆమె కన్నులు తెరచి, 
భయమున కోపమున అడిగి ఇటు నటు చూచును. 


గగని: ఎవరు తల్లీ! 

విషబాల: మలయనాగుడు. 

గగని: వాడు చనిపోయినాడు. నీకు కల వచ్చినదా? 

విషబాల: కలా? కాబోలు! అమ్మా! నిజమైనట్లే ఉన్నది. వాడు నన్నెందుకు ముట్టవలె? 
గగని: నిన్ను ముట్టడు. వాడు నీ శక్తివల్ల నాశనమైనాడు. 


విషబాల: నాశక్తియా? ఇటుల ఆ బాలికకు రెండు మూడు కలలు వచ్చినవి. ఆమెలో 
పరిమళములు గుబులుకొనుచున్నవి. ఆమెలో తేనెలు చేరుచున్నవి. ఆమెలో మార్దవములు 
అలముకొనుచున్నవి. 


౫ 
నేనును ఆడుదాననే! 


స్థాలతిష్యాశ్రమమందు ఆ మహాబుషి పూజామందిరశాలలనంటి విషకన్యక 


గృహములు, వనమును ఉన్నవి. ఆ గృహములకు దారి స్థాలతిపష్యముని మందిరము నుండి 
మాత్రమే యున్నది. ఆయన ఆజ్ఞలేనిదె ఏరును ఆ గృహములలోనికి బోవుటకే వీలులేదు. 
విషకన్యకారామములను వనమును చుట్టి ఎత్తైన కుడ్యమున్నది. ఉత్తరమున, తూర్పున ఆ 
గోడ కృష్ణానది నంటియున్నది. స్థాలతిష్యుని “మందిరమునంటి యొకశాలలో మంత్రానంద 
తంత్రానందులను ఇరువురుద్దుడులైన శిష్యులు నివసించు చుందురు. వారు 
మహావిషవైద్యులు, మంత్ర శాస్త్రవేత్తలు, మహాయోగులు. వారెరుగని విషములుగాని, ఆ 
విషములకు విరుగుడులుగాని కె లో కమునందు లేవు. విషకన్యకను పెంచుటలో, నామెను 
దారుణమృత్యు కిలగా నొనర్చుటలో ఈ శిష్యులిరువు రామెకు దాదులైరి. 


ఆ మందిరములోనికి విషకన్యకామందిరశాలలనుండి ఒకరజ్ఞువున్నది. ఆ రజ్జు వొక 
ఘంటికకు ముడివేయబడియున్నది. ఆ రజ్ఞువున కావలికొన విషకన్యక నిదురబోవు 
మందిరమున నున్నది. 


వీరిరువురుకాక స్థాలతిష్యునికి ముగ్గురు కాపాలికలు శిష్యురాండ్రున్నారు. వారును 
మంత్ర తంత్ర శాస్త్రములందు ప్రవీణలు, ' విషవైద్యమున సిద్ధహస్తలు. వారు మువ్వురు 
విషకన్యకకు స్నేహోతురాండ్రుగా, ' చెలికత్తెలుగా, గురువులుగా “నుందురు. వె ren 
వచ్చినను వారు గాని, విషకన్యగాని ఆ తాడు లాగుదురు. వెంటనే మంత్రానంద తంత్రా 
నందుల గదులలో గంటలు మ్రోగును. ఒకసారి గంటమ్రోగినచో మంత్రా నందుడు పోవును, 
రెండుసారులు మ్రైోగినచో "తంత్రానందుడు పోవును. నాల్గయిదుసారులు మ్రోగినచో 
నిరువురు నేగుచుందురు. 


మలయనాగుడు చనిపోయిన మరునాడు విషకన్యక ఏదియో మనోవేదన 
పాలయ్యెను. స్నేహితురాండ్రయిన యా కాపాలిక లెన్నివిధముల ననునయించినను ఆమె 
యూరడిల్లలేదు. ఆమెకన్నుల బొటబొట నీరు కారుచునేయుండెను. 


“విషబాలకంట అశ్రు లేమి? ఆమెకు హృదయమున బాధ ఏమి? ఆమెకు హృదయ 
ముండునా?” అని కాశ్యపి యను యోగిని తనతోటి యోగిని గగని యను నామెను 
ప్రశ్నించినది. మూడవయామె అగస్తి విషకన్యకతోపాటు తోటలో నొక కేళాకూళికడ కూర్చుండి 
యా బాలికతో మాటలాడుచుండెను. 


గగ: సోదరీ! ఆమె హృదయమును సంపూర్ణముగా కుదించి, వెనుకకు తీసికొనిపోయి 
భయంకరశార్దూలికున్న హృదయమును చేసినాము. ఈ శార్దూలి హృదయము 
మానవశార్దూలి హృదయము. మానవ మాంసభక్షణమును మరగిన శార్దూలము అన్నిజిత్తు 
లెరుగును. ఆ శార్దూలము మానవియైనచో నెటులనో అటులనే ఈ బాలికను మనము 
పెంచితిమి.కాశ్య: ఆర్యా! గగనీ! నా కేదో భయము వేయుచున్నది. మన విద్యలో నెచ్చటనో 
దోషమాపాదిల్లినది. నీ వొక కృపాణమును చేసితివి, పదనుబెట్టితివి. ఆ కత్తి నీ వెటుల 
ఉపయోగింతువో అటుల పనికివచ్చును. ఆ కత్తి “నేను వానినీ ఖండించను” అనిన నీ 
వేమి చేయుదువు? 


గగ: అవును సోదరీ, అవును. మనగురుదేవులగు స్థాలతిష్య మహర్షి గురు 
పరంపరలో రెండవవా రగు మహాదేవ దేవసోమోత్తర మహర్షి ర్షి విషకన్యనొ నర్చి చాణక్యిదేవున 
కర్పించెనట. ఆ విధానముననే మనము మంత్ర తంత్రాలన్నియు ఉపయోగించితిమి. 


అక్కడ కేళాకూళికడ విషబాలయు, అగస్తియు మాటలాడు చుండిరి. విషబాల 
నీళ్ళలో తన ముఖప్రతిబింబము చూచుచు ఎదుటనున్న యోగిని ముఖము చూచుచు 


కన్నుల నీరు తుడుచుకొనుచుండెను. ఆమె నగస్తి అనునయించుచుండెను. అగస్తి 
హృదయమునను “ఏమిది?” అని ప్రశ్న యుదయించినది. 


అగస్తి: నీవును నేనును ఒకటి కాదు. 

విష: (కన్నుల నీరు తుడుచుకొని ఆశ్చర్యమందుచు) మీరు మువ్వురు బట్టలు 
లేకుండ స్నానము చేయునప్పుడు నేను చూచితిని. మన కందరకు అవయవములన్నియు 
ఒక్కరీతిగ నున్నవే? 

అగస్తి: కావచ్చును. ఉలూపియు, అర్జునుడును పాములేకదా! 

నిష: అవును. 

అగస్తి: అవి రంగులలో భేదముగా నున్నవా, లేదా? 


విషః అవును. ఆలాగుననే మీరును నేనును రంగులలో భేదించి యుంటిమి. 
అయినను మనము ఒక్కజాతివారము. 


అగస్తి: ఏ జాతివారము? 

విష: ఏమో? 

గగనియోగినివలన నాహూతుడై స్థాలతిష్యుడంత నచ్చటికి వచ్చెను. 
స్టాల: చంద్రా! 

విష: చిత్తము! తాతయ్యగారూ! 

స్థాల: నీకు కంట నీరు వచ్చినదట? 

విష: వచ్చినది. 

స్థాల: ఎందుకు తల్లీ? 

విష: తాతయ్యా! నేను, అగస్తియు ఒక జాతివారమా, కాదా? 
స్థాల: అవును! అయినా కొన్ని బేధము లున్నవి. 

నిష: నీకును నాకును సంబంధ మేమిటి? 

స్టాల: నీకేమి తోచినది? 


విష: నాకా? ఉలూపికి పిల్లపాము లెన్నో పుట్టినవి, ఆలాగుననే నేనును నీ కడుపున 
పుట్టితిని. 


స్టాల: నా కడుపునా? 


విష: లేకపోయిన నే నన్న నీ కంత ఇష్ట మెందుకు? తన చిన్న పాములన్న ఉలూపికి 


ఎంతో ఇష్టము. ఇతరపాములను వానివైపునకన్నా రానీయదు. అర్జునునికూడ రానీయదు. 
ఆ పాములు కొన్ని తెల్లవి, కొన్ని నల్లవి. ఆలాగుననే నేనును నీ కడుపున పుట్టియుందును. 


స్థాల: ఈ ఆలోచనలతో కంట నీరు వచ్చినదా? 


విష: అవును తాతయ్యా! ఇంకను ఏవో ఆలోచనలు వచ్చినవి. ఎవ్వరు నన్ను 
ప్రేమించి వచ్చినది మొన్న పూజార్పణవేళ? అట్టుచేయుట ప్రేమయంటిరికదా మీరు. వా 
డట్టు నన్నదిమిపట్టుకొన నా కేదియో జల్లు మన్నది కోపము వచ్చినది. 


స్థాల: కోప మన ఏమిటి? 
విష: చంపివేయవలే ననుకొనుట. 


స్థాల: నీకు తరువాత కామమునుగూర్చి, ప్రేమనుగూర్చి చెప్పెదను. కాని ఇప్పుడు నీకు 
కోపమే రావలసియున్నది. నీ వొకరిని చంపి వేయవలయును 


విష: మీరు చంపివేయకూడదా? ఈ అగస్తిగాని, గగనిగాని, కాశ్యపిగాని 
చంపకూడదా? 


స్టాల: తల్లీ! నీవు మా అందరిని మించి పుట్టినావు. నీవు కారణ జన్మవు. నేను 
చేయుప్‌ని వేరు. అగస్తియు, గగనియు, కాశ్యపియు చేయు పనులు వేరు. నీవు చేయుపని 
మనలనందరిని కడుపునగన్న భగవంతునిపని. అట్టిపనులు నేనుగాని, యూ యోగినులు 
గాని చేయలేము. ప్రేమించువారే చంపివేయువారు. నీవు ప్రేమించవలెను, చంపి 
వేయవలెను. ఉలూపి అర్జునుని ప్రేమించును. అయినను అర్జునుని చంపుట కెన్నిసారులు 
ప్రయత్నించి మానలేదు." తన బిడ్డలలో రెండు మూడింటిని మింగివేయుట నీవును 
చూచితివికాదా! 


విషః అవును తాతయ్యా! నన్ను మీరు ప్రేమింతురు. నన్ను మీరేల చంపరు? 


స్థాలతిష్యుడు హృదయమున వడకెను. ఆయన యొక్క నిమేష మాత్రమూహించి, 
“తల్టీ!" తందరపడకుము. భగవంతుని ఇచ్చ ఎట్టున్న నట్టగును నీవు 'సంతోషముగ 
నాడుకొ నుము. మనమందరము కొలదిరోజులలో ఇంకొక ప్రదేశమునకు బోవుదము. అచ్చట 
ఎన్ని చిత్రములో ఉండును. నీవు చూచెదవు. గో దావరినది, అడవులు, కొండలు, 
అనేకవిధములగు పూవులు, చెట్లు, ఇంక ఎన్నో వింతలు, ఆటబొమ్మలు గలవచట. 


విష: అవునా తాతయ్యా! అన్ని ఆటవస్తువులా! ఓహో! నాకు ఆడుకొనుటకు ఒక... 
ఒక... ఆ చచ్చిపోయినవానికన్న అందంగా ఉండే బొమ్మను ఈయవా? 


స్థాల: ఇచ్చెదనమ్మా! ఇచ్చెదను. ఆడుకొనుటకు బొమ్మను కాదు ప్రేమించుటకు మంచి 
పురుమేనే ఇచ్చెదను. 


ఆతని కళ్ళవెంట స్ఫులింగములు రాలినవి. ఆ కళ్ళలోని తేజస్సును కనుంగొని ఆ 
ముగ్గురు యోగినులు గజగజలాడిరి. విషబాల నవ్వుచు, చప్పట్లు కొట్టుచు ఆ 
వనములోనికి పరుగిడిపోయినది. ఆ వనమంతయు దిరిగి, యా భయంకరాద్భుతసుందరి 
సాయంకాలమునకు తన మందిరము చేరి యా ప్రక్కశాలలోనున్న గగనికడకు పోయి, 
“గగనీ! నేనును ఆడుదాననే” యనినది. 


౬ 
సుశర్మ 

పాటలీపుత్రమున రాజభవనమునందు సుశర్శచక్రవర్తి సుఖాసీనుడై యుండెను. 
సుశర్మ రూప సంపదగల్లిన బ్రాహ్మణుడు. కాని ధనువునకు అయిదంగుళములు 
తక్కువయుండు నాతని నా కాలపువారిలో పొట్టివాడనియే చెప్పికొనువారు. చంద్రగుప్త 
మౌర్యసార్వభౌముని, అశోకచక్రవర్తిని తలంచుకొనియు, వైదికమార్గనిష్టులగు 
నాదిభూపతుల వైభవము భావించుకొనియు భారతదేశమంతటి నొక్కయేలుబడికి 
గొనిరావలెనని సుశర్మ ఉట్టూతలూగుచుండెను. ఆతని భావమున జంబూద్వీపమంతయు 
దన క్రీడాస్థలమై గోవరించినది. ఆతని రథచక్రధ్వానములు హిమవన్నగముల దాకి వెనుకకు 
ప్రతి ధ్వనుల నంప నవి వింధ్యగిరికందరముల బలుకరించి పోయి పోయి నీలగిరి 
సానువులతో జెలికార మొనర్చినవి. 


ఆ సుశర్శప్రభువు సర్వకాలముల దేవజాతత్పరుడై వేలుపులకు మ్రైొక్కుకొను 
చుండును. ప్రాణుల బలి యొసంగుచుండును. బౌద్ధమతము నశించి బ్రాహ్మణమతము 
వ్యాపించవలె ; నను ఆశయు, ఒక్క చక్రవర్తి, ఏక పరిపాలన, ఒక్క న్యాయము, ఒక్కమార్గము 
అను దృఢాభిలాషయు ఆతని ఎముకయెముకకును పట్టి పోయెను. బ్రాహ్మణుడు ట్‌ 
చేయకలుగును? సైన్యాధిపతియై తన అక్షాహిణులను విజయాశ్వముల నడుపుటకు శక్తి 
లేదు. నలుగురిని గూడకట్టికొని వచ్చుటకు దగిన వ్వక్తిత్వము చాలదు. మహామేధావి, 
ప్రతిజ్ఞానిర్వాకుడు, యశోవిశాలు డగు చాణక్యునంత వాడు కాడు. కాని సుశర్శకు 
బుద్ధిబలము లేకపోలేదు. బాహుబలద్వితీయమైన బుద్ధిబలము ప్రకాశించును. చాణక్యునికి 
చంద్రగుప్తుడు కావలయుగదా! 


సామ దాన భేదోపాయముల సర్వకార్యంబుల నీడేర్చుకొన సుశర్మ సంకల్పించు కొనెను. 
పాటలీపుత్రంబున బౌద్ధ భిక్షువుల సంఘారామంబులకు బ్రతిగా బ్రాహ్మణ పరిషత్తుల 
ప్రారంభించినాడు. అవ్వాని కన్నింటికి నగ్రహారము లొసంగెను. పండితులు, 
శాంతస్వభావులగు భూసురుల కనేకుల కాశ్రయమిచ్చి వారిచే భారత రామాయణాది 
గ్రంథములలో బౌద్ధమతఖండనల ప్రక్షేపింపజేసి, అనేక ప్రతుల సృజించి దేశమున వెదజల్ల 
నారంభించెను. షట్బక్రవర్తుల చరిత్రలను సమకూర్పించిన దితడే. అంతకు మున్ను 
అచ్చటచ్చట నలుడు, హరిశ్చంద్రుడు, సగరుడు మొదలగువారల కథలు, చరిత్రలు 
చెప్పుకొనువారు. నేడు వారి కథలు పురాణేతిహాసముల నందగించినవి. 


బౌద్ధమత ప్రతిపక్షులగు బ్రాహ్మణులనేకులు తలలెత్తిరి. ప్రతి దేశమునకు వారు 
ప్రచ్చన్నులై చని అచ్చట వైదికధర్మాభినిష్టుల నెలకొల్పి. వారిసహాయమున ప్రజలకు 
వేదమతమును క్రొత్త కొత్త వ్యాఖ్యానములచే నుపదేశింపసాగిరి. బౌద్ధుల పై కత్తిగట్టించు 
చుండిరి. సుశర్మ " మహారాజిదియంతయుజూచి సంతోషించుచు హాస సపూర్ణవదనుడగు 
చుండును. 


మౌర్యుల కాలమునుండియు భారతసార్వభామత్వమునకు పాటలీపుత్రమే నెలవైనది. 
పాటలీపుత్రసింహాసనాసీను డగువాడే చక్రవర్తి అను భావము రూఢమైనది. బలవంతులగు 
రాజుల నందరి నోడించి సామంతుల చేసికొని, ఒడ్జ్డీలగంబున నుపవిష్టుడనై జయజయ 
ధ్వానములు సిలగ నింద్రవైభవమనుభవించు టెప్పుడు సమకూరునా యను గాఢతృష్ట 
సుశర్మను వెట్టివానిని చేసినదాయెను. 


పరశురాముని తలపోసికొని, ఆ మహావీరుని విగ్రహముకడ సుశర్మ ఏకలవ్యునివలె 
తపమొనర్చును. అత్యంతపురాతనమై, బంగారుపిడియు, వజ్రశిరోభూషణమును గలిగి, 
సుందరమై, వేదఘనపాఠమువలె విపులముఖమగు మహాపరశువును సుశర్మ నేపాళము 
నుండి సముపార్ణించెను. త్రిచక్రమార్గములు అష్టాదశవక్రములు, నవవిధ ప్రహారములు, 
యేకవింశద్యుప ప్రయోగములు సుశర్మ సునాయాసముగ గ్రహించెను. ఏ యాయుధపు 
వ్రేటునైనను ముప్పదిమూడు విధంబుల రక్షించుకొన శక్తికలవాడయ్యెను. 


ఆనాడు సుశర్శచక్రవర్తి సుఖాసీనుడైయుండెను. ఆతనితో శివస్వాతియు మరి 
యిర్వురు క్రొత్తపురుషులును మంతనంబు సల్పుచుండిరి. 


సుశర్మ: శివస్వాతీ! పేరువడసిన పోటుమగడవు, నీ వేల నోడిపోతివో? 


శివ: చిత్తము. మహారాజాధిరాజుల కేమని విన్నవింతును? ఆంధ్రులు మంత్రవేత్తలు. 
మాయకాండ్రు. వారు మా పసరములకు పంపిన తృణ తిలపిష్టక లవణ యవ 
క్షీరసురాఘృత శృంగిభేరాదుల నే మందులు గలిపిరో. నేనతి జాగ్రత్తగనే ముందా దేశపు 
పసరములకు కొన్నింటికి రుచిచూపుచునే యుంటిని. ఆయినా లాభమేమి? ఆ మందులు 
నా కోడెలకు జవము తగ్గించినవి. త్వరగా నలసిపోయినవి. ఆంధ్రుల నొక్కనాటికి 
నమ్మరాదు. 


సుశర్మ: ఆంధ్రులంత మాయకాండ్రా? 


శివ: దేవా! ఇంతవరకు మారాజును కన్నుకప్పి సర్వకార్యముల నొనరించు 
కొనుచున్నారు. నెమ్మది నెమ్మదిగ గౌతమీనదీకూలములు దాటి కళింగమును జొదుకొని 
వచ్చుచున్నారు. ప్రభువు నిజవంశ ప్రతిష్ట నేమజి జనదు. పుష్యమిత్రనృపతి నోడించిన 
ఖారవేలసార్వభౌముని ప్రతాప మేమయిపోయినదో? అశోకచక్రవర్తి సైన్యములకు 
చెలియలికట్టయై అనేక సంవత్సరములు లక్షలకొలది వీరుల బలిచేసి ఆ మహాత్ముని 
స్నేహము గొన్న సుమపాల భూపతి పౌరుష మేమయ్యెనో? నేడు మా చిత్రశిఖ మహీధవులు 
తెరపై చిత్రప్రతీమలవలె నాంధ్రు లెటులాడించిన నటులాడు చున్నారు. 


క్రొత్త పురుషుడు: మా శివస్వాతి శకటపరీక్షకుం జనినప్పుడు ఆంధ్రరాజ్యపు గుట్టు 
మట్టులన్నియు గ్రహించివచ్చినాడు. ప్రమత్తులు, అలసులు నగు ముసలిరాజులు, వారి 
వంశములు కాలమున లీనమైపోయి నూత్న ప్రభుమంత్రోత్సాహశక్తులు పొడచూపవలెను. 
ఈ మహాకార్యము సాధింప శివస్వాతి ప్రతిన బూనినాడు. మా ప్రజలందరు 
జీనపక్షపాతులు. కాళింగులు జైనులు. ఈ జినస్వామిబోధలచే వీర జాతులన్నియు 
నీరసించుచున్నవి. పురుషకార శూన్యమై చెడుచున్నవి. ఆనంద దాయకమై, పుణ్య ప్రదమై 
సత్యస్వరూపమగు వేదమతము భారతభూమిలో పునః ప్రతిష్టితము కావలెను. ఈ 
మహాకార్యమును తమరు పైనవేసికొన్నచో మేమందర మనుసరింతుము. మహారాజా! 
ఆర్యధర్శ్మమును దిక్కుమాలినదాని నొనర్చకుడు. 


సుశర్మ: రాజకుమారా! నిజము చెప్పుము. తా మింతవరకు నెవ్వరి చేత నోడింప 
బడలేదని ఆంధ్రులకు గర్వము. వారికున్న సైన్యములు, ప్రతాపములు జంబూద్వీపమున 
నేరికిని లేవని అంద రనుచున్నారు. అట్టివారు కళింగ మాక్రమించుకొన్నవో మాళవ 
విదేహగ్రమ నేపాళ కాశ్మీర పాంచాలాది దేశముల జయించినచో ఆశ్చర్యమున్నదా? వారిఢాక 
కదిరి నిల్చువా రెవరు? 


శివస్వాతి: ప్రభూత్తమా! దేవర వచించినది నిజము. మనమందర మాడువారమై 


యూరకున్నవో నట్లియగును. ఈ యువకుడు కళింగాధిపతికి మేనల్లుడు. మాసహోదరి 
నీతని కిచ్చిరి. రెండవయాతడు విదేహాధిపుని తమ్ముని కుమారుడు. జెఘల నామధేయుడు. 
ఇదివరకే నావేగువలన దేవర కంతయు విశదమై యుండగలదు. కళింగమున నా 
అధికారమున రెండక్షాహిణుల సైన్యములున్నవి. ఇంక ననేకదళముల ప్రోవుచేయగలను. నా 
పెదతాతగారి మనుమడగు కళింగాధిపతి ఆంధ్రరాజునకు స్నేహితుడననుకొ ని సామంతుడై 
యున్నాడు. జెఘలరాజకుమారుడు విదేహముననున్న సర్వసైన్యముల నవలీలగ 
మనపక్షమునకు త్రిప్పివేయగలడు. ఈ  యుభయపక్షముల బడుచువాండ్రందరు మాకు 
బాసటగా నున్నారు. ఆంధ్రభాను డస్తమించు సమయ మాసన్నమైనది. భారతభూమి 
యందలి యువజనమంతయు మిమ్ము నాయకునిగా వరించుచున్నది. ఆంధ్రులన మీ 
కేపాటి? అటు విదేహమున నౌఘలుడు, యిటు కళింగమున నెను రాజతంత్రము 
వనీకరించుకొని మిమ్ము భరతవరచక్రవర్తి నొనర్హుము. వేదధర్శస్వరూరూపులగు మీరు 
మగధసామ్రాజ్యమునకు తొల్లింటివైభవము సమకూర్చి జగద్రక్షకులు కాగలరు. 


సుశర్మ: మంచిది. స్థాలతిష్యుల యత్న మేమైనదో చెప్పవైతివి. మనము కేవలము 
శౌర్యమునే ఆశ్రయించుటకంటే ముందుగా ఈ భేదమార్గముల నరయుట మంచిది. మీ రింక 
విశ్రమింపుడు. నేటి రేయి మా సేనాపతులతో, అమాత్యులతో సంప్రదింతుము. ఆ వేళకు 
మీరుగూడ వచ్చి కార్యనిశ్చయము చేయవచ్చును. 


మరల దర్శనము చేయుదునని ఆతడు పనివెను. సుశర్మ అభ్యంతర మందిరములకు 
బోయెను. అశోకచక్రవర్తి కట్టించిన యా యద్వితీయ సౌధ పంక్తి, ఆ మందిరములు, ఆ 
భవనములు ఆ విభవము దేవతాసార్వభౌమునకు గూడ దుర్లభములు. సుశర్మ యట్లు 
ప్రతీహారిణులు దారిచూప నొక భవనమున ప్రవేశించెను. 


౭ 
ఆనందమహారాజ్ఞిదేవి 


ఆనందమహారాజ్ఞి ఐక్ష్వాకుల ఆడుబడుచు. వారి రాజధాని ధనదుపురము. ఐక్ష్వాకు 
డగు ఈశానదత్తమహారాజు శాతవాహనులకు ముఖ్య సామంతుడుగ, మహాసేనాపతిగ 
నుండి అభయబాహుసార్వభౌమునికి సర్వవిధముల చేదోడువాదోడుగ నుండెను. తన 
యనుగుగూతు నానంద దేవిని యువరా జగు శ్రీముఖుని కిచ్చుట యతని తపఃఫలం 
బయ్యెను. ఆనందదేవి కాపురమునకు వచ్చిన రెండవయేటనే శ్రీకృష్ణశాతవాహనుడు 
జన్మించెను. మరల నామెకు సంతు అయిదేడులవరకు కలుగలేదు. 


శ్రీముఖునకు ఆనందదేవి యన గౌరవము, గాఢప్రేమయును. ఆనందమహారాణి గర్వ 
మిసుమంతయు ఎరుగదు. రాజతంత్రములను సునిశితబుద్ధితో విచారణ చేయగలదు. 
భర్తను, బిడ్డలను హృదయమార ప్రేమించు ఉత్తమ గృహిణి. ఆంధ్రమహా సామ్రాజ్యమునకు 
చక్రవర్తిని అయ్యు నిరాడంబరమై, ఆస్తికురాలై ప్రజలనందరను దన కన్నబిడ్డలుగ చూచు 
రాజ్ఞిమాతయైనది. 


ఇంతలో అంతఃపురముల నాడుకొను మంజుర్రీ మాయమైనాడు. ఐదేండ్లబాలుడు. 
మాటలునేర్చి తనవారు, పరులు అని గురు తెరిగినవాడు. విద్యాభ్యాస మైనప్పటినుండియు 
అష్టాధ్యాయినే ప్రారంభించినవాడు. ఎటుల మాయమయ్యెను? 


అన్నగారగు శ్రీకృష్ణుడు ధీకుశలుడు, రాజ్యతంత్రజ్ఞుడు అతిరధుడు. శత్రువులయెడ 
దాక్షిణ్యమిసుమంతయు కనబరచువాడు కాడు. ఆ యన్నకు దమ్మునకు గుణవైరుధ్య 


మెంతేని గలదు. ఆ బాలుడు నీచ సేవకునైన కోపపడి యెరుగడు. సార్వభౌమ శుద్ధాంత 
మహామందిరములలో పరిచారికగాని, కంచుకిగాని... దౌవారికుడుగాని, ప్రతీహారిగాని, 
దాసీలుగాని, చెలికత్తెలుగాని, అంగరక్షక వీరాంగనలుగాని ఆ చిన్నబాలకుని ప్రీమింపని 
వారు లేరు. అట్టియప్పుడు ఎవరి చేతులు ఆడెనో ఆ బాలుని తస్కరించుటకు? ఏమి 
కారణము? తన ముద్దుబిడ్డడు మొన్నమొన్నను పాలువిడిచిన పసికూన! ఎవ్వ డా 
కఠినాత్ముడు? ఎవ్వతె యా పాషాణహృదయ బిడ్డను తల్లియొడినుండి యెడబాపినది? 
ఆనందదేవి దుఃఖమునకు మేరలేదు. 


ఆ మహాసామ్రాజ్యమునందున్న చారులు, రక్షకభటులు, ఉద్యోగులు, సేనాధికారులు, 
సాధారణప్రజలు మంజుశ్రీ రాజకుమారుని పోకడ తెలియుటకు ప్రయత్నించనివారు లేరు. 
జాలికుడు మహామంత్రము ప్రయోగించినట్లు మాయమై పోయినాడు. ఆ 
విశాలాంధ్రసామ్రాజ్యమునం దెచ్చటను యీషణ్మాత్రము జాడ దొరకలేదు. ప్రజలు తమలో దా 
మేవియో గుసగుసలుపోవుటే కానీ ఎవరికిని ఇదమిత్తమని యీగడ తెలియరాలేదు. 
చారశాఖాధ్యక్షుడగు శుకబాణుని ప్రజ్ఞ యించుకయు కొ అిగాలేదు. ఇంతలో యుద్దోపద్రవము 
వచ్చిపడినదీ. 


హృదయాంతరముల నెట్టిబాధచే కుమిలిపోవుచుండెనో శ్రీముఖుడు మాత్రము నిండు 
రాజసభలోగాని, అవరోధజనమధ్యమునందుగాని తన ముద్దు బాలకుడు మాయమై 
పోయినాడను కించ యింతైనను వ్యక్తము కానీయలేదు. ఆ బాలకుడు మాయమైన 
సంవత్సరమునగూడ సార్వభౌముని జన్మదినోత్సవములు జరుగనే జరిగినవి. 


సాధారణప్రజలోకమునకు మంజుశ్రీ మంత్రించినట్లు మాయమైనాడను వార్త 
తెలియనేలేదు. అది తెలియకుండునట్లు కట్టుదిట్టము చేయబడినది. ఒక భయంకర 
సంఘటన జరిగినప్పుడు దానికి ప్రతివారును కర్తలుగానే గోవరింతురు. ఎంత 
సన్నిహితులైనను వారిని గురించి అనుమానములు తక్కినవారి హృదయముల తలలెత్తు 
చుండును. 


శ్రీకృష్ణశాతవాహనుడుగూడ నీ యనుమానములకు గురియయ్యెను. శ్రీకృష్ణునకు 
తెలియకుండగనే ప్రజ్ఞావంతులగు గూఢచారులు ఆతని సర్వవిధముల గనీ పెట్టి 
చూచుచుండిరి. కాని శ్రీకృష్ణునికిమాత్ర మేమి తెలియును? 


కౌనికీపుత్ర శ్రీముఖశాతవాహనమహారాజు తన రెండవపుత్రుడు రాజకుమార 
శ్రీమంజుక్రీ అంతవిచిత్రముగ రాణివాసమునుండి తిరస్కరిణీవిద్యచే తిరోధానమైనట్టు 
అగోదరు డగుటకు మొదట ఆశ్చర్యము నందెను. తర్వాత నాతడు గాఢవిషాదము 
పాలయ్యెను. అంత మహాక్రోధ మాననుండయ్యెను. 


పుత్రునిగురించి ఎన్నివిధముల వెదకించినను ఆతడు బ్రతికియుండి విరోధుల 
హస్తముల నున్నవాడను సూచనలు తక్కవేరుజాడలేమియు కన్పింపవయ్యె. పామరులబోలి 
మహారాజులు ఎట్టు వాపోవగలరు? న్రీముఖశాతశాహనుడు తనమహారాజ్యమంతయు 
అప్రమత్తుడై కనిపెట్టే యుండవలె. రాజ్యము చతున్సముద్రవలయితయు చేయవలె. 
ధర్మము నాల్గుపాదముల నడపింపవలె. ఆంధ్రదేశమును, ఆర్యావర్తనమును సుభిక్షమై 
సకల సంపదాకరమై ధర్మపూర్ణమై, పుణ్యవంతమై స్వర్గధామములకు తుల్యము కావలెను. 
సర్వకాలమును శ్రిముఖునివాంఛ యది. ప్రజావ్యసనము ముందు, ఆత్మవ్యసనము 
తరువాత. 


ఆనందదేవి భర్తకు తోడునీడయైన ఉత్తమ సహధర్మచారిణి, గృహిణి, మహారాజ్ఞి 
ముఖ్యరాజసభయం దామె భర్తతోపాటు అర్ధసింహాసనమున నధివసీంచుచుండును. 
శ్రీముఖు డామె అభిప్రాయముల "నడుగు చుండును. సమయోచితముగ ఆమె తనభావము 
వెల్లడిచేయుచుండును. 


ఆమె అతిలోకసుందరి కాకపోవచ్చును. కాని జవ్వనమున నామె ముఖములో 
దివ్యప్రసన్నత, న్పష్టరేఖారచిత నాసికాద్యవయవ  సౌకుమార్యము శోభిల్లుచుండెను. 
మహారాణులకు, స్వర్గకాంతామణులకు తూచాలుదిద్దు సహజగాంభీర్య మామె సొమ్ము. 
సర్వాంగోపాంగస్వరమేళనముచే సుభగ మగు మంజులతాశ్రుతి ఆనాటియువతులలో 
నామేను సాటిలేని దానిని జేసెను. శ్రీముఖుడామెను గాఢముగా ప్రేమించినాడు. బండొరుల 
ప్రేమించి చేసికొన్న వారివివాహము "స్వయంవరమే యనుకొని రందరును. ఆ నాటి ప్రేమ 
నేటివరకును ఇసుమంతయు తొణకక, తగ్గిపోక, స్నేహవాత్సల్యమిళితమై దినదినాభివృద్ధి 
గాంచుచు పెరిగినది. 


సామంతులు, పరదేశప్రభువులు ఎందరో రూపగుణసంపన్నలగు తమ బాలల 
నిత్తుమని రాయబారము లంపిరిగాని శ్రీముఖుడు వలదని నిస్సంశయముగ దెలిపి నాటి 
మహారాజులలో ఏకపల్నీవ్రతుడని పేరందెను. 


ఆనందదేవి కా దినముల హృదయమున కలత మరియు పెరిగినది. బాలకుని 
తస్కరించి పదునేనుమాసములైనది. ఆతనిజాడ లేదు. అప్పుడే వ్రాయనేర్చిన యాతని 
ముద్దుటక్కరములతో భూర్ణపత్రలేఖలు మాత్రము నెలకొకటి వచ్చుచున్నవి. ఎక్కడనుండి 
వచ్చుచున్నవో, ఎవరు తెచ్చి దేవీపూజాపీఠమునం దుంచుచున్నారో ఎవరికిని 
తెలియుటలేదు. 


ఉత్తరములరాకను గుర్తించుటకు నియుక్తులగు గూఢపురుషులు షండులు, 
చారిణులు ప్రయత్నించి ఒకదాసీని పట్టుకొనిరి. ఆమె కాయుత్తరము నిచ్చినయత డామెకు 
వలపుమగడు. ఆ విటునియింటి కెవ్వరోముసుగువైచికొని వచ్చి, ధనము ధారపోసి, ఆ 
యుత్తరము దేవీపూజా పీరికపై నాలుగైదునాళ్ళలో నుంపగోరిరట. ప్రమాదములే దని 
వారిరువు రందుకు సమ్మతించిరట. వారిరువురిని రాజభటులు కలింగమునకు బంపి 
వేసినారు. 


ఇంతలో అపసర్చులు కొందరు చాలసంగతులు సేకరించిరి. చాలవరకు కుట్ర 
తెల్షియవచ్చినది. అందులో స్పష్టరూపముతాల్చిన పురుషులు సోనుత్తరుడు, సంచరణుడు, 
మహేశ్వరానందుడు, చంద్రస్వామియు.  వారిలోకెల్ల ధర్మశీలుడు. చంద్రస్వామి అని 
అపసర్పాధికారి తెలిసికొని, మహామాత్యుల ఆజ్ఞపై చంద్రస్వామిని పట్టించి విచారణకు 
బెట్టెను. కానినిజ మింతయు దెలియలేదు. సోనుత్తరాదులు సంపూర్ణముగ మాయమై 
పోయినారు. 


మహారాజ్ఞికి చక్రవర్తి ఎప్పటివార్తల నప్పుడే యందజేయుచుండెను. ఆ తల్లి 
ధైర్యమిసుమంతయు వీడకపోయినను విషాదముమాత్రమెట్లు పారద్రోల గలుగును? 
తుదిబిడ్డడు, అందాలపాపడు. పెద్దకుమారుని యందామెకు ప్రేమ తక్కువకాదు. కాని 
ఒరులసహాయమాపేక్షింపనిమేటి యని యామె కాతని శిశుదశనుండియు భావము. 
భీమునిగూర్చి కుంతి ఆరాటము పడినదా? 


బాలకుడు మాయమైనాడను విషాదముతోపాటు ఆమెకు నెలలు గడచిన కొలదియు 


న్‌ యుద్దము లెందుకు అని బాధ మొలకెత్తినది. ఎందుకు ఈ హింసలు, ఈ ప్రజానాశము? 
మహారాణి ఒక శుక్రవారము సాయంకాలము పరివారజనముగొలువ మహాచైత్య 
సంఘారామమునకు బోయినది. ఆమె రథము తోరణముకడ డిగ్గి పాదచారిణియై అమృత 
పాదార్హతాచార్యుల పటకుటీరమునకు బోయెను. 


౮ 
కులపతి 


అమృతపాదార్హతులకు కొంచె మెచ్చుతగ్గు ఏబదియేండ్లవయసుండును. శాంతమే 
రూపముపూనిన తేజోరాశి, విజ్ఞానసముద్రుడు, వేదవేదాంగ పారంగతుడు. త్రిపిటకములు, 
బౌద్ధదర్శనములు, జైననికాయములు, ఛప్పన్నభాషలును ఆ ఆచార్యునకు ముఖస్థములు. 


ఐనను అమృతపాదులకు పదునేడు సంవత్సరముల పూర్వము నడిచిన తన చరిత్ర 
ఏమియు తెలియదు. ఆయన తల్లిదండ్రులెవ్వరైనది ఆయనకు తెలియదు. తన 
పేరెరుంగడు. తనగ్రామ మెరుంగడు. ఉపవితమును, తక్కుంగల వేషమును ఆయన 
బ్రాహ్మణ జన్ముడని ఆయనను రక్షించిన బౌద్ధసన్యాసులకు తెలియ చెప్పినవట. 


కుసుమపురమునకు పదునాలుగు గోరుతముల కెగువను గంగాతీర మున బుద్ధుని 
ప్రియశిష్యుడగు ఆనందుడు నెలకొల్పిన మహాసంఘారామ మొకటి యున్నది. ఆ 
సంఘారామవాసు లగు బౌద్ధసన్యాసులు కొందరు ఒక నాడుదయమున కాలోచిత స్నానము 
లాచరించుటకు వెడలియుండిరి. ఇంతలో ఒక భిక్షుడు “ఒహో” యని యరచి నీటిలో తన 
చేతికి దొరికిన యొక శవముజుట్టు పట్టుకొని యొడ్డునకు లాగుకొనివచ్చెను. తక్కిన 
నల్లురును ఆ కళేబరము నెత్తి నీటికి దూరమున పరుండబెట్టిరి. కాని ఆ శవమును 
పరీక్షించినకొలది వారి యాశ్చర్యము మిన్ను మట్టినది. అది శవము కాదు. 
లంబికాయోగముదాల్చి జలస్తంభన విద్యచే గాబోలు నీటీయందు మునిగి, యా పురుషు 
డెవ్వడో నీటి మట్టమునకు దిగువ కొట్టుకొనివచ్చు కొన్ని తుక్కుపదార్థములలో చిక్కుపడి, 
ప్రవేహవేగమున వచ్చుచున్నాడు. ఆ దేహమునందున్న తేజస్సుచేకాబోలు మత్స్యాదికము 
లేవియు ఆ దేహము" నంటలేదు. దేహము వెచ్చగనున్నది. _నాడిలేదు. 
ఉచ్చ్వాననిశ్వాసములు లేవు. కన్ను అరమూతలుపడి లోనివైపునకు తిరిగియుండెను. 
శిరముపై ఎదీయో పెద్దగాయము తగిలి పుట్ణై ఎముక పైన చర్మమును, కండయును 
పగిలియుండెను. పుట్టి ఎముక స్పష్టముగ కన్సడుచుండెను. 


పవిత్రములు, అమృతముతో సమములు నగు గంగాజలములు ఆ గాయమును 
శుభ్రపరచి అందే దోషమును బ్రవేశింపకుండ కాపాడినవి. ఆ భిక్కులలో ఆయుర్వేద 
ప్రజ్ఞానిధియైన యొక సన్యాసి సప్తనాడులను పరీక్షించి హృదయస్పందన మాగిపోయినను 
రక్తము ప్రవహింపుచునేయున్న దని నిర్ధారణ చేసినాడు. 


కాని ఆ పురుషుని ఆత్మశక్తి దేహమును రక్షించుకొనుచు మహా ప్రవాహమై 
ప్రవహించుచుండెనట. 


ఆ భిక్కులు ఆ శరీరమును ఆశ్రమములోనికి గొనిపోయిరి. 


ఆనంద సంఘారామమునకు పెద్ద యగు కులపతి మహాయోగి యగుటచే 
లంబికాయోగముచే స్థాణుత్వమునందిన" యా పురుషునకు చైతన్యము కలుగజేయు 
మంత్రములు పఠించి టీం! ఓం! ఓం! అని ప్రణవోచ్చారణ ప్రా ప్రారంభించెను. ఓం, ఓం, 


ఓం శుద్ధ చైతన్యమై జడమై సర్వము నిండియుండు పరమాత్మ యిచ్చచే జాగృతమై 
మహాసృష్ట్యున్ముఖమైనట్లు ఆ ప్రణవనాదము ప్రథమమున అపశ్రుతియై, అటువెనుక శ్రుతి 
స్వరూప మంది విజృంభించి, దివ్యరాగమై, అవరోహణమై ప్రసరించి ప్రసరించి గంభీరతలు 
పొంది మహాతేజ స్వరూపమైనది. లోకమున విస్తరించియున్న యా పురుషుని చైతన్యము 
విశ్వములోన ప్రతి అణువున ప్రతిధ్వనించి, ఆవర్తము లందుచు, సమీకృతమై, యింకను 
దగ్గరకుజేరి అతని దేహములో క్రమ్ముకొన్నది. అప్పుడాచిచ్చక్తి న్పందితమై ఆ దేహమున 
నణువణువున ప్రసరించినది. ఆ పురుషుడు కన్నులు తెరచి చూచినాడు. 


ఒక భిక్షుడు: “స్వామీ, మీ రెవ్వరు?” అని ప్రశ్నించెను. 
నూత్నపురుషుడు వారివంక నేమియు గ్రహింపనివానివిధమున తెల్లబోయి చూచెను. 
భిక్షుడు స్వామీ, యీ మందు సేవింపుడు. 


ఆ నూత్నపురుషుడు వలదని చేయి యూపెను. ఆతని బొమలు ముడివడెను. అప్పు 
డాతని ఆకారరెఖలు ఏదియో మరచిపోయినవాని విధమును సూచింపుచుండెను. ఆతనికి 
చైతన్యమువచ్చుటకుమున్నే వైద్యవిశారదుడైన భిక్కుడు కొన్ని ఓషధులు ఆ గాయము 
పైనుంచి శుభ్రవలిపమొండు కట్టుకట్టినాడు. ఆ నూత్న పురుషుడు చేతిచే తలకు 
కట్టినకట్టును తడవి చూచుకొని, యిది యేమని కన్నులతో ప్రశ్నించెను. 


భిక్షుడు: “స్వామీ, మీకు నీరసముగా నున్నదా? అయినచో యీ రసాయనము 
సేవింపుడు” అని అనునయించెను. 


నూత్నపురుషుడు ఏమియు లేదన్నట్లు తలయూపి, తానెవరని అడిగినట్లు కన్నులు 
విప్పి వారిని తీక్షణముగ చూచినాడు. 


ఒక భిక్షుడు, “నీవు మాకు స్నానముచేయుచుండగ దొరికినావు. ఎక్కడనుండియో, 
కొట్టుకొనివచ్చుచుంటివని తెలిపినాడు. ఆ నూత్న పురుషుడు తన కేమియు నర్థమగుటలే 
దను భావమును స్ఫురింపజేయు విషాద యుతము లగు చూపుల ప్రసరింపజేసెను. 


వృద్ధుడును, మహాతపః సంపన్నుడును అగు ఆ ఆశ్రమకులపతి ఆతని కానాటి 
నుండియు ఏమియు నెరుంగని చంటిబిడ్డకు నేర్భునట్టు జ్ఞాన ముపదేశింప నారంభించెను. 


ఆ నూత్న పురుషుని పూర్వవాసన లెవ్వియో ఎవ రెరుంగగలరు? అవి 
మహాత్తమములై యుండవలయును. ఆరునెలలలో ఆతనికి విద్య లన్నియు వచ్చినవి. 
సర్వభాషలును వచ్చినవి. అయినను తా నెవ్వరో అతడెరుగడు. 


స్నానము చేయునప్పుడు పాదములకు తగిలినకారణమున ఆ నూతన పురుషునకు 
అమృతపాదులు అని పేరిడినా రా ఆశ్రమవాసులు. 
అమృతపాదులు మూడేండ్లయిన వెనుక భిక్కుధర్మమైన సన్యాస దీక్ష స్వీకరించెను. 


న్న 


నీటినుండి పైకితీయబడినప్పుడే అతడు బ్రాహ్మణుడని మాత్రము వారు గ్రహించిరి. 


న 


సన్యాసమునందిన ఐదేండ్లలో అమృతపాదులు, అర్హతులైనారని కులపతి యాతని 
నాశీర్వదించి బుద్ధ సేవ చేయుమని ఆదేశమిచ్చి లోకములోనికి పంపించెను. 
అమృతపాదులు గురువును స్మరింపుచు, బుద్ధదేవుని ఆరాధింపుచు భూమండలమంతయు 


పరిభ్రమించి, పరివ్రాజకత్వము దాల్చిన నాల్లేండ్లకు ధాన్యకటక సంఘారామమున 
ప్రవేశించెను. జలమునం దాతడు దొరుకునప్పటికి " అతనికి ముప్పది, ముప్పదిమూడు 
సంవత్సరము లుండునని యాతని గురువు ఊహించినారు. ధాన్యకటక సంఘారామ 
కులపతియైన విశుద్ధలక్ష్యార్హతులు అమృతపాదులను తన హృదయానికి అద్దుకొని 
వేయిదేవతలబలము వచ్చినట్లు సంతోషించెను. 


విశుద్ధలక్ష్యార్హతులకు యెనుబదిమూడేండ్లున్నవి. తాను నిర్యాణ మందిన వెనుక 
కులపతి * తగినవాడు లేనిచో సంఘారామశిరో రత్నమైన  ధాన్యకటకాశ్రమము 
బుద్ధమహాధర్మకము నిర్వహింప లేదని యా వృద్ధాచార్యుల భయము. నే డా భయము 
తీరిపోయినది. 


శ్రీముఖ శాతవాహనచక్రవర్తి తమ వృద్ధ గురువును దర్శించుటకు వచ్చి, 
అమృతపాదుల దర్శించి వారికి దాసానుదాసుడై పోయినాడు. 


అమృతపాదులు ధాన్యకటకమునుచేరిన రెండవయేట విశుద్ధలక్ష్యార్హతులు నిర్యాణ 
మందినారు. అనాటినుండియు అమృతపాదార్హతులు మహా చైత్యసంఘారామమునకు 
కులపతి యాయెను. 


౯ 
మాతృ హృదయము 


మహారాణి తన పాదములకడ మోకరిల్లినప్పుడు అమృతపాదార్హతులు ఆమె 
నాశీర్వదించి “అమ్మ! భర్తగారివెంట నీవును యుద్ధమునకు పోవుచున్నా న్నావని విన్నాను. 
పురుషులు స్వభావముచేతనే కఠినులు. వారికి యుద్ధము తప్పని పని. స్తసహజ మగు 
భయముచే 'భర్తకొజికు ఆందోళనపడుచున్నావు. “ భయములేదు. తై! సర్వము 
శుభపరిణామము చెందును.” 


మహారాణి: స్వామీ! యుద్ధ మనిన ఆడువారికి భయము. స్త్రీ అందును బిడ్డలతల్లి 
ప్రాణనాశమున కెప్పుడును ఒప్పుకొ నదుకదా! ఈ భయం మావారికొ కొరకే కాదు. యుద్దములో 
నెందరో చనిపోవుదురు. ఎన్ని కుటుంబములో దుఃఖభాజనము లగును. 


అమృత: నిజము తల్లీ! ప్రియదర్శియైన అశోకుడు కళింగదేశముపైకి దండెత్తి 
పోయినాడు. కాళింగులు పరాక్రమమున నాతని ఎదిరించిరి. ఘోరమైన యుద్ధము 
సంభవించినది. లక్షలకొలదిజనులు రణదేవతకు బలియైరి. అశోకుని యుద్ధములలో నంత 
జననష్ట మెప్పుడును వాటిల్లలేదు. అది యంతయు అశోకుని నిర్వేద మయ్యెను. 
అప్పుడాతనికి తథాగతులబోధ అర్థమైనది. ఆతడు భిక్షుమహారాజయినాడు. మహా 
శ్రమణకుని బోధలచే జగత్తునే కాంతిమంతము చేసెను. 


మహారాణి: స్వామీ! యుద్ధమున దక్క మనుష్యులు తమ కాంక్షలను, 
వివాదములనువేరువిధమున తీర్చుకొనలేరా? చక్రవర్తుల ఈ రాజ్య తృష్ణ పాప పపుణ్యము 
లెరుంగని దేవమూర్తులైన పసిపాపలపై విరుచుకొనిపడునుగదా! 


అమృత: తల్లి! నీ మాతృ హృదయ మట్టిది. మంజుశ్రీని తస్కరించినవారు ఆ 
బాలునియందు దోష మెంచి అటుల చేయలేదు. ఆ బాలుని చక్రవర్తి బిడ్డవలెనే 
సాకుచున్నారు. ఎత్తుకొనిపోయినవారిహృదయము నాకిప్పుడవగతమైనది. ప్రజలొకప్పుడు 


మానవ ధర్మములు మరచిపోయి రాక్షసత్వము వహింతురు. కామదేవుడు వారికి ఎన్నియో 
ఆశలు ప్రత్యక్షము చేయును. వారాతని బానిసలై పోదురు. అప్పుడు అవతారమూర్తి 
యొకడుద్భవించును. తన జివితముచే లోకసంగ్రహము చేయును, లోకము తరించును. 
సృష్టిచక్రమిట్లే సర్వకాలము తిరుగుచుండును. 


మహా: ఆ సృష్టిచక్రమును త్రిప్పుటకు యుద్ధములే కావలయునా తండ్రీ?అమృత: 
యుద్ధము లవసరములేదు. అట్టి సత్యయుగము ముందు తప్పక వచ్చితీరును. మహారాజు 
నేడు" జైత్రయాత్ర సాగించుట శత్రుమారణమునకు, రాజ్యసంపాదనక గాదు. ధర్శరక్షకు, 
కుమారరక్షకు గూడ. 


మహారాణి: నేను కఠినాత్మురాలను తండ్రీ! యీ నాలోని గట్టితనమునకు నేను 
వెగటుపడుచు నన్ను నేను గర్హించుకొ నుచున్నాను. నా బంగారు తండ్రిని, నా 
పెన్నిధానమును నేను పోగొట్టుకొ నియు మొండిజీవము ధరించియున్నాను. ఒకవంక బిడకై 
భగ్నహృదయనయు ఈయుద్ధ మహా మారణ కర్మమును కనులార గాంచనున్నాను. నన్న 
యపిస్టలా డించిపోతీక సార్వభౌములు వెంట గొని పోవుచున్నారు. 


మహారాణి కన్నుల నీరు బొటబొట కారినవి. 


అమృత: అమ్మా! ఊరడిల్లుము. మనకందరకు ఏడుగడ బుద్ధదివ్య పాదార 
విందములు గాని మరేమి కలవు! చదువుకొన్న ఉత్తమ గృహిణి, విజ్ఞానవతివి. ఈ 
విశ్వమునం దేది శాశ్వతము? ఇది యంతయు నొక చిదాభాసము. ఈ అభాసమునే నిజ 
మని నమ్మెదవా? ఇది క్షణికము. నశ్వర మని యెరుగుటయే దుఃఖనాశనకారి. ఈ 
సంసారప్రవాహమున నీదులాడు జీవులకు నిత్యము యోగవియోగములు కలుగుచునే 
యుండును. ఎవరి కని దుఃఖింతుము, దేని కని సంతోషింతుము? ఈ సుఖదుః ఖములు 
రెండును బంధకారణములే. కావున నిర్మమత్వము నాశ్రయింపదగును. లోకమున అన్ని 
ప్రాణులవలెనే నెను, నా వారలు పుట్టి గిట్టుచుందురు. ఈ సంసారభావము నెరుగుటయే 
సంసారికి తరుణోపాయము తల్లీ! 


మహారాణి: అవును మమత్వము తగ్గిన కొలది దుఃఖము తగ్గుచుండును కానిచో 
ఇంతమంది మృతికి కారణమగు నీ యుద్ధమునకెట్లు సమ్మతింతుము?' 


అమృత: మహిశ్రమణకబోధ అమృ స్థిత జ్యోత్స్న కదా! ఆ వెన్నెల భరింపలేని 
వ్యతిరేకాత్ములు కొందరు 'బుద్ధధర్మమునే నాశనముచేయ సంకల్పించినారు. ఆ ప్రయత్నముల 
నరికట్టవలసిన విధి చక్రవర్తి పై నున్నది. ఆ యజ్ఞమునక చక్రవర్తి యీ జైత్రయాత్ర 
సంకల్పించినారు. రాజధర్మమున క్రి నిష్టురత తప్పదు. “"సమంతభద్రునిబో ధ విషప్రాయముగ 
నెంచు ఆ హతభాగులెవ్వరో మీశిశువు నెత్తికొనిపోయినారు. ఈయుద్ధం వలన 
జననష్టముండదు. మీ హృదయమునకు అమృతశాంతి చేకూరు శుభదినము 
లరుదేరనున్నవి. శుభాసంశయే శుభప్రదము తల్లీ! 


మహారాణి ఆ దివ్యజన్మునకు సాష్టాంగనమస్కారము చేసినది. చైత్యాభిముఖురాలై 
వెడలిపోయినది. మహారాణి తనతో కొనివచ్చిన వందలకొలది పండ్లతట్టలు ఆ 
మహాపరిషదాచార్యులకును, విద్యార్థులకును అర్పించెను. 


మహారాణి యచ్చటనుండి విసవిన నడచిపోయి మహాబైత్యము చుట్టును 
మూడుసారులు ప్రదక్షిణముచేసి ఆయకస్తంభములయెదుట నామె సాష్టాంగ పడీనది. 
“బుద్ధప్రభూ! అమృతహాసముల ని ప్రజలందరిపైనను ప్రసరింపజేయుము. నీ దివ్య 


హాసములలోని త్రసరేణువు నా బాలకుడు. ఆతని రక్షింప నీవే దిక్కు. నా ముద్దు బాలకుడు 
నాకు దొరికిన మరునాడు ఈ మహాచైత్యమునకు లక్షదీపము అలర్పింతును. ఈ యుద్ధమున 
అందరికిని భద్రత చేకూర్చుము. నా ఆత్మేశ్వరుడు నీకు పరమభక్తుడు. వారును నేనును 
కలసి తిరిగివచ్చి నీ భక్తులైన శ్రమణకులకు ఎనిమిది విహారములు కట్టింతుము. బుద్ధదేవా! 
నీవేరక్ష అని ప్రార్థించినది. 


మహారాణి లేచినది. ఆమె వెనుక అమృతపాదులు, చంద్రస్వామి చేయి పట్టుకొని 
నిలిచియుండి “మహారాణీ! ఈతడు చంద్రస్వామి. ఉత్తమ బ్రాహ్మణుడు. న్‌ బిడ్డ 
నివిషయమంతయు నీకు అవగతము చేయును. ఈతని తమజైత్రయాత్రలో కూడ తీసికొనీ 
పొండు. చదువు కొనినవాడు. తన జ్ఞానముచే తమ కుపశమనము చేయును” అని 
తెల్పినాడు. 


మహారాణి చంద్రస్వామికి నమస్కరించినది. 


“దీర్ణసుమంగళి భవ, ,మహాసామ్రాజ్యప్రాప్తిరస్తు, నష్టపుత్ర పరిష్వంగ, 
ఆశీర్వదించినాడు. గణగణ స్ట స్థూపఘంటికలు మ్రోగినవి. 


ప్తిరస్తు” అని 


మో 


౧౦ 
పేరంటము 


చారుగువుని భవనమున హిమబిందు తన అభ్యంతరమందిరములో వృషభములు, 
నెమిళ్ళు, మామిడిపిందెలు చెక్కిన సువర్ణ్లఖచితపర్యంకముపై పరుండి కనుమూసుకొని 
సువర్లశ్రీ కుమారుని భావించుకొన్నది. ఆ దినమున నాతడు తనకు మోకరిల్లినాడు. అత 
డెంత అందగాడు. ఆ మనోహరమూర్తి నిలువబడి యున్నప్పుడు “ఆతనిమూరి 
ఎంతగంభీరమై, ఎంత తేజోవంతమై కనుపించినది. బోధిసత మూర్తివలె వెలిగిపోయినాడు. 
ఆతని మాటలు విన్నప్పుడు, రూపము తలచినప్పుడు తన కల గుండె కొట్టుకొనును? ఏమి 
యాతని విశాలవక్షము. 


సువర్ణశ్రీకుమారుడు వట్రువలు తిరిగిన బాహువులతో ఏనుగు కుంభమువంటి 
మూపుతో, “ఉన్నత శరీరముతో, నూనూగు మీసములు సొబగులీను సుందరవదనముతో 
ఆమె మనోవీధుల మందహాసములతో మసలినాడు. 


ఇంతలో నొకచేటిక వచ్చి “అమ్మా తేరు సిద్ధమైనది. పట్టణములోని కరుగుటకు 
చెలులు సిద్ధముగనున్నారు. వారు రా ననుజ్ఞా?” అని యడిగినది. 


హిమబిందు శక్తిమతీదేవిగారిభవనమునకు పోయివచ్చిన నాలుగు రోజులైనవెనుక 
మరల నాగబంధునికను, సిద్ధార్థినికను కలుసుకొనవలయునని ఆమెకు గాఢవాంఛ 
కలిగినది. అందుకై యామె వసుతపూజ యని పేరుపె ట్టి, నగరమున నున్న ఉత్తమ 
కుటుంబాలవారి బిలువ సంకల్పించినది. 


చెలి చెప్పుమాట వినియు, అటు చూడక హిమబిందు పరధ్యానమున తలయూప నా 
చేటిక నమస్కరించి వెడలినది. ఇంతలో నలుగురు చెలు లామెకడకు వచ్చిరి. వారందరితో 
హిమబిందు పట్టణములోనికి పిలుపునకు బయలువడలెను. 


తక్కిన పిలుపులన్నియు నెటుల నెరవేర్చుకొనినదో తిన్నగ స్యందనమును 
సాయంకాలము మూడవయామభేరీలు మ్రైోగునప్పటికి హిమబిందుకుమారి తేరును 


శక్తిమతీదేవి భవనమునకు పట్టించినది. 


అచ్చట వారికందరికిని కుంకుమసుమసమ్మిళిత మగు పసుపుబొట్టు నొసటనుంచి, 
సాయంకాలరోచిస్సు లపరదిశ వెలిగించునప్పటికి తన మందిరమున వసంతపూజ 
వాయనము అందుకొన _ పిలిచినది.అంత  నాగబంధునికయు,  సిద్ధార్ధినికయు, 
హిమబిందుకుమారియు నవ్వుచు, ఆడుచు బాలికల క్రీడామందిరమునకు బోయిరి* 


ఆ క్రీడామందిర మొక ముద్దులమూట. సాగరవిచికామందిరము. మహావనానంద 
మయము. 


“మన మిక్కడ నాట్యమాడెదమా నాగబంధునిక?” 
“ఉపకరణములు” 

“మనగజ్జియలే!” 

“ని సిద్దార్థినిక శ్రుతియు, తాళమును వేయునులే” 


వారు నాట్యమాడసాగిరి. వసంతసుమసౌరభములు దిశల పర్వినవి. ఒక్క 
సాయంకాలము వింధ్యపర్వత సానువుల, శైవాలినీకన్య లిరువురును ఆటలాడుచు, గాన 
మాలపించుచు సౌందర్యక్రీడాభిర్తలై మిసమిసలాడునప్పుడు వారి సొబగుమేనిత్రుళ్ళింతల 
నర్తించు ఇంద్రధనస్సులవలె ఆబాలిక లిరువురునృత్యము మొదలిడిరి. సిద్దార్థినిక 
చిరునవ్వు నవ్వినది. _సిద్ధార్థయశోధరా సందర్శనము వా రభినయించుచు 
అవ్యక్తమధురస్వనముల పాటపాడసాగిరి. 


హిమబిందు: (యశోధరగా) 


ఈ వనములో నాకు ఏమిదొరుకును శాంతి! 
ఈ పూలలోనువెదక నేమి దొరకును భ్రాంతి! 


సిద్దార్థినిక:(చెలిగా) 
Cs) 


మేఘాంచలములందు మేళవించెను హాయి 
ధవళిమాక్రాంతమై పద్మరాగచ్చాయ. 


హిమబిందు:(యశోధరగా విచారమున) 


రాగమేలేని హృది మూగతనమే, సుమప 
రాగమ్మలదునే భృంగపతి గరులపై 


సిద్దార్థినిక: (చెలిగా) 
Cs) 


వ్యోమగంగోర్శ్మికాపులకిత మ్మగు హేమ 
పద్మమ్ము వాంఛించె ధవళదంతావళము. 


నాగబంధునిక; (సిద్ధార్ధుడుగా) 


ఈ వనములో నింత వెలు గేల వచ్చెనో, 
దివ్యసౌరభాల్‌ పర్వెనో, 
మథురరాగాలు కూడెనోొ. 


సిద్దార్దినిక: (చెలిగా) 
అధి 
హిమవన్న గాంచలము ఎరుపెక్కెచూడవే! 


సిద్ధార్థినిక పాడుటమాని గుమ్మముకడ నిలిచియున్న సహోదర సుందరమూర్తిని 
దరహాసముతో గమనించెను. చిరుగజ్జియల నిక్వణమును, మనోహర సంగితమున 
తేలియాడి వచ్చు పాటవాగును ఆ యుద్యానవనమున నొటిమై సంచరించుచు సువర్లుని 
చకితుని చేసినవి. 


“ఏమే బాలనాగీ, దారి యిమ్మనవే” 


అను సాకూత వాజ్మాధుర్యము నేడాతని పులకింపచేసినది. “నువర్ణా! అల్లిబిల్లిగ 
నల్లికొన్న పచ్చని పొదలలో విడిపోయిన సకల గుణచాంపేయసౌరభము దిలకించెదవుగాక, 
కమలినీ సౌశిల్యము, మల్లికా శిశుత్వము, మాధవీలతా మాధుర్యము, దమన మరువ 
కౌషధీ సౌభాగ్యము దండకూర్చెదవుగానీ రి మ్మని వీణాపాణు లాతనిచెవికడ రహస్యముల 
తెలిపిన ట్టయినది. 


సువర్ణ్లుని చూచి హిమబిందు అల్లే నిలిచిపోయినది. ఏ సందర్శనమునకై ఇన్నినాళ్ళు 
తపం బోనరించుచున్నదో, ప్రయత్నపూర్వకముగ నుపాయములు వెదకినదో అది 
రూపొందినతోడనే ఆమెకు చెప్పరాని వివశత్వము కలిగినది. మలయ పవనాంకురములు 
తీగలై శరీరము నలుముకొనినవి. సుగంధవీచిక లామెపై విరిగి పోయినవి. 


నాగబంధునిక గడుసుదనమున “అన్నయ్యా! ఈ అమ్మాయిని ఎరుగుదువుగా? 
చారుగుప్తదేవుని కుమార్తె, స్నేహితురాలు” అనినది. 


౧౧ 
సంకేతము 


సాయంకాలమున ధాన్యకటకనగరమందున్న హిమబిందు భవనమునకు పెద్ద పెద్ద 
కుటుంబముల పుణ్యస్త్రీలు పేరంటకమునకు వచ్చిరి. సభామంటపమున కాన్ళీర కంబళులు 
పరచియుండిరి. సుగంధకరండములు మనోహరధూపముల వెదజల్లుచుండెను. ఒక 
మరకతమున  దొలువబడిన గిన్నెలో పరిమళద్రవ్యములతో బాంధవము సలుపు 
మంచిగంధమున్నది. బంగారముతో, దంతముతో మలచిన అపురూప దారుపీఠముపై 
పూలపళ్ళము లుంచిరి. 


పుణ్యస్త్రీల పాదములకు చెలులు లత్తుకపెట్టిరి. తాంబూలము లిచ్చిరి. కలపము 
లలదిరి. పూవులనీరు జల్లిరి. పుష్పములు, ఫలములు మొదలగునవి వాయనమిచ్చిరి. 
కోకిల స్వనముల కొందరు చెలులు రాగము లాలపింప కొందరు మృదంగముల వాయించిరి. 
కొందరు విణల మీటిరి. అయినను హిమబిందు ఆ సంతోష సమయమున పరధ్యానయై 
యుండెను. సాయంతనమున కెవరిభవనములకు వారు యానములపై వెడలిపోయిరి. 
హిమబిందు తన అభ్యంతరమందిరమున నొటిగా పవళించియున్నది. 


ఆమె యెట్లయినను సువర్ణ్లకుమారుని మరల చూడవలెను. ఆతని కన్నులలో 
తనప్రతిబింబ మెట్లుండునో! ఆతని నెట్టు చూచుట? ఆతని గనుగొనకుండ నుండలేదు. 


ఆ మోహనాకారుని హస్తము తన భుజమున కంటినతోడనే యొడలు జల్లు మని 
మధురత్వ మేదో తన్ను ముంచివేసినది. 


హిమ: బాలనాగీ, ఒకసారి యిటు రావే!అనతిదూరమున నున్న బాలనాగి పరుగున 
వచ్చినది. హిమబిందు ప్రేమ వైవశ్యమును, స్నేహప్రసన్నతయు చూపుల నుట్టిపడ “నా 
ప్రాణములు నీ చేతిలో నున్నవి” అని దాని భుజముపై చేయివేసెను. బాలనాగి నిమిషమున 
ఆమె భావము అర్థము చేసికొన్నది. 


బాల: అమ్మా! నే నవశ్యము ఒక కార్యము నెరవేర్చెదను. 
హిమ: ఏ మది? 
బాల: మీ రూరకుండుడు. సాయంకాలము క్రిడో ద్యాన విహారము. 


కనే కనే కనే 


సువర్ణ్లునిహృదయమున చందన మలిమిపోయినది. చల్లని మలయ పవనములు 
ప్రసరించినట్టయినది. తన శిల్పములు, చిత్రములు అన్నియు ఆనా డామె మరల నెంతో 
మోదముతో తిలకించినది. ఆమె కన్నులు ఎండలోని హిమబిందువులవలె మిలమిలలాడి 
పోయినవి. తనప్రక్క ఆమె నడుచునప్పుడు, తా నామెను శైబ్యసుగ్రీవకములకడకు 
గొనబోవునప్పుడు, వాని నామెకు కాననిడినప్పుడు, ఆ కాన్మ నామె వల దనుచు మంద 
హాసమున నెట్ట కేల కంగీకరించినప్పుడు తాను లోకమే మరచినాడు. ఆనందమే 
తానయినాడు. వామబిందు శిల్పము విన్యసించుచున్నాడు. సౌందర్యాధిదేవత ఆ శిల్చ్పమున 
వెలయుచున్నది. 


ఇంతలో నాగబంధునిక అక్కడికి వచ్చినది. “అన్నయ్యా! సంజ చీకటివేళ 
కృష్ణానదీకూలమున చారుగుప్తులవారితోటలో ఉత్తరపుగున్న మావికడ కూర్చుండి కృష్ణానది 
ప్రవహించుట కనుగొన్నవో ఎంత సుందరము, ఎంత విచిత్రము” అని యూరించినది. 
సువర్ణకుమారుడది అర్థము చేసికొన్నాడు. చెల్లెలి చెక్కిలి పుణికి ముద్దుగొన్నాడు. 
ప్రయణదేవతావశులకు పండితుల కర్ధముకాని మాటలు మంచినీటి ప్రాయముగ 
పరిస్ఫుటము లగును. 


కనే కనే కనే 


హిమబిందుసాధముపై నిలిచి, చిడిముడివడుచు సాయంతనమెప్పు డగునా యని 
వచ్చినచోటికే వచ్చుచు, పోయినచోటికే పోవుచున్నది. ఆమె వదనము ప్రఫుల్లమై రాబోవు 
సౌఖ్య మెదురుచూచుచున్నది. 


కృష్ణవేణి యానాడు తన జడ నీటి పై తేలియాడుచుండ మందహాసంబున 
నిజముఖంబు కాంతులీన పవనకుమారునితో మేలమాడుచు, లేత మావిచిగుళ్ళు మెక్కుచు 
కోకిలపాడు పాటను వినుచు కృశాంగియై ప్రవహింపుచున్నది. 


కోకిల: 


కుహుకుహూ కుహుకుహు 
కుహుకుహూ కుహుకుహు 
కొసరుపాటల తేనె 
పసరుమొగ్గల వగరు 
ముసుగు గప్పిన నగవు 

త్రస రేణువులపైన 

అలరారే సంజవెళన్‌ (కుహు) 
కుహుకుహూ కుహుకుహూ 
ప్రణయకోమలి నీకు 

ప్రణతు లిచ్చెడు వనము 
తృణశూన్య పుష్పాల 
తృణనీల పక్షాలు 

వణికాడు గీతికలతో (కుహు) 


పికాంగన: 


శారదావల్లకీతంత్రీస్వనము నేను 
నాకంఠగత సుధానాదాలలో సుళ్ళు 
నందబాలుని వేణునాదాల చెల్లెళ్ళు 


కృష్ణానది: 


జౌనే వనప్రియా! 

నా నీలవేణి కానైగనిగ్యమ్ములో 
నాగమన వేగాల నవ్యనటనమ్ములో 
తలచూపె నీరూపు 

మొలకెత్తె నీ పాట! 


భృంగము: 


జుంజుంజుం! భంభంభం! 

ఏ నాటివో మనసులో నాటె వాసనలు 
అవని సర్వము వసంతారామమై 
వన్నె వన్నె పూల్రై, పైడిదొన్నెలై 
తేనియులక్రోవులై 

నను బిలచె 

ఆరగింతును గొదదీర, మనసార! 


సంధ్య; 


కృష్ణవేణీ నీలిమలు, కో 
కిలలగంతుల తీయనలు, అలి 
కుల గరుత్తుల మిలమిలలు, నా 
వెలుగునీడల, వన్నెవన్నెల 
విలసనమ్ముల గలసి యాడును 
తలకి పాడును. 


౧౨ 
కృష్ణవేణీ తీరము 


సువర్ల్ణశ్రీకుమారుడు హృదయము దడదడ కొ ట్టుకొ న సమశ్రుతి నందిన 
సంధ్యాకాశీమును, నదీప్రవాహమును చూచుచు ఆ వనము ప్రవేశించినాడు. కృష్ణవేణి 
వినీల జలంబుల నెరసంజ ప్రతిఫలించుట నాతడు చూచెనో, "లేదో! కోకిలామధురగీత 
మతడు వినలేదు. మల్లెలు, శేఫాలిక, హేమపుష్పము, అతి ముక్తము, జాజి, మాలతి, 
మాధవి, నవమాలిక, కుందము, కరవీరము విరియబూచి యున్నవి. ఆతడు వానిదెస 
చూడలేదు. అతనికోర్కె ఎజ్జినైనది. అతనిగండఫలకములు చిరుచెమ్మటలు వోసినవి.ఒక్క 
పొదరింట నాతడు చతికిలబడినాడు. ఆతని విశాలవక్షము పొంగి పోవుచున్నది. వనమున 
విహరించు వసంతునివలె ఆ ప్రదేశమున ప్రణయ కాంతులతో తేజరిల్లి పోయినాడు. 


చీకటి మందమంద తమోహాసముల తనబాహుల జాచి కదలి వచ్చుచు విపుల 
వృక్షముపై నెల్లర నిదురింపజేయ తలంపుగొని తూర్పున నుదయించినది. ఆ సమయంబున 
నిరువురు బాలిక లొయ్యారపునడకల నా వనవాటికలోని కరుదెంచిరి. 


ప్రేంకణిత తనులతతో విస్సారిత నయనములతో నిటునటు చూచుచు వెనుకాడుచు 
వచ్చుచున్న హిమబిందు వికసించిన పుష్పమైపోయినది. 


ఘల్లుఘల్లు మను చప్పుడు చెవి నెటులసోకినదో సువర్ణశ్రీకుమారుడు సముద్ర 
తరంగమువలె' లేచినాడు. ఒక్క యుదుటున వారికడకు పోవువాడై అంతలో కొంచెము 
సంకోచించెను. “ఎట్టకేలకు, ఎట్టకేలకు” అని వాని యెడద పెదవులు తడిసికొన్నది. ఎక్కడ 
హిమబిందు! తా నెక్కడ! సుందరాంగులలో సుందరాంగియై, వైభవమున మహాలక్ష్మియై, 
తారాదేవి మైన ఆమె తనకడకు వచ్చుచున్నది. సంకేత ప్రదేశమున కా బాలిక లిరువురు 
వచ్చినారు. నువర్ణకుమారు డచ్చట మన్మథాకారుడై 'నిలిచియుండెను. హిమబిందు 
ఆగిపోయినది. కొన్నినిముషము లెవరును మాటలాడలేక పోయిరి. 


ప్రేమకు మాటలు రావు. పరన్పరము వలచిన పడుచుజంటల తొలి సమాగమము. 
అది యెక మధురానుభూతి. ప్రేమపూర్ణమైన హృదయములలో తలపులకు, మాటలకు 
చోటెక్కడ? వా రిరువు రొకరినొకరు చూచుకొన్నారు. చూచుకొనుచు నట్లే కొంతతడవు 
నిలిచిరి. చూపులకు మాటలు వచ్చునేని వారా ముహూర్తమున ఎన్నివేల గ్రంథమో 
మాటలాడిరి. వారి హృదయములు పలుకరించుకొన్నవి. చేతులు పెనవైచి గాఢాశ్లేషనుఖ 
మనుభవించినవి. ఆ వైవశ్యమున వారిరువురు గనులుమూసిరి. మోడ్సుగనులతో 
నొడొరుల విలోకించుకొనిరి. ఆ యంధవీక్షణములు రెండును ఒక్కటియై ఇరువురను 
ఒక్కటిగా చూచినవి. ఆ యొక్క వస్తువును వెలుపలిదిగా చూడలేదు. రెండవ వారిని 
తమలోనే చూచిరి. ఆ చూపులో తుదకుతాము కనిపించక రెండవవారే తామై కనుపించిరి. 
ఆ క్షణమున సువర్లశ్రీ, హిమబిందు అను నిరువురు లేరు. ఆ విచిత్రానుభవము నుండి 
తెప్పిరిలి, కన్నులుతెరచి చూచునప్పటికి హిమబిందుకు విశ్వమంతయు సువర్ణశ్రీమయమై 
తోదెను. సువర్లశ్రీకి సర్వము హిమబిందువై కాన్పించెను. ఆ విచిత్రలోకమున బాలనాగి 
పలాయనము చిత్తగించెను. 


ఆవల నిశ్చలమై, నిరంతరమై సాక్షీభూతమైన కృష్ణాప్రవాహము, పైన వినీలాకాశము 
తారకానేత్రము అప్పుడే విప్పుచున్నది. చెంతను తమపై శాఖాబాహువులు చాచి 
పుష్పషాతల సల్లుచున్నగున్నమావి. అపుడు వార లొకరినొకరు చూచుకొనిరి. ఇరువురు 
నొక్కసారి మందహాస మొనర్చుచు చేతులు సాచిరి. చెట్టలుపట్టి ఆ గున్నమావిక్రింద 
నొరసికొని కూరుచుండిరి. చిజుగాలికి గున్నమావి యాకులు గునగుసలువోదొడగెను. 
కృష్ణవేణి తటమున చిఆణు కరళ్ళు జిలిబిలిపలుకు లాడజొచ్చెను. “బిందూ! ఎన్నాళ్ళ 
కెన్నాళ్ళకు? ఎచట నుంటివి ప్రాణమా, యిన్నియుగములు? నీ కొఖి కెంతవెదకీతిని? ఎంత 
తపించితిని?” అనుచు సువర్ల్ణశ్రీ యా జవరాలినెమ్మోమును మరల తనివోని చూపుల 
జూడజొచ్చెను. హిమబిందు ఆతని చూడ్కులు గాంచి “అదియేమి, శ్రీ! అట్టువింతగా 
జూచెదవు?” 


“కాదు, దేవీ! నీవు నీవేనా యని చూచుచున్నాను. నాపూజా పీఠముపై మలచికొన్నది 
నిన్నా, లేక నీలోనున్నది నాయారాధ్యదేవతయా అని చూచుచున్నాను.” 


“మీకు నే నిన్నివిధముల కనిపిస్తున్నానేమోగాని, నేను మాత్ర మొక్కతెనే. మీరును నా 
కొక్కరే.” 


“నిజమా నీ మాట బిందూ! నే నంతటా నిన్నే చూచుచున్నాను. నీ వొక్కతవే ఇన్నిచోట్ల 
ఇన్ని కాలముల నెట్టుంటివి?” 


“అవును. మీ రున్న చోటెల్ల నే నున్నాను.” 
“నేను లేనిచోటనో?” 
“మీరు లేనిచోటు లేదు.” 


మరల వారొకసారి కిలకిల నవ్వుకొనిరి. పరస్పరము చూచుకొనిరి. గున్నమామిపై 
నున్న కోకిల మొకపరి కుహూ యున్నది. వారిరువురును నులికిపడిరి. కృష్ణవేణి వెలినురువు 
నగవు లొలుకబోసికొనుచున్నది, సువర్ల్ణశ్రీ యా బాలికకరము గ్రహించి, “బిందూ! నా భాగ్య 
మేమని చెప్పను! ప్రేమసర్వస్వమగు నీమృదుబాహువల్లరి నాకు నేటికి చిక్కినది. ఇవి 
యూతగా నేడు ఈ దేశములను, కాలమును గడచిపోగలను” అనుచు బ్రియమార నా 
చివురుకెంగేలు ముద్దుగొనెను. 


యవనవంశ పరంపరాగతమైన ఆమె ఉడుకురక్తము పొంగి పరవళ్ళెత్తినది. 
వారిరువురు లేవబో యినప్పుడు ఆమె వివశయైతూలి ఆతని హృదయమున వ్రాలినది. 
సువర్ణశ్రీహృదయమున వాంఛయు నొక్క ఉరుకున పైకి విజృంభించినది. అప్రయత్నముగ 
ఆతని బాహువు లా బాలికను చుట్టివేసినవి. ఆత డామెను గాఢముగా తన హృదయమున 
కదిమి కొనినాడు. దేశకాలములు ఊపిరిబిగబట్టి నిలిపోయినవి. 


బాలనాగి దవ్వులనుండి “అమ్మా! ప్రొద్దుపోయినది” అనెను. వారిరువురు 
ప్రకృతిస్థులైరి. 


ఆమెయందు శాంతమై ప్రవహించు ఆర్యత్వము గాఢప్రీడాభావ ముదయింప చేసినది. 
“రే పీ వేళకు... ఇక్కడ...” అనుచు ఆమె పరువిడిపోయినది. 


౧౩ 
ప్రేమ కలశాంభోధి 


ఆ ప్రేమికులిరువురు మరునా డా సంకేతస్థలముననే కలసి కొన్నారు. బాలనాగి 
ద్వారముకడ రక్షక్షభటురాలైనది. 


హిమబిందు మాటలాడలేక త్రపాహృదయియై తలవాల్చి “ఆర్యా! నేనును మీరు నిట్లు 
కలిసికొనుట తగదు. నేటితో సరి మన ఏకాంతము” అని పలకినది. 


సువర్ణశ్రీ కుమారుడు: ఏమి యీ మాటలు? తన్వంగీ! మన మిక్కడ గాకున్న 
ఎక్కడనైన కలసికొనవలసినదే. రమణీయమగు విశ్వమంతయు మనకు సంకేతస్థలమే. 
మన మిక కలసికొనకుండు టెట్లు? 


హిమబిందు హృదయమున కేమియు తోచుటలేదు. సువర్హశ్రీకుమారుని తాను 
ప్రేమించినమాట నిజము. నిజము! ఆమెది రాజసప్రకృతి. ఏ రసావేశమైన నా బాలలో 


గాఢముగ ప్రవహింపవలసినదే. ప్రణయ మననేమో ఆమె నేటికి ఎరిగినది. ఆమె 
నలయించు అస్థిరతకు జాలు దొరకినది. నిండారి. నిర్దుష్టమై. నిర్వక్రమై ఒంటివారు 
సువర్ణశ్రీకుమారజీవిత ప్రవాహమున నామె ప్రవేశించినది. ఏల తా నాతని ప్రేమించినదో యా 
కుమారికి తెలియదు. ఆతని సోయగము మచ్చలేనిది. బలమున నాతడు మంజాశ్రీయే. 
మరి? అతనికి సోగమీసములు లేవు. కన్నులలో కెంపు వెలుగు లేదు. పెదవుల చివర 
గుండె లదురచేయు లఘుహాసము లేదు. ఓహో! ఆతడు దేవతామూర్తి. 


సువర్లశ్రీది నూత్నయౌవనము. రాగరక్తిమ లలము శుభముహూర్తమది. సౌందర్యా 
రాధకుడగు నాతని అచ్చహృదయమున భగవదతీత సుందరభావ ముదయించినది. దాని 
నాతడు శిలలో, రంగులలో రూపెత్తించుచుండ, నది సజివమై హిమబిందున 
సాక్షాత్కరించినది. అంతటితో నవతుషాారార్థు మగు నరవిందమువోలె నాతని హృదయము 
విరిసినది. ఆ కమలముపై హిమబిందు అధిష్టించినది. ఆ దేవి తన్ననుగ్రహంచినది. 
బహుజన్మ తపఃఫల మాతని ననుసరించినది. ఆ దేవిసేవయే ఆతడు కోరునది. ఆ సేవలో 
నాతనికి సృష్టి యంతయు రసమయ మగుచున్నది. దైహికము లగు పరిష్టంగాదు లా సేవా 
కలాపము. 


సువర్ణ: బిందూ! మాటాడవేమి? 


హిమ: నాకు మాటలు రావు. 
సువర్ల: నీపీరంత మధుర మేమి? 


రి 


హిమ: మీ పేరులో అంత బంగార మేమి? 


సువర్ణ: ఇన్నిరాత్రులు సృష్ట్యాదినుండి వెళ్ళిపోయినవి. ఈ రాత్రియంత అందముగ 
నుండినదా? 


హిమ: ఆ కోకిల అంత అందముగ పాడగలిగినదా ఇదివరకు? కృష్ణానది నన్ను 
చూచుచున్నది. నాకు సిగ్గువేయుచున్నది. 


సువర్ణ: అయినచో నా యీ హృదయమున దాగుకొనరాదా? 


హిమ: శిల్బులహృదయములో రాళ్ళు, రప్పలు ఉండును. అదిగో! అంత దగ్గరకు 
మీరు రాకూడదు. 


సువర్ణ: పోనీలే! నేను దూరముగనే కూర్చుండెదను. 
హిమ: మీకు దగ్గరయు, దూరము నొక్కటేకదా! 


సువర్ణ: నిజమేకాని నీవు నా కారాధ్యదేవతవు. నిన్ను చేతులార నేను 
పూజించుకొనవలెను. 


హిమ: ఆ పూజలు మీయింట నున్న విగ్రహమునకు జేసికొనుడు. నేను 
బాలికామాత్రను. చారుగుప్తులవారి కూతురను. నన్ను మీరు పూజింపనూ రాదు, అంటనూ 
కూడదు. 


ఈ మాటలు విని సువర్ణశ్రీ ప్రకృతిస్థుడైనాడు. కుబేరవిభవు డగు చారుగుప్తుని 
తనయను తానిట్లనదగునా? తనవంటి నిర్భాగ్యుల కట్టిదేవత యెట్లు లభ్యమగును? 


అతని కళవళపాటును హిమబిందు గ్రహించినది. “ప్రొద్దుపోవు చున్నది” అనుచు 
లేచి అతనిచేయిపై కెంగేలు వైచినది. 


వేయి పరీమళములు వికసించు స్వర్ణ దితరంగలాలిత దివ్యకమలము ఆతని 
స్పృశించినట్టయినది. కరడుకట్టిన మహాశిల్పికాంక్షపోలె కృష్ణాతీరమున సౌందర్యశ్తీ 
మూర్తియై కోటియావన తపఃఫలంబులు వోలె విలాసరూపయైన ఆ దేవత నాత డాఘ్రాణించి 
హృదయమున జేర్చుకొనెను. ఆమె పాదములకు బ్రణమిల్లెను. ఆమె చీనాంబరపుచెరగులో 
మోము కప్పకొని తలవంచి, మోకరించి, యామె పాదములపై మోము నుంచి, 
నందనవనవాటికా వికసిత మందారపుప్పు దళములవలె నున్న ఆమె పాదాంగుళుల 
ముద్దుగొన్నాడు. ఆమెమీగాళ్ళ పెదవులు చేర్చినాడు. 


హిమబిందు ఆనందపులకితయై, చకితయై, పరవశయై, కన్నులు మెరసిపోవ, 
అశ్రుబిందువులు తిరిగిపోవ, శ్వేత తారహార సుందరము లగు హస్తముల ఆ భక్తునితలపై 
నిమురుచు, ఆతని మో మెత్తి, కన్నుల ముద్దిడికొని, యాతని పెదవుల దనమనోరాగమును 
ముద్రించి, “రేపువద్దు, పై శుక్రవారము” అనుచు త్వరితముగ నడచి యా చీకటులలో 
మాయమయ్యెను. 


౧౪ 
గౌతమి 


త్య్రంబకేశ్వరజటాజూటనిర్గత యగు గౌతమీకుమారి నాసికా సంఘారామ క్షేత్రమునకు 
వచ్చునప్పటికే శైశవము వదలి బాలిక యైనది. 


ఆమె ఆటలలో అనంతకాలనర్తనము లున్నవి. ఆమె పాటలలో శబ్దబ్రహ్మానంద 
తరంగములు ఊగిపోవుచున్నది. సహ్యాద్రిసానువుల నెన్నియో యలంకరణము లామె 
సమకూర్చుకొని యా లోయలలో విహరించుచు ఎందరినో శైవలినీ బాలికల తనలో లీనము 
గావించుకొనుచు, ప్రతిష్థాన నగరముకడకు వచ్చునప్పటికి యౌవనవతియై, హొయలు 
మెరయు క్రీగంటి చూపులతో, కులుకు నడలతో మందగమనమై నడచి పోవుచున్నది. 


ప్రతిష్టా నగరమునకు కొలదిదూరమున గోదావరీనదీతీరమున స్థాలతిష్యమహర్షి 
యాశ్రమ మొకటి యున్నది. స్థాలతిష్యునికి సకలభారతావని యందును ఇరువది ఏడు 
ఆశ్రమము లున్నవి. 


ఒకనాడా ఆశ్రమమునకు ఆంధ్రసామ్రాజ్యయువరాజు శ్రీకృష్ణశాతవాహనుడు 
క్రీడారథమెక్కి నలుగురు చక్రరక్షకులు వెంటరా నరుదెంచి, గోపురముకడ రథము నాపి 
అందుండి అవరోహించెను. 


కనే కనే కనే 


సార్వభౌముని జన్మదినమహోత్సవములన్నియు నైనవెనుక ఒక శుభముహూర్తమున 
యువరాజు ప్రతిష్టా నగరమున కేగ తల్లిదండ్రుల యనుమతిగొన సార్వభౌముని 
దర్శనమునకై యనుజ్ఞవేడినాడు. ప్రతీహారిణులు వచ్చి “దేవా, ఇటు, ఇటు” అని 
దారీచూపుచు సార్వభౌముడున్న శ్రీమందిరమునకు గొనిపోయిరి. 


“జయ! జయ! చతుస్సముద్రవలయిత జంబూద్వీపాధినాథా! జయ! ఐక్ష్వాకు, 
బృహత్సలాయన, ఆనంద, సాలంకాయన, మాథార, నాకాటకాది మహామండలేశ్వరరాజిత 
మహాసఖా! పూజితమహాశ్రమణపాదుకా! సర్వ ధర్మరక్షణ బిరుదాంకితా! శ్రీ శ్రీ కౌశికీపుత్ర 
శ్రీముఖశాతవాహన సార్వభౌమా! జయ! మయ! మాల్వాభీరానర్హకొకణాది సర్వదేశ 
విజేతలు శ్రీ శ్రీ ఆనందెపుత్ర శ్రీకృష్ణశాతవాహన మహారాజులంవారు  దర్శనార్థీము 
వేంచేసినార” అని వారు విన్నవించినారు.మెత్తని హంసతూలికాపధానముల జేరగిలి 
మేనువాల్చియున్న సార్వభౌముడు సువర్ణ మఇ్బమునుండి లేచి, త్వరితముగ మందిర 
కవాటము కడకు వచ్చి, పాదాభివందన మాచరించిన పుత్రుని భుజములుపట్టి ఎత్తి, 
హృదయమున కదిమికొని వేరొడు సువర్ణాసనముపై తనయు నధివసింపజేసి తా 
నధివసించెను. 


“కుమారా! మీరు ప్రతిష్టానపురము పోవుటకు ముహూర్తమును కార్తాంతికులు 
ఏర్పాటు చేసిరట కాదా!” 


“సర్వసైన్యములు సిద్ధముజేసి యుంచుకొనుడు. మహారథి విశ్వసేని 
నాగమహారాజును సైన్యాధిపతి చేయుడు. మన రథికులకు వ్యాఘ్రనదీ రాజపథమువెంట 
ఉజ్జయినికి సహాయముపో నాజ్ఞయిండు. మీరు నాగసైన్యములును, ఆంధ్రసైన్యములను 
తీసికొని, ఆభీరులను దాకి భరుకచ్చము బట్టుకొనుడు. అచ్చట కొన్ని సైన్యములతో 
అఘబలమహారాజును కాపుంచి మీరు ఉజ్జయినికి రండు.” 


“చిత్తము. మహాప్రభూ! అటులనే చేయుదును.” 


అంతటితో సార్వభౌమునకును, మహారాజప్రతినిధికిని జరుగవలసిన తంతు 
నడచినది. ఇంక వారిరువురును తండ్రికుమారులు. 


“తండ్రీ! నీవు జాగ్రత్తగా ఉండవలయును సుమీ! మీ యమ్మయు నేనును మా 
కన్నులు నీమీదనే పెట్టికొోనీయున్నాము. దేశములో కొంతమంది చేయు కుట్రలన్నియు 
తెలియవచ్చినవి. స్థాలతిష్యమహర్షి మన వంశమునకే విరోధిగా మారినారు. మీతమ్ముడు 
మంజాన్రీని ఎత్తుకొనీ పోవుటలో ఆ మహర్షి ప్రోద్చలమున్నట్లు తెలియుచున్నది. ఆయనకు 
ప్రతిష్టానములో వేరొక ఆశ్రమమున్నది. మొన్ననే ఆయన తన శిష్యకోటితో, భక్తగణముతో 
ప్రయాణములు చేయుచు ఆ ఆశ్రమము చేరినారట.” 


ఇంతలో ప్రతీహారి “జయ! జయ! సార్వభౌములకు!” అని వినయమున ద్వారముకడ 
పలికెను. సార్వభౌము డా దిక్కుచూచి “ఏమి?” అని ప్రశ్నించెను. 


“ప్రభూ! మహాదేవి దేవరవారిదర్శనార్థము అనుమతి కోరినారు.” 
Cera ప్రవేశపెట్టుము. » 


శ్రీకృష్ణుడు ఆసనమునుండి లేచి, త్వరితముగ గుమ్మముదాటిపోయి, వచ్చుచున్న 
మహారాణి పాదములకు మోకరిల్లి నమస్కరించెను. 


ఆనందమహారాణి చిరునవ్వుమోమును వెలిగింప పుత్రుని ఆశీర్వదించెను. ఆతడు, 
లేవగనే ఆమె గుమ్మముదాటి, లోని కరుదెంచి, భర్త పాదములకు నమస్కరించినది. 
శ్రీముఖుడు దేవిని తనప్రక్క సువర్ణ మబ్బముపై కూర్చుండ బెట్టికొనెను. 


వారంద రధివసించిన వెనుక ఆమె కుమారుని కనుగొని “తండ్రీ! నీపై నా 
ప్రాణమంతయు  పెట్టుకొంటిని. మీ నాయనగారు వీరులు మరల యుద్ధము 
సంకల్పించినారు. నీవును యుద్ధమునకు బోకతీరదా?” 


శ్రీకృష్ణ: అమ్మా! రాజబ్రాహ్మణడనై పుట్టి యింట కూర్చుందునా? అధైర్యపడకుడు. 
యుద్ధములో నాకు వచ్చిన భయము లేదు. 


శ్రీముఖ: అబ్బాయి ప్రతాపమును శత్రుల కిప్పుడే చవిచూపినచో ముందుముందు 
రాజ్యము నిష్కంటకమగును. నువ్వు అధీరవు కావలదు. 


దేవి: ప్రభూ! మీ రెప్పుడు అలాగుననే యందురు. నా మంజు ఏడీ? శ్రీముఖ: నేను 
మనచిట్టిబాబును నెలదినములలో నీ అంకమున చేర్చితీరెదను. 


శ్రీకృష్ణ: నేనును నాయనగారితోపాటు ప్రతిజ్ఞ చేయుచున్నాను. జననీ! 
కనే కనే కనే 
శుభముహూర్తమున శ్రీకృష్ణశాతవాహనుడు ప్రతిష్టానమునకు బయలుదేరి వచ్చెను. 


ఆనాడట్లు స్థాలతిష్యాశ్రమమున బ్ర బవేశింపగనే మహర్షులు, పండితులు మహారాజును 
గోపురముకడనే ఎదుర్కొని, ఉచితోపచారముతో " లోనికి  తీసికొనిపోయిరి. 


శ్రీకృష్ణశాతవాహనుని వారట్టు కొనిపోయి ఆశ్రమమునందు పూజామందిరమున 
ముఖ్యప్రదేశమున వ్యాఘ్రాజినముపై నధివసింపజేసిరి. 


ఇంతలో _ స్థాలతిష్యమహర్షి శ్రీకృష్ణశాతవాహనునకు దర్శనమీయ నా 
పూజామందిరమునకు లోనుంచి వేచ్చుటతోడనే యాయన లేచి యా మహర్షికి సాష్టాంగ 
వందనమాచరించెను. 


ఎదుట సాష్టాంగపడిన బాలుని అనాలోచితముగ స్థాలతిష్యుడు “దీర్ణాయుషాన్‌ 
భవ” అని యారీర్వదించినాడు. వెంటనే ఆ ఆశీర్వాద భావ మాయన ' మనోవీధీని 
బొడసూపినది. అంతటి మహాజ్ఞానియు గడగడ వణికీనాడు. ఆయన కోపము మిన్ను 
ముట్టినది. కన్ను లెజ్జవారినవి. పెదవులు వణకినవి. మహర్షి కొంతవడికి తన క్రోధాదికముల 
నడంచుకొని, లేని చిరునవ్వు మోమున దెచ్చి పెట్టుకొని, 


“మహాప్రభూ! లెండు. ఎప్పుడు దయచేసినారు?” అని ప్రశ్నించెను. 


“నిన్ననే వచ్చినాను మహాబుషీ!” అని శ్రీకృష్ణుడు ప్రతివచనము చెప్పుచు, లేచి 
స్థాలతిష్యునితోబాటు తనయాసనము నధివసించెను. 


మహాగ్నిశిఖలై ఆంధ్రభూమిని గప్పుచున్న సాయంకాలపు వెలుగులు త్రియంబకేశ్వరుని 
జటామకుటమునందు పొడసూపినవి. 


౧౫ 
వెలుగు నీడలు 


స్థాలతిష్యుడు: (శ్రీకృష్ణ శాతవాహనుని తేరిపారజూచి) మహారాజా! తమరువచ్చి 
రెండుదీనములైనను కాలేదు. సంపూర్ణముగ శ్రమతీరకమునుపే తాము మా ఆశ్రమమునకు 
విజయము చేసీనారు. 


శ్రీకృష్ణ: మహర్షీ! పని యేమియులేదు. నేను యిచ్చటకు జేరుదినమునకు మూడు 
దినముల ముందటనే ఈ ఆశ్రమమునకు తమరు వచ్చినారని నా మంత్రి యెరిగించినాడు. 
తమ ఆశీర్వాదము పొందుటకును, ఇదివరకు మీరీ యాశ్రమమునం దున్నపుడెల్ల నేను 
చేయు సేవను మరల చేయ అనుమతి నడుగుటకును వచ్చియుంటిని. ఆశీర్వాదము 
నందితిని. నేనును, ఈ మహదాంధ్ర దేశమును తమ సేవ కెప్పుడును సిద్ధము. 


స్థాలతిష్యుడు వెడనవ్వు నవ్వుచు, “మహారాజా! ఈ వినయసంపద తమ కెంతయు 
తగియున్నది. కాని శాతవాహనులకు శ్రవణకాశీర్చలమే సర్వాభీష్టములను సమకూర్చ 
జాలియుండ, ఈ బడుగుబాపలకై తమరెందు కింత శ్రమ పడుట? ఈ యాంధ్రభూమిలో 
బ్రాహ్మణుల కీ మాత్రము నిలువ నీడ నిచ్చుచున్నారు. మా కదియే పదివేలు” అనియెను. 
“సార్వభౌములు ఉభయధర్మ సేవకు లగుట తమ రెజుగనిది కాదు. ఉభయుల 
ఆశీర్వాదములు మేము తల ధరింతుము. విశేషించి తమవంటి తపస్సంపన్నుల 
అనుగ్రహమునకు బాత్రుడ నగుట నా భాగ్యము” అనుచు శ్రీకృష్ణశాతవాహనుడు 
మహర్షియనుజ్ఞ పొంది రథమెక్కి తన కోటలోనికి వెడలిపోయెను.” 


శ్రీకృష్ణ శాతవాహనుడు వెళ్ళిపోయినప్పటి నుండియు స్థాలతిష్యాచార్యునకు 
ఆశ్చర్యము, కోపము, అనుమానము, విషాదము ఒక్కసారిగా క్రమ్ముకొన్నవి. 


సింహ మున్న గుహ జొచ్చు లేడివలె నీ బాలుడు తనయాశ్రమమునకు వచ్చినాడు. ఈ 
రాకలోని భావమేమి? ఇతడేమైన ననుమాన పడినాడా? అప్పుడప్పుడు తన 
యాశ్రమమునకు శ్రీముఖుడును, శ్రికృష్ణుడును వచ్చుట కలదు. మొన్న జరిగిన చంద్రన్వామి 
విచారణలో సోనుత్తరాదులను గురించి సాక్ష్యములందు వక్కాణింపబడెనుగదా! 
సోనుత్తరాదులకును, తనకును గల సంబంధము సార్వభౌముని గూఢచారులకు 
తెలిసినదా? ఇచట మంజుర్రీజాడ యేమైనదొరకునని యీతడు వచ్చి యుండునా? 


తనకు రాబోవు విపత్తు నెణుగక తమ్మునికై దేవులాడుచున్నాడు పాప మీతడు! తా 
నట్లాశీర్వదించినాడేమి? తనవాక్కు అనృత మగుట ఎట్టు? 


అనాలోదితముగ, అప్రయత్నముగ అనినమాటలే నిజమగునందురు. ఇంత 
మాత్రముచే దనసత్య ప్రతిజ్ఞ అసత్యమగునా? తానెంత అవివేకియైనాడు! ఉత్తమ 
బ్రాహ్మణునకు సర్వకాలములందు జాగర, స్వప్న సుషుప్తుల యందును నేమరపాటు 
కూడదు. ఎంత ప్రయత్నము చేయుచున్నను జాగరూకతలేని వాడు హతభాగ్యుడు. 
పరమేశ్వరకార్యము సలుపు భక్తులకు ఎట్టి ఏమరు పాటు ఆవహిల్లగలదు? 


తనలో ఏమి దోషము గల్లినది? తనదీక్షలో నేమి అధర్మమున్నది? వేద 
ప్రామాణ్యమును, ఈశ్వరభక్తియు సకలజంబూద్వీపము నందు నెలకొల్పుటకు తనతపస్సు, 
తద్యోగ పవిత్రములై, తన్మంత్రపరములై, తద్దీక్షావశములైన తనమాటల కీ స్థాలిత్య మేల 
కలిగినది? శాపాక్షరములు వెడలవలసిననానోట అమృతోపమానములై ఏ మహా 
సంకల్పముచే నేడట్లు “దీర్ణయుష్మాన్ఫ్సవి” యను స్వరము వెడలినది! 


తన మంత్ర ప్రయోగములు శక్తిహినము లగునా? తన అభిచార హోమములు 
నిస్తేజములై చల్లబడిపోవునా? వేదధర్మ ప్రతిష్ట ఈశ్వరప్రీతికరము కాకపోవు టెట్టు? 
ఏమైనను ఈశ్వరార్చణబుద్ధితో తనకర్మ దాను నిర్వర్తించవలెను. 


స్థాలతిష్యుడు తిన్నగ లోనికిపోయి గంగాజలములు కలిపిన జలములందు మరల 
స్నానమాడి, ప్రాయశ్సిత్తవిధి నెరవేర్చి, జప నిమగ్నుడై ఆ దినమంతయు నుపవాస ముండి 
రాత్రి రండవయామమునకు కన్నులు తెరచినాడు. 


శ్రీకృష్ణశాతవాహనుడు తన యభ్యంతరమందిరముల చేరుట తోడనే పనికత్తెలు 
మహారా జెప్పుడైనను బయటకు వెళ్ళివచ్చినంతనే స్నానముచేయుట యలవాటు గాన 
వారిని స్నానాయత్తుల జేసిరి. 


మార్దనికలు స్నానగృహమునకు గొనిపోయి ఉష్ణ సుగంధజలముల యువరాజును 
స్నానమాడంచినారు. పన్నీరుపూల అందాల మెత్తని వలిపెముల తడియొత్తి, సువాసన 
ధూపములు వైచి, శుభ్రవస్తములు కట్టి అలంకరించినారు. మహారాజంత విద్యా గృహంబున 
కేగి మెత్తలు పరచిన దంతపల్యంక పీఠమున అధివసించి రక్షక స్త్రీలకు, తక్కిన 
సేవకురాండ్రకు పొమ్మని కనుసైగజేసినాడు. చిత్రితకుడ్యవిరాజితమై 
బహుగ్రంథపేటికాసనాథమై, శిల్పవిన్యాస యుక్తమైన యా విశాలమందిరమున ఆత 
డొక్కడు ఆలోచనాధీనుడై యుండెను. 


ఆతని కేదియో భయమును, ఏదియో ఆనందమును, వేదనయు, సుఖమును వెలుగు 
నీడలవలె హృదయస్పర్శ  గావించుచుండెను. శ్రీకృష్ణ శాతవాహనుడు తండ్రికన్న 
కఠినహృదయము కలవాడు. శ్రీముఖుడు సంపూర్ణబౌద్ధభావానందుడు. శ్రీకృష్ణునకు 
ఒకవైపున ఆర్షధర్మాసక్తి, ఇంకొకవైపున బౌద్ధరక్షణ విజ్ఞానాభిరతి; ఒకవైపున శత్రునిర్మూలనో 


త్సాహము, ఇంకొకవైపున ఇదియంతయు మాయ యను నైరాశ్యభావము. 


ఆతడు సంపూర్ణయౌవనుడు. వీరవిక్రమోపేతుడు. ముగ్గురు బంగారు కన్నెలాతని 
హృదయతాపమునకు పన్నీ! టి కలశములవలె వేచియుండిరి. వారు మువ్వురు 
ఉత్తమకులసంజాతులు. సంక ఆత్మేశ్వరి ఇంకను అతనికి ప్రత్యక్షముకాలేదు. 


ఒక ప్రక్క క్షత్రియుడు, ఒక ప్రక్క బ్రాహ్మణుడు. ఆతని రాజ భోగప్రాభవము పలువురు 
సుందరాంగనల గోరును. ఆతని బ్రాహ్మణత్వము సహధర్మచారిణి యగు వధువునే 
వాంఛించును. 


ఎందరో మహారాజులు తమబాలల భావ్యాంధ్రసామ్రజ్ఞినిచేయగాఢ వాంఛాయుతులై 
యున్నారని తెలియును. పిల్ల నిత్తుమన్న వలదనుట ప్రభు ధర్మము కాదు. ఒకభార్య యున్న 
కాదనవచ్చును. తన ఊహాపథాంచలాల దాటి ఒక "మహాశ్వేతపన్నగాసన యగు బాలిక 
రెండు మూడునెలలనుండి తోచును. తద్వ్యంజనారూప మగు భావములు 
ఆషాడమేఘములవలె తన స్వష్నాకాశము నావరించుచున్నవి. తనయౌవనవాంఛలకు 
శాంతి నీయగల రనుకొన్న మూవురుత్తమకులజ లగు బాలల అద్భుతసౌందర్యమూర్తుల 
కోరికొని తెచ్చుకున్నాడు. వారు రాణులుకాలేదు తనకామప్రవృత్తి వారిలో ప్రతిఫలము 
కోరలేదు. వారు కన్యాత్వచెర వీడలేదు. వారు మువ్వు రాతని హృదయవేదన గ్రహించినారు. 
ఆతనికి తమ అద్బుతాంధ్రగానము అమృతము కురిపించినారు. నృత్యవిద్యానందము 
కాన్కలిచ్చినారు? అనెక గాధా కావ్యరస గంధములు కలపము లలదినారు. వారు దినమున 
కొక అలంకారము క్రెసేసికొన్నారు. ఆతని సరసోక్టులచే, మేలపుమాటలచే చెనకినారు. 
శృంగారహావభావవిలాసముల నిలువుపూజ లర్పించినారు. 


శ్రీకృష్ణశాతవాహనుని మనోవేదన కుపశాంతి కలుగదాయెను. ఆ కన్యలతోడి 
శృంగారవీహారము లాతనిలో మేల్కొన్న యౌవనోరాగము నాడించి జోకోట్టజాల వయ్యును. 
వారికన్యాత్వపుచెరలు మాత్రము విడలేదు. 


౧౬ 
స్వపష్నభంగము 


హిమబిందు కలలుకనుచు కూరుచుండినది. ఆహా! తన మనోనాయకుని 
రసభావములు రూపెత్తునది శిల్చ్పములలో, సౌందర్యములు మూర్తించునది చెక్కడములలో, 
సర్వలో కములోని ఆనందము ప్రత్యక్షమగునది బొ మ్మలలో . మహావేగముతో, అత్యంత 
కల్పనాచమత్కృతిలో, అద్భుత విన్యాసమహిమతో విగ్రహములు, ప్రతిరూపములు, 
దివ్యస్థూపములు, పవిత్ర త్రిరత్నములు, లతలు, పక్షులు, మృగములు తనమనోహరుడెంత 
సునాయాసమున శిల్పమును అల్లివేయగలడు! ఆతడెంత సొందర్యమూర్తి! ఆతని కన్నులలో 
ఎన్ని మహాభావములు నాట్యము చేయుచున్నవో! ఆతని చూపులలో తాను శిల్పింపబోవు 
ఎన్ని మహత్తర కళారూపములు దర్శనమిచ్చుచున్నవో! ఆతని కనురెప్పలలో ఎన్ని 
చిత్రలేఖనములు రూపముదాల్చినవో! అతనిదీర్ల సమనాసికలో ఎన్ని రసాస్వాదనలు 
పుంజీభవించియున్నవో ! ఏమి యాతని పెదవులు! ఆ ఆలోచనతో ఆమె వివశయైనది. 


స్త్రీ లెక్కువ అందగత్తెలని యందురే! నిజముగ పురుషులలోనే అందము లన్నియు 
నెలకొన్నవి. తన పెదవులు సృష్టిలోని సర్వసౌందర్యములు సేకరించుకొని యుండవచ్చును 
కాని తన ఆత్మేశ్వరుని పెదవులలో సృష్ట్యతీత మగు సౌందర్యము అమృతత్వసిద్ధి నందినది. 


ఆమె ప్రతి నిమేషమును ఆతనిన్పర్శను న్మరించుకొని కనుమోడ్చును. ఆతని 
హస్తన్సర్శచే ధన్యమైన యొడలు గాంచి మురిసికొని ముద్దాడును. తనకును ఆతనికిని 
జరిగిన విచిత్ర ప్రథమసమావేశము భగవదుద్దిష్టము. తన తండ్రి కోటీశ్వరు డగుగాక! 
శ్రీముఖశాతవాహన చక్రవర్తి దక్షిణబాహువగుగాక! విశ్వామిత్రునివలె, అపరబ్రహ్మవలె సృష్టికి 
ప్రతిసృష్టి చేయగలిగిన సుందరాతిసుందరమూర్తి తనమనోనాయకుడైనాడు. ఇంతకంటే 
ధన్యత ఎమి గలదు? ఈ దైవము నెత్తికోలు నెవరు మాన్సగలరు? 


హిమబిందు బాలికయైనను విద్యావతి. సమ్యగ్విచారశీల యయ్యు నపుడపుడు 
బాల్యచాపలాధీన యగును. 


అల్లారుముద్దుగ పెరిగిన బిడ్డ. సంకల్పములు జనియించుటయే తడవుగ సిద్ధి 
నందించుకొనజాలిన తనయ. తమ కనుసన్నల రాజ్యచక్రములు త్రిప్పగల కోటీశ్వరులకు 
మనుమరాలు. గగనకుసుమములుగూడ నామెకు దుర్లభములుగావు. అట్టి యప్పు 
డామెకోర్కెవెల్లువలు వెన్నెలకరుళ్ళు గాకుండుటెట్టు? లోకములోని సర్వధనములు వాకలు 
కట్టించుకొని ఆంధ్ర దేశమునకు తరలించుకొని వచ్చు స్వర్ణదీ భగీరథుడైన చారుగుపుడు 
తనయను సామ్రాజ్ఞినిచేయ సంకల్పించినాడు. రాజ్యవైభవము చేకూరని ఐశ్వర్యము 
వ్యర్థము. ఆంధ్ర సామ్రాజ్యమును, ఆంధ్రకోటీశ్వరేశ్వరుల వర్తకమును యమునాగంగా 
సంగమమై నడుచుచున్నది. 


సామ్రాజ్యాభివృద్ధికి ధనము దోహదమా? ధనాభివృద్ధికి సామ్రాజ్యాభివృద్ధి దోహదమా? 
ఎవరు చెప్పగలరు! వేనుక మౌర్యాది రాజ్యములలో కోటీశ్వరు లుండెడి వారేమో! నే డొక్క 
ఆంధ్రవణిక్కు ఆ జెత్త రాహవణిజుల సంపదనంతయు దానే దక్కించుకొన గలిగినాడు. 
ఆంధ్రచక్రవర్తి జంబూద్వీపచక్రవర్తి యగుగాక! ఆంధ్ర వణిక్సార్వభౌముని తనయ 
సర్వజంబూద్వీపసామ్రాజ్ఞి అగుగాక! ఇరువురు చక్రవర్తులు వియ్యమందుదురుగాక! 
శ్రీకృష్ణశాతవాహనుడు చారుగుప్తుని అల్లుడు - చారుగుప్తుని మనోరథ మిట్లున్నది. 
దైవసంకల్ప మెటుల నున్నదో! 


హిమబిందు ఆలోచనామృతపూరముల ఏ లోకములకో తేలిపోవుచు ఏ 
ఆనందములకో వశీభూత యగుచు ఏ మాధుర్యములనో కరిగిపోవుచు, పర్యంకముపై 
పరుండియున్నప్పుడు చారుగుప్తుడు రక్తచందన పాదరక్షలచప్పుడుతో కొమరితయున్న 
కడకు వచ్చినాడు. 


ఒక్కనిమేష మాతడు పాల్కడలిలో శయనించిన బంగారులక్ష్మీవలె ఆ హంసతూలికా 
తల్పమున  నొరగియున్న త్రిభంగ్యాకృతివిలాసముల ప్రోవు, వయ్యారముల కుప్ప, 
సౌందర్యముల నిధియైన తనయను తనివార చూచుకున్నాడు. “అమ్మా ఏ మట్లు 
పండుకొంటివి? దేహమున సుఖముగ నున్నదిగదా!” 


హిమబిందు ఉలికిపడినది. తండ్రిని చూచి మనోరధ ప్రవాహమును, మంచమును 
విడిచి లేచి ఆయన పాదములకు నమస్కరించి తలవంచి నిలుచున్నది. ఏదియో 
అద్భుతకాంతి, ఏదియో అమృతానందము ఆ బాలఫాలమున, నాసికను, లోచనముల, 
పెదవుల తాండవమాడుట చూచి, ఏదియో అపరిమితానందము సమకూర్చు సన్నివేశము 
జరిగియుండవలె నీ బాలికకు - అనుకొని యామెను హృదయమునకు జేరదీసికొని 
మనస్సున నాశీర్వదించి, 


“అమ్మా, నీ వా మంచముపై కూర్చుండుము. నే నీ యాసనమున కూర్చుందును.” 
“నాయనగారూ, ఎప్పుడు మీ ప్రయాణము?” 

“ఆ విషయాలన్నియు మాటలాడుటకు వచ్చినాను కన్నతల్లి!” 

“నాయనగారూ! సమదర్శిబావ ఉజ్జయినిలో క్షేమముగ నున్నాడా?” 


చారుగుప్తుడు తనయ మాటలకు లోన కొంతభయమంది, యామెముఖము 
నిపుణముగ పరిశీలించెను. తన బాలిక సమదర్శిని ప్రేమించు చున్నదా? సమదర్శి మేనల్లు 
డగుగాక! అయిన నేమి? తనతనయ ఆంధ్ర సింహాసనయోగ్య. 


“క్షేమముగ నున్నాడు. అక్కడ ఇంతవరకు సేనాపతులెవ్వరికి ఆపత్తులు జరుగలేదు. 
తల్లీ! ఆంధ్రసామ్రాజ్యము తూర్ప్చుతీరమునుండి పశ్చిమసముద్ర తీరానికి రెండువందల 
యోజనముల వెడల్పున్నది. ఉత్తర దక్షిణములకు ఇప్పు డంత యున్నది. ఇంక రెండు 
వందల యోజనములు వృద్ధినాదితీరును. దానికి నీ బాబయ్యయే కారణమగుచున్నాడు. 


హిమబిందు ఆశ్చర్యపూరితహృదయమున తండ్రిమాటలు వినుచుండెను. 


“తల్లీ! ఈ విశాలసామ్రాజ్యమునకు నీవు సామ్రాజ్ఞివి కాబోవుచున్నావు. చారుగుప్పుని 
తనయ జంబూద్వీపసామ్రాజ్యసింహాసన మధిష్టించి మహారాణులు వింజామరలు వ్‌వ, 
మహామాండలిక రాణులు పాదములు కడుగ, మాండలిక పత్నులు పదము లద్ద 
మహాసామ్రాజ్యాభిషేకము నందబోవుచున్నది. 


హిమబిందున కేదియో భయము మబ్బువలె ఆక్రమించినది. తండ్రి మాట అర్థము 
చేసికొనలేకపోయినది. మాట లుడిగి నిశ్చేష్టయై తండ్రి మాటలు వినుచున్నది. 


“యువరాజు శ్రీకృష్ణశాతవాహనుడు ఎంత అందమైన బాలుడు! ఎంత 
విక్రమోపేతుడు! తండ్రినిమించిన వీరుడు, సకలభారతావనిలో అతని మించిన సుందరు 


డింకొకడు లేడు. అతని కతడే సాటి. అట్టి కొడుకును కోరికోరి నేనును మీ అమ్మయు 
తపము లాచరించినాము. నోములు నోవినాము. దివ్య చైత్యముల కెన్నిటికో మొక్కు 
కొన్నాము. నా దురదృష్టముచే మీ అమ్మయి...” 


హిమబిందుకన్నుల నీరు తిరిగినది. కొమరిత కంటినీరు చూచి, చారుగువుని 
కన్నులలో నీరు తిరిగినది. హిమబిందు వెంటనే తండ్రికడకు గబగబవచ్చి, యాతని 
హృదయమున వాలి వెక్కివెక్కి ఏడ్చెను. 


చారుగుప్తుడు తాను వచ్చినపని భంగమగునని సమ్మాళించుకొ ని తనయ 
నుపశమిల్లజేసీ చెంతనిడుకొని, నెమ్మోము పుడుకుచు నిట్టువచించెను. 


“తల్లీ! మీ అమ్మతో నిన్ను నా ప్రాణములకన్న ఎక్కుడుగ సంరక్షింతునని వాగ్దానము 
చేసియున్నాను. లోకములో నుత్తమునకు ని న్నిత్తునని మ్రొక్కుకొన్నాను. నే డా కాలము 
వచ్చినది. విష్ణ్టునకు సముద్రుడు ) లక్ష్మీనర్పించినట్లు, నిన్ను శ్రీకృష్ణశాతావాహన మహారాజుకు 
అర్పింప సంకల్పించుకొన్నాను. సంకల్పమును పెద్దలందరు ఆమోదించినారు.” 


౧౭ 
నాయికా నిర్వేదము 


చారుగుప్పుడు తన కొమరిత వెలవెలబోవుట జూచినాడు. ఆమె నిశ్చేష్ట అయినది. 
విప్పారిన పూలమాలవలె తన చేతులలో నున్నది యున్నట్లే ముడుచుకొని పోవుచున్నది. 


చారుగుప్పుడు “బాలనాగీ” అని పెద్ద కేకవేసెను. 


ఇంతలో మెబుమువలె బాలనాగి యచ్చట కురికి హిమబిందును జూచి, “అమ్మో! 
అమ్మాయిగారూ!” అని హిమబిందు దగ్గరకు పరువిడెను. 


చారుగుప్తుడు “వెంటనే పన్నీరు పట్టుకురా, వైద్యుని పిలిపించు” అని కేకవేయుచు, 
తనయ శరీరము నిమురుచుండెను. 


బాలనాగి ఒకనిమేషమున పన్నీరము మంచునీటిలో సుగంధజలముల కలిపినది 
తెచ్చి చారుగుప్తుని చేతి కిచ్చి, అచ్చటనున్న ఘంటికను గబగబ మ్రోగించెను. 


పలువురు సేవకురాండ్రు పరువిడివచ్చినారు. బాలనాగి “వైద్యుడు” అని ఒక్క కేకతో 
వారివైవు తిరిగి అన్నది. 


చారుగుప్తుడు పన్నీరముతో హిమబిందు మోము తడుపుచుండెను. ఆమె కన్నులు 
విచ్చి సన్నని యెలుగున “ఏమి జరిగినది నాన్నా! ఏమిటీ గడబిడొ యని అడుగుచు 
లేవబోయినది. 


చారుగుప్తుడు “తల్లీ లేవకుము. నీకు కొంచెము పైత్యముచేసి కన్నులు తిరిగినవి. 
కొంచెము విశ్రమించుము” అనుచు కొమరితను బుజ్జగించుచు తలపై పన్నీటిని నెమ్మదిగ 
శుభ్రవస్తములతో నద్దుచుండెను. 


పది విఘడియలలో మహావైద్యుడగు ఆనందులవారు చటుక్కున లోనికి విచ్చేసినారు. 


చారుగుప్పుడు లేచి అత్యంత వేదనాభరమైన చూపులు వైద్యునిచూపులతో 
వియ్యమందించినాడు. ఆనందులవారు నవ్వుచు హిమబిందుకడకు బోయి యామె 
మంచముపై కూరుచుండి యామెఎడమచేయి తీసికొని వ్రేళ్ళువిరిచి, నెమ్మదిగ నామె నాడిని 
పరీక్షచేసెను. 


అంత నానందులవారు లేచినారు. వెనువెంట శిష్యుడొకడు కొని వచ్చు దంతపు 
బెట్టెను తనకడకు తీసికొనిరమ్మని సైగచేసి, యా పెట్టితేరచి, యందుండు "బంగారపు 
కండరములలో నొక చిన్న బరణి తీసి, తమలపాకును, తేనెను తెమ్మని బాలనాగితో 
చెప్పెను. 


ఆ బరణియందున్న చూర్ణమును చిరుదంతపు పుడకతో తీసి, యది తమలపాకుపై 
వైచి, తేనెబొట్టు లిరువది లెక్కపెట్టిపడనిచ్చి, యా చూర్ణమును తేనెతో రంగరించెను. 
రంగరించిన తన యనామికను తమలపాకుపై తుడిచివైచి, హిమబిందును లేచి 
కూర్చుండుమని కోరి ఆ ఆకును ఆమె చేతికిచ్చెను. ఆ బాలిక మందును సేవించి, ఆకును 
బాలనాగిచేతి కొసగ నామె దానిని ముక్కలుగ చింపి, ఆవల పారవైచి వచ్చెను.ఆ మందు 
పుచ్చుకొనుటతోడనే హిమబిందునకు ఎంతయో బలము వచ్చినట్లయినది. 


ఆనందులవారు: అమ్మాయీ! నీ వే విషయమునను బెంగ పెట్టుకొనకుము, నీ కేమి 
కావలయునన్న అవిఅన్నియు మీ తండ్రిగారు నీకు సమకూర్చలేరా? 


హిమ: బాబయ్యగారూ! నా కేమియు బెంగలు లేవు. నాయనగారు యుద్దయాత్ర 
కేగుదురన్న బెంగ ఒకటిమాత్రము కలచి తల తిరిగినది. ఆ వెనుక ఏమి జరిగినదో నాకు 
తెలియదు. 


చారు: తల్లీ! నే నెన్నిసారులు నెల, రెండు నెలలుగూడ ఇతర దేశములకు 
యాత్రలుచేసి రాలేదు? 


హిమ: నాన్నగారూ! మీరు వెనుకవెళ్ళినది వర్తకమునకు. నేడు వెళ్ళునది 
యుద్ధమునకు. ఆ ఆలోచనచే తల తిరిగినది. 


ఆనందులు: (నవ్వుచు) మీ రిదివరకే ఆ అమ్మాయికి చెప్పియుండవలసినది. 
చటుక్కున చెప్పుటచె స్తీ సహజ మనోవికారము కలిగినది. ఏమియు భయములేదు. తల్లీ! 
మా తమ్ముడు" శ్వేతీకతుడు మీతండ్రిగారివెంట బోవుచున్నాడు. మా అన్నగారు 
అపరధన్వంతరి మూర్తిమంతుల వారు సార్వభౌమునివెంట నుందురు. నే నిచ్చటనే 
నీయోగక్షేమము లారయుచుందును. 


హిమ: spas bee మీ రుండ నాకు భయములేదు. నాయన గారు చక్రవర్తితో 
వెడలవచ్చును. అదిగొ మా అమ్మమ్మ వచ్చుచున్నది. అత్తయు వచ్చుచున్నది. 


ముక్తావళిదేవి గబగబ గడబిడచేయుచు నా తల్లి కెట్లున్నది, “నా తల్లి కెట్లున్నది” 
యనుచు నచ్చటకువచ్చి, హిమబిందును కౌగలించుకొని ఘొల్లున నేడ్చినది. 


అమృతలత వెనువెంటనే వచ్చి “అత్తగారూ! మీఏడ్పుతో పిల్ల మరియు 
భయమందును. తండ్రి యుద్ధయాత్ర పోవుచున్నాడని దుఃఖించి మూర్చపోయినది. అవును, 
మాఅన్నయ్య తా నెందుకు యుద్ధమునకు సిద్ధమగుట? తన కేమి పని?” యన్నది. 


చారు: ఉండు అమృతా! నీ కేమి తెలియును? ఆడవారికి రాచరికపుగొడవ లెందుకు? 


ఆనందులు: మీ రంద రావలికిబోయి వాదించుకొనుడు. ఇచ్చట బిడ్డ సంగతి 
మరచిపోయినట్లున్నారు. బిడ్డ కేమియు భయము లేదు. చారుగుప్తులవారు నిర్భయము 
యుద్ధయాత్రకు బోవవచ్చును. హిమబిందు భారము నాది. 


హిమ: నాన్నగారూ! నాకు భయములేదు. 


ఆనందులు: మీ రందరు ఆవలికి వెళ్ళుడు. కొంచెము భోజనదోషమున అమ్మాయికి 
పైత్యాభివృద్ధి అయినది. అందుపై చారుగుప్తులవారి వాక్యముల నామెతల తిరిగినది. నేను 
మందు లిచ్చుకొనెదను. మీరు మీపని మీద వెళ్ళుడు చారుగుప్తులవారూ!” 


“చిత్త” మని చారుగప్పుడు వెడలిపోయెను. 


x x x 


సాయంకాలము చక్రవర్తియు, మహారాణీయు, చారుగుప్తుడును కొన్ని సైన్యములతో 
ఉత్తరదిశగా  మహారాజపథమువెంట గోదావరీ తీరమునకై మహావైభవమున 
ప్రయాణమైపోయిరి. ప్రయాణమునకు ముందు గుర్రములకు, ఏనుగులకు కర్పూర 
నిరాజనము లీయబడెను. నారికేళములు బలిగా అర్పింపబడెను. బ్రాహ్మణులకు గోవులు, 
భూములు దానము  లీయబడెను. మహాచైత్యమున కోటిదీపారాధన జరిగెను. 
చైత్యఘంటికలు నాదములు చేయుచుండెను. భిక్షుకులు, బ్రాహ్మణులు ఆశీర్వాదములు 
సలిపెరి. అంతకు తొమ్మిదిరోజులనుండియు బ్రాహ్మణులు జయయజ్ఞములు సలిపిరి. ఆ 
పురోడాశము చక్రవర్తికి ప్రసాదమిచ్చినారు బుత్విజులు. నాగపూజలు, గ్రామదేవతల 
భజనలు జరిగెను. 


భేరీ భాంకారాది మంగళవాద్యములు సెలగ చక్రవర్తి మహాగజము సర్వాలంకార 
భూషితమై, హిమాలయోత్తుంగశిఖరమువలె సాగిపోయినది. 


అందధివసించినవారు _చక్రవర్తియు, _చారుగుప్తుడును.  చారుగుప్పుడును 
దివ్యకవచధారియై అర్జునునిప్రక్క నున్న శ్రీకృష్ణునివలె వెలిగిపోయెను. 


హిమబిందు రాజకుమారికలతోపాటు చక్రవర్తిగజమునకు ఆరతిచ్చినది. ఆమెలో నా 
ఉదయకాలపు విషాదముకాని, నిర్వేదముకాని ఎమియు లేదు. ఆమె తక్కిన బాలలతో 
బాటు నవ్వుచు కలకలలాడుచున్నది. చారుగుప్తుడది చూచి యూరటనంది, సంతుష్టుడై 
దూరమునుండియే యామెను “చిరంజీవ, ఇష్టకామ్యార్థసిద్దిరస్తు” అని అశీర్వదించుకొనేను. 
ఆమె కామ్యార్థము? 


౧౮ 
అల్లరి పిల్లలు 
ధ్యా గ్రా 
సార్వభౌముడు సైన్యముతో వెడలిపోవు శుభముహూర్తమునందు ఆ మహోత్సవము 
గమనించుటకు సువర్లశ్రీకుమారుడును వచ్చియుండెను. సార్వభౌమునితో ధర్మనందియు, 
అమృతపాదార్హతులు, మహారాజపురోహితులు, శ్రమణకులు, బ్రాహ్మణులు, మహామంత్రి 
ఆచీర్లులవారు వెడలినారు. 


నాగబంధునిక, సిద్ధార్థినికయు, శక్తిమతీదేవియు, మహాలియు కొందరు పరిచారికలు 
రథములపై కోటలోనికి" పలు ప్రయాణోతృవముల దిలకించిరి. నాగబంధునికయు, 
సిద్ధార్థినికయు మహారాజు గజమునకు సింహపతాకవాహయగు మహదాంధ్ర శాతవాహ 
దంతావళమునకు, ధర్మనందులవారు అమృతపాదార్హతులు ఎక్కిన భద్రదంతికి హారతులు 
సమర్పించిరి. 


నాగబంధునికకు తన అన్నయు, హిమబిందును రెండుసారులు హిమబిందు 
క్రిడావనమున కలిసినారని తెలియును. హిమబిందును, సువర్లశ్రీయు నొకరినొకరు 
గాఢముగ ప్రేమించుకొనుచున్నారని న్పష్టముగ నామె కవగతమైనది. ఆమె ఈ పవిత్ర 
సంఘటన మూహించుకొని పొందిన యానందమునకు మేరలేదు. ఆ రెండుసారులు 
సమావేశానంతరము సువర్లశ్రీ రాత్రి ఇంటికి వచ్చినతోడనే నాగబంధునిక అన్నగారిని 
ఆతనిమందిరమున ఏకాంతీమున కలసికొనినది. ఈ నాడు, 


“అన్నా! ప్రాతర్హిమబిందులు ఉదయారుణకాంతిచే  సువర్లశ్రీకలితములగుట 
నిజమేనా?” అని నవ్వినది. 


“ఓహోహో! శ్లేషకవిత్వం చెప్పుచున్నదండి మాచెల్లాయి! గెలిచితివి గనుక 
సార్వభౌములూ, సరసాంగులూ నీకే చేస్తారు సత్కారాలు! బహిరంగ సత్కారాలూ, 
అంతరాంగార్పణలూ అన్నీ నీకే జరుగు చుండెగదా!” 


“అంత యీ సెందుకమ్మా, చెల్లీ! కావలెనంటే నీకుమాత్రం సత్కారలోపం ఉంటుందా? 
నాన్నగారు తిరిగిరాగానే వారితో చెప్పితే నీకు గూడా అంతరంగార్పణ చేసేవారిని క్షణంలో 
వెదకి తీసుకువస్తారు. కొంచె మోపికపట్టు. నువ్వుకూడా ఈ దిగ్విజయానికి బయలుదేరి 
వెళ్ళుతా వనుకున్నాముగాని, ఊళ్ళోముచ్చటలన్నీ విచారిస్తూ కూరుచుంటావనుకోలేదు.” 


“చాలులే అన్నయ్యా, నీ మాటలు నీవును! అంతరంగార్పణకోసం నీవలె అందరూ 
తహతహపడుచున్నా రనుకొందువు. అంతే! నీవంటి వీర పుంగవులందరు ప్రమదావన 
విహారంచేస్తూ వెన్నెలకుప్పలూ, దాగిలి మూతలూ ఆడుకొనుచుండ మాకు ఇచట ఏమి పని 
యింకా? మా సావాసకత్తిలనుగూడా కండ్లకు గనిపించకుండ చేసితివికదా! ఇక యుద్ధాలకు 
వెళ్ళక ఏమిచేయవలెను మేము?” 


“నీవు అంతటిదాన వౌదువుగాని, నీసావాసకత్తెలను నేను దాచితినటే చెల్లీ, నీకు 
గనిపించకుండా?” 


“దాచకున్నచో ఎందుకు వచ్చుటలేదు హిమబిందు మనయింటికి? అదివరకు 
చీటికిమాటికి ఏదో సాకుమీద వచ్చెడిది యిప్పుడెందులకురాదూ మరి.” 


“ఇది మరియు బాగున్నది. హిమబిందు ఎందులకు రాదో నా కేమి తెలియును?” 


“జను మా అన్న వట్టి నంగనాచి. ఏమియు నెరుగడు. నోటిలో వేలు పెట్టిన 
కరవనుగూడ లేడు. బెనా? “పిల్లి పాలుత్రాగుచు తన్నెవరు చూడలే దనుకొనుట! ఆ 
కళ్ళతళతళలు, ఆ చిరునవ్వులు, ఆ పెళ్ళికొడుకు కులుకులు, ఆ ఉప్పాంగిపోవుటలు ఎవ 
రెరుగరు? పోనీ. ఇది అంతయు వట్టిదని నాలుకతో ముక్కందుకో అన్నయ్యా, నీవు.” 


“అది సరికాని, ఊళ్ళోవార్తలన్నీ తెలుసుకోవలెనని ఒకమ్మాయి కింత ఆతురత 
ఎందులకు?” 


“ఒక అమ్మాయితండ్రి ఊరువిడిచి ల ఇంక ఆ ఇల్లు 
దోచుకొనవచ్చునని ఒక అబ్బాయికి అంత సంతోష మెందుకు? దారిలో ముళ్ళకంచెలు 
ఉన్నవని ఎరుగడుకాబోలు!” 


ఇంతలో సిద్ధార్థినిక అక్కడకు పరుగిడివచ్చి “అమ్మా! ఇద్దరు దొగలూ ఏదో 
ఆలోచించుచున్నారాో ఇంత తోడిదెంగలు ఎవరి "ఇంటిలో దొంగతనము చేయదలచు 
చున్నారు!?” 


నాగ: ఒసే చెల్లీ! అన్న దొగతనముచేసి రాగా; ఆ సంగతి తెలిసి అన్నను చివాట్లు 
పెట్టుచున్నాను. నీవుకూడ తప్పనిచెప్పు. అన్న దొగతనము సంగతి విని అమ్మయు, 
నాన్నయు ఎ మందురు? చుట్టములలో తలవంపు 


సువర్ణశ్రీ: (విరగబడి నవ్వుచు) 


పట్టుడి దొగ నో ప్రజలార మీరు! 
కట్ట ముడి కొట్టుడీ కట్టిడివాని! 


ర 


ద్ధాః నాకు చెప్పవా అన్నా ఆ విచిత్ర మేమిటో? 
నాగ: ఉండవే చెల్లీ; నీవు చిన్నబిడ్డవు. నీ కెందుకే ఈ విషయము లన్నియు? 
సిద్దా: అన్నా చూడు! నాగ: నీవు అమ్మదగ్గరకు పోయి, అమ్మఒడిలో పండుకో. పెద్ద 


యట 


వారి సంగతులు ని కెందుకే? 
సువర్ణ: 


ఓహోహో 

పెద్ద ఒకతె వచ్చెనండి 

సద్దు చేయరాదు పొండి 

వడ వడ వడ వణికిపోవు 
ముడతలైన దేహముతో 

ఓ హో హో పెద్ద ఒకతె వచ్చెలెండి. 


సిద్ధా: (విరగబడి నవ్వుచు, చప్పట్లుకొట్టుచు) 
ఓహోహో! 

ముసలి అవ్వ వచ్చె రండు 

ముసలికథలు చెప్పరండు 

ఊం ఊం! ఊం ఊంశొట్టుచు 


ఓ హోరండు! బాలలెల్ల 
ఓహో రండు బాలురెల్ల! 


సువర్ణ: నాయనగారు ఈపాటికి ఎంతదూరము పోదురు? 
నాగ: విదిశాలిపురము. 


సిద్ధా: గోదావరికడకు. 


నాగ; (వణుకుచున్నట్లు నటించుచు) విదిశాలికి, గోదావరికి ఎంత దూరము 
మనుమరాలా? 


సిద్ధా: అమ్మమ్మా! ఆరుక్రోశములు. 

నాగ: (వణకుచునే) నీకు లెక్కలు సరిగా వచ్చునా? 

సువర్ణ: మా అమ్మాయి బాగుగా చదువుకొనుచున్నది అమ్మమ్మా 

నాగ: ఒరే పసికుజ్ట్జ! నీవు మాటలాడకు. క్రోశ మనిన ఏమిటి పసిదానా? 
సిద్దా: గోరుతము. 

నాగ: అర్థము సరియే! లెక్క చెప్పుము. 


సిద్ధ: అలాగునా, అమ్మమ్మా! ఇరువదినాలు గంగుళము లొక హస్తము. ఎనిమిదివేల 
హస్తములొక కోశము. రెండుక్రోశము లోక గవ్యూతి. రెండు గవ్యూతు "లొక్క యోజనము. 
నాలుగుహ స్తము లొక ధనువు. వేయిధనువు లొక గోరుతము. 


సువర్ణ: బయలుదేరిన యామములోనే గోదావరీతీరమునకు బోవుదురు గాబోలు! 
నాయనగార్‌ంటికడ లేరు. ఈ గృహయజమానిని నేను. బాలికలారా! మీ మీ మందిరములు 
చేరుకొని ప్రార్థనలు చేసికొనుడు. నేను అర్చన చేసికొనవలయును. 


నాగ: ఓసి చెల్లీ! అన్న హిమబిందు హృదయము తస్కరించుకొని వచ్చినాడు. 
తలవరులకు తెలిసిన ఏ మందురు? 


సిద్ధా: ఏ మందురు? 


ల్రో 


వర్ల: మీ ఇద్దరికీ నోటితాళములు వేయుదురు. 


రి 


సిద్ధా: అన్నా ఏదీ హిమబిందుహృదయము చూపెట్టవూ మాకు? సువర్ణ: ఈ 
పిల్లల బాధ పడలేకున్నాను, భగవాన్‌ నన్ను రక్షింపుమయ్యా! 


రక్షింపుమయ్య రమణిరాక్షనుల బారి నుండి 

వీక్షింపుమయ్య వేదనపడుపురుషుల దయతో! 

నాగ: శిక్షింపుమయ్య చేడెలహృదయము ముచ్చిలించు చెనటుల, 
శిల్చులైన నేమి వారు.... 

సువర్హక్తీ యచ్చటినుండి పారిపోయెను. నాగబంధునిక పాట నాపెను. 


సువర్ల్ణశ్రీ పోయి స్నానమాచరించి మహానన గృహమునకు ప్రక్క భోజనశాలకు బోయి, 
ఎట్లెట్లో రెండు మెతుకులు నోటవైచుకొని, తన శయనమందిరము చేరెను. నిద్దురపట్టదు. 
హిమబిందు తన ఆత్మేశ్వరి యగుట నిజమా? అది ఎట్లు సాధ్యమగును? మహారాజుల 
తనయలైనను తనబోటివారిని క్రీగంట చూడ నంగీకరింతురేమో కాని చారుగువుని 


కొమరిత? 


ఇది యంతయు భ్రాంతి కాదుగదా! ఒకవేళ.... ఒక వేళ.... ఆ బాలిక వారి శకటమును, 
ఎద్దుబండ్ల పందెమున 'నోడించినందుకు తన్ను పరాభవము చేయదలంచి ఈ విచిత్రనాటక 
మాడినదా?.... అయినచో నుత్తమవంశ జాతి యగు బాలిక తనకౌగిలి ఎట్టుచేరును? “నీవు 
నా ప్రాణమొవని బాసలాడ గలదా?.... కాదు, కాదు. ఏ మహత్తర విధి 'సంఘటననో యా 
బాలిక తన్ను ప్రేమించినమాట వాస్తవము. కల్లకపటము లెటుగని ఆ ప్రేమతరంగిత 
వీక్షణములు చూచియు, నా హృదయాధిదేవత 'నీంకను సంశయించుట మహాపరాధము. 
అతిమాత్ర మగు నాభాగ్యమును నమ్మలేని దుర్చలుడనై పోవుచున్నాను. నిజము దేవీ! ఈ 
దీనునకు నీవు ప్ర ప్రసన్నవైతివి. నిజము. 


ఈ విషయము తల్లికి చెప్పవలెను. నాగబంధునిక నిజమంతయు తెలిసికొన్నది. 
ఆమెవలన మాతృత్రీ యా విషయము వినుగాక! తండ్రిగారు ఊరలేరు. చారుగుప్తులవారును 
లేరు. ఆయన ఎట్లు ఒప్పుకొనును? కాని అల్లారుముద్దుగ బెంచిన బాలకోర్కె నాత డేల 
చెల్లింపడు? 


“ప్రేమదేవతా స్వరూపిణీ! సహస్రకోటి చంద్రకళామూర్తి! ఆత్మేశ్వరి! నా 
శిల్పకమలాలయా! ప్రసన్న వగుము. సేవాభాగ్యము ననుగ్రహించి నన్ను ధన్యునిజయము.” 
మూడవయామపు కుక్కటములు కృష్ణయావలిపల్లెలో నరచినవి. 


౧౯ 
శుక్రవారము 


“అమినతీ దైవ్యానివ గతాని ప్రమినతీ మనుష్యాయుషాని 
ఈయుషినా మసమా శశ్వతీనా మాయతీనాం ప్రథమోషావ్యశ్యాత్‌.” 


“దేవత సంబంధములగు వ్రతములను అనుకూలింపజేయుచు, మనుష్యులకు 
సంయోగవియోగములను కల్టింపుచు, ఇదివరకు కడచిపోయినట్టి, ముందు రాబో వునట్టి 
ఉషస్సులకు సాటియై యీ దినమునకు మొదటిదైన ఉషోదేవత మిగుల ప్రకాశించుచున్నది. 


ఆంధ్రరాజ్య  రమారమణి సర్వదిశలను _ ఆక్రమించుచున్నట్లు  ఉషోదేవి 
మందహాసారుణకాంతులు ఆశాంచలముల వ్యాపించుచున్నవి. ప్రతి శుక్రవారపు 
ఉదయమునను హిమబిందు చతుర్విధవురుషార్థ దాయిని అయిన మహాలక్ష్మికి పూజ 
సేయును. ఏ ఎ ధర్మము లెటుపోయినను వణిక్కులు 'మహాలక్ష్మీపూజ మానరు. 


మహాలక్ష్మీ వణిజులయింట నెన్నడో వెలసినది. ఆ దేవి వణిజుల యాడుపడుచు. 
హిమబిందు శుక్రవారము ఉదయమున లేచును. చంపక, మల్లిక, దమనక, వకుళ, కేతకి 
ప్రముఖ తైలములతో, పుప్పొళ్ళనలుగులతో పరీమళ జలంబుల నభ్యంగన మాచరించి, 
సుదీర్లకుంతలముల చిక్కుతీయించుకొని, వదులు వాలుజడ వేయించుకొని, 
పూజొవస్త్రములు ధరించి, బంగారు పూలసజ్ఞతో తోటలోనికి బోవును. 


మహాలక్ష్మీపూజకు ఆమెయే పూవులు, పత్రి కోయవలెను. ఈ శుక్రవారపు 
టుదయమున ఆమె బాలనాగిని వెంటగొని పుష్పోద్యానమునకు బయలు దేరినది. 
శుక్రవారము ఉదయము ఆ ఉద్యానవనమునకు రమ్మని బాలనాగి సువర్లశ్రీకి సందేశ 
మంపినది. తానేమి చేయవలెను? “ఓ మహాశిల్పీ! దివ్య సుందరమూర్తి! నీకును నాకును 


ఇంతటితో చుట్టరికము చెల్లిపోయినది” అని చెప్పవలయునా? ఈ బాలకుని, ఈ 
మనోహరుని, ఈ దేవతామూర్తిని ప్రేమింపక తాను బ్రతకలేని మాట నిశ్చయము. తన 
హృదయమప్పుడే స్థాణుత్వము వహింప నారంభించినది. ఈ రెండు మూడు దినములలోనే 
తాను చిక్కిపోయినది. భోజనము సహ్యమగుటలేద్దు. దేహమునకు, మనస్సునకు, ఆత్మకు 
ఈశ్వరుడైనవాని వదలి పరపురుషుని ఏ స్తీ స్పృశింపగలదు? నాయకునిగా 
భావింపగలదు? అతడు మహారాజగుగాక, చక్రవర్తియగు గాక, భగవంతుడే యగుగాక! 


తండ్రి యాజ్ఞను తాను జవదాటలేదు. ప్రత్యక్ష భగవంతుడు తండ్రి గాదా! తన 
జీవితమున కాధారభూతుడు జనకుడు. అతని ప్రతిరూపము తాను. ఆయన ఆజ్ఞ తనకు 
అనుల్లంఘనీయము! అయిన నేమి? ఎవరి మనస్సువారిది. ఎవరి ఆత్మ వారిది. తనతండ్రి 
యాజ్ఞచే తాను మహారాజ శ్రీకృష్ణ శాతవాహనుని ప్రేమింపగలదా? అయినను తండ్రికీ వెట్టీ 
యేమి? 


ఎట్లు నువర్లశ్రీని విడిచి తా నుండగలదు? అతనికన్నులలో తన చూపులు 
విరియింపక, ఆతని దేహకాంతులలో తనజీవకాంతులు మలచివేయక, ఆతని మాటలకు 
తన హృదయమును శ్రుతిచేయక, ఆతని ఆత్మలో తనాత్మ లయింపక మందభాగ్యయై ఎట్టు 
మనగలదు? జనకుని యాసలన్నియు తనపై నున్నది. ఈ కుబేరసంపదయు, ఈ 
మహదైశ్వర్యము చాలదా తనకు తనభర్తకు? మహారాజమషి హిషినై ఇంకను బ్రామి కొనునది 
యేమి? సువర్లశ్రీ విముఖమై, వాడబాతీ, ఎండిపోయిన తనహృదయమునకు 
మహారాజప్రాభవ మేమి రుచించును? అయ్యో! తండ్రికీ విషయమంతయు చెప్పుటెట్టు? 
తన ఏకపుత్రిక ఆంధ్ర సామ్రాజ్యసింహాసన మధిష్టించునని పుట్టెడాసతోనున్న ఆ వృద్ధుని 
హృదయము తననిశ్చయము 'విన్నచో భగ్నముకాక నిలుచునా? మదేకగతీయై, నన్ను 
బూవులలో నుంచి పెంచుచున్న ముదుసలి తండ్రి మాట కెదురాడి, ఆయనకు బ్రాణాం 
తకమైన ఘాతుకకృత్యము నే నెట్టు చేయగలను? తండ్రి జివితమునకిక మిగిలినది తన 
వివాహ సంతోష మొక్కటియే కదా! నా సౌఖ్యమునకై తండ్రిహృదయము భగ్నము 
చేయజాలను. బుద్ధదేవా! నీవే శరణు. నన్నును, నా జనకుని ఎట్లు రక్షింతువో! 


అక్కటా! తన సౌఖ్యము, తనతండ్రి సంతోషమేగాని తనహృదయాధినాధు డగు 
సువర్ణనుందరుని మాటయే మజచినది. తన్ను విడిచి తన స్వామి యొక ముహూర్తమైన 
జీవింపగలడా? దుర్విధీ! తన్ను గోటీశ్వరుని తనయ నేల చేసితివి? కోరిన "వరుని 
జెట్టపట్టలేని నిర్భాగ్యురాలికి యైశ్వర్యమంతయు నేటికి? తన్ను పరమదరిద్రురాలినైన 
జేయుము; తన స్వామినైన జేర్పుము. ఈ యాంధ్రసామ్రాజ్య వైభవము, ఈ జైత్రయాత్రలు 
తనకొటికే కల్పితములైనట్టు లున్నవి. దైవముగూడ తండ్రి సంకల్పమునకే తోడై 
ఆంధ్రసామ్రాజ్యమున కీ విజయపరంపరలు "సమకూర్చవలెనా? ఈ యాంధ్రసామ్రాజ్యము 
గాని, చారుగుప్త ఐశ్వర్యముగాని ఏ మహేంద్రజాలముచేనైన గొతతడ వస్తంగతమగునేని 
తనకి సంకటము తప్పిపోవును. 


“బుద్ధదేవా! నీవేశరణు. అబలను, అల్పబుద్ధిని నాకు మార్గము జూపుము, నా 
స్వామిని రక్షింపుము తండ్రిసంతోషమా, మా యిరువురి సౌఖ్యమా?” " 


ఈ దీర్హ విచారమువలన నేమి ప్రయోజనము? ఏది యెట్లు కానున్నదో అట్లగును. 


తుదిసారి ఆ పవిత్రమూర్తిని ఆ యకలంక సుందరుని, చిరుమబ్బుముంగురులు 
మూగు నుదుటివానిని, సర్వదిశలే మూర్తీ భవించి సర్వకాంతులే పుంజీభవించి వెలుగు 
కన్నులవానిని, శిల్పదిక్షితుడగు ఆ మనోహరు నొక్కసారి దర్శించి ఆతనిపాదములు 


కన్నులకద్దుకొని, కడసారి కడసారి చూపు చూచి, అతనికడ సెలవువుచ్చుకొందును. 
తరువాత భారము తండ్రిది, భగవంతునిది. 


ఆమె మెల్లమెల్లగా తోటలోనికి అడుగులిడినది. పూవులు అంద ముల 
నొలుకబోసుకొనుచున్నవి. వసంత, గ్రిష మధ స్థమగు ఆ దినములు మృదు మధురములై 
మత్తిలజేయుచున్నవి. కలలోవలె ఆ తోటలో చరించుచున్నదాబాల. బాలనాగితో 
మాటలాడదు. ఏదియో పూవు గోయును. అది బంగారు సజ్జలో వైచును. 


ఇంతలో సుడిగాలివలె,  గ్రహణమువిడిన సూర్యుని కాంతివలె, వేసవి 
సాయంకాలమున చుటుక్కున తిరిగిన సముద్రజంరూనిలమువలె, నిధుల దెరచిన 
రత్నముల కాంతివలె నెచ్చటి నుండివచ్చెనో సువర్లశ్రీ కుమారుడు హిమబిందును బిగియార 
కౌగిలించుకొని తనహృదయమున కదిమివేసికొనెను. 


అప్రయత్నముగా హిమబిందుచేతు లాతని చుట్టివెసినవి. దివ్యసురభిళగాఢ 
పరిష్వంగములోవారిరువురును సర్వమును మరచిపోయిరి. బాలనాగి చల్లగనొక 
పూలపొదరింటిమాటున నిలుచుండిపోయినది. తండ్రిమాటలన్నియు మాయమైపోయినవి. 
ఆ పవిత్రక్షణ మొక విశ్వమే అయినది. ఇంతలో ఆ మధురాతిమధుర వైవశ్యమునుండి 
ఆమెకు మెలకువ వచ్చినది. ఆమె చటుక్కున ఆతనికౌగిలి సడలించుకొని దూరముగబోయి 
కన్నులవెంట జలజల బాప్పబిందువులు ఒలికిపోవ నవనత వదనయై నిలిచినది. 
పూలసజ్ఞలోని పూలన్నియు నేలపై నొలికిపోయినవి. 


సువర్ణశ్రీ అత్యంతాశ్చర్యము నొంది యామె గాఢవిషాదమును పరికింపుచు “ఏమిది 
హిమా!” అని దగ్గరకు చెరి యామెభుజముపై చేయివైచెను. ఆ స్పర్శతో ఆమెకు మరల 
మెలకువ వచ్చెను. ఆతని చేతులు నెమ్మదిగ భుజములనుండి తీసివేసి వెనుకకు జరిగి “ఈ 
జన్మమునకు ఇది తుదిసందర్శనము. ఏ పాపపు విధి బలవత్తరాదేశముననో యీ 
విషాదసంఘటన మన కిరువురకు సంభవించినది” అని యెలుంగు రాలుపడ పలికి 
శోకావేగమున మారు మోమైనది. 


“ఏమి, హిమా! నీవు నాతో మేలమాడుచున్నావా? నన్ను పరీక్ష చేయుచుంటివా? 
సర్వభూతములు, సర్వదేవతలు సాక్షిగ చెప్పుచున్నాను. జన్మజన్మలకు నీవే నా ఆత్మేశ్వరివి. 
జన్మపరంపరాంగతమైన మన యీ బంధము సనాతనము, నిత్యము. మనకింక 
వియోగమెట్లు? అత్మాంబుజ తరణివి, సౌందర్యాధిదేవతవు, శిల్పరాజ్య రమవు, నా దేహ 
మనఃప్రాణములకు ఏడుగడవు నాకు నీవు ఒక్కతెవు -” 


ఇంతలో బాలనాగి వారిని దరిజేరి “అయ్యవారూ, అమ్మాయి గారితో 
చారుగుప్పులవారు నిన్ను శ్రీకృష్ణశాతవాహనమహారాజునకు మహారాణిగా _నొనర్చ 
దలచినోనని జైత్రయాత్రకు వెడలిపోవుముందు చెప్పి ప్రయాణమైపోయినారు. మీరు 
చిన్నలయ్యు గుణముల పెద్దవారు. ఈ యమ్మ తండ్రీచాటు బిడ్డ. మీరు తొదరపడక 
ధైర్యముగా నుండుడు. రేపే మగునో మనకు తెలియదు. ఈ కష్టము లిట్లె యుండవు. 
రిరువురు సమ్మాళించుకొ నవలెగాని సాహసము తలపెట్టకుడు” అనుచుండ హిమబిందు 
తటాలున దానిచేతిలోని పూలసజ్ఞగైకొని “బాలనాగీ! ఇంచుక నిలువవే. నా మనోనాథుని 
కడసారి పూజింతును. ఈ జన్మమునకు నాకిదియే చరితార్థత” అనుచు నా పూవులతో 
సువర్ణశ్రీపాదములు పూజించెను. అందు రెండుపూలు “కనుల కద్దుకొని కీల్లంటున 
దురిమికొనెను. 


సువర్లశ్రీఅట్టే మ్రాన్సడి నిలిచియుండెను. హిమబిందు చూపులతో ననుజ్ఞ వేడి, 
బాలనాగీసవాతయై గృహాభిముఖియై అల్లనల్లన నేగెను. 


ఆతని కొడలు తెలియునప్పటికి ప్రొద్దుపడమర తిరిగినది. శూన్య విలోకనముల నా 
వనమెల్ల నెవరికొరకో వెదకుచు నాతడు అచ్చోటు కదలి యేగెను. 


౨౦ 
ఆనందులువారు 


హిమబిందు ఎట్టు చేరినదో తన మందిరము. బాలనాగి ఆమెను ఎత్తుకొని నడచినది. 
చెలులంద రా విషయము తెలిసి పరుగిడివచ్చినారు. ఆమెను పూవుల ప్రోవునుబలే 
ఎత్తుకొని శయనమందిరము జేర్చి తల్పమున పరుండబెట్టిరి. వికారము లేమియు 
లేకపోయినను ఆ బాలిక చైతన్యరహితయై పడియున్నది. 


వార్త అందినవెంటనే ఆనందులవారు తేరెక్కి పదినిమేషములలో వాలినారు. ఈలోన 
బాలనాగియు, ముక్తావళీదేవియు పన్నీరముతో హిమబిందు నుదుటిని తడుపుచు 
ఉపచారముల జేయుచునే యుండిరి. 


ఇటుల జరుగునని ఆనందులవారికి దెలియును. ఆ బాలిక జీవితములో 
ప్రణయాధ్యాయము ప్రారంభించినదని ఆమెనాడిని పరీక్షించిన మొదటి నిమేషముననే 
ఆయన గ్రహించినాడు. ఆమెను మహారాజ్ఞిని జేయ నిశ్చయించితినని చారుగుప్తుడాయనకు 
జెప్పెను. శ్రీకృష్ణశాతవాహనుడు ఈ వణిక్సార్వభౌముని జామాత యగును. ఆ బాలకుడు 
సుందరమూర్తి, ధీరోదాత్తుడు. అట్టియువకుని ఈ బాల ఏల ప్రేమించలేదు! ఆడువారిచిత్త 
వృత్తులన్నియు గూఢతిగూఢములు, చిత్రాతిచిత్రములు. 


ఆయన వచ్చియు రాగానే మంజూషనుండి స్పాటిక కరండుకతీసి, చిటికెడు నస్యము 
నామెనాసికారంధ్రములకడ నుంచెను. ఆ గాలి లోనికి బోయి వెంటనే పెద్దపెట్టున తుమ్ముచు 
హిమబిందు లేచి కూర్చుండినది. 


“ఏ మిది బాబయ్యగారూ?” 
“ఏమియు లేదు తల్లీ! బాలనాగీ! అత్తగారు! మీరంద రావలికి పొండు.” 


అందరును వెడలిపోయినారు. ఆనందులవారు, తమ మంజూష సర్దికొనుచు, 
అలవోకగా “తల్లీ! ఆ బాలకుడు ఏ మనినాడు? ఆతడు ఎక్కడికైన పోవలసివచ్చినదా?” 
యని ప్రశ్నించెను. 


హిమబిందు నీరసపు చిరునవ్వు మోమున ప్రసరింప “బాబయ్యగారు! మీదంతయు 
ఒక చిత్రము. ఏదియో తలతిరిగినది, పడిపోయినాను. నాయనగారు వెళ్ళినారన్న దిగు 
లింకను నన్ను వదలలేదు. రెండు మూడురోజులలో భయము తీరిపోవును” అని బదులు 
పలికినది. 


“ఓసి వెజ్జితల్లీ! ఎవరిదగ్గరనైనను దాగునుగాని నీ రహస్యములు నాకడ దాగవు. 
నీనాడి ప్రణయనాడి. అదియుగాక, నీ చిత్తవృత్తి తెలుసుకొనుట  వైద్యునకు 
ముఖ్యావసరము. బాలనాగి నీకు ఆంతరంగిక సేవకురాలు. ఆమెనీగోడు వినును. నీబాధకు 
శ్రుతిగ ఆమెయు బాధపడును. అంతియే కాని ఆమె నీకు సహాయ మేమి చేయగలదు? 


నేను ఒక్కవైద్యుడనేనా నీ విషయమంతయు నీతండ్రికి తెలియదేమోకాని, నేను నీ 
వింతయున్నప్పటి నుండియు సంపూర్ణముగా నెరుగుదును. హిమ! నీవు ప్రేమించు బాలకు 
డెవ్వరు? ఆతడు నిన్ను తిరిగి ప్రేమించుచున్నాడని నీలోని ప్రతియణువు స్పందించు 
చున్నదా? నీవు శ్రీకృష్ణశాతవాహనుని ప్రే ప్రేమించుటలె దని నేను స్పష్టముగ చెప్పగలను. నీవు 
వేరొకబాలకుని గాఢముగ ప్రేమించుచున్నావు. వట్టిప్రీమయే కాదు తల్లి, ఆబాలుని నీవు 
ఆత్మనాథునిగ, ప్రత్యక్షదైవముగ పూజచేయుచున్నావు. కాబట్టి నా కాబాలు డెవరో 
చెప్పుము. నాకితరులు చెప్పుటకంటె నీవే చెప్పరాదా?” 


హిమబిందు ఎంతయో సిగ్గుపడినది. వెలవెలబోవు నామెమోము మధురకాంతులచే 
వెలిగిపోయినది. దరహాసము లామె యధరోష్టాంచలముల కాశీరత్న కుసుమములవలె 
నృత్యములాడినవి. 


“బాబయ్యగారూ! ధర్మ....నం....దు....ల...” 


“ధర్మనందులవారి అబ్బాయి సువర్లుడా? ఈ జంబూద్విపమునందటి అందకాడు 
లేడని నామతము. మహాశిల్సి. ధర్మనందిని మరపించును. తల్లి! ప్రస్తుతము మనమున 
నెట్టి యాలోచన లుంచుకొనకుము. భగవంతునిపై భారము వైచి నిశ్చింతముగా నుండుము. 
నీకు వచ్చిన భయములేదు. నేను నీపక్షమున ఉన్నాను. భగవత్సంకల్ప మెటు లున్న నటు 
లగును” అని చెప్పి, ఆనందులవారు ఏదో రసాయనమును మాత్రలుకట్టి యామెకు 
అపస్మారహారకముగా, చిత్తశాంతికి, నరముల పుష్టికి ఇచ్చెను. 


హిమబిందునకు కావలసినది మందులు కాదు. ఆమెకోరిక నెరవేరుటయ! అదియే 
అమృత మామెకు. చారుగుప్పునికోరిక అవితథమైనది. అతడు కొన్నిసంవత్సరము 
లాలోదించి ఈ నిర్ణయమునకు వచ్చియుండును. అందుకై ప్రయత్నము లెన్నీయో 
చేసియుండును. అతనిలో యుగంధర శక్తియు, చాణక్య ప్రతిజ్ఞయు రెండును ఉన్నవి. 
యౌగంధరాయణుడు అతనికడ పాఠము నేర్వవలయు. 


ఆనందులును, చారుగుప్తుడును, ధర్మనందియు, వినీతమతియు చిన్ననాటి 
నుండియు ఎంతో స్నేహమున మెలంగెడివారు. _చారుగుప్పుడును, ధర్మనందియు 
వియ్యమందుట లక్ష్మీసరన్వతు లేకమగుటయే! కూతును రాజ్యలక్ష్మినిచేయ ప్రతిజ్ఞ 
బూనుకొన్న చారుగువుని మనసే గారు త్రిప్పగలరు? అది యటులుండ ఈ బాలిక మహారాణి 
కానెంచక, ఇంత బేలయై యీ పేదశిల్సిని వరించినదేమి? వైచిత్ర్యమా! నీవ స్త్రీజాతివి. ఈ 
పరిణామ మెట్టు సంభవించినది? ఇది దైవఘటన! చారుగుప్పుడేమి, శ్రీముఖశాతవాహను 
డేమి! ఎవరు ఆ దైవఘటనకు ఎదురేగ గలరు! ఈ బాలికను ప్రజ్ఞాదేవి లీలాపద్మమువలె 
కాపాడవలయును. . విధివిధాన మెట్టున్ననట్టగును. 


అని ఆలోదించుచుండగనే హిమబిందు “బాబయ్యగారూ! నేను మీ ఇంటికివచ్చి 
పదిదినముల పాటుందును. మీ అమ్మాయి నాగనిక మొన్న మా ఇంటికి పేరంటమునకు 
వచ్చినప్పుడు తనతో నాలుగునాళ్ళుండు మని మరియు మరియు వేపికొని తినినది. అది 
కాపురమునకు వెళ్ళినతరువాత ఇప్పుడేకదా పుట్టింటికి వచ్చుట, త్వరలో చక్కని పాప 
నెత్తికొనును. బాబయ్యగారూ! నాగనికకు అంత దూరపుసంబంధముచేసీనారేమం ?” అని 
యడిగినది. 


“తల్లీ ఆతడు చోళమాండలికునితో ఇక్కడకు వచ్చినాడు. కంచీపురవాసి. ఉత్తమ 
బ్రాహ్మణవంశమువాడు. వారి ముత్తాత శ్రీకాకుళము నుండి కాంచీపురము వలన పోయి 


అచ్చట ఆయుర్వేదాశ్రమము నిర్మాణ మొనర్చినారు. ప్రసిద్ధవైద్యులు. అశ్వినీదేవత లిరువు 
రొకరై జన్మించిన మహాశక్తి సంపన్నులు. ఈ బాలు డింకను శిశువుగ నున్నప్పుడు ఈతని 
తండ్రి అడవులకు ఓషధులకై పోవగా ఉన్మదదంతావళ మొకటి ఆయనను మడియించినది. 
అంతట మా ఇంటి కాతడు శిష్యుడై వచ్చినాడు. అతని నాగనిక ప్రేమించినది, నాగనిక 
నాతడు ప్రీమించినాడు.” 


“నాగనిక అదృష్టవంతురాలు. మా బావగారు వచ్చినారా, బాబయ్యగారూ?” 


“రాలేదు. వేసవికాలమువెళ్ళిన వెనుక వచ్చునట. ఇక్కడ ఎండ లెక్కువగాదా తల్లీ! 
ముక్తావళీదేవి అత్తగారును, నీవును రేపు ఉదయము మంచిది. అప్పుడు రండు. ఈ 
సాయంకాలము నాగనికయు, మీ పిన్నియు నిక్కడకు వచ్చెదరులే.” 


ఆనందులవారు వెడలిపోయినారు. ఆనా డాంధ్రమహాసామ్రాజ్యము నందు 
ఆయుర్వేదము మహాచ్చదశయందుండెను. త్రాచుపాముకాటు నందిన వానిగూడ 
వైద్యముచే బ్రతికించుట ఆనాటి వెజ్జులకు మంచినీళ్ళ ప్రాయము. 


ఆనందులవారు అఖండకీర్తి గడించిన మహావైద్యులు. ఆయన ఎట్టి వ్రణమునైన 
శస్త్రచికిత్సచే మాన్సగలరు. ఎముకలు కట్టగలరు. మెదడునకుగూడ శస్త్రచికిత్స చేయగలరు. 
ఆయన కుదర్చలేని వ్యాధిలేదు. ప్రాణము పోయలేని దొకటే ఆయన లోపము. 


౨౧ 
ప్రణయ భంగము 


సువర్ణ్లకుమారుడు విహలచిత్తుడై చుక్కానిలేని నావవలె తిరిగినాడు. ఆతనికి 
మతిలేదు. ఆతడేమి చేయవలెను? బాలికలవలె కన్నులనీరు సంతత ధారగా ప్రవహింప, ఆ 
ధారతో మేళవించి ప్రాణాలు ప్రవహించి పోవునందాక కృశించుట ధీరస్వభావము గాదు. 
వెడనవ్వుతో, వెర్రివెర్రి మాటలతో, చెదరిన జుట్టుతో, అస్థిమితహృదయముతో 


నున్మత్తుడగుట లఘుమనస్కునికి జెల్లును. ఆశాభంగముచే రౌద్రమూర్తియై విలయావతారు 
డగుట కాతడు సాత్త్వికుడు. 


పవడములై, మసృ్ఫణములగు ఆతని వేలి గ్రోళ్ళు పల్లవ కోమలములగు 
పాణితలముల క్రూరముష్టులచే గాయము లొనరించినవి. ముత్యములై సొబగునవ్వుల 
పూలమొగలై, చంద్రకిరణముల సైదోడులగు ఆతనిదంతములు జపారుణము, 
కిసలయకోమలము నగు వాతెజను నెత్రు లురలజేసినవి. బోనున పెట్టిన అరణ్య 
మృగములలె ఆత డిటునటు తిరుగాడ జొచ్చినాడు. 


సైన్యములు బయలుదేరిపోయినవి. భేరీభాంకారములతో నీ సరికి గౌతమిని 
జేరియుండును. ఆ సేనలవెంటబోయి భగ్నము, శూన్యము నగు హృదయమును 
వీరరసమగ్న మొనర్పవలయు నను కోర్కె ఆతనికి బొడమినదీ. 


సువర్ణశ్రీ గంభీరుడు. ఆతని హృదయము ప్రేమరసపూర్ణ మయ్యును 
హావభావములను వ్యక్తము కానీయదు. ఆతడు హితమితభాషి. ఎన్నడైన ప్రియులతో 
సుకుమారముగా మేలమాడును. చిన్ని చెల్లెండ్రతో మాత్రము అరమరలెక చరించును. 
ఆతనినెయ్యమునకు, దియ్యమునకు జెల్లెండ్రే ఆలంబనములు. గురులయెడ వినీతుడు. 
తన వృషభములు, శిల్పపుం బనిముట్లే ఆతనిలోకము. రసభావ వశంవదుడై తద్రుపసిద్ధికై 
తన్మయత్వమున దిరుగు నా భావుకునకు నేడీ సంకటము గలిగినది. 


బొమ్మలపై మనసుపోదు. వృషభశాలకుపోయి తాను పెంచు చిన్న గిత్తలను, 
కోడెదూడలను గదిసి, వానితలతో దలనాని దుఃఖభారమును వానికి గొంత పంచిపెట్ట 
జూచెను. చెమ్మగిలిన కనులతో నవి యాతనిదెస గాంచి యూరకొన్నవి. శిల్చమందిరమున 
కేగి ఉపాస్య మగు దేవీమూర్తి కడ ప్రణమిల్లి, చేతులు మొగిచి “దే! అనుగ్రహించినదాన 
వింతలో మాజుమోమిడితి వెమి? ప్రసన్నవై, కరావలంబనమిడవా?” అని వేడి కొన్నాడు. 
“సీ సేవ మజచెదనని తలంచితివా?" ఏ పనిచేసినను నీ సేవయే అనుకొన్నాను. 
సర్వకర్మలను నీ సౌందర్యముతో నింపవలయునను కొంటిని. సమస్తమున నిన్ను నీయందు 
సమస్తమును జూతు ననుకొంటిని. నీ వింతలో ఈసుచెంది ఆగ్రహింతు వనుకోలేదు. నా 
ప్రేమభావమున కందితివని పొంగిపోవుచుండ నింతలో క్రుంగదీసితి వేమి? కానిమ్ము, 
దుఃఖముమాత్రము నాకెందుకు మార్గముకాదో చూచెదను. విరహాగ్ని పుటపాకమున 
కింకను వన్నెలు దిద్దుదును. నీ యగాధసౌందర్యతలములు స్పృశించుట కిదియే 
మార్గమేమో!” 


శక్తిమతీదేవి కుమారునిమార్పు చూచినది. ఆతడు పరధ్యానమున నుండుట 
వాడినమోము, యెర్రవారిన కన్నుకొలకులునై భోజనమునం దభిష్టము లేకుండుట 
గమనించినది. విద్యావంతురాలును, సాధుశీలయు, నిండు గుండెయునగు నామె ఆతడు 
హిమబిందును ప్రేమించుచున్న విషయము ఎరుగును. హిమబిందు తన యింటికి 


వచ్చినప్పుడు తనయం దెంత సౌహార్దము చూపినది! చనవు ప్రియమార సంచరించినది. 
సువర్ణ, ఆమెయు కలిసికొని స్నేహమున మాట్లాడిరనియు, దృఢనురాగపాశబద్ధులై రనియు 
నాగబంధునిక చెప్పినది. ఇప్పుడు వీనికి మరల నీ విచారమేమిటి? కృశించిపోవుచున్నాడు 
బిడ్డ, ఆమె నాగబంధునికను ప్రశ్నించినది. 


శక్తి: సువర్ణ మనస్సు పాడుచేసుకొనుచున్నాడేమీ తల్లి! 


నాగ: నాకూ తెలియదు. అడిగినా మాట్లాడడు. ఏదియో పని వంకతో ఎక్కడికో 
పోవుచుండును. ఒక చిత్రము లిఖింపడు. శిల్పశాలకు పోడు. 


శక్తిః[మహాలిని పిలు. నాగబంధునిక మహాలిని కొనివచ్చెను. 
శక్తి:బాలనాగితో మాట్లాడినవా మహాలీ? 


మహా: మాటాడినానమ్మా సువర్ణశ్రీకుమారుడే హిమబిందుకు ప్రాణమట. ఆతడు లేనిదే 
జీవింపలేనంత స్థితికి వచ్చినదట. వారితోటలో క్ష ష్టాతీరాన కలిసినారట. తండ్రి ఏదియో 
ఆదేశము నిచ్చినారట. గుండె వ్రయ్యలగునట్టు విచారమున మునిగి మూర్చబో యినదట. 
అతికష్టముమీద మరల సనువర్లుని తుదిసారి కలిసికొన్నదట. అదిమొదలు 
భగ్నహృదయముతో పడియున్నదట. 


శక్తి: ఏమది! ఈ విచిత్రసంఘటన ఏమైయుండును? 


మహాలి: ఏమోనమ్మా! చారుదత్తులవారి ఆనతి వీరి అభీష్టానికి తీరని 
ప్రతిబంధమైనదని బాలనాగి అంటుంది. "హిమబిందు తండ్రికి వ్యతిరేకముగా సంచరింప 
నిష్టములేక బెంగపెట్టుకొని కృశించుచున్న దనియు చెప్పినది. 


నాగ : హిమబిందు తండ్రిమాట జవదాటదు. మరి అన్నయ్యగతి ఏమగునో! 
నన్నుగూడ మొగ మెత్తిచూడడు. చెల్లాయి చెంతకువెళ్ళితే చేరదీసి పలుకరించడు. 
అదికూడా బెంగ పెట్టుకొన్నది. 


శక్తి : భయపడకు వెర్రితల్లీ! అన్నిటికి బుద్ధదేవుడే కలడు. 


౨౨ 
శ్రీకాకుళ ప్రయాణము 


శిల్పులు పిచ్చివారు. ఏదో ఆశయము కల్పించుకొని, ఆ ఆశయసిద్ధికై 
వేదనపాలగుదురు. 


ఏ చోట నున్నావొ? 

ఏ వీట నున్నావొ? 

నీ వెలుగు ధ్యానించి నిలువెల్ల కరిగితినె. 

నా హృదయమున వెలుగు 

ఊహదాటినమూర్తి 

ఎన్ని జన్మలు గడిచె, ఎన్ని యుగములు నడిచె? 
వెర్రికాదే వ 

వెలసితివి నే డనుట? 


ఆశయసాఫల్య మంద ది చేతులకు. 
సాధనయె తనవంతు, సిద్ధి తనయది కాదు, 
సిద్ధు లెవ్వారొ? 

ఆ సిద్ధి తానెట్టిదో! 


అని పాడుకొనుచు ఆశయసిద్ధికై ఎంత తపించినను అది లభ్యము కాదు. 
లభ్యమైనట్లు భ్ర భ్రమకలుగు నొకప్పుడు. అది వట్టి మరుమరీచికయే. 


ప్రేమభంగము సాధారణమానవులకు ఉత్తమగురువు. అందు రసస్వరూపులు, 
శారదామూర్తులగు కావ్య, శిల్ప, చిత్ర, గాంధర్వపతులకు మహాత్తము గురువు. 
హిమబిందుప్రెమ నవయౌవనదశపరిణతిమాత్రము. అది మరల సరికూర్చరాకుండ భగ్నత 


నొందినది. వారిప్రేమ భగ్నమయినంతనే సువర్లుని బాల్యమంతయు, విడిచిన 
వస్త్రమువలె జారిపడి పోయినది. ఆత డిప్పుడు ప్రపంచము నెదుర్కొను మనుష్యుడైనాడు. 


హిమబిందు తనది గాదు. మనము ప్రేమించిన ప్రాణి మనది యేల కావలయును? 
ప్రేమ యింత స్వార్థకలుషితమేమి! తాను ప్రేమించి ప్రేమమయు డగుట చాలదా? ప్రేమకు 
యింతకుమించిన “సద్ది యేల కావలయును? నాగబంధునిక, సిద్ధార్థినిక తన కూరిమి 
చెల్లెండ్రు. చెల్లెండ్రనుండి తా నేమి ప్రతిఫలము గోరును? అన్నా" యని నోరార వారు 
పిలుచుట చాలదా? రేపు తనచెల్లెండ్రకు బెండ్డియగును. వారు భర్తగృహముల కేగుదురు. 
అందులకు దన యభ్యంతర మేమి? తనకు బాధ యెందులకు? తమ యన్నాసెల్లెండ్ర బ్ర పీతి 
కందువలన గొలతగలుగునా? 


హిమబిందు శ్రీకృష్ణశాతవాహన మహారాజునకు దేవేరి యగును. ఆంధ్ర సామ్రాజ్య 
సింహపీఠ మధిష్టించును. తనకు సామ్రాజ్ఞి యగును. త్రా నా రాణికి భృత్యుడు, సేవకుడు, 
నమ్మినబంటు నగును. ఆ దేవి తన సేవ లందుకొనును, తన్న నుగ్రహించును. ఇంతకంటే 
తన కేమి కావలయును? 


ఆంధ్రసామ్రాజ్ఞిని దాను శిల్పించును. కత్తి చేబూని ఆంధ్రస్తామ్రాజ్యము విస్తరిల్లజేసి, ఆ 
దేవిపాదములచెంత దాను కానుకపెట్టును. సువర్ణా! నీప్ర ప్రమ కింతకంట్‌ నేమి 
కావలయును?” నేను రసభావప్రబోధితుడనై, రసపరతంత్రుడనైనపుడు సృష్టి యేల 
సేయవలయును? నాలో నేను ఆనందించి తృప్తిచెందరాదా? అట్లు కాదు. నా 
రసభావమూర్తిని నేను చూచుకొని, నాదియని చెప్పికొని మురిసిపోవలెను. “ఎందరో శిల్పులు 
రచించిన శిల్పములుగాంచి నే నానందింతును. కాని నా కంతటితో తృప్తిలదు. 
నాయానందమును నాశిల్పమున జూచుకొనవలయును. నా ప్రేమమును నాసంతానమున 
బ్రత్యక్షము జేసికొనవలెను. 


“ప్రేమయే ఆనందము. ఆనందమే ప్రేమ. ప్రేమకు బరిపూర్ణత దాంపత్యమునందే 
సిద్ధించును! ఆనందమే సృష్టికి కారణ మగునేని ప్రేమ కంటే సృష్టికర్త మరియెవరు? 
నాశిల్పసృష్టి సృష్టియే కాదు. నాకు సాధనములైన శిలలు, వర్ణములు, టంకములు, 
శబ్దార్థములు నావి కావు. వానిని నావిగా నెంత మలచుకొన్నను వాని స్వభావము మాటదు. 
వానిలో నాయానందచ్చాయలుమాత్రమే కనిపించునుగాని నెను గాన్పించను. 


ప్రేమానుగృహీతుడ నగుదునేని నేను నిజముగా స స్త్ర హే కర్త నగుదును. భావైక్యము 
ఐక్యము గాదు. మరియొక శరీరముతో, ప్రాణముతో, మనస్సుతో నే నైక్యము 
సంపాదించవలెను. ఆ యైక్యావేశమున మాయిరువురివ్యక్తులు లీనమై ఆనందమున 


గరగిపోవలెను. ఆ యానందఫలమే సృష్టి. నువర్ణా! నీవా భాగ్యమునకు నోదుకొనలేదు. 
పరమపవిత్రము, అత్యుదారము, సర్వోత్తమ మగు" మధురభావము నీకు దూరమైనది. 


“మనోవాక్కులచే నాతో నైక్కమందిన దేవిని నేను విడనాడు టెట్లు? వెర్రివాడా! సువర్ణా 
విడుచుటకు, విడవకుండుటకు వెవడవు? ఆదేవి పరమానుగ్రహ మెట్లున్నదో! ! 


“నిజము, దేవీ! మహారాజ దేవేరి యగుటయే నీ కభిమతమేని, పిత్రాజ్ఞానువర్తనమే 
నీకు శాంతినిడునేని నీ శాంతినాఖ్యములకు నే నడ్డురాను. నిన్ను శిల్పించుకొ మ సేవించికొని 
నీకటాక్ష లేశమున కర్తుడనగుదు నేని నా కదియే స్వర్గము. నాసన్నిధానము, నా 
సామీష్యము, నాసేవ 'నీ శాంతికి భంగము గూర్చునేని నా కదియును వలదు. దేవి! 
ఆజ్ఞాపింపుము. ఏ మారుమూలనో తలదాచుకొందును. నీయెదుట బడను, నీవీక్షణ చంద్రా 
తపము జొజరాని చీకటిగుహలలో వసింతును. నాకళాపీఠమున నున్న నీమూర్తియే నాకు 
జాలును. నాదేవికి మందిరమగు నా మనోగుహలోనే నేనును వసీంతును. నాకా 
ఏకాంతము చాలును. అచటి నాదేవి నాది!” 


ఇట్లు మనోరథప్రవాహముల మునిగితేలుచుండ శక్తిమతి కుమారుని కడకు బోయి 
“నాయనా! అన్నము తినుట మానినావు. ఏమిటీ నీ హృదయమున బెంగ? 
మీనాయనగారు నిన్ను తక్కినవిద్యార్థులకు సహాయముచేయుమని ఆజ్జయిచ్చినారు. 
శిల్చగృహముల సమీపమునకే వెడలవు. శూన్యహృదయుడవై అటుల 
పండుకొనియుందువు. ఆనందుల వారికి వార్త నంపెదనన్న వలదందువు. కళ్ళు 
గుంటలుపడినవి. ఇంకను ముక్కుపచ్చలారని చిన్నవాడవు. ఎందుకు బాబూ నీ కింతబాధ? 
నామాటవిని నాలుగు దినములు కాకుళము చిన్న మామయ్యగారి ఇంటికి 
పోయిరాకూడదూ? సముద్రపుగాలి నీకు పడును, మీపిన్ని కంటకశాలకు రమ్మని 
ఎన్నిసారులో పిలువనంపినది. మీపిన్ని కొడుకు ఒక నెలదినములు అన్న వచ్చి 
కంటకశాలలో ఉండకూడదా? నాకు కొన్ని శిల్పమర్శములు చెప్పకూడదా? అని కమ్మ 
వ్రాసినాడుకద. అక్కడకుపొమ్ము. నీవిట్లు బెంగపెట్టుకొని కూర్చుండుటవలన నాకు 
మతిపోవుచున్నది. వరప్రసాదమువలె నీ వొక్కడవు నా కడుపున పుట్టితివి. నిస్థితిని జూచి 
నాకు దడవచ్చుచున్నదిరా బాబూ!” అన్నది. 


“నాకు ఒంట్లో ఏమీ జబ్బులేదు, బెంగ లేదు. ఎందుకు నీవు దిగులు పడతావు 
అమ్మా!” 


“నాకు అన్నియు తెలియవచ్చినవిరా బాబూ! అన్ని విషయములు భగవానుని 

ఇచ్చచొప్పున జరుగును. సుఖములు, దుఃఖములుకూడ మనలను పరీక్షించుటకే వచ్చును. 

ఈ జగమే దుఃఖము. ఈ జన్మ దుఃఖము. ఇచటి సంఘటనలన్నియు దుఃఖములు కావా? 
నాన్నా! ఈ కామదేవుని ప పరీక్షలో నెగ్గినవాడే భక్తుడు. నీవు తప్పక శ్రికాకుళమునకు పొమ్ము. 


“సిద్ధార్థినికను తీసికొని పోయెదను.” 


“సరే అది ముందే ప్రయాణమగును. అన్నగారిమీద ఈగ వాల నీయదు. నిన్ను 
గురించి అక్క సెల్లెండ్రిద్దరు ఒక్కటే వాదన. మంచి ముహూర్తము చూచి బయలుదేరి 
వెళ్ళండి బాబూ!” 

మరునాడు సువర్లశ్రీ చెల్లెలు సిద్ధార్థినికను తోడ్కొని, శకటము నెక్కి ధాన్యకటకము 
నుండి రాజమార్గమున “ప్రయాణము సాగీంచెను. ఆ బండికి నాలుగు ఎద్దులు కట్టినారు. 
అది చిన్నగదియంత యుండెను. ఆ బండిగూటికి వాతాయనము లున్నవీ. ఆ బండిలో 


కూర్చుండుటకు తూలికాసనము లున్నవి. పండుకొనుటకు ఈవ లావల పరుపులున్నవి. 
మధ్య పెద్దకరండములలో పళ్ళు, శక్తిమతీదేవి స్వయముగచేసిన తినుబండారము లున్నవి. 


బండివెనుక రెండుజతల ఎడ్లు, ఇరువురు గోపకులుకూడ బయలు దేరిరి. ఎడ్లకు 
వలయు, జొన్న, చొప్ప, కందిపొట్టు, ఉలవలు, తిలపిష్టము మొదలైనవి బండి అడుగున 
నున్న యరలలో నుంచిరి. 


ఆ ఉదయము ధాన్యకటకమున బయలుదేరి రెండవయామము సగము 
జరుగునప్పటికి బండినాగగ్రామము వచ్చినది. అచ్చట వారు సత్రమున దిగిరి. సువర్ణుడు 
సన్నని బియ్యము అన్నమువండెను. కూడ కొని వచ్చిన కాకరకాయలతో కూరవండను. 
కూడవచ్చిన బుద్దగోపుడు గ్రామము లోనికి పోయి కత్తికితెగని పెరుగు పట్టుకొనివచ్చెను, 
ఈలోన గోపకులకు చిత్రగోపుడు వంటచేసెను. సువర్ణశ్రీ పచ్చి పులును చేసెను. ఉప్పును, 
మిరియముల పొడిని వేసి సుగంధపు బొడిని జల్లిన ఆ పులుసు సిద్ధార్ధినికకు గోపకులకు 
అమృతోపమానమై యుండెను. తల్లి ఇచ్చిన పచ్చడులను నంజుకొనిరి. 


భోజనము లైనవెనుక ఎండ మిక్కుటిముగ నుండుటచే వారంద రాసత్రమున 
సాయంకాలమువరకు విశ్రాంతితీసికొ, ని, గాలి తిరిగి చల్లపడ గనే, ప్రొద్దు మూడు గడియ 
లున్నదన ప్రయాణమును మరల సాగించిరి. అక్కడనుండి రాత్రి జాముపొద్దుపోకుండగనే 
పాటలపురము (గుంటూరు కడ చేబ్రోలు) చేరినారు. ఆ రాత్రి అక్కడ విశ్రమించి, ఉషః 
కాలముననే బయలుదేరి మధ్యాహ్న భోజనమునకు ధనదుపురము చేరినారు. 


ధనదువురము చేరునప్పటికి సముద్రపుగాలి ఎత్తివేయుచుండెను. 


ఆ మారుతములు సువర్ణశ్రీకుమారునికి హృదయవేదన మరింత ఇనుమడింప 
జేసినది. అచ్చట దగ్గరచుట్టములు చాలమంది యుండుటచే సువర్ణశ్రీయు సిద్ధార్థినికయు ఆ 
మహానగరమందు మూడురోజులుండిరి. 


ధనదుపురము (చందవోలు) ఇక్ష్వాకులమండలమునం దున్నది. గొప్ప వర్తక కేంద్రము. 
అనేకులు కోటీశ్వరు లక్కడనున్నారు. అచ్చట రెండు ఇంద్రాలయములు, ఒక 
మహేశ్వరసర్వతో భద్రాలయము నున్నవి. అవి యన్నియు సువర్లశ్రీ చూచినాడు. 


ధనదుపురమునుండి ఇక్ష్వాకులరాజధాని యగు ప్రతీపాలపురవ (భట్టిప్రోలు) 
చేరినారు. ఇచ్చట నొకమహాచైత్యమున్నది. ఆ చైతృ్యమునకు పూజలు సలిపి, 
సాయంకాలమునకు కృష్ణదాటి పయనించి శ్రీకాకుళపురము జేరినారు. 


శ్రీకాకుళపురమును జేరినవెంటనే వారి అమ్మమ్మ వారిరువురకు దృష్టితీసి లోనికి 
తీసికొనిపోయినది. చిన్నమేనమామ ఆరితేరిన లోహకారుడు. ఆంధ్రదేశమున అంత 
ఉత్తమలోహకారుడు లేడని పేరు పొందినాడు. 


౨౩ 
సముద్రతీరము 


సముద్రయానము సలిపి ద్వీపాంతరములనుండి కృష్ణానదీముఖమున గొనివచ్చిన 
వివిధ తరణులను, కూపకముల జూచుచు, వానికిగట్టు రజ్జులు గమనించుచు, వస్తువులతో 
దోనెకడుపులు నింపుకొని ప్రయాణ సన్నాహమున నున్న నౌకలను గమనించుచు సువర్ణశ్రీ 
కాలముగడప దొడగెను. 


శ్రీకాకుళమునందనేక దేశములనుండి వచ్చు వర్తకులు, నావికులు, వీరులు, వింత 
చూడవచ్చినవారు కాపురములు చేయుచుందురు. వచ్చుచుందురు, వెళ్ళుచుందురు. ఆ 
మహాపట్టణమున నెన్నియో సరకులగృహములు, వర్తకశాల లున్నవి. మంచి నేతశాల 
లున్నవి. వలువలకు వన్నెలద్దువారి గృహములున్నవి. ఆ దినములలో శ్రీకాకుళమునకు 
నిద్రలేదు. చిత్తమునకు శాంతిలేదు” అను సామెత ఆంధ్రదేశమునందు వాడుకయైనది. 


ఆ పట్టణమున వినవచ్చిన భాషలు కాశిలోనైన వినరా వందురు. ద్రావిడము, 
సింహళభాష, నువర్ణాది ద్వీపముల భాషలు, మాగధి, అర్థమాగధి, పాలి, చీనాభాష 
యవన, రోమక, జెండవిష్ట, తురష్కాదిభాషలు ప్రతివీధి యందును వినబడును. ఆ 
పట్టణమునందుండు కైవర్తదాశరధులు సముద్రమునందవలీలగ నెంతదూరమైన నీదగలరు. 


చిన్నచిన్న నావలలో ద్రోణులలో కైవర్హులు సముద్రములోనికి వరువాతనే వెడలిపోయి, 
వలలు వేసి చేపలుపట్టి సాయంకాలానికి తిరిగివత్తురు. 


సువర్ల్ణశ్రీ అట్టి పడవలలో నొక యుదయమున బయలుదేరి సముద్రములోనికి పది 
గోరుతములవరకు పోయినాడు. అలల కా ద్రోణి ఇటునటు ఊగినప్పుడు మొదట సువర్లశ్రీకి 
కొంచెము వికారము పెట్టినది. కాని అత డది మనోబలముచే తగ్గించుకొని, 
సముద్రములోనికి నిర్భయముగ వెడలిపోయెను. ఒక ముహూర్తము గడుచునప్పటికి 
తూరువున ఎర్రని చిరువెలుగులు కాననైనవి. అనంతమువలె దృశ్యమైన సముద్రమును, 
దెసలును, ఆకాశమును! ఈ ఆనంత్యమధ్యమున తా నీ చిన్నద్రోణిలో! ఎవరికివారు 
ఆనంత్యమధ్యస్థులే. ఆనంత్యము ప్రతి ప్రాణిని చుట్టియుండును. 


అనంతవిశ్వమున ప్రాణి ఎటు పోవుచున్నాడు? ముందునకా, వెనుకకా? ఈ యాత్రకు 
అవధిలేదు. ప్రాణము ఈ యాత్రనుండి తప్పికొని, నిర్వాణానందము నందుటయే 
అంతమా? 


ఈ యాత్ర దుఃఖమా, ఆనందమా? ఆనందమునకు మార్గముమాత్ర మానందముగాక 
దుఃఖమెట్లగును? దుఃఖముకూడ ఆనందమునకు వేరొక రూపమా? వెలుగులో చీకటి 
యున్నది. చీకటిలో వెలు గున్నది. 


సూర్యునివెలుగు ఆనంద మనుకొన్న ఆ వెలుగు భాగించిన సర్వ వర్ణములు వచ్చుట 
విచిత్రము. ఈ సర్వవర్ణ్లములు (గిన్నెలలో కలిపి) మిశ్రముచేసిన నలుపు వచ్చును. అవి 
కలుపగా కలుపగా తెలుపువచ్చును. 


ఇవియన్నియు బ్రత్యక్షములు. యా సత్యమును గురుతించువారే మానవులు. 
తక్కినవారు కనులున్న గ్రుడ్డివారు. 


హిమబిందు ఏల తన జివితప్రాంగణము ప్రవేశించినది? 


ఇంతలో అరుణకాంతుల పెదవులతో, కమలరక్తుల కపోలములతో దివ్యసుందరి 
యగు ఉషస్సు ఆకాశమున ప్రత్యక్షమైనది. 


ఆ ఉషోబాలను సందర్శించగనే హిమబిందామెచెలియలువలె సువర్లునకు తోచినది. 
ఆతని గంభీరవియోగమున ఆ క్షణము గాఢబాధా పూర్ణమై పోయినది. ఆ బాధ భరింపలేక 
ఆ సుకుమారుడు కండ్ల నీరు కెరటములై పోవ నావలో బిగుసుకొని పోయినాడు. 


అప్పుడొక క్రైవర్తుడు “అదేమిదొరా! మీ కన్నీరు నీటిలో గలియు చున్నది” అని 
ప్రశ్నించెను. 


ఆ శిల్పి వెడనవ్వు నవ్వుచు “ఏమియు లేదు. ఈ అందముచూచి, ఆనందముచే 
కన్నులనీరు తిరిగినది” అని ప్రతివచన మిచ్చెను. 


“అవునండి బాబూ! నిత్తెంచూచే మాకే ఈ పొద్దు చాల అందంగా ఉంది” 


“అటులనా! ఈ పాట వినుము. 

ఆడవే! కల్యబాలా! 

ఆకాశరంగమున, అరుణయవనికపైన 
ఆడవే కల్యబాలా! 

తుంబురుడు నారదుడు తోదిరే ఇరుదెసల 

బంభర సునాదములు జృంభించె తంత్రులన్‌ 
ఆడవే కల్యబాలా! 

ఏ అనంతార్థములో ఏ క్షణిక భావములో 

నీ అంగహారీముల నృత్యాభినయము లగు 
ఆడవే కల్యబాలా! 

వచ్చితివి, ఇంతలో చొచ్చితివి నాబ్రతుకు 

మెచ్చుచుండగ గచ్చు విచ్చాదువే బళీ! 
ఆడవే కల్యబాలా! 


“పాట బాగుంది దొరా. ఈ తళుకు లంతలో వెలిసిపోతవి.” 
“అడుగో సూర్యభగవానుడు. కలలు కల్లలుచేసే దైవము.” 


ప్రేమ క్షణికమూ, బాధ నిత్యమూ నగునా? కాదు. ప్రేమయే ఈ బాధగా నిలిచినది. 
కనుకనే యీ బాధ యింత మధురము. 


వారి పడవ ఇంకను సాగిపోయినది. 
అంతులేని పడవయాత్ర చింతలేని బ్రతు కెటు లగు? 


ఆ కల్లోలములో, ఆ తెరచాప పొంగులో, ఎరుకవీడక నావ నడువుకొనుచు, 
మిలమిలలాడు చేపలను వలవైచి పట్టుకొను ఈ బెస్తలే నిజమగు తత్వజ్ఞులని సువర్లశ్రీ 
యనుకొనినాడు. 


సాయంకాలమునకు ద్రోణి తిరిగి కృష్ణాతీరము చేరినది. 


౨౪ 
పరివర్తనము 


విషబాలయు, _ స్థాలతిష్యుడును, తక్కినవారు ధాన్యకటకమునుండి ప్రతిష్టా 
నగరమునకు బోకముందు ఒక విషయము జరిగినది. ఆశ్రమమునకు కృష్ణాతీరమునం 
దున్న కుడ్యముప్రక్క ఒక చిన్నతోట యున్నది. అందొక కర్షకుడు కాయగూరలు పండించు 
చుండును. 


ఆంధ్రదేశమునందీ దినములలో నేమి పంటలు పండించుచుండిరో ఆనాడును ఆ 
పంటలే నేటి వ్యవసాయ విధానములనే పండించుచుండిరి. కృష్ణవేణ్ణా గౌతమీ నదుల 
మధ్యనున్న శాలిభూములు, ఈవ లావల నున్న భూములు వరి, జొన్న మొదలగు పంటలచే 
నిండియుండెను. సెనగలు, పెసలు, కందులు, మినుములు, నువ్వులు, ఆవాలు, 
ధనియములు, మిరియములు, ప్రత్తి, గోధుమలు, అలచందలు, కొర్రలు, అనిసెలు, యవలు, 
చెజకు విరివిగ పండుచుండును. మనుష్యుడు కృషి చేయు భూములేగాక దేవభూము 
లనునవి కలవు. అందు విత్తులునాటుట తరువాయిగ ధాన్యము విరివిగ వివర్ధనమునకు 
రెండు మూడు ద్రోణములు (పుట్టులు) పండెడివి. 


ఆంధ్రదేశమునం దున్న ధాన్యపుబంట జంబూద్వీపమునం దెచ్చటనులేదు. అందుకే 
ఆంధ్రరాజధానికి ధాన్యకటక మని పేరు వచ్చినది. వరిచేలు కోత అగుచుండుట తడవుగ 
జనుము చల్లువారు. వరులు మనుష్యుని ఎత్తు పెరిగెడివి. జను మంతకన్నను విరివిగ 
పెరిగెడిది. 'ఆంధ్రులకు కూరగాయలన్న నెంతయో ప్రేమ. అరటులు విస్తారముగ 
పెంచుచుండిరి. ఆంధ్రదేశమునం దా దినముల నున్న అరటి జాతులు మరెచ్చటను లేవు. 
వార్తకకి (ములగ) నాగబలము (బీర) పడోలకము (పొట్ల) దార్వికము (బెండ) బింబ 
(దొండ) వాటకము (బుడమ) దృక్షగన్ధ (బొద్ది) సోమవల్లరి (పొన్నగంటి) అంబష్టము 
(పులిచింత) సహస్రవేది (పుల్లప్రబ్బలి) జీవనీ (పాలకూర) పీలాండము (నీరుల్లి) లశునము 
|నెళ్లలి కారవేల్లము (కాకర) కులకము (చిదుపొట్ల) కుష్మాండము (గుమ్మడి) కర్కటి 
(దోస) 'తుంబి (సొర) కందగండీరము (వంగ) లంబనము (తీగబచ్చలి) ఉపోదకి 
(దుంపబచ్చలి) మూలకము (ముల్లంగి) హిలమోచికము (చిలుకకూర) వాస్తుకము 
(చక్రవర్తికూర) నారికేళము - ఈ కూరలన్న ఆంధ్రులకు ప్రాణము. ఆ నాడును ఆంధ్రులు 
కర్ణికారము (గోగు) ను ప్రియమార భక్షించువారు. కందమూలములలో కంద, పెండలము, 
చామ విరివిగ తినువారు. 


ష్టయొడ్డున ఆ తోట పెంచు రైతు చిన్నవయసువాడు. ఆతని తోటలో అరటిచెట్టు, 
వ ఖ్‌ దోడపాదులు, అలచందజాతులలో చేరిన పెద్దచిక్కుడు పాదులు విరివిగ 
నుండెను. ఆతోట అర్ధనివర్తనమునకు తక్కువగనే యున్నది. అతని పేరు దుర్గయ్య. 
దుర్గసామి అనియు బిలుతురు. అతని భార్య కాపురమునకు వచ్చి కొన్ని మాసములైనది. 
ఆమే పేరు బాపనమ్మ. బాపిశ్రీ యనియు పిలుతురు. కర్షకుల బాలికలందరు 
అందకత్తియలు. అందు బాపనమ్మ మరియు నందకత్తె. 


దుగ్గ సామి ఇల్లు వారితోటలోనే యున్నది. భార్యయనిన యాతని ప్రేమ కృష్ణవేణి 
పొంగులవలె గట్టుపొర్లీ ప్రవహించుచుండును. 


ఒకనాడు భార్యాభర్తలిరువురు సాయంకాలము సరససల్లాపము లాడుచుండిరి. 
దుగ్గసామి గంభీరమైన కంఠమెత్తి, 


అణ్జాస ఆ ఈంరేంతీ తహసుర ఏహరిస 
విహసి ఆ కవోలా 

గోసేవి ఓణ అముహి అహసేత్తిపి ఆం 
ణ నధథిమో (గాథాసప్తశతి *[1] 


అని నవ్వినాడు. బాపిక్తీకి కోపమువచ్చి ఇంటిలోనికి పారిపోయినది. చీకట్లు విసవిస 
పైకెగబాకి వచ్చినవి. భర్త పాటపాడినట్టు ఆమెకు పగలు అమితమగు సిగ్గు. వంచినతల 
ఎత్తిఎరుగదు. "భర్త మాటలాడించినను మాటలాడదు. అత్తగారిమాటలకు అస్పష్టముగ 


ప్రతివచన మిచ్చును. 


దుగ్గసామి అల్లరిపిల్లవాడు. అందకత్తియగు నిల్లాలిని వదలిఉండ లేడు. ఏదేని 
వంకతో తనకడకు పిలుచును. ఇటునటుచూచి ఆమెబుగ్గపై ముద్దిడును. ఆమె కోపమున 
విదిలించుకొని పారిపోవును. పగలంతయు ఆమె మూతీ ముడుచుకొ నియే యుండును. 
అతడు మరియు నామెను అల్లరిచేయును. ఆమెకు కోపము పెరిగిపోవును. 
రాత్రియగుటయు నామె మారిపోవును. ఆమె ఆనందమూర్తి యగును. శృంగార 
రసాధిదేవత యగును. ఆ దంపతుల ఆనందము దేవతలకే కనులపండువై వికసించి 
పోవును. 


అది వేసవిదిన మగుటచే తోటలో వకుళవృక్షపునీడలో భార్య నులకమంచముపై 
పక్కవేసి, స్నానముచేసి, శుభ్రవసనములు ధరించి రా వెడలిపోయినది. దుగ్గన్న సోగ 
మీసములు త్రిప్పి, మందహాసముచేసి, మంచముపై పాదములు ముడుచుకొని గాఢనిద్ర 
నభినయించుచుండెను. 


ఇంతలో బాపిక్రీ తెల్లనిచీర[2] ధరించి, పూవుల ఉపవీతము[3] వలెవాటువైచికొని, 
స్తనవస్తము చుట్టి, మల్లెపూలు జడముడిని తురుముకొని, వెండి బంగారు నగలు తాల్చి 
రూపొందిన మోహదేవతవలె నాతనికడకు వచ్చినది. 


ఆతడు గాఢనిద్ర యందుండెను. మంచమున నా పడుచు పండు కొనుటకు స్టలము 
లేదు. ఆమె మంచముదాపుననిల్చి, అతనిపై వంగి ఒక పదినిమేషముల కొలము 
పరిశీలించెను. ఆమె తమిపట్టలేక అతని బుగపె రెండు ముద్దుల నాటినది. ఆతని ఒళ్ళు 
రుల్లుమన్నది కాబోలు, ఆమె మందహాసము చేయుచు. 


“ఆలి అపసుత్త అవిణీ మీళి అచ్చ 
దే సుహ = అమర్ధు ఓ ఆసం 

గండపరి ఉంబణాపుల ఇ అంగం 
ణపుణాచిరా ఇన్సం” (గాథాసప్తశతి)*[4] 


అని కోకిలకంఠమున తీయగా పాడినది. ఆ పాటకు కరిగిపోయి, దుగ్గసామి గబుక్కున 
లేచి, భార్యను కౌగలించుకొని, మంచము పైకి లాగి ఆమె మోముపై ముద్దులవర్షము 
కురిపించినాడు. 


కనే కనే కనే 


ఈ దృశ్యమంతయు గోడప్రక్క వటవృక్ష మెక్కియున్న విషకన్యక పరిశీలించుచునే 
యున్నది. ఆ యాకుజొంపములలో ఆమె నెవ్వరు కనిపెట్టలేదు. 


సాయంకాలమగునప్పటికి దినదినము ఆశ్రమగృహమునుండి ఆమె మాయమగునది. 
ఆగస్తియు, గగనియు, కాశ్యపియు ఆమెక్టై ఎన్ని సారులోవెదకి వేసారినారు. ఏమైనది? 
ఆమెకు తిరస్కరణీవిద్య యున్నదా? ఆమె తిరోధానమొందు విషయము స్థాలతిష్యునకు 
వారిరువురుకూడ చెప్పలెదు. అట్లు మాయమై రాత్రి మొదటి యామము ముగియలోపలనే 
ఆమె పామువలె చప్పుడుకాకుండ నా కొమ్మలనుండి జారి ఏ లాగున పరువిడి వచ్చునో 
ఆశ్రమగ్భహములకడ ప్రత్యక్షమగును. 


దుగ్గసామి బాపిన్రీల ప్రణయగాధ ఆమెహృదయమున _ హత్తుకొనిపోయినది. 


రాత్రియంతయు ఆమె కనులుమూసి కదలికలేక నిద్దుర నటించుచు మేలుకొనియే 
యుండును విచ్చివిచ్చని ఆమెమనస్సును ఆ పడుచుదంపతుల ప్రేమ విప్పారుచున్న 
కుసుమముల సువాసనలవలె పొదివికొన్నది. నీతలవాయువులు చేమంతికొమ్మలకు 
పులకరము కలిగించి మొగ్గలదొడిగించును. మలయానిలము మల్లెపొదలకు స్పందనము 
కలిగించి తెల్లనికుట్మలముల వరమిచ్చును. చంద్రుని చల్లని జ్యోత్స్నలు కలువకన్నెహృదయ 
ముప్పొంగజేయును. విషబాల హృదయమున విషము విరిగిపో నారంభించినది. 


తానును ఆ బాపనమ్మవంటిదే. ఆ కాపుబడుచు ఉలూపి అర్జునునితోవలె 
దనపురుషునితో అలమికొ నిపోవుచున్నది. తానును అట్టిదేకదా! తన కెట్ట పురుషుడు 
వచ్చునో! 


ఇంతలో ఆమెకు చల్లనివస్తువులమధ్యనిప్పు దాగుకొనియున్నట్లు ఒక భయంకర 
విషయము జ్ఞప్తికివచ్చినది. ఆ కర్షకబాలిక కౌగలించినట్లు తాను దనపురుషుని 
కౌగిలించినచో ఆతడు దగ్ధమైపోవలసినదేకదా! 


చా వనిన ఏమో ఆమె యెరుంగును. తాను మృత్యురూపము. మనుష్యులను 
నాశనము చేయుటకే తానుద్భవించినదికదా! ఆమె గజగజ వణికిపోయినది. 


౨3 
చైతన్యశక్తి 


విషబాలిక ప్రతిష్థానము చేరుకొన్న నాటినుండియు మాటలాడదు. నవ్వు ఆమె 
ముఖమున నృత్యము సేయదు. ఆమె కన్నులలో ప్రసన్న రేఖలు ప్రత్యక్షముకావు. ఆమెలో 
కుములుచున్న బాధ నెమ్మదిగా రాజు కొనుచున్నది. ఆమె కన్నులలో ఏవియో మబ్బులు 
ఆషాఢమేఘములవలె ఆవరించియున్నవి. ఆమె పెదవులలో పండని బింబఫలములో, 
పూచని కాశీరత్నములో, ఉదయించని ఉషస్సులో తొంగిచూచుచున్నవి. 


విషబాల ఒకచోట ఒదిగి కూర్చుండును. ఆమె మోకాళ్ళు ముడిచి వానిపై మోముంచి, 
రెండుచేతులు మోకాళ్ళకు చుట్టి, కన్ను అరమూతలు వైచి, చైతన్యరహిత మగు బొమ్మవలె 
నాళికలు నాళిక లట్టు కూరుచుండును. 


గురుదేవులు స్థాలతిష్యులవారి సంకల్పము విషబాలను మహామారణ యంత్రము 
నొనరించుచున్నదని, గగన్యాదికాపాలిక లూహించుకొని భయావృతహృదయలైరి. 
తాముకూడ ఆమెను దరిచేర నలవితప్పి, గురు ప్రభావమున ఈ బాలిక మృత్యుదేవతా 
విస్పారితభయంకరవదన యగుచున్నదని ఆ కాపాలికలు నిశ్చయించుకొనినారు. 


ప్రతిష్టాననగరాశ్రమమునకు వచ్చిన మరుదినము మధ్యాహ్నము _ విషకన్య 
గోదావరీతీరమునకు బోయి, రాళ్ళు విరజల్లినట్టున్న యా గట్టుదిగి, నదీగర్భమున 
బండరాళ్ళమధ్యమున సెలయేరువలె ప్రవహించు నా నదీమతల్లిచేరువ నొకశిలపై 
కూరుచుండి, ళ్ళలో కాళ్ళుంచి, ఇటు నటు ఆడించుచును, నీలములై, స్వచ్చములై 
ప్రవహించునా నీటిలోతుల పరిశీలించుచు నాలోచనారహితయై యుండెను. 


ఆ నీటిలో నంత నొక విగ్రహ మామెకు ప్రత్యక్షమైనది. ఆ విగ్రహము కిరీట, కేయూర, 
కర్ణకుండల, హార, కంకణాది భూషణభూషితము. ఆ మూర్తి సమున్నతము. ఆ 
మూర్తిముఖముమాత్ర మామెకు గోచరముకాలేదు. 


ఆ సమయముననే స్టాలతిష్యుడు శ్రీముఖసాతవాహనుని నాశనము గోరి 
జపించుచున్నాడు. 


ఇంతలో ఆమె కా నీలజలములం దా మూర్తి కరగిపోవుచుండుట కనుపించినది. ఆ 
మూర్తిని వెన్నంటి యౌవనతుష్తారార్థామును, ఉత్తమాలంకారధగద్ధగితమును, పరిపుష్ట 
పరీమళితాంగ సుందరమునైన వేరొక విగ్రహము ప్రత్యక్షమైనది. ఆ మూర్తి మోముమాత్ర 

మస్పష్టము. 


ఇంతలో మహాగ్నికీలయొకటి గుప్పుగుప్పున మండుచు ఆ మూర్తిని చుట్టివేసినది. 
తత్కీలామధ్యమున మహానాగినీజిహ్వారూపమై, ప్రళయదిన మధ్యాహ్న చేండభాను 
వినిర్ణతభస్తియై తనమోము తోచినది. కంతవక్‌కి అన్నియు నిర్మలనీలప్రవాహసంక్షిష్టములై 
మాయమైపోయినవి. 


ఆమెకు భయమువేసినది. కొంచెము వణకినది. ఇంతలో తామరమొగ్గలవలె పాటల 
వర్ణసుందరము లగునామె వేళ్ళను పరిశీలించుటకు కొన్ని మత్స్యములు వచ్చినవి. అవి ఆ 
విషకన్యపాదముల స్పృశించినవో లేదో వెంటనే గిజగిజలాడి ప్రాణములు విడిచి వెల్లకిలగా 
తెల్లగా తేలి కొట్టుకొనిపోయినవి. ఆ దృశ్యముచూడగనే 'మానససరోవర సంచరద్రాజ 
హంసికాకంఠమృదుల మగు నామెసువర్లకంఠము బిగుసుకపోయి, పొడియారిపోయినది. 
ఆమె చటుక్కున పాదములు తీసికొన్నది. 


ఆమెకన్నులు అత్యంతవిస్పారితములై భయరూపము తాల్చినవి. ఆ చిన్నిచేపలు 
చచ్చిపోయినవి. అవి ఎంత అందమైనవి! అవి ఎంత చిన్నవి! అవి మిలమిలలాడుచు, 
చిట్టితోకల నాడించుచు, ఇటు నటుతుర్రున పరుగిడుచు, రాత్రికాలముల తన కానంద 
మొసగు తారలకన్న అందములై ఆడుకొనుచుండినవి. ఇంతలో నవి మంత్రించినట్టు మడిసి 
పోయినవిగదా! 


తాను ఎక్కడికిపోయిన అక్కడ అగ్నిశిఖలు బయలుదేరునా? తానును అర్జునుని 
వంటి భయంకరవిషోరగమా? తన్ను ఇతరులను చంపుటాకా తనతాతగారు పెంచినారు. 


..ఆ నాడు కృష్ణవేణ్ణానదీతీరమున చూచిన ఆ పురుషుని ఆ బాలిక కౌగిలించినట్లు ఏ 
పురుషునైన తాను... చేతులతో చుట్టివేసిన.... అతడు ఈ చిన్ని చేపలవలె, మలయ 
నాగునివలె, చ.... ని.... పో.... వల... . సినదేనా? 


ఆ బాలిక పేరు బాపిశ్రీ అనివిన్నది. బాపిశ్రీవలే ఒక పురుషుని తానును కోరుచున్నది. 
మలయనాగుని కౌగిలి దాను కోరలేదు కాని తనకు ప్రియమును సమకూర్చు నందగాని 
దాను కోరి కౌగలించినను ఆ ప్రియుడు నిలువున కూలిపోవునా? ఆతనినేమి చేతురు? 
మలయనాగుడు మరల కనబడలేదు. 


ఆమె ఇంక ఆలోచింపలేకపోయినది. ఎవరో తరుముకొని వచ్చుచున్నట్లు ఆమె అతి 
వేగమున మహానాగినివలె ఆశ్రమమునకు పరువిడి వచ్చినది. 


“గగనీ! గగనీ! నాకు భయమువేయుచున్నది,” 
“నీ కెందుకమ్మా భయము?” 


“నేను ముట్టికొన్నవారు వెంటనే చచ్చిపోదురు. తాతగా రనినట్లు నాశనమైపోదురు. 


“అదేమి తల్లీ అట్లందువు! నేను నిన్ను ముట్టుకొనినను నాశన మగుటలేదే?” 
“నీవు నావలెనే ఆడదానవు. అందుకని నాశనముకావు.” 


“మీ తాతగారు మగవారు! మరి వారు నిన్ను ముట్టుకొనుటలేదా?” “మా తాతగారు 
ఎప్పుడును నాశనముకారు. నేను ముట్టుకొనిన గోదావరినీరు నాశనమగునా? నేను 
కౌగిలించిన ఆ కొండలు నాశన మగునా? అట్లే మాతాతగారును. 


“ఆ కొండలు, ఆ నదులు మాట్లాడవు. మీ తాతగారు మాట్లాడుదురు!” 


కరి వెర్రిగగనీ!ఆ గగనము నాతోమాత్రము మాట్లాడును. నీవు అందరితోడను 
మాట్లాడుదువు. కనుక మాట్లాడుట ముఖ్యము గాదు. మా తాతగారు పురుషులు కారు, 
స్త్రీలును కారు, వారు దైవము. న 


“దైవమంటే?” 
“మాతాతగారు నీవు, అగస్తి, కాశ్యపి మొదలగువారు పూజ సేయుదైవము” 
“దానికేమిగాని, ఎవరు నాశనమగుదు రందువు?” 


“పురుషులు. నాబోటి బాలకలను గట్టిగా గుండెలకు అదుముకొను నూనూగు 
మీసములపురుషులు. మలయనాగునివంటివారు.” 


“అమ్మయ్యా! ఇది ఎట్టు నీకు తెలిసినదమ్మా? ఎవరు చెప్పిరి?” 


గగని ఒడలు జలదరించినది. ఆమె కన్నుల భయము నిండినది. ఆమె ఇటు నటు 
పారచూచినది. 


“నేను చూచితిని. వారిరువురు ఎంతో సంతోషముగా నున్నారు. గగనీ! నిన్నెవరైన 
అట్లు కౌగిలించారా? స్తీ పురుషులు పెనవైచికొనుట అంత సంతోషమా? మొన్న బండ్లమీద 
ఈ యూరు ప్రయాణిముచేయు నప్పుడు మనము ఇక సెలయేటి ప్రక్కను అగినాము 
కాదూ!” 


“అవును, అక్కడ ఏమి జరిగినది!” 
“అక్కడనొక పొలము, అందు రెండు నేరేడుచెట్లు చూడలేదా!” 
“చూచితిని” 


“ఆ నేరేడు చెట్లనీడ ఒక పొలముకాపు, అతని భార్యయు, ఒక చిన్న బాలుడు, 
రెండెడ్డబండి చూడలేదా?” 


“నేనంత పరిశీలించలేదు.” 


“వారంద రక్కడ సంతోషముగా నున్నప్పుడు వారిని చూచి మన బండివాడొక పాట 
పాడినాడు. అది వింటివా?” 


“లేదమ్మా! నా గొడవ నాది. ఏమని పాడినాడు?” 
“విను, 


పాఅపడిఅన్స పఇనో పుర్జిం 

పుత్తే సమారుహత్తమ్మి 
దడమణ్జుదుణ్ణిఆయే విలాసో 

ఘరిణీయే నేక్కంతో(గాథాసప్తశతి)*[5] 


ఆ పాటలు విని, ఆ పురుషుని, ఆ స్త్రీని, ఆ పాపని చూచి ఎంతో ఆనందమైనది. 
గగనీ! నాకును అట్టిపాపడు పుట్టి నాతో ఆడుకొనునా? నా ఒడిలో ఒక పురుషుడు 
వాలిపోవునా?” 


౨౬ 
ఉజ్జయిని 


ఉజ్జయినీనగరము భారతభూమియం దున్న సప్తమహాక్షేత్రములలో నొకటి. ఆ 


మహానగరము అభయబాహువు శాతవాహనమహారాజు కాలములోనే ఆంధ్రులచే జయింప 
బడినది. 


ఆ పురముచుట్టు నున్న కోటగోడలు శత్రువులకు అభేద్యములు. కందకములు 
అగాధములు. పురమధ్యమున మహారాజు నివసించు దుర్గమున్నది. శత్రువులు నగరము 
ప్రవేశించినచో సైన్యములు దుర్గములోనికిబోయి రక్షించు కొనవచ్చును. నగర కుడ్యముల 
కన్న దుర్గకుడ్యములు మరియు బలమైనవి. ఉజ్జయినికోట పట్టుకొనవలయునన్న రెండే 
మార్గములున్నవి. ఒకటి: నగరములో తిండిలేకపోవుట, రెండు: నగరరక్షక సైన్యమునకు 
ధైర్యము నశించుట. 


సమదర్శిశాతవాహనుడు అన్నివిధముల తండ్రిపోలిక. ప్రియదర్శి అవక్రవిక్రమము 
సంపూర్ణముగ నాతని నాశ్రయించినది. తనతండ్రి జయించిన మాళవమును తాను 
రక్షింపజాలకుండుట ఎట్టు? 


సమదర్శి యువకుడైనను సేనానాయకులలో ఉత్తముడని వినీతమతికి దృఢవిశ్వాస 
మున్నది. ఆతడు ప్రియదర్శికుమారుడు. ఆ సర్వ సైన్యాధ్యక్షునికడ ముఖపతిగా, 
చమూపతిగా, సేనాపతిగా పని చేసినాడు. ఉత్తమయుద్ధ నీతి చూపుచున్నాడు. ఆయినను 
ప్రియదర్శిశక్తి పూర్ణముగ, నీతనియందు ప్రదర్శితమౌనాయని యాలోదించుకొనెను. అట్టి 
ప్రియనాయకునిపుత్రునిపై సర్వభారము నుంచి తానుతోడుపడుట ధర్మమనే యాత 
డనుకొనెను. 


శాత్రవపరివేష్టితమై ఉజ్జయినీనగరము మహాసముద్రమధ్యమున నున్న దీవివలె 
నున్నది. ఉజ్జయినీని "ముట్టడించిన మాళవ, మగధ, పుళింద, విదేహ, శక, సౌరాష్ట్ర 
సైన్యములు వఎటుచూచినను గోరుతములు గోరుతములు వ్యాపించియుండెను. 


కోటను పడగొట్టుటకు ఒక్కొక్కనాడు ఒక్కొక్క సైన్యము ప్రయత్నించుచుండెను. ఆ 
ప్రయత్నము విఫలముకాగానే యా సైన్యము వెనుకకుతగ్గి, దూరముగనున్న గుడారముల 
లోనికి పోవుచుండెను 


అప్పుడప్పుడు ఎనిమిదివైపులను ఎనిమిది సైన్యములును కుడ్యములను 
తాకుచుండెను. ఆ దినము పోరు మహాఘారమైపోయి ఎన్నివేల మందియో చనిపోవు 
చుండిరి. గోడల పై, బురుజులపై, గోపురద్వారములపై యుద్ధ యంత్రములు, ఏనుగులు 
మాజొడ్డుచుండెను. 


మాళవ సైన్యముల నెందరు హతమారుచున్నను ఆ సైన్యముల కంతులేదు. కాని కోట 
రక్షించుచున్న కొలదిమంది ఆంధ్రులు భయంకర యుద్ధము చేయుచుండిరి. అట్టి 
సమయముల సమదర్శి సమవర్తియే. ఆతని నాయకత్వము అజేయము. అందరికీ 
అన్నిరూపులై, ఒక్కసారిగా అని చోట్లను కనపడుచు అతడు చేయు యుద్ధమును 
దేవతలేవచ్చి చూచుచుండిరి. మాళవసైన్యనాయకుడైన శివస్వాతియు, “మగధ 
సేనాధిపతియు, పుళిందరాజును, సౌరాష్ట్రసేనాధిపతియు ప్రతిరాత్రియందు మాళవరాజు 


సువర్ణశిబిరమున మాళవాధిపతిని దర్శించుచు, యుద్ధవిధానము నిర్ణయించి దాని 
ననునీరించుచుండిరి. 


నగరములో కొద్దిసైన్యమున్నపుడే త్వరలో నిర్షించి, కోట స్వాధీనము చేసుకొన లేకున్న, 
ఇక ఆంధ్రసైన్యములన్నియు వచ్చినచో ఈ రెండు 'మహాగ్నులమధ్యనుండి మగ్గిపోవలసినదే 
మాళవాదులు. 


సమదర్శికి ఇంతవరకు చక్రవర్తికడనుండి వార్తలేమియు జేరలేదని కొంచెము ఆతురత 
కలిగినది. ఆయుధములు తరిగిపోవుచున్నవి. 'లగ్గల మీద కరిగించిపోయు సీసము 
నిండుకొనుచున్నది. ఆయుధములను, యంత్రములను నిర్మించుటకు లోహాదులు 
చాలుటలేదు. నగరప్రజలలో చాలమంది ఆంధ్రులకు వ్యతిరేకులు. తన సైనికులకు 
భోజనము, నగరప్రజలకు భోజనము చూచుట బ్రహ్మప్రళయ మగుచున్నది. ధైర్యమే 
ఆయుధములై, యంత్రములై ఎంతకాలము ఉపకరించగలదు? విరోధులు ధర్మయుద్ధము 
పరిత్యజించి 'రాత్రియనక, పగలనక, ఒత్తిడి తగ్గించక, ముట్టడి సాగించు చున్నారు. 


అందమైన యా నగరమున ప్రజలందరు సరియైన తిండిలేక నిద్రలులేక ప్రేతములవలె 
నున్నారు. కవులతో, పండితులతో, గాయకులతో, వర్తకులతో, భక్తులతో, వేదాంతులతో, 
భిక్కులతో నిండియున్న యా మహాపురము భయంకర  రోగానిష్టుడగు మహాపురుషునివలె 
నిస్తేజమై వెలవెలపోవుచుండెను. 


ఇంతలో నొకనాడు సాయంకాలము నగరములోనికి రహన్య చారు డొకడు చిత్రముగా 
వార్త నంపినాడు. ఆత డాంధ్రచారదళములలో నద్భుత ప్రజ్ఞావంతుడు. ఆతడు వేయలేని 
వేషము లేదు. మాటలాడని భాషలేదు. ఒక రోజున శివస్వాతి మహావేగమున అశ్వమెక్కి 
ఉజ్జయినికున్న అష్ట గోపురమార్గములలో నొకదానికడకు వచ్చెను. కళింగసైన్యములలో కొన్ని 
యచ్చట యుద్ధము చేయుచుండెను. ఉపసేనానాయకు. అతనికి విరనమస్కారము 
అర్పించిరి. 


అతడు వారితో యుద్ధరహస్యములెన్నియో మాటలాడి, స్వయముగ ఆజ్ఞల నిడి, 
కోటగోడలపైకి సైన్యముల నేసకొల్చెను. కోటగోడపై మహా విక్రముడైన సమదర్శి' నిలబడి 
ఆంధ్రధనుర్ధరులచే చాపములు చెవికంట లాగించి పుంఖానుపుంఖములుగ బాణములు 
విడిపింప ' చేసెను! ఆంధ్రులు ధనుర్యుద్ధమం దసమానులు. వారి బాణము లెట్టి 
కవచములనైన అవలీలగ ? ఛేదించుకొనుచు' గుండె దూసిపోగలవు. ఆంధ్ర విజయములకు 
ప్రధాన కారణము వారిధనుర్విద్యాపాటవము. ఆ బాణము లమితధ్యోమములు. 


శివస్వాతి సమదర్శిని చూడగనే ఆకుపచ్చని ఈకలతో ఎట్టని చువ్వతో గోళశిరస్సుగల 
బాణమును సువ్వున ధనస్సులాగి అతివేగమున వదలెను.. శివస్వాతి ఆ నమస్కార 
బాణము వదలుట కళింగదళముల వారెవ్వరు కనుగొనలేదు. ఆ బాణము రివ్వునవచ్చి 
సమదర్శి పాదములకడ పడెను. ఆ బాణమును చూడగనే సమదర్శి సంతోషమున నొక 
గంతువైచి, వంగి, ఆ బాణమును తీసికొని తనపరశు ముఖముతో గోళము 
బద్దలుకొట్టుటయు, నందుండి యొక భూర్ణపత్రముపైకి వచ్చెను. వెంటనే సమదర్శి పత్రము 
విచ్చి యిట్లు చదువుకొనెను. 


“సీనాపతీ! ప్రణామములు. సింహము అరణ్యములందు తానున్న గుహవదలి తిన్నగ 
ఆ వృద్ధసింహ మున్న గుహకడకు పోవుచున్నది. ఆ సమయమున కొన్ని సింహశాబకములు 
తాము' వేటాడిన జింకల బట్టుకొని మూలుగుచున్న ఆడసింహముకడకు కొనివచ్చుచున్నవి. 


ఏనుగు లేమి చేయును, నక్క లేమి చేయును? అమృతపాదసాక్షిగ అవసరములు ఆరవ 
యామమున ఆరవలోయలో ఆ ఆడుసింహమునకు దొరకగలవట. నేను నాదారిలో చూచిన 
దృశ్యము. పచ్చరేకు చిలుకముక్కున దొండపం డుండలేదు. ఒక పద్య మున్నది.” 


అని వ్రాయబడియుండెను. తిరిగిచూడ అచట శివస్వాతి మరి కాన్పించలేదు. 
చిలుకయే వచ్చినది. ఇక ఆంధ్ర సైన్యములకు వేయిరెట్లు బలము వచ్చును. తిండి 
వచ్చుచున్నది. చక్రవర్తి ఇంక కొన్ని నెలలు ఆలస్యముచేసిన భయ మేమి? ఆరవలోయ, 
ఆరవనగరగోపురము, ఆరవ యామము (రాత్రి రెండవయామము). ఆతడు విసవిన 
నడచుచు మహావేగమున వినీతమతికడకు బోయి శుకబాణుని లేఖ చూపించెను. 
వినీతమతి ఆనందమునకు పరిమితియే లేదు. సమయమునకు తగిన సహాయము చక్రవర్తి 
పంపినాడు. ఆ మహాభాగుని వంటి దూరాలోచనాపరులు మరిలేరు. 


ఆరవగుమ్మముకడ కళింగసైన్యములు సంభ్రమాశ్చర్యములలో మునిగి మహా 
యుద్ధము చేసినవి. ఇంతలో కోటగుమ్మము తెరువబడి మెరికలవంటి ఆంధ్రవీరులు ఒక 
వేయిమంది ఛంగున అక్కడకు వచ్చి కళింగుల దలపడిరి. 


“జై అమృతా” అనుచు వేయిమంది కళింగులు ఆంధ్రసైన్యముల తలపడిరి. ఆంధ్రులు 
పారిపోయిరి. వారిని వెన్నంటి ఆ కళింగాశ్వికులు, ఇరువది కళింగ గజములు, పదాతులు, 
పది రథములు ఆంధ్రులను తరుముకొనుచు కోటజొచ్చిపోయినవి. 


ఆంధ్రు లంత త్వరితముగ పారిపోవుదురని తక్కిన కళింగసైన్యములనుకొనలేదు. 
వారికి శివస్వాతియే నాయకుడై సైన్యముఖమున నుండెను. గుమ్మముజొచ్చిన తమ 
సైన్యమువెంట తక్కిన కాళింగులు వెళ్ళ సాగినంతనే, ముందున్న కళింగ గజవీరులు 
గజముల పైనుండి ఒక్కమాటు తమమీదనే బాణములు పరపిరి. “జై శ్రీముఖశాతవాహన 
మహారాజా అనుచు ఆ గజవీరులు తమ గజముల వెనుకకుద్రిప్పి, అగడ్తపై నున్న 
వంతెనమీదనుండి తమ్మంటివచ్చు ఇతర కళింగసైన్యముల నిలువరించిరి. 


సంభ్రమాశ్చర్యములతో కళింగసైన్యములు ఆగిపోయినవి. గజములు వెనుతిరిగి 
లోనికి బోయినవి. మహాద్వారములు మూసుకొనిపోయినవి. లగ్గల పైనుండి అగ్నివర్గము, 
బాణవర్షము మహాథారులైనవి. కళింగులు వెనుకకు పారిపోయినారు. శివస్వాతి “ఎంత 
మోసము జరిగినది” అనుచు దలవ్రేలవైచెను. 


౨౭ 
గ్రీష్మాతపము 
నిప్పులు చెరుగుతున్నది రోహిణికార్తె తన్నిదాఘమాస బ్రథ్నదేవ మహోష్టము 
భరింపలేక, తన పాతివ్రత్యధర్మమునైనతలంపక సంజ్ఞా దేవియే బాడబియై సముద్రము 
చొచ్చినది. 


ధాన్యకటకనగరవీధులయందు మధ్యాహ్న మొక్క ప్రాణియైన గోచరించుట లేదు. 
తోటల చెట్లన్నియు చిగురించి కొత్త ఆకుల దొడిగినవి. పొలమున నొక పచ్చమొక్క అయిన 
కనబడుటలేదు. కృష్ణాదేవి  మహాతపస్సు నొనరించు పార్వతివలె ఆ సైకతముల 
నొదిగిపోయినది. 


వట్టివేళ్ళ తెరలు, పన్నీటి జలములు, కురువేరు విసనకర్రలు, గంధకుటి, 


పుండలికము, అంజనకేళి మొదలగు సుగంధద్రవ్యములు కలిపిన మంచిగంధము 
నాగరులు విరివిగ వాడు దినములవి. మేడలపై ఆకాశమే వితానముగ శయనించు 
రాత్రులవి. సుగంధ పానీయములు, ద్రాక్ష సారాయములు, వివిధ మధువులు మధుశాలలో 
విరివిగ విక్రయించు సాయంకాలము లవి. 


ధాన్యకటకనగరమున కృష్ణాతీరప్రదేశముల పూవులతోటలమధ్య పానశాల లున్నవి. 
ఒక్కొక్క పానశాల యొక్కొక వనమునం దున్నది. ఆ పానశాలలో రెండు ఉత్తమ 
కుటుంబముల వారికి, ఒకటి విదేశీయులకు, ఒకటి సాధారణులకు ఆంధ్రమద్యశాలలు, 
నర్తనశాలలు, కళామందిరములును, పూలవితానములమధ్య వట్టివేళ్ళతెరలలో మెత్తని 
శయ్యలతో కూడిన మంచములపై, మృదులములగు ఉపధానములపై వ్రాలి, అచ్చరలను 
మించు పువుబోడు లర్పించు 'రజతపాత్రలనుండి వివిధపానీయముల గోల నాంధ్రుల 
కిష్టము. _ కాకలిస్వనయుక్త వివిధజంత్రసమ్మేళన మధురాతిమధుర గాంధర్వము 
లాలపింతురు గాయనీపరభృతకంఠులు. 


ఆ మద్యశాలలను రాజోద్యోగులు సర్వకాలముల పరిశీలించుచుందురు. ఎక్కువ 
మత్తుగొలిపించు మద్యము లుండకూడదు. పరిచారికలు, నర్తకీసమూహము, గాయనులు 
తక్క వేరుస్తి లక్కడకు రాకూడదు. అసభ్యవర్తన మచ్చట పనికిరాదు. ఆ మందిరములు 
పూజామందిరముల వలె నుండవలయును.  ధూపకరండములనుండి పరిమళధూపము 
లెగయుచు నా మందిరమెల్ల క్రమ్ముచుండును. మల్లెలు, మొల్లలు, కుందములు, చంపకాది, 
పుష్పములు ప్రోవులు ప్రోవులుగా ఆసనములపై చల్లబడుచుండును. 


మాధవకము, కురువేరు గంధసమ్మిశ్రితము కావలెను. మైరేయము వట్టివెళ్ళ 
పరిమళము నీయవలయును. ఆసవము కుందనురభిళిమై 'యుండ వలయును. 
సుగంధము లగు పానీయము లందు సిద్ధముగ నుండును. “ద్రాక్షసారాయములు వివిధ 
సుగంధయుక్తములై చిత్రవర్లోజ్వలములై “తపస్విమనస్సునైన "ఎలయించి నోరూరించు 
చుండును. 


హర్షగోపు డక మధుశాలయందు సుగంధపూరితమును, అమృత సమానమగు 
ద్రాక్షమధువు గ్రో లుచు సుఖాసనమున నధివసించి యాలోచించుకొనుచుండెను. ఇంద్రగోష వుని 
తమ్ముడు హర్షగోపుడు. హర్షగోపుడు బాలనాగిని ప్రేిమించియుండెను. హిమబిందునకు 
పెండ్లియైనగాని బాలనాగి యాతని పెండ్లియాడుటకు వీలులేదు. 


చారుగుప్త గోకులపతి యగు హర్షగోపుడు ధనవంతుడు. ఆతడు మహాచైత్యమున కొక 
ధర్మచక్రమును స్వయముగా నర్చించుకోనినాడు. 


ఆ మధుర సుగంధయుక్తసురామధ్యమున బాలనాగి నవ్వుమోము నాతడు 
దర్శించినాడు. ఆతనికి కొంచెముమత్తు ఎఎక్కినది. కొలదిదూరమున _ వినంబడు 
రావణహస్తవాద్యముతో శ్రుతిగలిపి, ఒక గాయని మధురముగ బాడుచున్నది. 


“ఏలరా ఈ వేదన? 
బేలరా అది బాలరా! 
చాలురా నీథూర్తత-ఏలరా ఈ వేదన? 


హర్షగోపుడు బాలనాగిని తలచుకొనెను. ఆ బాలిక మాట్లాడదు. ఆ ముద్దరాలికి దనపై 
ప్రేమయున్నదని చెప్పక చెప్పినది. ఆమె హిమబిందుకుమారిని ఈమధ్య వదిలియే 
యుండుటలేదు అనుకొనుచుండెను. 


“నిను తలచి ఏ వేళలన్‌ 
కనుమూయ దా చిన్నదీ! 
అనిమిషత్వముచెంది పోనో-ఏలనో ఈ వేదనా?” 


బాలనాగియు తన్ను తలచుకొనుచుండును. ఆమెయు ఇటులనే బాధ 
పడుచుండునా? ఎక్కడిమాట! 


ఇంతలో ఆ మదిరశాలాధికారి యొకడు మోమునకు చిరునవ్వు దెచ్చుకొని 
హర్షగోపునికడకు వచ్చి “ఇంద్రగోపుడు క్షేమముగనున్నాడా?” అని ప్రశ్నించెను. 


2 


“సుఖముగ నున్నాడు. చారుగుప్తులవారి ధనదపురగోశాలను పరీక్ష 
చేయబోయినాడు.” 


“అమ్మాయిగారు హిమబిందుకుమారి కొంచె మస్వస్థతగ నున్నదని వింటిని. 
ఎట్టున్నది?” 


“జబ్బేమియు లేదు. తండ్రిగారు యుద్ధమునకుపోయినారని ఆమె బెంగ పెట్టుకొన్నది.” 
“అంతేనా! వారిచుట్టము లెవ్వరు రాలేదా?” 


“ఆ! కోటీశ్వరులకుటుంబములలో ఎవరిపని వారి కుండును. అందరును ఒకసారి 
వచ్చి చూచినారు. వినయగుప్తులవారు మనుమరాలికి ధైర్యముగ నుండుటకు ఇంటికడనే 
వసించుచున్నారు. కీర్తిగుప్తులవారు ఒక నిమిషము మనుమరాలి నెడబాయుటలేదు. వా 
రిరువురు తమ యాత్రా విశేషములు కథగా చెప్పి ఆ బాలికకు సంతోషము 
గొలుపుచున్నారు.” 


“హిమబిందుకుమారి సౌందర్యము ఏ రాచకన్నెకును లేదు.” 


“అవును. మే మెవ్వరము తలయెత్తియైన యామెను చూడలేము. ఆమెకుదృష్టి 
తగులునేమో యని మాకు భయము. ఆ తల్లి దేవత.” 


“ఇంటిదగ్గర ముక్తావళీదేవియు, అమృతలతాదేవియు నున్నారట కాదా?” 


“అవును. ఎంతమంది యున్నను ఆ తల్లి కేదో విచారమే అని చెలికత్తెలందరు 
చెప్పుకొందురు.” 


హర్షగోపుడు బాలనాగిని తలచుకొనుచునే వెడలిపోయెను. 


అతడు చారుగుప్తునికో టగోపురము చేరునప్పటికి సూర్యుడస్తమించి నాళికపైన 
దాటినది. ఎటుల బాలనాగిని చూచుట? ఆమె తన ఇంటికి రాణిగా రాజ్యముచేయుచుండ 
ఆమెను బంగారునగలలో, రంగారు దుకూలములలో దేవకన్యనుగా తాను మార్చివేయ 
లేడా? ఆ తల్లి హిమబిందుకుమారితో తనబాధ చెప్పికొ, నిన ఆమె తనపై జాలిగొ నునేమో? 


అనుకొనుచు నాతడు అంతఃపురముదెసకు బోయి, అమ్మాయిగారితో హర్షగోపు 
డేదియో మనవిచేసికొన వచ్చినా డని వినతి పంపెను. 


హిమబిందును, బాలనాగియు తోటలో నున్నారని వార్త వచ్చినది. ఒక చెలి 


హిమబిందుకుమారితో విన్నవించుటకు వెడలినది. హిమబిందు ఏదియో ధైర్యము 
వహించియే యుండెను. సువర్లక్రీ తనకు పరపురుషుడై పోయినాడా? అతనిపై ప్రేమ నెట్టు 
నాశనము చేయగలదు? ఆనీందుల వారంతగా ధైర్యము చెప్పినా రేమి? వారిమాటల 
కర్థమేమి? ఆ బాలకేమియు పాలుపోవుట లేదు, ఎటుల నా దివ్యవిగ్రహమును తన 
హృదయమునుండి చెరిపివేయగలదు? తాను చిత్రములు లిఖించుట నేర్చుకొన్నది. కాని 
ఫలకముపై లిఖించిన చిత్రము నెవ్వరు తుడిచివేయగలరు? ఆ చిత్రముపై సున్నము 
పూయవలెను. ఆ సున్నముపై వేరొక బొమ్మ వేయవలయును. కాని వెనుక అణగియున్న 
చిత్ర మేమగును? 


హృదయమున అణగియున్న చిత్రము మరియు సన్నిహితమై జీవితమునే 
దుర్భరముచేయును. ఏల యాతడు తనజివితనాటకరంగమున నాయక పాత్రగా 
ప్రవేశించినాడు? తను మహారాణి యగునా? అరాజక మగు హృదయరాజ్యంతో తానే 
రాజ్యమునకు రాణి యగును? తనరాజ్యము సువర్ణశ్రీమయము. నాగనిక సంతోషము 
అద్భుతానందము. తనకు సువర్ణ్లుని మరియు సన్నిహితునిగ నొనరించినది. 


తన కుబేరవైభవము కాల్పనా? ఆ వైభవము తనకేమి యీగలదు? అది తన 
సువర్లుని దూరము చేసినది. 


హిమబిందు నాగబంధునికను పదిసార్లు రప్పించుకొన్నది. 


“నాగూ, నేను మీ ఇంటికిరాలేను నన్ను మా తండ్రి మహారాణి నొనరించునట. నామీద 
ఒట్టు. ఎవ్వరితో నా రహస్యము చెప్పకు. నేను బ్రతికి ప్రయోజనము లేదు.” 


“వెజిదానా! నీవు నావదినవు. కొనఊపిరితో నయినా నీకును, నీ కయిష్టమగు 
మహారాజ్ఞిత్వానికి నేను అడ్డుపడెదను. నా అన్న మహారాజుల కన్న అధికుడు. అతడు 
మంజుశ్రీ ( దేవుడే. ఆతడు నిన్ను పూజించును. నీమాట ఆతనికి మంత్రమైనది. అన్నయ్య నీ 
దిగులుతో సగమగుట చూచి, మా చిన్న మేనమామగారి ఇంటికి మా అమ్మ పంపినది. వెళ్ళి 
అక్కడ నేమియూ తోచలేదని మరియు చిక్కి నిన్ననే మాచెల్లితో తిరిగి ఇంటికి వచ్చినాడు.” 


“బొమ్మలు వేయుచుండెనా?” 
“బొమ్మలు లేవు, బూడిదలులేవు. పైన లోన నాతనికి దారుణపు వేడి!” 


“మా తల్లి నన్నుకన్న రెండేడులకు నిర్యాణమందినది. పుణ్యాత్మురాలు. నా కా పుణ్య 
మెప్పుడో!” 


“చాల తెలివైనదానవుకదూ! ఇదా నీయవనరక్తపు ధైర్యము!మా భారతాంగన లట్టి 
వెడగుమాట లనరు. బాణునికొమరిత అనిరుద్ధుని తెచ్చికొన్నది. నీవును నీ అనిరుద్ధునీ 
తెచ్చుకొమ్ము. ” 


కొంతసేపు వారట్లు మంతనమాడిన వెనుక నాగబంధునిక వెడలి పోయినది. 


హిమబిందు బాలనాగితో తోటలోనికి బోయెను. ఇంతలో చెలియకర్తుకవచ్చి “అమ్మా! 
హర్షగోపులు తమదర్శనము కోరుతున్నారు” అనెను. 


హిమబిందు మోమున విషాదపూరిత మగు దరహాస మొదవినది. 


“నాజన్మ మెట్టును దుఃఖభాజనమైనది. బాలనాగీ నీ వైన సుఖ పడవే!” యన్నది. 


బాలనాగి మోమున సంతోషము, విషాదము, కోపము అన్నియు తెర ఎత్తిన 
నాటకపాత్రలైనవి. 


౨౮ 
సైన్య వేగము 


ఆంధ్ర సై సైన్యములు తరిమి నడచుచున్నవి. ధాన్యకటకమునుండి శుభ ముహూర్తమున 
నా సైన్గనలు బయలుదేరినంతనే, ఒకవంక పాటలీ పుత్రమునకు, రెండవవంక 
ఉజ్జయినికి శత్రుచారులు వేగు తీసికొనిపోయిరి. 


[లై 


స్థాలతిష్యుని అపకృష్ణులు వారికి వార్త గొనిపోయిరి. చోళ, చేర, పాండ్యాధిపతులకు 
స్నేహవౌర్తలు వెళ్ళినవి. వారును ఆంధ్రచక్రవర్తి మాళవమునకు బో వుచున్నా డనియే 
భావించిరి. 


కళింగము ఖారవేలునియనంతరము ఆంధ్రసామ్రాజ్యమునకు సామంత రాజ్యముగనే 
పరిగణింపబడుచుండెను. కళింగులు ఆంధ్రచక్రవర్తికి కప్పము మాత్రము కట్టరు. 
వర్తకాదిస్వామ్యము లన్నియు ఆంధ్రులవే. 


కళింగదేశాధిపతికి న్రీముఖసాతవాహనుడు అత్యంతరహస్యమగు సందేశము నొడు 
తన మంత్రిసత్తములం దొకనిచే నంపెను. అందు చక్రవర్తి కళింగముదారిని మాళవమునకు 
బోవును గాన కళింగరాజ్యమున బోవు ఆంధ్ర సైన్యములకు దారి సుగమముచేయ 
సార్వభౌముడు కోరియుండెను. అది ఆజ్ఞతో సమానము. 


మాళవరాజధానియగు నుజ్జయినికి బోవుమార్గమున  ప్రతిష్థాననగర మున్నది. 
ప్రతిష్థాననగరమునుండి తిన్నగ నుత్తరముగ ఉజ్జయినికి రాజపథ మున్నది. ఆ 
పథమువెంట ప్రతిష్థానమునుండి ఉజ్జయిని ముప్పది అయిదు యోజనములుండును. కాని 
దుర్గమము లగు కాంతారములు, పర్వతము లుండుటచే రెండులక్షల పుళింద సైన్యము నా 
మార్గమున ఆంధ్రుల నడ్డుతగులుటకు మాళవులు సిద్ధముచేసినారు. లోయల కివ లావల 
కొండలలో, నదులదాటు ప్రదేశములలో, అడవులలో పుళిందులు బెబ్బులులవలె 
పొంచియుండిరి. వారికి బాసటగ ఘూర్ణరులు, ఆభీరులు, పారశీకులు, మాళవులు-పోరుల 
గాకలుతీరిన చండవిక్రము లుండిరి. 


ఉజ్జయినికి దుర్గమభయంకరాటవులగుండ రెండవమార్గ మున్నది. గోదావరి 
తీరమునుండి పోవుచు వరదానది గౌతమియందు సంగమించు శబర రాజధానియగు 
శ్రీగ్రామమునకు (సిరిమంచ) బోయి, యచ్చటనుండి వరదానది తీరముననే నాగదేశము 
జొచ్చి వాసుకినగరము (నేటి నాగపురము) చేరి, యచ్చటనుండి మాళవదేశము 
చొరవలయును. ఆ దారిని సామాన్యముగ ప్రయాణము చేయుటమే కష్టము. యుద్ధ 
యాత్రకు మొదలే తగదని చెప్పంబనిలేదు. 


మూడవమార్గము దక్షిణకోసలమునుండి విదేహముచేరి, విదేహము నుండి 
శోణానదిని దాటి, శో ణాతీరముననే ఎగువకు దక్షిణముగా బోయి, వింధ్య పర్వతపాదము 
ననుసరించి యా శ్రేణి ప్రక్కగనె అవంతిమీదుగా మాళవము చేరవలయును' కాని అది 
చుట్లుదారి. 


ఏ దారిని వెళ్ళునో ఆంధ్రచక్రవర్తి పోకడ ఏరికిని అర్థమగుట లేదు. గోదావరి 
తీరమునకు బోయినచో, నొక్క ఆంధ్రవీరుడైన ఉజ్జయిని చేరుటకు మిగులడు. చుట్టుదారిని 
చేరుటకుమున్ను ఉజ్జయిని శత్రుహస్తగత మగును. సైన్యము బయలుదేరుటకు గొన్ని 
దినములముండే మెరీకలవంటివేయి మంది యదార్హవర్లులు, మాయావర్తనులు సంశప్తకులు 
ఉజ్జయినీ _ సైన్యములకువలయు ముఖ్యసామర్రినీ సేకరించి, మందులవారివలె, 
కాపాలికులవలె, మ బ్రాహ్మణయాత్రాపరులవలె, బిచ్చగాండ్రవలె బండ్లతో, 
ఏనుగులతో, అశ్వములతో బయలుదేరిపోయిరి. ఏదారిని ఎవరు ఎట్టువచ్చిరో! వారందరు 
ఉజ్జయినిని ముట్టడించు శివస్వాతి కళింగ సైన్యమున చేరిపోయిరి. 


సముద్రమున గురిసిన వానతుంపురులవలె, తెల్లవారుఘడియల శాద్వలములజేరిన 
హిమబిందులవలె, నారికేళముల జేరు జలబిందులవలె కళింగసైన్యమున గలిసిపోయిరి. 


ఇంతలో వారు నాటకమాడినారు. ఆంధ్రాపసర్ననాయకుడు శుకబాణుడు శివస్వాతి 
వేషము వేసినాడు. ఆతనికి చిలుకయని పేరు. ఆతని గుర్తు ఆకుపచ్చ ఈకలు, ఎర్రని 
చువ్వగల బాణము. ఆతనిచారసైన్య మతినిపుణము. ఈ చార సైన్యము ఆడిన కపట 
నాటకముచే ఆహారవస్తువులు, మందులు, ఆయుధములు, వస్త్రములు, గజతురగాదులు 
కోటలో ఎట్టుచేరినది పరిత లెరుంగుదురు. 


ఆ చేరినవార్త చక్రవర్తికి వెనువెంటనే అందజేసిరి. 


చక్రవర్తి తాను యుద్ధయాత్రకు బయలుదేరుచు శ్రీకృష్ణశాతవాహనునకు గమ్మయొకటి 
పంపినాడు. శ్రీకృష్ణశాతవాహనుడు చక్రవర్తి ఏర్పరచిన మంచి ముహూర్తమున వేటకు 
బయలుదేరినట్టు బయలుదేరవలయు ననియు, ఆతని సైన్యములు వేయి, రెండువేలమంది 
జట్టులుగా విడిపోయి, మహారధిరాష్ట్రము, రధిరాష్ట్రుము, కుంతల దేశము తిరిగినట్టు 
నటీంచుచు త్రయంబకేశ్వరపర్వతముకడ చేరవలయుననియు నచ్చటనుండి ఆభీరులు 
కన్నుమూసి తెరచులోపల నొక లక్షసైన్యము భరుకచ్చము పోయి యది 
పట్టుకొనవలయుననియు, నచ్చట ఏబదివేల సైన్యముంచి, తక్కిన సైన్యముతో 
శ్రీకృష్ణశాతవాహనుడు ఉజ్జయినిని ముట్టడించిన రిపుల దాకవలయుననియు, ఆ 
సమయముననే చక్రవర్తి విదేహముదారిని ఆరువదిఅయిదు యోజనములు ప్రయాణము 
చేయించి రెండు లక్షల సైన్యము పంపుమనియు, కోటలోనివారు, ఈ రెండు సైన్యములు 
ఉజ్జయినిని రక్షింప గలవనియు వేగు పంపినారు. 


దారిపొడుగునను చంద్రస్వామి సామ్రాజ్ఞి ఆనందదేవికి వేదాంతము, పురాణములు 
చెప్పుచుండెను. బౌద్ధజాతక గాథలు మనోజ్ఞవిధానమున ఉపన్యసింపుచుండెను. బుద్ధుడు 
విషఘుని యవతార 'మని యాతని భావము. ఆ యవతారభావ మాతనిహృదయమున 
బ్ర శపెట్టినది అమృత బాదార్హతులు. 


చారుగుప్తుడు దారిపొడుగున చేసిన ప్రయాణసౌకర్యములు పరమా ద్భుతములు. 
రెండు లక్షల సైన్యము ఇంచుకంతైన శ్రమనందక ధాన్యకటక నగరమున నున్నటి 
సౌఖ్యములనందుచు బాణవేగమున సాగిపోవు చుండెను. 


శ్రీముఖశాతవాహనుడు చారుగుప్పుని దూరాలోచనకు, ప్రజ్ఞకు, ఆతని తరుగని 
సంపదకు ఆనందము, నాశ్చర్యము నందుచుండెను. 


కుంతిపురము ముహాచైత్యమున ప్రార్ధనలు సలిపిరి. సర్వసైన్యాధ్యక్షులగు 
స్వ్రైత్రులవారు సార్వభౌముని బంగారుగుడారమునకు బోయి. జయ నాదమొనర్చి 


సార్వభౌమునిచే చూపబడిన ఆసనమున అధివసించి, “మహాప్రభూ! మనము కళింగము 
పొలిమేర చేరునంతవరకు శత్రువులు మనపోకడ కనిపెట్టలేరు. కాని అక్కడనుండి 
విదేహమున కేగక ఉత్తరముగ బోయినచో వారికి నిజము “తెలియదా” యని మనవి 
చేసికొనెను. 


ఇంతలో మహామంత్రి అచీర్లులు, చారుగుప్తుడు అచ్చటికి వచ్చి అనుమతినంది, 
యథోవితముగ బ్రవేశించి ఆసనము అలంకరించిరి.. 


స్వైత్రులవారు తమ అనుమానము వారికి వెల్లడించిరి. 


చారు: తమకు అనుమానమెందుకు మహారాజా! వారిని నిజము తెలిసికొననిండు. 
పాటలీపుత్రమునందు ఏబదివేల సైన్యముమాత్ర మున్నదని మన వేగుకదా? 


అచీర్లుడు: ముట్టడించిన మనసైన్యమును, సుశర్శస్నేహితులు వచ్చి తాకరా? 


చారు: అవుగాక, అందువలన భయమేమి? మన సైన్యముముందర ఆ వచ్చు 
సైన్యము లేపాటి వగును? 


శ్రీముఖుడు: నిన్న ఉజ్జయిని వార్తనుబట్టి మనవేగులవారిదళములు కోటలోనికి 
చేరినవని తెలియవచ్చినది. పదునేనుదినములవరకు భయము లేదని శుకబాణుని వార్త. 


౨౯ 
ప్రయోగభంగము 


“అగ్నిమీ లే పురోహితం యజ్ఞ స్య దేవ మృత్విజమ్‌ 
హోతారాం రత్న ధాతమం.” 


ఇట్టి మంత్రములతో అగ్నిని అర్చించి, ఇంద్రాదిదేవతలను ప్రార్థించి, స్థాలతిష్యుడు 
విషబాలను శ్రీకృష్ణసాతవాహనునిపై ప్ర ప్రయోగించు హోమములు సలిపెను. ఆమె పద్మాసన 
పీఠముపై కూర్చుండియుండ మంత్రములతో ఆమెకు షోడశార్చన స్థాలతిష్యులు జరిపెను. 


ఆమెలోనికి సర్వమృత్యువులు ఆహ్వానింపబడెను. 

“నిన్ను జూచినంతనే జీవములు హత మొందును గాక.” 

“నిన్ను స్పృశించినతోడనే మనుష్యులు బూదియైపోవుదురుగాక.” 
“నిన్ను పొందుటతోడనే విగతజీవులై మనుష్యులు నశింతురుగాక” 


అను నర్ధముగల మంత్రములు పఠించుచు స్థాలతిష్యు డామెను ప్రయోగించ 
బోవుచుండ, ఆమి చివ్వున లేచినది. 


“తాతగారూ! ప్రయోగించకుడు. నేను ఒప్పను. నేను మృత్యువును కాను” అని 
అరచినది. 


ఆమె కన్నులలో గాఢవిషాదరేఖలు మబ్బులరీతి ప్రసరించినవి. ఆమె సుందరమైన 
పెదవులు వణకిపోవుచుండెను. ఆమె పిడికిళ్ళను గట్టిగా ముడుచుకొని హృదయమున 


కద్దుకొనియున్నది. శార్దూలమును జూచిన హరిణమువలె, పామును చూచిన కప్పవలె ఆమె 
గజగజ వణకి పోవుచుండెను. 


ఈ ప్రయోగము జరుగు పూజామందిరమున, ఆ ప్రయోగవు తంతుకు వలయు 
బ్రాహ్మణులు మాత్రమున్నారు. గగని మొదలగు కాపాలికలున్నారు. ఇతరు లెవ్వరు నా 
మందిరమునలేరు.విషబాలమాటలు వినగానే స్థాలతిష్యులు ప్రళభయకాలరుద్రునిభంగి 
ఒక్కుమ్మడి లేచి జేవురించిన కనులతో క్రోధకంపితీగాత్రుడై కాలా 'దేశమువలె దీర్ణ మగు 
బాహువు చాచి, 


“ఏమంటివి ఉత్పథచారిణీ!” అని లోకము లదరునట్లు కేక వైచినాడు. 


“తాతగారూ! నన్ను ప్రయోగింపకుడు” అనుచు భయమును, దిరస్కారమును దోవ 
విషబాల జాలిగొలుపుచు బలికినది. 


“నెను ప్రయోగించెదను నీవు నాశనముచేయుదువు.” 
“నన్ను నాశనముచేయుడు తాతగారూ!" 
“మాటలాడకుము” ఆ స్థాలతిష్యునికేక మిన్నుముట్టెను. 


విషకన్య నిర్భయముగ నిలిచి, దండతాడిత భుజంగమువలె తాతగారి కేకకు 
మరియు నాగ్రహము నంది, 


“తాతయ్యగారూ, నేనును మీవంటి మనుష్యబాలికను. నాకును కోపము, తాపము, 
ప్రేమ, జాలి, అన్నియు ఉన్నవి” అని ఆమె స్ఫుటాక్షరములుగా పలికినది. 


కాపాలిక, గగనియు, అగస్తియు, కాశ్యపియు ఆ బాలికదగ్గరకు పరుగిడి వచ్చి“తల్లీ, 
తాతగారి ఆజ్ఞను పరిపాలించుము. ఈ కార్యములు మనుష్యు లొనరించునది కావు. 
దైవకృతములు. దైవప్రీతికరములు. మనము విని నడ్డ తగదు” అనిరి. 


విషకన్యక వారిని విదలించుకొని పద్మపీఠమునుండి దిగి గబగబ పరుగిడిపోయి 
“యీ సర్వమును సృష్టించిన ఓ భగవంతుడా, ఓ మహేశ్వరుడా, నీ ప్రితికొరకా నేను 
మనుష్యులను చంపవలసినది! నీవు పుట్టించిన మనుష్యులను నీవే చంపి తిందువా? ఈ 
యకార్యమునకు సాధనమగుటకు నే నేమి జడమునా? నేను ప్రేమించగలను, 
ద్వేషించగలను. నావలచిన పురుషుని నేను న్పృశింపగూడదా! స్త్రీజన సామాన్యమగు యా 
సుఖమునకు నేను దగనా! ప్రేమించిన పురుషుడు నన్ను ముట్టుకొన నొల్లను. నాపై 
దురాక్రమణము సేయువాడు హతుడైన నగుగాక. ఎవరో శ్రీకృష్ణ శాతవాహనుని ' చంపుటకు 
నన్ను  ప్రయోగముచేయుచున్నారట. “ఆతడు నన్ను ముట్టుకొనుటకు నాకు ఇష్టము అగునో, 
యిష్టముకాదో? నాకిష్టమైనను అతడు నన్ను ముట్టుకొనీ చచ్చిపోవును గదా! ఆతని నేను 
వలతునేని నీవే యాతనికి రక్షకుడవు గమ్ము.” 


ఆమె కన్నుల నీరు నీలి కలువపూవులలో నిలచిన హిమబిందువులైనవి. 


“నీవు ఫాలలోచనుడవు. నీవు నీ ఫాలలోచనముతో దురా రులను భస్నము 
చేయుదువట. అబలయగు బాలికచే మనుష్యులను చంపుట కంటె కు మార్గమేలేదా? 
నాగొతు గోసినకాని యీ దారుణకర్మము నెరవేరదా? ఉమాపతీ! నాకు బతిభిక్ష "పెట్టుము. 


నన్ను పాషాణమునైన చేయుము లేదా నాస్త్రీత్వమును సార్థక మొనర్పుము. నాకు భర్తను, 
బిడ్డలను అనుగ్రహింపుము. ర్త 


విషకన్యక వెక్కి వెక్కి ఏడ్చినది. స్థాలతిష్యుడు మారుమాటాడక గగని మొదలగు 
వారిని వెనుకకుపొండని సైగ నొనర్చి' విగ్రహము మ్రోల బడియున్న విషకన్యకపై 
మంత్రజలములు చల్లి Es ష్టశాతవాహన నాశనమునకై యీ బాలికను ప్రయోగించు 
చున్నాను” అనుచు అగ్నిప త్రమున సమిధలు, నేయి హోమమొనర్చెను. 


మహేశ్వర విగ్రహ సమీపమం దున్న దీపములన్నియు ఒక్కసారి ఆరిపోయినవి. 
ఆరిపోయిన 'దీపపు కొడులనుండి పొగలొక్కసారిగా పైకెగసినవి. స్థాలతిష్యుడు రిచ్చవడి 
నిలిచెను, పూర్ణాహుతిని మంత్రవేత్తలు అర్పించిరి. మంత్రాగ్నికిని, భగవంతునకును 
నీరాజనము సమర్పింపబడినది. జేగంటలు మ్రోగినవి. స్థాలతిష్యుడు అచ్చటినుండి 
వెడలిపోయెను. 


విషకన్యక చైతన్యరహితయై సర్వమును మరచి ఆ విగ్రహము మ్రోల పడియుండెను. 
ఆమె చేతులా శివలింగమును చుట్టియున్నవి. భయంకరుడైన మృత్యుదేవునకు భయపడిన 
బాలకుడగు మార్కండేయునివలె విషకన్య కాల కాలుడైన శివునే శరణుజొచ్చినట్టయినది. 


యుగయుగాలనుండి వచ్చు ఆర్యర్షి ప్ర ప్రతిభా ప్రవాహమున పుట్టి పెరిగిన కమల మా 
బాలిక. ఆమెలోని చైతన్య మొక్కపరి' స్పందించినది. వ్యక్తావ్యక్తమై ఆమె జ్ఞానము 
వికసించినది. సర్వభూషణాలంకృతయై, దుకూలాంబర ధారిణియై, విరచితద్వివేణియై, 
దహింపబడిన మన్మథునిసతి రతీదేవివలె ఆమె అచ్చట పడియుండెను. 


తమోమయమైన ఆమె అంతరాకాశమునందు చీకట్లు కదలినవి. దూరదూరమున 
ఎచ్చటనో మిణ్క్యుమిణ్కుమను కాంతి కన్పించినది. ఆ వెలుగు పెరిగి పెరిగి శీతలప్రసన్న 
ద్యుతులు వెదజల్లుచు తనగర్భమున దాగియున్న బాలేందు శేఖరునిమూర్తిని 
స్పష్టమొనరించినది. అతడు తియ్యని మాటల, 


“చంద్రబాలా! నీవు నాశరణుజొచ్చితివి. నీవు నేటినుండి అమృత కలశవిగాని 
మృత్యుశిలవు గావు. బుద్ధుడేమి, వీరుడేమి ఎవరైనను నా ఛాయలు మాత్రమే. 
ఇవియన్నియు నావిలాసములు. అనుగ్రహింపబడితివి పొమ్ము అనుమాటలు ఆమెకు 
వినంబడి నట్టయినది. 


విషకన్య చటుక్కున లేచినది. చిరునవ్వు ఆ మోమున శాంతద్యుతు లీనినది. ఆమె 
లేచి తలవంచుకొని బసలోనికి నడచిపోయినది. ఆమె వెను వెంటనే గగనియు కాశ్యపియు 
వెడలిపోయినారు. 


c{e) 
పరాస్కంధము 
సువర్హక్తీ మనస్సునకు ఊరటలేదు. వేదనాదోదూయమానమగు మనస్సులో, బుద్ధిలో, 
హృదయములో ప్ర ప్రళయకాల ప్రభంజనములు, ఎడతెరిపి లేని బడబానల దావానలములు 


నెసరేగుచున్నను మహాగ్నిగర్భమగు పర్వతమువలె పైకి శాంతుడై నిర్వికారునివలె తిరిగి 
ఇంటికి విచ్చేసెను. 


ఆ గ్రీష్మదినమున ధాన్యకటకము మరియు మండిపోవుచున్నది. సాయంకాలమైనను 


మలయానిలములు తిరుగలేదు. నగరవాసులందరు గృహముల నుండలేక నదియొడ్డుకు 
పోవువారును, ఉద్యానవనముల కేళాకూళులకడ గూర్చుండు వారును, నీతలోప పచారములు 
చేసికొనువారు నై యుండిరి. 


క్రిందటిదినముననే ధాన్యకటకముచేరిన సువర్ల్ణశ్రీ సాయంకాలమున థి తీరమున 
సంచరింపుచు ఇంటికిపోవు హర్షగోపుని దూరమున జూచినాడు. ఆ హర్షగొవుని బిలిచి 
మాటలాడవలయు నను కాంక్ష సువర్ణునకు పొడమినది గాని సిగ్గుపడి అటులనే 
నడచిపోయినాడు. మరునాడు ఉదయమున సువర్ణశ్రీకుమారుడు లేచి “పెటుగులో వెన్న 
తీయించుచున్న తల్లికడకు వెళ్ళినాడు. “అమ్మా చీన్నమామయ్య ఒకటి, రెండు నెలలో 
సముద్రప్రయాణము చేసి సువర్ణ దీపముదాటి యవద్వీపమునకుపోవునట. అచట జయశ్రీ 
శాతవాహన మహారాజు ఒక మహాచైత్యము నిర్మింపజేయ నున్నాడట. ఆ చైత్య నిర్మాణశిల్పి 
కులపతిగా చిన్న మామయ్యను సగౌరవముగ మహారాజు ఆహ్వానించెనట. నేను 
మామయ్యతో యవద్వీపముపోవ సంకల్పించు కొన్నాను.” 


“అమ్మయో్యో, సముద్ర ప్రయాణమే! మా తమ్ముడు వెళ్ళుటయే? వాడు వట్టి 
వెణ్టీవాడు. వెళ్ళవద్దని మీ అక్క | ఆజ్ఞ యిచ్చుచున్నదని చిన్న మామయ్యకు తక్షణము లేఖ 
వ్రాసీ గజవార్త పంపుము.” 


“సముద్రయానమంటే అంతభయ మేటి కమ్మా? దివ్యశ్రీ సంఘ మిత్రా దేవి ధర్మము 
దిశలన్నియు ప్ర ప్రసరింపజేయ సింహళాది ద్వీపములకు పోలేదా?” 


“బాబూ! యీ వెజ్టిమాటలు మాటలాడకు. నీకు దేశములే తిరుగ వలయునన్న 
గయాది క్షేత్రములకు పొమ్ము.” 


“మెట్ట ప్రయాణము ముసలమ్మ చేయగలదు. ఓడ ప్రయాణము భయమా? ఏదో 
ఒకటో రెండో "తప్ప తక్కిన ఓడలన్నియు సురక్షితముగ ప్రయాణము సాగించుటలేదా 
అమ్మా!” 


“నిన్నమీనాయనగారు పంపిన ఉత్తరము చూచినావుకదూ నాన్నా?” 


ఇంతలో మహాలి వేగమున వెల్లనగుమోమున అచ్చటకు పరువిడి వచ్చినది, ఆమెకు 
మాటరాలేదు. “హిమబిందు.....” అని కేకవేసినది. శక్తిమతియు, సువర్ణశ్రీ కుమారుడును 
ఇరువురు నులికిపడిరి. సువర్లుని గుండె కొట్టుకొన్నది. ఏ మది! ఆమె వచ్చుచున్నదా? 


శక్తి: హిమబిందు.... 

మహాలి: దొంగలు ఎత్తుకొనిపోయినారు. 

సువర్ణ: (పెద్దగంతుకతో) ఎవరిని? 

మహాలి: హిమబిందును! 

శక్తిమతి: ఎవరినీ? 

మహాలి: హిమబిందునమ్మా! చారుగుప్తులవారి కూతురును! 


సువర్ణ: ఓసి నీ ఇల్లు బంగారముకానూ! వెట్టి వెజ్టీ మాటలు మాటాడక తిన్నగా చెప్పు. 


మహాలి: కాదమ్మా నిన్నరాత్రి యొనిమిదినాళికలు మ్రోగినప్పుడు..... ఎలా 
వచ్చారో.....హిమబిందుకుమారికను దొంగలు ఎత్తుకొనిపోయినారట! 


శక్తిమతి: ఆ! ఆ! ఎంత విడ్డూరం! 
మహాలి: ఆమెను, ఆమె ముత్తవతల్లినికూడా ఎత్తుకొనిపోయి నారట. 


శక్తిమతి: బాబూ! అది యేమిటో తిన్నగా కనుక్కురా! ఏమిటో అంటుంది. అక్కడ 
సువర్లశ్రీ కుమారుడు లేనేలేడు. 


శక్తిమతి: అప్పుడే తుజ్జున మాయమయినాడు. చెప్పినది నిజమేనా? 
మహాలి: ఒట్టుతల్లీ! పట్టణమంతయు గోలగా చెప్పుకుంటున్నారు. 


సువర్ణశ్రీ కుమారుడు చారుగుప్పునిభవనమున నొక్కయంగలో వ్రాలినాడు. జనులు 
ఇసుకరాలనట్టు అక్కడ మూగియుండిరి. రక్షకభటులు కావలియున్న చారుగుప్తుని భవన 
మెట్లు చేరిరని కొందరు, కక్ష్యాంతరము లన్నియు గడచి వారు లోనికెట్లు వెళ్ళిరని కొందరు, 
నగలు నాణములు ధనధాన్యములతో తులదూగు నాభవనముల చారుగుప్తుని కుమార్తెను, 
ఆమె ముత్తవను తస్కరించుట కడు విచిత్రమని మరికొందరు, ఇది ఆంధ్ర 'రాజ్యశత్రువులు 
సల్పిన కుట్రయని కొందరు, చారుగుప్తునికడ వెల లేని ధనముల సంగ్రహింప మేధావులగు 
చోర శిఖామణు లొనరించిన కార్య మిదియని కొందరు, చారుగుప్తుని విరోధులెవ్వరో 
రచించిన మాయ యిది యని కొందరు పరిపరి విధముల చెప్పుకొనుచుండిరి. 


పట్టణము కాపాడుచున్న ఉపసైన్యాధ్యక్షుడు కొందరు చమూపతులతో, చారులతో 
వచ్చియున్నాడు. సువర్ణశ్రీ కుమారుడు నెమ్మదిగా జన సమ్మర్థము ఒత్తించుకొనుచు 
భవనగోపుర ద్వారముకడకు చేరినాడు. లోనికి వెళ్ళుటకు ప్రయత్నింప ద్వారమున 
కావలిగాయు సైనికులు అడ్డగించిరి. అతనికి కోపము వచ్చినది. 


“ఉపసైన్యాధ్యక్షులతో ధర్మనందులవారి పుత్రుడు సువర్ణశ్రీ వచ్చినాడని చెప్పుడు.” 


భటుడు: ఇపుడు వీలుపడదు. కొంచెము తాళుడు. లోన నేమి జరుగుచున్నదో 
చూచుటకు కుతూహలము పడుచున్న జనులందరు సువర్లశ్రీ కుమారుని చుట్టును మూగి 
లోనికి పోనిండని కేకలిడిరి. 


ఈ గడబిడ విని యచ్చట తిరుగాడుచున్న దళవాయి యొక డక్కడకు వచ్చెను. 
అతడు సువర్ల్ణశ్రీకుమారుని గని గురుతుపట్టి లోనికి తీసి కొనిపోయెను. సువర్ల్ణశ్రీకుమారుడు 
కక్ష్యంతరములు గడచి బాలనాగితో నుపాధ్యక్షు లగు కాకుండకులవారు' మాట్లాడుట 
చూచెను. బాలనాగి యేమో చెప్పుచుండెను. 


బాల: మేమిద్దరము చాలాకాలము మాట్లాడుకొనుచు ఆ తోటలో నుంటిమి. ఇంతలో 
రివ్వుమని నలుగురుమనుష్యులు వచ్చి గుడ్డలు మాముఖములగప్పి నోట గుడ్డలు 
కుక్కినారు. నాకు మతి తప్పిపోయినది. మరల మెలకువ వచ్చి చూచునప్పటికి నేనా 
ప్రదేశముననే పడియుంటిని. నా నోట గుడ్డలున్నవి. కన్నులువిప్పి చూతునుకదా 
హిమబిందుకుమారిక చుట్టుప్రక్కల నెక్కడను లేదు. తూర్పు తెలతెలవారుచున్నది. 
భయముతో బెద్దకేకలు పెట్టితిని. తోటపనివారు, రక్షకభటులు, కొందరు దాదులు 
పరుగెత్తుకొని వచ్చీనారు. వారీతో హిమబిందు కుమారిక ఏదని అడిగితిని. వారు “నీకు 


మతిపోయినదా! పడకగదిలోనే యుండును. ఏల నీ వీ కేకలు పెట్టుచున్నా” వని అడిగిరి. 
పరుగుపరుగున అభ్యంతర మందిరమునకు పోయితిని. ఆమె అచ్చటలేదు. వేసినపక్క 
వేసినట్లే ఉన్నది. పరుగెత్తుచునే రాత్రి జరిగిన సంగతులందరికి చెప్పుచుంటిని. దాదు 
లిటునటు పరుగెత్తిరి. ఆమె యెక్కడను లేదు. ముక్తావళీ దేవిగారును కన్పింప లేదు. వారితో 
చెప్పుటకు వగర్శుచు వారి శయనాగారమునకు పోవ అక్కడ తెరలు చిందరవందరగా 
నుండెను. రత్నకంబళిపై బురదతో ఉన్న అడుగుల చిన్నెలు కాన్పించినవి. ఇరువురిని చోరు 
లెత్తుకొని పోయినారని గగ్గోలు బయలు దేరినది. 


కాకుం: భవనోద్యానవనములో నే వైపున ఇది జరిగినది? 


బాల: ఉత్తరమున మాలతీలత పొదరిండ్లకడనున్న చంద్రశిలావేదిక పక్కనున్న 
లతామంటపములో కూర్చుండియుంటిమి. 


సువర్ల్ణశ్రీ కుమారుడచ్చటికి బరువిడెను. అచ్చట చిందరవందరగా అడుగుల జాడలు 
కాన్సించినది. అయ్యవి కోటగోడవలెనున్న భవన బాహ్యకుడ్యములవరకు నున్నవి. అచ్చట 
హిమబిందు వస్తమునుండి చిరిగినముక్క కన్పించినది. అప్పు డక్కడ కొందరు భటులు 
నొకమంత్రియు " నుండిరి. సువర్ల్ణశ్రీ అమితవేగమున సింహద్వారము వెంబడి 
భవనకుడ్యములచుట్టి, యెచ్చటనుండి చోరులు గోడ దాటిరో అచ్చటకు వచ్చెను. అచ్చట 
జనములు ప్రోవైయుండిరి. ఆతడు నెమ్మదిగా అడుగులజాడ తీయుచున్న ఒక వర్తకత్రేష్టుని, 
ఒక చమూపతిని సమీపించి వారిరువురు అనుకొన్న మాటల వినియెను. 


చమూ: ఈ జాడలు కృష్ణ ఒడ్డువరకు నున్నవట. 
వర్తక: అంచె గుర్రములమీద హుటాహుటిగా పోయి యుందురు. 


చమూ: మహామాయాధురంధరు లగు వేగువాండ్రు జాడ నరయుటకై సాగిపోయినారు. 
చారుగుప్తుని అశ్వశాలలో ప్రసిద్ధాశ్వముల నెక్కి దళవాయులు కొందరు వారిని 
వెంబడించినారు. 


3౧ 
చంద్రస్వామి 


చంద్రస్వామి స్వచ్చహృదయము గల వ్యాఘ్రదేశాంధ్ర బ్రాహ్మణుడు. త్రయీపారి. 
దార్శనికుడు. వేదాంతి. 


చంద్రస్వామి హృదయమును స్థాలతిష్యమహర్షి చూరగొన్నాడు. ఆ మహర్షి మహత్తర 
సంకల్పము చంద్రస్వామిని ఉత్తేజితునొనరించి, స్థాలతిష్యుని అనుచరులలో నాయకుని 
చేసినది. స్థాలతిష్యునకు చంద్రస్వామి గుణగణములు తెలియును. ఆతని మనస్సు 
మెత్తనయనీయు, రహస్యములు దాచుకోలేని దనియు ఆయన గ్రహించినారు. కావున 
చంద్రస్వామి పండితులను స్థాలతిష్యులు అత్యంత రహస్యాలోచనలకు రానిచ్చువారు కారు. 


చంద్రస్వామి స్థాలతిష్యమహర్షి మహాత్మ్య మెరుగును. జంబూద్వీపమున గల 
బ్రాహ్మణులు ఆ మహర్షిని శంకరావతొరమనియే ఎంచుకొనుచుండిరి. అ పేరు వివిధ 
బుపష్యాశ్రమముల వివిధనగరగ్రామ బ్రాహ్మణగృహముల అత్యంత భక్తితో స్మరింప బడునది. 
స్థాలతిష్యుని శిష్యులు దేశదేశముల మహోద్ధండపండితులై, వివిధవేదాశ్రమముల 
కులపతులై, ఆ మహర్షి బోధనల, ప్రచారముచేయుచుండిరి. ఒక్కొక్క అర్హతుని ఒక్కొక్క 
మహాపండితుడు తారీసిల్లి బౌద్ధధర్మము నిరసింపుచు, వాదనకు వారిని పురికొల్సి 
నిరుత్తరులను చేయుచుండెను. 


చంద్రస్వామి స్టాలతిష్యమహర్షి ఆజ్ఞలు గాఢాభిమానమున శ్రద్ధతో నిర్వహించు 
చుండెను. 


చంద్రస్వామిని అనార్షవాదులతో వాదనకై మాత్రము స్థాలతిష్యుడు నియమించెను. 
అతని అనుమానించి ఆంధ్రాప పసర్పులు మహామంత్రికి నివేదీంచుటయు, వారు చక్రవర్తికి 
తెలిపిరి, చక్రవర్తియు చంద్రస్వామిని బంధించి, అతనిపై నేర మారొోపించి శిక్షవిధింప 
వలయునని ముదల నిచ్చిరి. 


చంద్రస్వామి ద్రోహి యని మనచక్రవర్తికి నమ్మకము కుదరలేదు. చక్రవర్తి 
అమృతపాదులకడకు "పోయి తమ యనుమానములు తెలిపినారు. అప్పుడా అర్హతలు 
చంద్రస్వామి చరిత్రనంతయు ఆకళించి ఆతడు నేరస్థుడు కాడనియు చక్రవర్తి అతనిశిక్షను 
రద్దుచేయంచవలయు ననియు దెలిపిరి. ప్రోడ్వివాకులు శిక్ష విధించుటయు, 
అమృతపాదులు వచ్చి చక్రవర్తి ఆజ్ఞాపత్రముచూపి చంద్రస్వామిని 'తీసికొనిపోయినారు. 
చంద్రస్వామి ప్రాణమునకు "భయపడలేదు, _ కారాగారవాసమునకు భయపడలేదు. 
అమృతపాదులను చూడగనె చంద్రస్వామికి స్థాలతిష్యులను జూచిన గురుభక్తి కలిగినది. 


అమృతపాదులు ధాన్యకటక మహాచైత్య సంఘారామమునకు చంద్రస్వామిని 
గొనిపోయిరి. 


ఎవరీ మహాపురుషుడు! మూర్తినందిన శాంతతేజస్సున ఈ బౌద్ధాచార్యులు 
అపరబుద్ధ దేవునివలె నున్నారు. ఈ 'పుణ్యపురుషుని చూచిన తన గురుపాదులగు 
మహర్షిని" చూచినట్టున్న దేమి! వీరికిని వారికి పోలికలున్నవి. ఎత్తు, మోముతీరు, కనులు, 
కంఠస్వరము, రూపము ఇంత పోలికలున్న మేమి! మహాపురుషులు ఆర్షధర్ములైననేమి, 
బౌద్ధధర్ములైన నేమి - ఒకే రూపమున నుందురు గాబోలునని చంద్రస్వామి తలపోసెను. 


కులభేదములేని బౌద్ధాశ్రమమున చంద్రస్వామి భిక్కులతో కలిసి భోజన మాచరింపక 
తనవంట తాను చేసికొనుచుండెను. చంద్రస్వామికిని అమృత పాదార్హతులకును దీర్భమగు 
వాదోపవాదములు జరుగుచుండెను. చంద్రస్వామి బోధిసత్వునిజివిత మొక్కపరి 
సంపూర్ణముగ పరిశీలించి చూచెను. శాక్యవంశోద్భవుడై, కపిలవస్తునగరమున రాజగు 
శుద్ధోదనునకు మాయాదేవివలన జన్మించిన దివ్యపురుషుడు. మాయాదేవి సుప్రబుద్ధుని 
తనయ. సిద్ధార్ధుడు జన్మించిన ఏడవదినమున మాయాదేవి నిర్యాణ మందినది. ఆ 
బోధిసత్వుని" అత్యంత జాగరూకతగ మేనయత్త ప్రజాపతి గౌతమి పెంచినది. అతని 
పదునారవఏట తనయిీడుది, జగదేకసుందరి కొలిరాజ్యాధిపునితనయ యశోధరను 
బోధిసత్వునికి వివాహము సలిపిరి. బోధిసత్వుని ఇరువదవఏట  రాహులుడను 
పుత్రుడాయన కుద్భవించెను. 


ఇరువది ఐదవఏడువచ్చు నంతవరకు సిద్ధార్థుడు భార్యతో, తనయునితో 
సర్వసౌఖ్యముల నందుచుండెను. కాని విధివేశమున ఆ మహాపురుషుడు 
ప్రపంచబాధలును, దుఃఖమును తన కండ్రారచూచి అనంతవిచారము నందెను. 


ఆయన హృదయమున  దివ్యసందేశము వినవచ్చినది. సూతుడగుచెన్నుని 
సహాయమున ఆ దివ్యమూర్తి అభినిష్టుమణ మొనర్చి, వై వైశాలిచేరి, పండితుల నాశ్రయించి 
సృష్టి రహస్యముల నెరుగజొచ్చెను. ఆచటి కాలామ పండితులు కపిలమహర్షి ప్రతిపాదించిన 
సాంఖ్యవాదమును బోధించిరి. 


ఆయన పాదములకడ సంఖ్యము చదివి బోధిసత్వుడు ఉద్రకరామపుత్రమహా 
పండితుల శిష్యుడయ్యెను. రామపుత్ర పండితులు కాణాద వైశేషికము బోధించిరి. 


అచ్చట  వైశేషికమంతయు నభ్యసించినవెనుక బోధిసత్వుడు గయకడ ఉరు 
బిల్వాశ్రమము చెరి, ఆ ఆశ్రమకులపతి యగు కౌండిన్యమహర్షి శిష్యుడై యోగము నేర్చుకొన 
నారంభించెను. 


ఆయన యోగసమాధులలో ఉండునప్పుడు నైరంజన నదిలో స్నానము చేయుచు 
అధిక నీరసముచే మూర్చపోవునంత పని అయి ఒడ్డుకు వచ్చి సొమ్మసిలి పడిపోయెను. 
అప్పుడే సుజాత బోధిసత్వుని రక్షించెను. అప్పుడు బోధిసత్వు డాయోగవిధానము 
విసర్జించెను. 


ఆ ఆశ్రమప్రాంతమందొక రావిచెట్టున్నది. ఒక దివ్యాతిదివ్య ముహూర్తమున ఆ 
రావిచెట్టు క్రింద పద్మాసనబద్ధుడై బోధిసత్వుడు పరమ సత్యముల కనుంగొనెను. 


చంద్రస్వామి ఇట్లు బుద్ధచరిత్రయంతయు తెలిసికొనెను. 


3౩౨ 
ఆంధ్ర బ్రహ్మర్షి 
స్థాలతిష్యులవారు చంద్రస్వామి విషయమంతయు ఎప్పటికప్పుడు తెలుసుకొనుచు 


నేయున్నారు. చంద్రస్వామి బౌద్ధశ్రమణకులకడ బౌద్ధ ధర్మములు నేర్చుకొనుచు, ఆర్షధర్మము 
విడనాడకయే మెలగుచుండె నని తెలిసికొనెను. 


స్థాలతిష్యుడు ప్రతిష్టానపుర ప్రాంతాశ్రమము చేరుకున్నను ప్రియశిష్యుడగు 
చంద్రస్వామిని గూర్చియే యాలోచించుకొనుచుండెను. 


స్థాలతిష్యుడు పదిసంవత్సరములలో ఆర్యావర్తము, దక్షిణాపథము, నువర్ణద్వీపము, 
గాంధార, బాహ్లిక, తురష్క పారశీకాది దేశములన్నియు సంచారము చేసి, కాశ్యపుల, 
కౌెండిన్యుల, పారాశర్యుల ఓడించి వారినందరిని అద్వైతవాదుల నొనరించి, ఆశ్రమముల 
స్థాపన మొనరించి, పండితోత్తముల కులపతుల నొనర్చెను. 


చంద్రస్వామి బౌద్ధ గ్రంథముల కంఠపాఠమొనర్చిను గాని, హృదయన్థము 
గావించుకొనలేదు. బోద్ధధర్మముల నిరసింపవలయు " నని ఆతని పూనిక. 
అమృతపాదార్హతుల “ఆశ్రమము ప్రవేశించి బుద్ధధర్శతత్వము నెరుంగ 
జొచ్చిననాటినుండియు ఆతని దృష్టి మారిపోయెను. 


“పండితులవారూ! మీగురు వగు స్థాలతిప్యమహర్షి తమధర్మము సత్య మనియు 
పరధర్మము భయావహ మనియు ఎంచుటచేతనే పరధర్మావలంబుల జయించి తనధర్మము 
నెలకొల్పనెంచెను.” 


“స్వామీ! ఒక క్రూరమృగము, గోవు మొదలగు సాధుమృగముల చంపబోవుచుండ 
మనము చూచితిమి. ఆ క్రూరమృగమును మనము నిర్ణింపవలయునా, వలదా?” 


“మీరు క్రూరమృగమును నిర్దింప నవసరము లేదు. మనుష్యుడు సంపూర్ణముగ 
అష్టమార్గావలంబియైనచో ఆతని "ప్రేమ క్రూరమృగములోని క్రూరత్వమును నాశనము 
చేయగలదు.” 


“అందరు అష్టమార్గావలంబన చేయగలరా స్వామీ?” 


“ఎందుకు చేయలేరు? తక్కిన మ్లేచ్చదేశములకన్ననిచట సంస్కారము, జ్ఞానము, 
దయాసత్యశౌచాదులు ఎక్కువగా నున్నవి కాదా?” 


“జంబూద్వీపమున ఇంకను బుషులసంతతు లున్నవికదా?” 


“ఇతర  ద్వీపములవారు ఎవరిసంతతి? ఆస్తికులందరును భగవంతుని 
సంతతియేకదా?” 


“అందు భగవంతుని ముఖమునుండి జనించినవారు బ్రాహ్మణులు!” 
“వ్లుచ్చులు స్వేదమునుండియో, పాదనఖములనుండియో జనించిరి కాబోలు నేమి?" 
“కావచ్చును.” 


“కావచ్చునా పండితులవారూ? ఒకసారి బ్రహ్మముఖమునుండి ఇంతమందియని 
లెక్కప్రకారము బ్రహ్మర్షులు జన్మించినారు కాబోలు! వారు ఇతర ధర్మములపాలయినచో 
పాదజులయి పోవుదురు కాబోలు? శుద బ్రహ్మము రూప, నామ, గుణాతీతముకదా, 
ఉపనిషన్మత ప్రకారము? అట్టిది బ్రహ్మయేమి, విష్ణువేమి? వీ రెటుల వచ్చిరి? కావున 
బ్రహ్మవాద మటులుంచి ఉన్న యీ దుఃఖమయప్రపంచముననున్న దుఃఖము సమసి 
పోవుటకు అష్టమార్గము తథాగతు లుపదేశించిరి.” 


“స్వామీ! బుద్ధధర్మమునందును సాంఘిక, స్థవిర, చైత్యాదివాదములు వచ్చిన 
కారణమేమి?” 


“ప్రపంచమున ఇట్టివాదములు సర్వకాలముల నుద్భవించుచునే యుండును. 
సమన్వయము చేసికొనుటయే మానవునివిధి. సర్వధర్మములకు మూలమగు కార్య 
కారణభావములు గ్రహించినవారికి భేదదృష్టియుండదు.” 


ఈ విధము లగు వాదనలు అమృతపాదార్హతులతో సలిపి సలిపి, అష్ట మార్గములలో 
ప్రేమ అత్యంత శక్తివంతమైనదని నమ్మి సర్వభావములకు, సర్వ ధర్మములకు ఆతడు 
సమన్వయముచేయ సంకల్పించెను. 


బ్రహ్మపదార్థము నొప్పుకొనని వైశేషికము అర్ధముకాలేదా? వైశేషికము, మ. 
ఉత్తర పూర్వమీమాంసలను ఆర్షధర్మవాదులు నేమన్వయము “చేసికొనిరికదా? శ్రీకృష్ణ 
భగవానుడు గేతలయందదియే యుపదేశించెనుగదా? వివిధములైన ఇట్టి యాలోచనలు 
చంద్రస్వామి నావరించెను. స్వభావ విహితమే స్వధర్మ మనియు, తద్విరుద్ధము పరధర్మ 
మనియు నిశ్చయించెను. ఆతడు చక్రవర్తికి, సామ్రాజ్ఞికి క్రమముగా సన్నిహితుడై పోయెను. 


స్థాలతిష్యమహర్షికి చంద్రస్వామిచరిత్ర ఎప్పటికప్పుడు తెలియుచునే యున్నది. 
చంద్రన్వామి అమృతపాదార్హతుల బోధనలకు లోనై తన కర్మకాండలో కొలదిగ మార్పులు 
తెచ్చుకొనుచున్నాడని _ తెలియవచ్చెను. చంద్రస్వామి బోధనలచే  బౌద్ద్ధసన్యాసుల 
హృదయములును కొంత కొంత మారుచుండవచ్చును. సద్భావసౌజన్యము లున్నచో 
అన్నియు సమన్వయ మగును గాబోలు. 


ఈ ఆలోచనలతో నా మహర్షి కృష్ణాజినముపై అధివసించి యుండెను. 


ఆతనిమహాదృష్టిలో ఆర్షధర్మవ్యతిరేకు లగువారు నాశనమై, ఆర్ష ధర్మము నాలుగు 
పాదముల నడచును. వైదికధీర్మాచరణముచే మనుజులే దేవతా స్వరూపులగుదురు. అట్టి 
ధర్మప్రచారమే ఆతని తపస్సు. అనార్ష ధర్మనాశనమే ఆతనిదీక్ష. 


గంగోత్రి యమునోత్రి, సింధునది జన్మస్థానము, మానససరోవరము, కైలాన 
పాదములమ్రోల తాను పెక్కు సంవత్సరములు తపస్సు చేసినాడు. నేడు తనసంకల్పము 
ఈడేరకుండుటెట్లు? జంబూద్వీపమునకు పరిత్రాణము కాకుండు టెట్లు? 


చారుగుప్పుడెట్టు బంగారు రాసులు కొండలు కట్టించెనో, స్టాలతిష్యుడట్లు తన 
సంకల్పసిద్ధికై కొండలు త్రవ్వించి బంగారమును ప్రోవుచేసెను. 


ఆతడు త్రివిష్టపమునను, గంగోత్రిప్రాంతమునను బంగారుగనులు త్రవ్వించెను. కైలాస 
ప్రాంతీయులైన యక్షు లాతనితో బంగారువర్తకము చేయువారు భక్తులగు వణిక్‌ శ్రేష్టులు, 
మహారాజులు స్థాలతిష్యుని వివిధా శ్రమముల ధనరాసులు పోయుచుండిరి. ఈ లెక్కలేని 
ధనన హాయముచే నాతని యాశ్రమముల మనుష్య, పశువైద్యములు నిర్విరామముగ 
నడచుచుండెను. ధాన్యకటకమున నమరేశ్వరునకు ఉత్తుంగదేవాలయము నాతడు 
నిర్మించెను. ఆంధ్రదేశ మెల్లెడల నూతన దేవాలయముల బ్రతిష్టచేసెను. బహుళ మగు నిట్టి 
ధర్మస్థాపన కార్యముల " చేయుచుండినను  గ్థాలతిష్య “మహర్షి ఆలోచనలన్నియు 
తనమీనుమరాలు విషబాలిక పైనే యున్నవి. ఆ విషబాలిక తండ్రియగు తనకొమరుడు 
అకాలమృత్యువశు డాయెను. 


విషకన్యక ఏ మహాకార్యమునకై తనయజ్ఞమున సమిధ కానున్నదో యా కార్యము 
సఫలమగునా? ఈ ప్రశ్నయే యా మహర్షి హృదయమున జాగరిత మగుచుండెను. 


33 
నాగబంధునికా హృదయము 


నాగబంధునిక సంపూర్ణారోగ్యసమన్వితయై నయోషారత్నము. ఆమె కృష్ణానదిని 
వరదలుపొంగి పరవళ్ళెత్తిపోవుచున్నను అన్నగారితో సమముగ నీదగలదు. గుజ్జపు 
పందెమున అన్నగారితో సమముగ పరుగెత్తగలదు. తమ ఇంటినే పెరుగుచు తనకు 
చిన్నన్నవలె నున్న మహాబల గోండు యువరాజుకడ ఆటవిక లీ నాగబంధునిక 
అభ్యసించి, అడవులలో సంచరించు మృగములజాడ తీయుట పక్షులకూతల 
వైచిత్రములన్నియు నవలీలగ చెప్పుకొనుటలో మేటియైనది. అన్నగారితోబాటు 
చిత్రలేఖనము నేర్చుకొన్నది. సంగీతమున గాత్రగాన మనిన 'ఆమెకు ఎంతయో ఇష్టము. 
వీణాదులు తాను" వాయింపననియు, అన్నయ, సెల్లెలును వాయించుచుండ విని 
సంతసింతుననియు నా బాల వచించుచుండును. 


మిక్కిలి కోలమోమున విశాల నేత్రములు, సమనాసిక, గంభీర చిబుకము గాంచినచో 
సువర్లశ్రీయే పురుషవేషము వేసినా డను భ్రమ కల్పించును. 


ఆ బాలిక సూక్ష్మబ్బుద్ధి. ఆమెకు మైత్రేయి, గార్గి సంఘమిత్రలనిన గౌరవము, 
సత్యభామ యనిన పరమప్రితి. స్త్రీ కత్తిపట్టిన । గాని లో కమున దుఃఖము నశించ దనును. 
అన్నతో వాదులాడుచునే ఆ బాలిక్‌ పెరిగినది. 


స్త్రీ ప్రేమించును. తల్లి యగును. కాని ప్రేమమాత్రజివన యగు బాలిక స్త్రీ మాత్ర 


క. 


మగునని ఆమె అన్నతో వాదించును. 
os స్త్రీవంటి పురుషుడు, పురుషునివంటి స్త్రీయు రోతపుట్టింపరా చెలీ!” 


“ఓయి వెట్టి అన్నా పురుషు డన కారము తినువాడును, స్త్రీయనిన వెన్న 
తినునదియు అని'నీ అభిప్రాయముకాబోలు!” 


“అదికాదయ్యా చెల్లిగారూ! స్త స సి యన పెద్దపులియు, పురషుడన పిల్లియు కావలె నని 
నీ భావము కాబోలు!” 


“అవునుకాబోలు! కాబోలో అనబోలో కాని, ఆడుపులి ఉండకూడదా? వృషభము 
ఉండకూడదా?” 


“అన్నియు ఉన్నవి.” 


“కనుకనే స్త్రీయందు కొంత కర్కశత్వ ముండవలయు నని నామతం. 
మనదేశమునందు" స్త్రీలు అలంకారప్రియులు మాత్రమే. పురుషుడు మాత్రము 
వీరవిహారముల కర్ణుడు నని తలంచుట అనర్ధదాయకము కాదా అన్నా?” 


ఇట్టివాదనలు చెల్లెలికి అన్నకును ఎప్పుడును జరుగుచుండెడివి. ఆ స్థితిలో 
నాగబంధునిక సమదర్శిశాతవాహనుని అన్నతో బండిపందెముల సమయమున చూచినది. 
సమదర్శిశాతవాహనుడు ఆంధ్రవీరు డని, ఉత్తమ పురుషు డనియు నామె తలంచినది. 
అన్నబండి నాతడు రజ్జువుచే. పడవేయ సంకల్పించినాడు. అది అందరును కనిపెట్టలేక 
పోయిరి. కాశీఘాతముచే అన్న సమదర్శి ఆగడము మాన్ఫుటయు నామె గమనించెను. 
అప్పుడామెకు సమదర్శి యనిన మిక్కుటమగు కోపము కలిగినది. తాను పందెముల 


రంగస్థలములలోని కురికి యా వీరుని కండతుండెములుగ నరికి వేయవలయునని బుద్ధి 
కలిగినది. 


అన్నగారి విజయోత్సాహమున నామె ఉప్పొంగిపోయి సమదర్శిపై కోపము 
మరచినది. సమదర్శి తాత్కాలికమగు తన నైరాశ్యము నుజ్జగించి, యథారితి సంతోషిత 
స్వాంతుడై ద్వితీయ గౌరవములు, బహుమతులు అందుకొనుట నామె గమనించుచునే 
యుండెను. ఆమె హృదయము వేగమువహించినది. ఆమెకన్నులు ఆర్ధ్రత వహించెను. ఆ 
విశాలలోచనాల వెన్నెల వెలుగులు ప్రసరించినవి. 


“సమదర్శి శాతవాహన ప్రభువు ఎవరు?” అని మహాలి నడిగి ఆ సేనాపతి 
పుట్టుపూర్వోత్తరములన్నియు తెలిసికొనెను. 

విజయి యగు సువర్హశ్రీ చుట్టును నాట్యముచేయు బాలికలను సమదర్శి గుర్తించుచు, 
హిమబిందు నాట్యమాధుర్యమును ఓర్వలేనితనమున జూచుచు, తన్ను ఒక విధమగు 
లజ్జతో, ఒక విధమగు సాభిప్రాయముతో జూచు నాగబంధునికను గమనించుచు, ఎవరి 
బాలికయని ఆతడు మనస్సున ప్రశ్నించుకొనెను. 


నాగబంధునికను ప్రణయ  మలముకొన్నది. గంభీరహృదయకావున నేరికిని 
తనభావములు వెల్లడిచేయలే దామె! నిట్టూర్పులు, తోచక ఇటు నటు తిరుగుట, తాపోప 
శమనము చేయించుకొనుట మొదలగు విరహిణీకలాపము లా బాలకు నసహ్నములు. 
ఎటులైన తాను పాటలీపుత్ర మహాయుద్ధమునకుబో యి అచ్చట పురుషఎషమున 
తనపరాక్రమాదులు చూపి సమదర్శి హృదయము చూరగొనవలయును అని ఆ 
యోషామణి నిశ్చయమునకు వచ్చినది. 


సమదర్శి ఉజ్జయినిని సంరక్షించు వినీతమతికి సహాయముచేయ వెడలిపోయెను. 
అటుల నాతడు వెడలు నని హిమబిందుకుమారియే తనతో చెప్పినది. “సమదర్శిబావ 
విపరీతకాంక్షకలవాడు నాగబంధూ! అతనికి స్వలాభాపేక్ష మెండు!” 


“వట్టి స్వలాభపరాయణు డనా నీయుద్దేశము?” 


“అదికాదు. ఆతడు ఉత్తముడు. ప్రాణములకైన వెనుదీయడు. అయినను తనకు 
జరుగవలసిన గౌరవములు జరిగితీరవలయు నను పౌరుషముకలవాడు.” 


“అది తప్పేమి? సంపాదించునప్పుడు మనము యుగములు బ్రతుక గలము అని 
సంపాదింపవలయునట. వెచ్చించునపుడు రేవు నశింతుము అని యెంచవలయు 
నందురుకదా!” 


“అది నిజమే! కాని మాబావను ఎందుకు ఉజ్జయిని పంపుచున్నారో తెలియునా?” 
“నా కేమి తెలియును బిందూ!” 

“మానాన్నగారే ఆతడు ఉజ్జయినికి వెళ్ళుటకు కారణభూతులు.” 

“మేనల్లునికి సర్వవిధముల సహాయముచేయవలసినదేకాదా?” 

“నిజమేకాని నేను మా బావను, మాబావ నన్నును ప్రేమింతుమన్న భయముచే నాన్న 


సమదర్శి బావను ఉజ్జయినికి పంపించినారు. “మీ బావగారు నిన్ను ప్రేమిస్తున్నారా?” 
“అదేమిప్రశ్న నాగబంధూ! ప్రేమమాట యేమో కాని నన్ను వివాహము 
చేసికొనవలయునని ముచ్చటపడును. ఒక్కొక్క యువకునకు ఒక్కొక్క యువతిని ఒక్కొక్క 
యువతికి ఒక్కొక్క యువకుని విధి ఏర్పాటుచేసియుండు నని నా నమ్మకం.” 
“అయిన పురుషుడేల ఇరువురు మువ్వురు భార్యలను చేసికొనును బిందూ” 


"స్తీ పురుషులు మూడు జాతు లుందురు నాగబంధూ, ఉత్తమ, మధ్యమ, అధమ 
అని. ఉత్తమశ్రేణి వారి విషయములో నేను మాటలాడు చుంటిని.” 


“అర్జునుడు ఉత్తముడా, మధ్యముడా?” 
“ప్రేమవిషయమున మధ్యముడే!” 


“ఇతర విషయము లెట్టున్నను ప్రేమ విషయముననే నీవు నిర్ణయించిన ఈ 
మూడుజాతులు అన్నమాట!” 


“అవును” 


నాగబంధునికకు హిమబిందునకు ఈ సంభాషణ జరిగిన ఎనిమిది దినములకు 
హిమబిందును ఎత్తుకొనిపోయినారు. 


అన్నవెనుకనే నాగబంధునిక హిమబిందు ఇంటికి పోయి అమృత లతాదేవిని 
ఊరడించి, బాలనాగిని అడిగి అన్నివిషయములు తెలిసికొన్నది. 


అన్న సంరంభమంతయుచూచి యా బాల హిమబిందును వెదకుటకు అన్న 
వెడలుననియు, అప్పుడు తానును అతనివెంట సహాయముగ వెడలినచో బాగుండు 
ననుకొనినది. మహాబలగోండు ప్రభువు తన అన్నగారికి సహాయము చేయునని యామెకు 
దెలియును. అన్నగారు ఆతని సహాయ మడుగునని యామె యూహించినది. 


ఈ సమయమున ఉజ్జయినిలో సమదర్శి ఏమి చేయుచుండెను? 


[1]చేరి నంతసమున చెక్కిళ్ళు వికసింప ఆజ్ఞలిచ్చు రాత్రులందు నాకు 
పగలువంచియున్న మొగమెత్త దదె యిది అనుచు చెలిని నమ్ముటరిది చూడు. (రాళ్ళపల్లి 
అనంత కృష్ణశర్శగారి భాషాంతరీకరణం) 


[2)నడుమువరకే 
[3]|విడిపయ్యెద 


[4] దొగనిద్దురవాడ! ముద్దుగొనినట్టిచెక్కిళులరేగు వులకల చెలువు గంటి ఏల 
కనుమూసికొనెదు? చోటిమ్ముకొంత మసలనుండనులె మ్మిట్లుమర నెపుడు.(రా. 
అనంతకృష్ణశర్శగారి భాషాంతరీకరణము) 


[5]అడుగుదమ్ములందు పడి వేడుపతివీవు చిన్నికొమరు డెక్కి చెలగియాడ అలుక 
ఎంత తెగని దయ్యును _ నిల్లాలిమోమునందు నవ్వు  మొలచినవుడు. 
(రా.అనంతకృష్ణశర్మగారి భాషాంతరీకరణము) 


తృతీయ భాగం 


౧ 
బెదరింపు 


ఒకనాడు సమవర్తి చెంత శత్రువులకడనుండి ఒక రాయబారి వచ్చినాడు. 
వినీతమతియు సమవర్తియు మంతనము సలిపిన వెనుక సమవర్తి రాయబారిని తన 
మందిరములోనికి రావించెను. ఆ రాయబారి- 


“ఓ సేనానాయకా! వీరాగ్రణీ! నేను నీకు కొన్ని పరమరహస్యముల నెరింగించెదను. 
నాకు అభయమిచ్చినచో మనవిచేసెదను” అనివాక్రుచ్చెను. 


“ఓయీ! రాయబారము నిండుసభలో సలుపవలయును. అయినను నీవు 
కోరినందున ఏకాంతమనుమతించితిని. రాయబారి ప్రాణ మెప్పుడును సురక్షితము. 
తుచ్చులగు నితరులు ధర్మమునకు దూరు లగుదురేమో కాని ఆంధ్ర వంశము మాది. నేను 
సాతవాహనుడను. మే మట్టి యవినీతి ఎన్నడును సలుపము. నీ ప్రాణము నీయదియ, 
చెప్పుము.” 


“సమవర్తి! ఓ నరోత్తమా! మీరు సాతవాహనవంశజులు. చక్రవర్తి కాదగినవారలు. 
మీకు తెలియని ఆలోచన 'ఒండెద్దియు లేదు. ప్రతిజ్టానమున యువరాజు నెవరో నిర్జీవుని 
చేసినారని మాకు వేగు వచ్చినది. “నిజ మరయుటకై అంచెలపై చారులను పంపినాము. రేపు 
నిజము తెలియగలదు.” 


“శాంతం పాపం! ఈ అబద్ధపు వేగు తెచ్చినవాని నాలుక వేయి చీలికలు చేయదగును. 
ఓయి వెర్రివాడా! ఎవరురా శ్రీకృష్ణేసాతవాహనుని సమయించుటకు దెగించినవారు?” 


“ప్రభువులు ఆగ్రహింపకుందురుగాక. మా రాయబారము గడముట్ట నడపనిండు. 
ధనకటకమున ఈ వార్త తెలిసినది. ఆంధ్రప్రభువు యుద్ద యాత్రకై బయలుదేర సంసిద్ధుడై 
యుండియు నాగిపోయెను. మీకు సహాయము రాడు. నాల్గుదినములైన వెనుక "మి 
సైన్యము సమస్తము రూపు మాసిపోవును. మా సైన్యము దినదినాభివృద్ధి గాంచుచున్నది. 22 


“అయిన నే మందువు?” 


“వినుడు, మీరు వీరాగ్రేసరులు, యౌవనవంతులు. మీరు మాలోన జేరిపొండు. మీకు 
మా రాజభయమిడుటయేగాక ఆంధ్రరాజ్యుము సమస్తము జయించి మీ కాధిపత్యము 
కట్టంగలవారు. మా యొడయనికి స్నేహితులై సేనానాయకులై మీరు ఆంధ్రభూమి 
పాలించెదరుగాక! మీ రిరువురు ఉత్తర దేశముల జయింతురు. వేదమతోద్ధారకులై 
రాజసూయమునందు పాల్గొందురు. ఆయన చక్రవర్తి యగును, ఆయనకు మీరు కుడిభుజ 
మగుదురు గాత.” 


“ఏమి ధైర్యము! అటు తరువాత?” 


“మీకు రెండు దినములు గడువు ఇచ్చినారు. ఇంతలో మీ సైన్యములు కోట 
దాటిపోవలయును, ఆయుధములు దిగవిడిచి వెడలవలెను. ఆహార పదార్ధములు ఒక్క 
దినమునకు సరిపడునవి మాత్రమే తీసికొని పోవలయును. మీరు మీ దారిని “పాండు, లేదా 


మాళవేశ్వరునికడకుబోయి అగ్ని సాక్షిగా మిత్రత్వము నెరవుడు.” “ఒరి వాచాలుడా! 
ఆంధ్రులలో పిరికిపందలు, రాజద్రోహులు మందునకై ననులేరు. మీరాజు చక్రవర్తియా? నే 
నాంధ్రరాజు నగుదునా? ఏమి యీ చాతుర్యము! కౌటిల్యుని యుక్తిని మించిపోవుచున్నది. 
పో! ఇంక నీ రాయబారము నాకు వలదు. ఆంధ్రులలో ఒక్కనికైన ప్రాణమున్న ఆతడుకూడ 
తనబాహుబలము రుచిచూపి మరియు అంతరించును. చక్రవర్తి వచ్చుచున్నాడు. మాకు 
వేగువచ్చినది. శుకబాణబలమే వచ్చినది. మీ సైన్యములు నామరూపములులేక 
నశించిపోవును. ఇప్పటి కైన నా మాళవుని, తదితరనాయకులను ఆయుధములు వదలి 
మా కోటలోనికి శరణార్ధులై రా నిండు. మీ సైన్యములు విడిపోయి చెల్లా చెదరు కానిండు. 
మీ నాయకులకు ప్రాణదానము చేసెదము. లేదా ఒక్కనినైనను 'కొనయూపిరితోకూడ 
పోనీయము. ఆంధ్రసింహనాదము మీగుండె లవియజేయును. ఆంధ్ర మృగేంద్ర నిశిత 
నఖములు మిమ్ము వచ్చి వందరలాడును. పో! ఇదియే నీ రాయబార మున కుత్తరము. 
మీకు ఒకదినము గడువిచ్చినాము. ఆలోచనచేయుడు. 


నే చెప్పినట్లు చేసి ప్రాణములు దక్కించుకొనుడు. కాకున్న ప్రాణము లజచేత నిడుకొని 
యుద్ధమునకురండు” అని సమవర్తిమోము జేవురింప కన్ను లుజ్వలింప నుత్తరువిచ్చెను. 
అతనీచేయి కరవాలపు బిడిపైననే తాండవ మాడుచున్నది. 


“సైన్యాధిపా! ఆగుడు, అంత్యసందేశ మున్నది. అయ్యది తమకు మనవి చేసి 
మరియు పోయెదను. చారుగుప్తుడను వర్తకరాజు మీకు మేన మామయట!” 


“అగును” 

“సౌందర్యనిధి యగు హిమబిం దాయన కూతురట!” 
“అగుచో?” 

“చారుగుపుడు ఆంధ్రసింహాసనమున కాదిశేషువట.” 
“ఏమిరా నీవాచాలత మీరు చున్నది?” 

“ఆ హిమబిందుకుమారి తమకు మిక్కిలి బ్రియతమ యట!” 


సమవర్తి మాటాడక తీక్షణదృష్టుల నా రాయబారిని గమనించుచు, తన గుండెలు 
అటుల కొట్టుకొనుచున్నవేమా యని ప్రశ్నించుకొనియెను. 


“ఆర్యా! ఆ బాలిక ఇప్పుడు మాకు బంది అయినది. ఆమెను మీ దేశన్థులే ఎవరో 
ఎత్తుకొనివచ్చి మాకు ఒప్పగించినారు. మీ సైన్యము లి దినమున కోట విడిచిపోవీలయును. 
లేనిచో హిమబిందును ఒక కుష్టువానికిచ్చి వివాహము గావించెదము. రేపటికిని మీరు 
వదలనిచో ఆమె కొకకన్ను ఒక చేయి నశించును. ఆమె కన్యాత్వము ఏరును 
అనుమానింపకుండ ఆమె ముత్తవనుగూడ ఆమెతో బాటు బంధించుకుని వచ్చినారట. 
ఇదియ నా రాయబారము. పనివినియెదను. నమస్కారము. మేము చెప్పిన ఆజ్ఞలు 
పాలింప మీ సైన్యముల కిచ్చలేనిచో మీ రొక్కరైన మా శిబిరములకు వచ్చివేసి, మా 
ప్రభునకు మిత్రులు కండు. ఆర్యా! నమస్కారము” అని ఆ రాయబారి వెడలిపోయెను. 
సమవర్తికత్తిని యొరనుండి తీసినాడు. కోపముచే వణకు దేహముతో, రౌద్రముచే 
దుమారము కప్పిన మనస్సుతో సమవర్తి వినీతమతి కడకు మహా వేగమున వేడలిపోయి 
రాయబారపుటుదంత మంతయు వాక్టుచ్చిను. 


వినీతమతి ఆశ్చర్యనయనములతో సమవర్తిని కనుంగొని “ఓయీ, నే నా మాటలను 
ఏ మాత్రము విశ్వసింపను. అంతయు కల్ల. వారికి కోటలోని సంగతి తెలిసికొన ఊహ కలిగి 
వీనిని పంపినారు. అదియే నిజము.” “ఆర్యా! నేను జాగ్రత్త పడియే యుంటిని. కోటగుమ్మ 
మావలనే ఆతని కన్నులు కట్టి సభాభవనమున కట్టు విప్పినాము. వెడలిపోవునప్పుడు 
కోటగుమ్మమునకు వెలుపలనే కట్టువిప్ప ఆజ్ఞ యిచ్చినాను.” 


“మంచిపని చేసితివి! అయిన ఈ రాయబారమునుగూర్చి నీ వేమందువు? 
హిమబిందును పట్టుకొనుట వీరి కెట్లు సాధ్యమగును?” 


“నా కేమియు నమ్మకము లేదు.” 
ఇంతలో శుకబాణు డచ్చటకు వచ్చిను. 
సమవర్తి శుకబాణునకు సమస్తము వినిపించి వానియభిప్రాయ మడిగెను. 


శుక: ఇప్పటికి పదిదినములవెనుక హిమబిందుకుమారిని చోరు లెత్తుకొని 
పోయినారనియు, ఆ చోరుల వెంటనే కొన్ని దళములు తరుము కొనుచు పోయెననియు 
వార్త వచ్చినది. ప్రతిష్థానమునుండి మహారాజు రెండు మూడు దినములలో వేట నెపమున 
బయలుదెరెను. సైన్యములు నాసిక కనియు, అటు వాతాపినగరమున కనియు బయలు 
దేరినవి. చక్రవర్తి మహా సైన్యములతో దంతిపురము దాటి, మహానదిని దాటి విదేహ 
రాజ్యము చొచ్చినాడు. మగధరాజధానిలో నున్న సైన్యములు తక్కువ కాబట్టి ఒక సైన్యము 
మన సైన్యములనుండి విడిపోయి ఉజ్జయిని వైపు తిరిగినది. మూల సైన్యమునే 
యడగించుటకు జెఘలుడు విదర్భ సైన్యములతో, కొన్ని కళింగ సైన్యములతో మహానదికడ 
అడ్డగించినాడట. ఏనుగు తామరతూళ్ళను చిందరవందరచేసి కాసారము చొచ్చునటుల, 
దావాగ్ని కాంతారమును దహించుచు విజృంభించునటుల ఆంధ్రసైన్యములు ఆ సైన్యముల 
నాశనముచేసి, ముందుకు చొచ్చుకుపోయి పాటలీపుత్రము వైపుకు బోవుచున్నవి. ఇంక 
పదిదినములవరకు మన కోటకు భయము లేదని నిస్సంశయముగ చెప్పగలను. 


వినీ: “అవును. కాని హిమబిందువిషయము....” అని వినీత మతి ఇంకను ఏమియో 
చెప్పబోవుచుండ, ఒక సైనికుడు లోని కేతెంచి వారికి ప్రణామమిడి “జయము! జయము! 
ఆ రాయబారి వెడలిపోవుచు “నేను సమవర్తి సైన్యాధ్యక్షునకు తెలిపిన యుదంతమునకు 
సాక్షములివిగో, వీటిని వారి కందజేయుడు” అని యీ మంజూష మా కిడినాడు. 
ఇందేమున్నదో యచ్చటనే పరిశీలించి మరియు కొనివచ్చినాము. ఇందు ద్రోహమేమియు 
లేదు. అధిపతులు పరీక్షింతురుగాకొ అని యా చిన్న పెట్టె వారి మ్రోల నునిచెను. వారా 
మందసము తెరచుటయు నందున్న భూషణముల చూచి సమవర్తి హాహాకార మొనర్భెను. 
నవరత్నఖచితములై మెరయు నా యాభరణములు హిమబిందు కుమారికారత్నము 
ధరించునవియె. వానికడ నొక మొగలియాకు పై లిఖించిన లేఖయున్నది. అది అందుకొని 
సమవర్తి యిట్లు చదివెను. 


“శ్రీ మహారాజశ్రీలు, వీరాగ్రేసరులు, మేనబావలు నగు సమవర్తి సైన్యాధ్యక్షులకు 
హిమబిందు నమస్కారములు. నన్ను వీరు మా ఇంటినుండి హరించి మా అమ్మతోగూడ 
కొనివచ్చినారు. ఇది యే ప్రదేశమో తెలియదు. ఇందు మమ్ము బంధించినారు. మమ్ము వీరు 
గౌరవముగా జూచుచున్నారు, మేము ధైర్యముగా నున్నాము. కాని మమ్మేలనో వీ 
రనేకవిధముల బెదరించుచున్నారు. మీకు కమ్మ వ్రాయ మని కోరగా వ్రాసినాను. ఇంతవరకే 
వీరు నన్ను వ్రాయనిచ్చినారు. 


చిత్తగింపుడు, 
హిమబిందు” 


అక్షరములు హిమబిందువే! ఇక నమ్మకుండుటెట్లు! వినీతమతికి మోము వైవర్ణ్య 
మొందెను. “హిమబిందు ప్రాణము రాజ్యములతో సంబంధించియున్నది. జంబూద్వీప వర్తక 
చక్రవర్తి యగు చారుగుప్తున కామె యొక్కతియు కుమారిత, అత డామె కెంతమాత్ర 
మాపదవచ్చినను ప్రాణములు విడచును. అతడాంధ్ర సామ్రాజ్యమున కేడుగడ. ఇక నే 
మున్నది?” అని వినీతమతి మతిలేని మాటలు వణంకుచు బలుకజొచ్చెను. 


సమవర్తి స్థితి నుడువనక్కరలేదు. ఆతని నాశికాపుటములు విస్తరించెను. ఆతడు 
తనవిశాలవక్షము నింకను విపులముచేసినాడు. మృగ మొక్కటి పరిసరమున 
సంచరించుచుండ అపుడ పసిపట్టు సింహమువలె ఆతడు గర్జిల్లినాడు. 


అయినను అస్థానకోపమువలన లాభమేమి? ఏమి చేయగలుగును? తాను ఆమెకై 
యుజ్జయినీదుర్లము" వీడిపోయిన తనరాజ్యమునకు, ప్రభువునకు తీరరాని అగౌరవము 
తెచ్చి. పెట్టినవాడగును. హిమబిందు తనకు ప్రాణాధిక. అది యటులుండ అబల, ఆర్త. తా 
నెట్టు పేక్షింపగలడు? ఒకవంక ప్రభుకార్యము, ఒకవంక ప్రియారక్షణము. సమవర్తి 
కామవశుడై రాజద్రోహముచేయునా? రాజవశంవదుడై ప్రే పేమదేవతకే విద్రహము చేయునా? 
ఓహో చారుగుప్తతనయా రక్షణముమాత్రము రాజకార్యముకాదా? అవునని నే నెట్టు 
స్వతంత్రింతును? 


“వినీతమతి సేనానాయకా! శుకబాణులవారూ! ఇప్పుడు మీరు నాకేమి యాలోచన 
చెప్పెదరు? మీ రనినట్టు హిమబిందు ప్రాణముతో, గౌరవముతో, మన సామ్రాజ్య గౌరవము 
లీనమైయున్నది” అని ) సమవర్తి తలవంచుకొని ముఖము హస్తములచే కప్పుకొనెను. 


అట్లే “ఈ యుజ్జయినీకోటతోగూడ మనసామ్రాజ్యప్రతిష్ట ముడి వేసికొనియున్నది. ఈ 
కత్తెరలో చిక్కుకొ నియున్న మన మేమి చేయవలయునో అని వినీతమతి యనెను. 


శుకబాణుడు తీవ్రాలోవనలతో వారిమాటలు వినిపించుకొనియు వినిపించు కొననట్టు 
నిలుచుండిపోయెను. 


౨ 
అన్వేషణ 


సువర్లశ్రీ వెంటనే చారుగుప్తునిభవనములనుండి మరలి ఇంటికి పోయినాడు. తల్లిని 
కలుసుకొని హిమబిందును ఎత్తుకొనిపోయినమాట నిజ మనియు, ముక్తావళి దేవి 
గారినికూడ ఎత్తుకొనిపోయిరనియు ఇంతలోనే వారు దొరికితీరుదురనియు, భయపడ 
నవసరములేదనియు చెప్పి లోనికి బరువిడి, వెంటనే కవచాదులు ధరించి, తిలకము 
తీర్చుమని నాగబంధునిక యున్న పెరటిలోనికి అంగలువేయుచు వెళ్ళెను. ఆ బాలిక 
అదిరిపడి ఎవరా యని చూచినది. 


అన్నగారివేషము చూచి నాగబంధునిక “అన్నా, ఇది ఏమిటి? ఎక్కడనో దాచి ఉంచిన 
నాయనగారి చిన్న నాటికవచము తీసినావు? ఎవరోయని  భయమందినాను. 
వేషమువేయుచున్నావా లేక ఉత్సాహము పుట్టినదా, మతిపోయినదా?” 


“కన్న చెల్లీ! నాకు తిలక ముంచుము. చిన్న చెల్లి ఏదీ? ఎవరక్కడ? అమ్మాయి 


సిద్ధార్థినికను పిలువుడు. త్వరగా లోనికి వచ్చి తిలకము పెట్టుము!” 


“అన్నా! తిలక మెందుకు? యుద్ధమునకు రమ్మని నాన్నగారికడ నుండి 
ఆజ్ఞవచ్చినదా? లేక సేనానాయకు లెవరైన ఆజ్ఞ ఇచ్చిరా?” 


“అన్నియు చెప్పుచుందును. నీవు ముందు నాకు తిలక ముంచవలయును, రమ్ము” 


“అమ్మా!” అని నాగబంధునిక కేక వైచెను. తల్లి పూజాగ్గహము నుండి 
నిష్కుటములోనికి వచ్చినది. ఆమెయు కుమారుని జూచి, ఎవరో ఎమోయనుకొని, 
దిగ్భ్రమనంది, యట్లే నిలుచుండిపోయినది. నాగబంధునికయు, సువర్ణశ్రీయు పకపక 
నవ్విరి. అప్పుడు పుత్రు నాలవాలుపట్టి “ఇది ఏమిరా నాయనా?” యని యామె వా 
రిరువురికడకు వచ్చినది. 


సువర్లశ్రీ: అమ్మా! నేను యుద్ధమునకు బోవుటలేదు. హిమబిందును వెదుక 
బోయెదను. కొందరు సేనాధికారు లపుడి ఆమెను వెదుక బోయిరి. నేనును పోయెదను. 
హిమబిందునింట శ్రీ ఆనందులవారు కనబడినారు. నన్ను వెంటనే బయలుదేరి పొమ్మని 
ఆజ్ఞఇచ్చినారు. వెళ్ళు చున్నాను. చెల్లీ, తిలకముదిద్దవే, ఆరతితో అమ్మగారి ఆశీర్వాదము 
పొందవలెను. జాగు చేయకు. 


శక్తి: వెదకుటకు ఈ వేషమంతయు వేసినావు, పోరాటము ఏమైన జరుగునా ఏమి? 
అంతమంది వెళ్ళుచున్నప్పుడు నీ వెందుకురా బాబూ? 


నాగ: అమ్మా! నీకును మతిపోయినదా? అన్నను వెళ్ళనీ! ఇక్కడ ఏమియుతోవక 
మతిపోయినవానివలె నున్నాడు. వీరులైన ఆంధ్రయువకులింటి దగ్గర కూరుచుండు 
సమయమా? అన్న తీసికొని వెళ్ళునేని నేనుగూడ సిద్ధము. 


శక్తి: నీ వెంతకైన తగుదువు! మగవీరుడవు. 


ఇంతలో మహాలియు, సిద్ధార్థినికయు, పలువురు పనికత్తెలు, కొందరు చుట్టములు, 
సేవకులు అచ్చటకు పరుగిటివచ్చిరీ. చిరుగాలివలె వచ్చిన చిన్నచెల్లెలిని సుమన నెత్తికొని 
సువర్లశ్రీ యామెను ముద్దిడు కొని, క్రిందకు దింపి, “తల్లి నాకు ఆరతి ఈయవలయును, 
తిలక మిడవలెను, రా, లోనికి” అని ఇంటిలోనికి సాగినాడు. 


యుదములోనికి వెళ్ళుచుండెనేమో యని పనివారంద రనుకొనిరి. మహాలికంతయు 
నర్థమై, లోనికిబోయి, దేవతాగ్భృహమునుండి బంగారు పళ్ళెము, దీపపుకుంది, కర్పూరము, 
అక్షతలు, పూవులు, అగరునూనెయు, తిలకకరండము సిద్ధముచేయుచుండ నచ్చటి 
కందరు వచ్చిరి. 


బుద్ధభగవానుని పంచలోహవిగ్రహ మందున్నది. ఆ విగ్రహమున కీవలావల పంచానన 
బ్రహ్మవిగ్రహ మున్నది. క్రొత్త పూజ "లెన్ని ,నచ్చినను శిల్ప బ్రాహ్మణులు అనాదియగువారి 
పంచముఖవిశ్వ బ్రహ్మపూజ మానరు. ఆ పీఠముప్రక్క వేరొక్క పూజాపీఠముపై మాయాదేవి 
విగ్రహమును, శారదాదేవి విగ్రహమును, పార్వతీదేవి విగ్రహము నున్నవి. ఆ పూజాపీఠము 
శక్తి క్‌ మతీదేవిది. 


శక్తిమతీదేవి నిర్షాంతపడి మాటలాడక, తన పూజాపీఠమునుండి కాగ్శీరపుప్పమిశ్రిత 
మగు తిలకము తానే" యాతనినొసట నుంచి, కొమరితలతో కూడి ఆరతినిచ్చి, మోకరించు 


కొమరుని ఆశీర్వదించుచు అక్షతలు జల్లెను. ఆమె కన్నులు గిజ్జున నీరుతిరిగినది. 
సిద్ధార్ధినిక కేమియు నర్థము కానందున వెక్కివెక్కి ఏడ్చినది. నాగబంధునిక 
చిరునీవ్వుమోమున ప్రసరింప, కన్నులు విస్సారితముగా, ప్రభాకలితవదనయై అన్నను 
జూచి, “అన్నా! నీవు క్షేమముగా వెళ్ళిరా. మాఅన్న వీరుడని చెప్పుకొన ఎంతో ముచ్చట 
నాకు. హిమబిందును రక్షించుకొ నుము. ఆ పని ఇంక ఎవ్వరును చేయలేరు. నేను నీకు 
తమ్ముడనైనచో, ఈ విపత్తులో నీ వెను వెంట వచ్చియుందును. ఆంధ్రశత్రువుల నాశనము 
చేసి నీ ప్రియురాలిని నీవే తీసికొనిరా” యనినది. 


శక్తిమతి తలవంచియున్న పుత్రుని శిరస్సుపై చేయినిడి “మహాశ్రమణకుడు నిన్ను 
రక్షించుగాక! నాయనా! జయశ్రీ శోభితుడవై యశో విరాజితుడవై తిరిగిరా. అనవసరముగ 
ప్రాణములు బలిగొనకుము. శరణార్థుల విడిచిపుచ్చుము. నీ శిల్ప బ్రాహ్మణ వంశమర్యాద 
మరువకు. ఈ రక్షరేకును నీ హృదయమున ధరించుకో, పోయిరా!” అని గద్గదికమున 
బలికినది. 


అశ్వము సిద్ధముగానున్నదని ఇంతలో వార్త వచ్చినది. సువర్లశ్రీ నాగబంధునిక వీపు 

తట్టి, సిద్ధార్ధినికను ముద్దుపెట్టుకొని తల్లికి నమస్కృతులిడి, మహాలి మొదలగుపారికక్‌ 
సెలవునంది? సర్వాభరణభూషితము, సార్వభౌమ బహుకృతమునగు ఉత్తమాజానేయము 
కడకుబోయి సూతుడందిచ్చు ఖలీనము నందుకొని, చివ్వున నా ఆశ్వముపై నధిరోహించి 
సేవకుడందిచ్చు బాణములపొదియు, విల్లు నంది పుచ్చుకొని, పొది స్కంధమునకు 
బిగించుకొని కేడెము వీపున బిగించుకొని, “ధనుస్సు ఎడమభుజమునకు తగిలించుకొని, 
శూలము, శూలశిరస్సులు, పరశువు, ఆహారపుసంచి, ధనపుసంచి, వస్త్రపుసంచియు 
జీవనమునకు గట్టిగా సేవకుడు కట్టినది పరిశీలించి “వెళ్ళివచ్చుచున్నా” నని కేకవైచి 
గుజ్జమును నడిపించెను. 


ఎవరీ సుందరుడని ప్రజలు అక్కజంపడ రేవుకడ కృష్ణలో సువర్లక్రీ గుజ్జమును 
దింపెను. లంకలపై నడచుచు, అక్కడక్కడ సెల యేళ్ళవలె ప్రవహించు కృష్ణపాయలను ఆ 
గుజ్జముపై పదిక్షణములలో దాటెను. 


అతడు ఫ్లుతగతితో ప్రొద్దు నెత్తిమీదకు వచ్చునప్పటికి మహారాజ పథమున 
పదిగోరుతముల దూరము పోయెను. అక్కడ నొక సత్రమున నాగి స్నానాదికము లొనరించి, 
భోజనముచేసి పదిముహూర్తము లచ్చట విశ్రమించెను. గుట్టమును  సేదతేర్చి, 
ఆహారమిచ్చి, ఒడలంతయు రుద్ది, అశ్వారూఢుడై ప్రయాణము సాగించేను. 


అతడు రాత్రి మొదటియామములో మహాగ్రామము చేరెను. 


3 
మహారణ్యము 


నాలుగు రోజులలో సువర్ణశ్రీ మహారణ్యప్రవేశ మొనర్చెను. ఆతనికిముందు 
ఆంధ్రచమూపతులు ఇటు వెళ్ళిరీ అటు వెళ్ళిరి అనువార్తతక్క హిమబిందుజాడగాని, 
చోరులజాడగాని ఇంతయైన తెలియలేదు. మంత్రకల్పమునవారందరు _ ధ్రాన్యకటక 
పరిసరములనే మాయమైపోయిరా? లేక ఆంధ్రచారులను మీంచిన మాయాధురీణులా ఆ 
చోరులు? ఏమైపొయినారు? ఆ దివ మూర్తిని వారు తమకర్కశహస్తములతో అంటిరి 
కాబోలు ఆమె ఎంతబాధ పడుచున్నదొ ఎంత భయమందినదో? ఆ సుందరోజ్వలమూర్తి 
వడలిన పూపువలె సొమ్మసిల్లిపోయి వుండును. చిన్ననాటనుండియు కష్టమెట్టిదో ఎరుంగని 


ముక్తావలీదేవి ఎంత అలమట చెందుచున్నదో? ఎంత పని చేసి రీ దుర్మార్గులు! 


చారుగుప్త సర్వస్వము సపహరించుకొనిపోయిన ఈ దుష్టులు చోర మాత్రులు గారు. 
ధనరాసులు దిగవిడిచి బాలికల నపహరింతురా చోరులు? వారికి ముక్తావలీదెవితో నేమి 
పని? ఇందేదియో రాచకార్యమున్నది. ఇది యంతయు శత్రువుల కుతంత్రము. జెరా! 
ఆంధ్రరాజధాని యేమి, రాజ దుర్గముకంటెదుప్పువేశ మగు వణిక్సార్వభౌముని ప్రాసాదము 
చొచ్చుటేమి ఎంత అరాజకమైపోయినది. శత్రువుల కాంధ్రరాజధాని యింత అలుసై పోయిన 
దేమి! దేశద్రోహులగు ఆంధ్రు లెవరో, ఇంటి దొగలవలే ఇంత పని చేసిరికాని శత్రువు 
లెన్నిగుండెలతో ధాన్యకటకమున గాలిడగలరు? 


ఆ బాలిక పరీమళజలముల ఉదయమున స్నానమాడునది, తూలికా మృదు 
వస్త్రములు ధరించునది, సుగంధము నలదుకొనునది, మసృణకిసలయ సదృశము లగు 
పర్యంకముల పరుండునది. అయ్యబల శత్రువులచే నెట్టి ఇడుమలపాలైనదో! తానేమి 
చేయగలడు? ఎచట వెదుకగలడు? తనకు దూరదృష్టి, దూరశ్రవణాసిద్ధులు, ఆకాశ 
గమనాది విద్యలు తెలియవాయెను. 


ఎంతమంది నడిగినను ఇసుమంతయైన జాడ తెలియుటలేదు. ఆ బాలిక 
బ్రతికియుండునా? “ప్రభూ మహాశ్రమణకా! ఆమెను రక్షించుము. ఆమె క్షేమముగ నున్న 
చాలును. జంబూద్వీపస్థము లగు మహాచైత్యము అన్నిటికి శిల్ప సేవ గావించుకొందును.” 


సువర్ల్ణశ్రీ ఇట్టి ఆలోచనలతో ఒక్కడు ఆ మహాశ్వముపై నవలీలగ క్రోశములు, 
క్రోశములు గడచి ముందునకు పోవుచుండెను. 


పూవు ఎన్ని యోజనముల దూరముననుండిన నుండు గాక. దాని పరీమళములు 
పసిపట్టి సూటిగా భృంగబాలుడు ఆ పూవుకడకు పోవును. ప్రేమికులకు ప్రియురాలి జాడను 
ప్రణయమధుర పరీమళములు పసిపట్టి యిచ్చును. సనువర్ణ్లునకు చోరులజాడ 
నెవ్వరినడిగినను దెలియరాలేదు. అయినను క్షణక్షణము ఆమె అక్కడ ఉన్నది. ఆమె ఇటు 
పోయినది అని ఆతనియంతరంగమున స్పష్టమున తోచుచుండెను. దివ్యదృష్టి నిచ్చును 


గదా ప్రేమ! 


సువర్ణశ్రీ కుమారుడు గుజ్జమును నందపురము (నందిగ్రామము), గిలనకేర (గార్లు, 
మంత్రకూటము (మంథెన) దారిని పోనిచ్చి అచ్చట గోదావరీనదిని దాటిపోయెను. 


నాగులలో జాతిభేదము లెన్నియో యున్నవి. ఆర్యనాగులు నాగపూజ చేయుదురు. 
పన్నగులనువారు మద్రజాతి నాగులు. వారిని ఆర్యా నార్య మిశ్రజాతి అందురు, అనార్య 
సంపర్క మెక్కువయున్నవారిని గూఢపు అందురు. వారే గోండులు. గోండులుండు 
కాంతారములకు గోండువనమని పేరు. 


గోండులు ఆర్యబ్రాహ్మణ ప్రభువులగు సాతవాహనులయెడ పరమ భక్తులు. దక్షిణ 
కోసలమునకు బడమటనుండు దండకాటవిభాగమున శబరు లుండిరి. వీరు గాంధర్వ 
పన్నగ మిశ్రజాతికి జెందినవారు. పన్నగవంశములవారు నాగరపధములందే నివసించుచు, 
ఆంధ్రసాతవాహనదేశమున _ శూద్రులైరి. వారు మంగలి, చాకలి, ఉప్పరి వృత్తు 
అవలంబించియుండిరి. 


శబరులకు, గోండులకు ఎప్పుడును ప్రబలశత్రుత్వ ముండెడిది. శబరులు ఆంధ్ర 
చక్రవర్తులకు భయముచే లోబడియుండిరిగాని భక్తిచేగాదు. శబరులు మాయావులు. వారు 


మంత్రవిద్యను గంధర్వులకడ నేర్చినారు. ఆ శాబర మంత్రతంత్రములకు భయపడి గోండులు 
ఆర్యబుషుల నాశ్రయించి యుండిరి. కాని గోండులు బహుపరాక్రమవంతులు. 
గోండుయువకుడొంటియై సింహమునే ఎదుర్కొనును. గోండుమహాప్రభువు వీరమల్ల 
గోండమహారాజు సాతవాహన సామంతేశ్వరుడు. ఆతని పుత్రుడు మహామల్లగొండ 
యువరాజు ధాన్యకటక మహా సంఘారామ పరిషత్తునందు విద్యనభ్యసించినాడు. అప్పుడే 
సువర్లశ్రీకిని ఆతనికిని గాఢస్నేహము కలిగినది. మహామల్లుడు సువర్హక్తీ ఇంటనే 
వాసముచేయువాడు. వారి ఇంట భుజించువాడు. 


ధర్మనందియు, సువర్ణశ్రీయు దేవతలని వారి శిల్పములు చిత్ర లేఖనములు జూచి 
మహామల్లు డనుకొనువాడు. గోండు భాషలో తీయని పాటలు బాడుచు, అవి సువర్లశ్రీచే 
బాడించుచు, చిన్నబిడ్డ యగుసిద్ధార్థినికను ఒక్క నిమేషమైన క్రిందకు దింపక ఆడించుచు, 
శక్తిమతీదేవికి రండవ కొమరునివలె మెలగినాడు. 


సువర్లశ్రీ బయలుదేరు నప్పుడే మహామల్లుని తలచుకొన్నాడు. అత డప్పుడే యొక 
ఉత్తమ గోోడసామంతునితనయను వివాహమైనాడనియు, యువరాజ పట్టాభిషేకము 
నందినాడనియు సువర్ణునకు దెలియును. 


తనకు వార్తలంపు విధానము సువర్ణునకు మహామల్లుడే తెలిపినాడు. 
గిలనకేరపురము పుళిందరాజ్యమునకు దక్షిణమున నున్నది. పుళిందులు ఆంధ్ర 
సాతవాహనులకు దాసులయ్యు, నేడు స్థాలతిష్యుని మహిమవలన వారికి విరోధులై ఆంధ్ర 
సామ్రాజ్యమును విచ్చిన్నముచేయ సంకల్పించియుండిరి. కాని పుళిందులలో కొన్ని 
జట్టులనాయకులు శుకబాణుని అనుయాయులు. వారును గోండునాయకులును 
రహస్యముగ నెప్పటివార్త లప్పటికి శుకబాణునకు తెలియజేయుచుండిరి. 


తన స్నేహితుడగు వుళిదయువక నాయకు డొకడు గిలనకేరపురమున 
నుండుననియు, నాతడు తనకువార్త పంపగలడనియు, తాను గోదావరి కావల ఉత్తరమున 
మూడు యోజనములు దూరముననున్న నగరిగ్రమమున _ కలునుకొందుననియు 
మహామల్లగోండుడు తాను ధాన్యకటకనగరము  వీడునప్పుడు  తెలిపియుండెను. 
ఆనవాలుగా తన దండకడియము సువర్లశ్రీ కిచ్చినాడు. 


గిలనకేరపురమున నాగినప్పుడే ఆ పుళిందనాయకుని గలుసుకొని సువర్ణుడు 
మహామల్లుని దండకడియము సందేశ మంపినాడు. నగరి గ్రామమున రెండు దినములు 
విశ్రమించినాడు. దీర ప్రయాణముచే అలసట నొందిన ఆతని ఉత్తమాశ్వమునూ అలసట 
తీర్చుకొని పదనుపట్టిన కరవాలమువలె మెరసిపోయినది. 


మూడవనాటికి మహామల్లుడు పుష్కలమహా మేఘమువలె గజయూధ పతివలె వచ్చి 
సువర్ణుశ్రీని కౌగిలించుకొనెను. 


“అన్నా! ఏమిది, ఈ అడవుల సంచారము చేయుచున్నావు? భగవంతుని శిల్పము, 
చిత్రలేఖనము దర్శింపవచ్చినావా?” 


“మహాబలా! నేనొకనాడు నీ రాజ్యమున నిన్ను దర్శించెదననలేదా? నేడు వచ్చినాను. 
కాని, సంతోషయాత్రాభిముఖుడనై కాదు. పవిత్రకార్య దీక్షాపరుడనై వచ్చినాను. నీవు తప్ప 
ఇంక నేరును నాకీ దుర్దటకార్యమున సహాయము చేయలేరు.” 


సమున్నతరూపుడు అతిరధుడు నగు సువర్ణుడును, మహాబలావతార మగువాడును, 


మధ్యమోన్నతమూర్తియు నగు మహాబలగోండుడు బిగియార కౌగిలించుకొన్నారు. 


అ 
శాపాభయముద్రలు 


శ్రీకృష్ణసాతవాహనకుమారుడు మరునాడు ప్రభాతకాలముననే ఆఖేటనావ్యాజమున 
యుద్ధయాత్ర సలువువాడై, రాత్రిద్వితీయయామమధ్య కాలమువరకు సంగీతలోలుడై 
యుండెను. ఒక సుందరి విపంచి 'మేళవించి మధురగితముల నాలపించినది. వేరొక 
పాటలాధరి మురలళిపై తరళరాగపూర్ల్ణ కీర్తనల మ్రైయించినది, పద్మహస్త యోర్తు కాంస్య 
తాళములు చజచినది. కలకంఠి యొకరిత  మనోప హరగానామృతశైవాలిని టై యెనది. 


రెండవయామము పూర్తియగునప్పటికి రాజకుమారుడు లేచినాడు. సుగంధ 
తైలపోషితకరదీపికల దీపాంగనలు దారిచూప నాతడు శయనమందిరమున కేగి 
కలశాంభోధి సదృశ మగు తల్పముపై మేనువాల్చెను. ఆతడు వెను వెంటనే తీయని 
నిద్దురలో కనుమూసి ఒడలు మరచెను. 


చీకట్టు ద్రవించి యామినీఫాలమున అలకలై, యమునావీచికలై మిన్నుమన్నా క్రమించి 
పరవడులెత్తినవి. చీకట్టురూపముమారి చైతన్య పూరితములై, మహిషములై, 
ఖడ్గమృగములై, కాల కరియూధములై పేరెములువారినవి. అవి యన్నియు మాయమైనవి. 
చీకట్లన్నీయు కలిసి ఒక్కటే చీకటియైపోయినవి. ఆ చీకటి బరువు సకృష్ణసాతవాహనుని 
వక్షముపై ఆవహించి, ఆతని ఎదయిరొమ్ము ఎముకలు పిప్పియగునట్లు బరువెక్క 
నారంభించినది. నిర్మల నిద్రపరవశు(డై యన్న ఆ యువకునికి భయంకర స్వప్న మొక్కటి 
ప్రత్యక్షమైనది. 


కర్కోటక నాగేంద్రుడు తన శతవదనములనుండి నిప్పులు గ్రక్కుచు, కన్నులు 
భయంకర జ్వాలలుగా మహావేగమున శ్రీకృష్ణుని వైపు రాసాగెను. వీరుడగు నా 
రాజకుమారుడు ధనస్సు నెక్కిడబోయెను. అది ఎచ్చటను కనబడదు. ఖడ్గము 
దూయబోయెను. వట్టియొర మాత్రము దొరకినది. 


ఆ భీషణోరగముబారినుండి తప్పించుకొనబోయి, పరుగిడలేక యాతడు పడిపోయెను. 
ఓ ఓయను యార్తనాదము కంఠపుముడులలో మాత్ర మాగిపోయి గురగురలైనది. ఆతనికి 
చెమటలు పట్టి మెలకువ వచ్చినది. ఆ మందిరములోని సుగంధ తైలముల వెలుగు 
దీపములలో “రెండు తక్క తక్కినవన్నియు నారిపోయినవి. సగము మందిరము 
చీకట్టమయమైనది. ఆ గుడ్డి వెలుగులో కాలసర్పమొక్కటి బుసలుకొట్టుచు ఎటుల శయన 
మందిరములోన ప్రవేశించినదో శ్రీకృష్ణసాతవాహనుని తల్పముకడకు చెరవచ్చుచుండెను. అ 
సర్పము కలలో నిదా, లేక నిజమాయని శ్రీకృష్ణుడాలోచించెను. భయమనునది ఎరుంగని 
యా రాచబిడ్డ నేడు గజగజవణంకెను. నోటమాటరాదు. పెదవులు, నాలుక, గళము 
పొడియారిపోయినవి. ఆ పాము కొట్టు బుసలలో అగ్నిశిఖలు కనిపించిన వా 
మహారాజునకు. ఆ క్రూరపన్నగము పన్నెండుపదముల పొడుగున నల్లనై, మహాకాళికావేణి 
వలె, మృత్యుపాశమువలె మిలమిలలాడుచు నాతనితల్పముకడకు వచ్చినది. 


విభ్రాంతుడై చేష్టలుడిగి యా మహారాజు తల్పముపై నటులనే కూర్చుండి పోయినాడు. 
ఆ పాము చుట్టవేసికొనిపోయినది. అక్కడనుండి పడగ హస్తమున్నర పైకిఎత్తి నాల్కలు 
చాచుచు బుస్సనుచు కాటువేయ బోవుచు ఆడిపోవుచున్నది. స్తీకృష్ణసాత వాహనుడు 
దీపమును జూచు శలభమువలె నట్టేకదల లేక ఆ పాము ఎట్టాడిన నటువైపునకు తల 


త్రిప్పుచున్నాడు. 


అంతకన్న అంతకన్న ఆ పామునకు కోప మెక్కువైనది. ఆవేశముచే పాము ఇటునటు 
ఊగిపోవుచుండెను. 


ఒక్కసారిగా ఆ భయంకర కాలవిషధరము మహావాయువైనట్లు, సర్పాస్తమైనట్టు, 
ఇటునటు పరువులెత్తి, ఇంకను మంచముదావునకు వచ్చి ఒక్కపెట్టున తోకపై లేచి 
మంచముపై కురికినది. 


అంతపెద్ద పర్యంకముపై ఏ పామురకగలదు అన్న ధైర్యముతో నున్న కతమున నా 
పన్నగ ఉరుకునకు శ్రీకృష్ణుడొక పెద్ద హాహాకారము సలిపి వెనుకకు పడిపోయెను. 


ఆ వెంటనే తెల్లని మొగలిరేకువంటి, గంగోత్తరకడ భాగీరథీ ప్రవాహమువంటి, మహర్షి 
దీవనవంటి, దేవతల పాణితలముల జగన్మోహినిపోయు అమృతపుధారవంటి శ్వేతోరగీ 
ఒకర్తు మంచముపై కురికినది. శ్రీకృష్ణసాత వాహనునిపాదమున కాటువేయబోవు ఆ 
కాలసర్పము వెంటనే ఆగి పడగెత్తి ఆడుచు కదలక బొమ్మవలె నైపోయినది. 


ఆ పాము నెదుర్కొనిన యాధవళపన్నగి కోపమెరుగని నిశిత సత్యమువలె 
మిలమిలలాడుచు పడగెత్తి యాకాలనాగము నెదుర్కొని కదలక, మెదలక ఒక్కసారి 
మాత్రము రామబాణమువలె, మహేశ్వర వీణానాదమువలె “గన్‌” అనిమాత్ర మనినది. 


భయపడి, సిగ్గుపడి, ఓటమిని సూచించుచు తల ముడుచుకొని యా కాలనాగము 
మంచమునుండి క్రీందికి జారిపోయి ఎటుల మాయమైనదో మరల శ్రీకృష్ణున కది 
గోచరముకాలేదు. 


శ్వేతపన్నగిమాత్రము ఒకసారి శ్రీకృష్ణసాతవాహనునివైపు తల త్రిప్పిచూచి యదియు 
మంచమునుండి యురికి మాయమైనది. 


భయము ఒక ముహూర్తకాలమువరకు శ్రీకృష్ణసాతవాహనుని వదలలేదు. కొంతవడి 
కాభయముతీరి, వీరుడగు నా మహారాజు ఒక్కుమ్మడలేచి మంచమునుండి యురికి, దాపున 
ఉన్నతపీఠముపై నుంచిన బంగారుగంట గణగణ వాయించెను. చెంతనున్న ఒరన్తున్న 
కరవాలము చర్రునలాగి, గుమ్మముకడకు బోవునప్పటికి బిరబిర తలుపులు తెరచి రక్షకస్త్రీలు 
లోనికి ప్రవేశించిరి. వారందరి హస్తముల కత్తులు తళతళలాడు చుండెను. 


క్రోధపూరితనయనుడై కరవాలము ధరించి ద్వారముకడ తమకెదు రైన 
ప్రభువునుజూచి వారు సంభ్రమము నందిరి. ఇంతలో సేవకు రాండ్రు ద్వారపాలకులు, 
కంచుకులు శయనమందిరముకడకు వచ్చిరి. 


శ్రీకృష్ణసాతవాహనునికి మెరుపువలె ధాన్యకటకమున జరిగిన శ్వేత పన్నగ దర్శన 
సంఘటన జ్ఞప్తికి వచ్చినది. 


నిమిషమున మనస్సు త్రిప్పుకొని, యాతడు చిరునవ్వు నవ్వుచు, 


“ఓయీ! అంతఃపురపాలకునికి వెంటనే ప్రయాణసన్నాహము చేయ మా ఆజ్ఞగా 
తెలుపుడు. స్నానార్థము మేము పోవుచున్నాము. శుభముహూర్తము కెంత కాల మున్నది?” 


“ప్రభూ! ఇంకను మూడు గడియలు వ్యవధి యున్నది” యని కంచుకి మనవి 
యెనర్చెను. 


© 
మృగపథము 


గోడువన యువరాజగు మహాబలగోండుడును, సువర్ణశ్రీయును మహా వేగమున 
అడవులన్నియు గడచిపోవుచున్నారు. “అటవీ సంచరణము ఒక మహావిద్య. శత్రువునకు 
తెలియకుండ ప్రయాణముచేయవలెనన్న నీవు అటవీ మృగమైపోవలెను. ఆకులో ఆకువై, 
కొ మ్మలో కొ మ్మఅయి పోవలెను. నీవు పక్షివలె ఎగిరిపోవలెను. ఉడతవు, ఉడుమువు, 
పామువు అయిపోవలెను. నేను వెనుకనే నీకు ఈ విద్య చాలావరకు నేర్పితిని. నేను 
చెప్పినది చేయుము నువర్ణా!” యని మహాబలు డనెను. 


“మనకు హిమబిందు వార్త ఎప్పుడు ఎక్కడ తెలియగలదు?” 


“మా గోండు అరణ్యములు తక్క, తక్కిన అరణ్యములన్నియు ప్రస్తుతము విరోధులగు 
కిరాత జాతులతో నిండియున్నవి. వారికి తెలియ కుండ మావాళ్ళు మనకు 
సర్వవిషయములు తెలియజేయవలెను. మీ హిమబిందును వారీ అరణ్యములోనికే 
కొనివచ్చియున్న యెడల మన కా విషయము తెలియగలదు. ఆ గుజ్జమువలన మనకు 
ఎక్కువ ప్రమాదము సంభవించునని, గుట్టమును నగరి గ్రామమునుండీ గోండుమార్గమున 
గోండువనము పంపించుట మంచిదే అయినది.” 


“గుజ్జమునుబట్టి యానవాలు పట్టరా?” 


“గుట్టము రంగు మార్చివేసినాము. కావున నీ గుజ్జిము నానవాలు పట్టలేరు. మే మా 
గుజ్జమును ఎచ్చటనో తస్కరించి తీసికొనిపోవుచున్నామని మన ఎదిరికక్ష వా 
రనుకొ నునట్లు చేసినాము.” 


“నివు నా మిత్రుడవని తెలిసిన వెంటనే నిన్ను వారు బాధలనొనరించెదరేమో యని 
భయపడుచున్నాను.” 


“ఓయి వెల్టివాడా! నన్ను బాధలుపెట్టగల ఆటవికజాతి యున్నదా? మాకు భక్తులైన 
రాక్షసులజాతి యొకటి యున్నది. ఆ జాతివారు దండ కారణ్యగర్భమందు, కటిక 'చీకటి 
నాట్యమాడు ప్రదేశాలలో ఉందురు. వారి జోలికి వెళ్ళుటకు ఆటవిక జాతులలో 
నాగరికపుజాతులవారికి భయము. నాతో మనకు కనబడక నూరుగురు రాక్షనులు గట్టివా 
రున్నారు.” 


సువర్ణశ్రీ మహాబలుడు మూడుదినము లా విధముగ ప్రయాణము చేసిరి. సువర్లశీ 
గండు వేషము ధరించియుండెను. ఆతడు గోండు స్తీలద్దిన రంగు రంగుల కౌపీనమును 
ధరించియుండెను. రంగురంగు పూసల హారములు మెడను వ్రేలాడుచుండెను. 
దేహమంతయు వివిధవర్ణ్లములతో విచిత్రాలంకరణ చేయబడెను. మోము పెద్దపులి 
ముఖము వలె వర్ణము “లద్ద బడెను. చేతులకు వెండి దండ కడియములు, 'బెషధి 
మూలముల తాయెత్తులున్నవ్‌. వక్షమున చిరుతపులి తోలు వలెవాటయ్యెను. తలపై రంగు 
రంగుల పక్షి ఈకెలు, రంగురాళ్ళు, గవ్వలు పొదిగిన ఎలుగుబంటితోలు కిరిటమునుండి 
పైకెగసి యాడుచుండును. 


ఇంతలో వేగు గొనివచ్చిన పరిచారకునితో మహాబలగోండుడు మటలాడి, “అన్నా, 
హిమబిందును, ఆమె అమ్మమ్మను తూర్పు దండకాటవి దారినే తీసికొని పోయిరట” అని 
సువర్లశ్రీ కెరిగించెను. “ఏమీ, దండకాటవికే! నేను భయపడినట్లే అయినది. ఎంతపని 
చేసినారు! వా రింకా ఎంతదూరాన ఉన్నారో! ఎచ్చట నున్నారో! క్షే క్షేమముగా నుండిరా? మన 
మచ్చోటికింక నెపు డేగదము?” 


“తొందరపడకుము. వీరుడు కోపమున కట్ట నిప్పును దాచుకొనినట్టు తనలో 
దాచుకొనును.” 


“నాకన్నియు చెప్పుము తమ్ముడూ! మనమచ్చటికి త్వరితముగ పోవలెను.” 


“వారిని ఎత్తుకొనిపోయినది సాధారణాటవికులు కారు. వారట్టి పనులు చేయరు, 
చేయుట చేతకాదు. నగరవాను లన్న నే మాకు భయము. నగరమును జూచిననే మేము 
ముడిచికొని పోవుదుము. వారిని ఎత్తుకొని పోయినది ఎవరో చక్రవర్తి విరోధులట.” 


“మాగధులా?” 


“మాగధులో, వందులో వారి నిరువుర నెత్తికొనిపోయి, ధాన్యకటక నగర ప్రాంతమున 
దాగికొనియున్న శబరులకు అప్పగించిరట!” 


“నే ననుకొనినంతయు వైనది. వారికేమియు ప్రమాదము కలుగ లేదు గదా!” 
“వారిని నర్మదాతీరమున నున్న స్పటికశిలాపర్వతములవైపు తీసికొని పోయిరట.” 
“నడు, మన మచ్చటికే పోదము.” 


“అచ్చటికే పోవుదము. ఈలోన మా నాయనగారికి గోడు సైన్యము నుండి 

సింహములవంటివారిని ఏరి మన సహాయమునకు పంపపలయు నని వార్త పంపినాను.” 
“అటులనే అన్నా!” 

ఆ ఉదయమున వారొక సరోవరముకడ వంట చేసికొని భుజించి, మరల ప్రయాణము 
సాగించిరి. ఎంత వేగముగ నడచినను ఒక్క ఆకు కదలిన చప్పుడైన కాదు. 
మహాబలగోండుడు అనుమాన మేమైన తోచినప్పుడు, సైగచే సువర్లుని ఆపి ముందునకు 
బోయి పరిశీలించి, అచ్చట చిన్న పక్షి ఈలవేయును. సువర్లుో డప్పుడు ముందుకు 
సాగిపోయి, యాతని గలిసికొనును. వా రిరువురు ముందుకు సాగిపోదురు. 


మహాబలగోడునకు పాము చెవులు. ఎంత చిన్న చప్పుడెంత దూరముననుండి 
వినిపించినను ఆతని కర్ణములకు సోకును. ఆతడు ముక్కుపుటములు విస్సారితముజేసి, 
ఎట్టివాసననైన ప పసిపట్టగలడు. 


వారట్లు మహావేగమున బోవుచుండ నొకమధ్యాహ్నము వారి ఎదుట నొక బాణము 
వచ్చి పడినది. గోండుడు వెంటనే ఆగి, భూమిపై వాలిపోయెను. సువర్ణునిగూడ భూమిపై 
వ్రాలమని సైగచేసెను. ఆతడును, సువర్ణ్లుడును పాకికొనుచు, దట్టమైన యొకపొదలోనికీ 
దూరిపోయిరి. 


మహాబలుడు సువర్లుని చెవికడ వదనముంచి మనలను విరోధులగు పుళిందులు 


కనిపెట్టినారు. ఆ బాణమే ప్రశ్న నీవును గోడుడవు అని వారికి తెలుపవలె. లేనిచో 
మనలను బాణములచే చెండివేసేదరట. ఆ బాణము వచ్చిన విధమునకు, నా ముందర 
పడుటకు, ఆ బాణమునకు కట్టిన ఈకలకు అర్ధమది” అని తెల్పెను. 


“అయిన నిప్పుడేమి చేయవలెను?” 


“నీ వూరక చిత్రము చూచుచుండుము” అని చెప్పి మహాబలు డప్పుడు పెదవులు 
మూసి పామువలె బుసకొ ట్టినాడు. వెంటనే దూరమునుండి వేరొక మహానాగము 
బుసకొట్టినది ఆకాశములో వ్‌ చిన్న ఈటెల వంటివి వేలకువేలెగిరినవి. “కొ” యని, 
“హో” “యని పది, పదిహేను అరపులు వినబడినవి. తర్వాత నంతయు నిశ్శబ్దము. 
పాముబున దీర్ణమై విననైనది. మరల నిశ్శబ్దమా వహించినది. 


సువర్లున కిదియంతయు భయాశ్చర్యముల గొలిపినది. “అన్నా! మన విరోధులందరు 
మాసిపోయినారు. ఆ శవముల రాక్షసులు భక్షింతురు అని మహాబల గోండుడు పలికినాడు. 


సువ: ఛీ! ఛీ ! నరమాంసభక్షణమే? బుద్ధం శరణం గచ్చామి. 


మహా: నరమాంసభక్షణము మాకు మాత్రము ఇష్టమా! రాక్షసుల పాలబడినవాని గతి 
అంతియ. మహాబలగోండు నేమి, మణీ ఏ ఒక్క గోండునేమి శబరుడు, వుళిందుడు 
యుద్ధమున కాహ్వానించుట చావును తెచ్చుకొనుటే. రాక్షనులు గోండుల ఆజ్ఞచే వచ్చిరని 
తెలిసీన మరలగోండువిరోధి ఈ అడవుల నుండునా? రాక్షసుల నోడింపగలవా రొక్క 
గోండులే! 


సువ: అబ్బ! నా హృదయమున వెర పింకను పోలేదు తమ్ముడూ! 


మహా: నన్ను క్షమింపుము. నీకు నే నీ విషయము తెల్పియుండకూడదు. నీవు 
వీరుడవు. శిల్పిమాతృడ వేయైన అడవుల కేల వత్తువు? హిమబిందును తలచుకొనుము. 


సువ: అన్నియు భగవంతుని చిద్విలాసములు. కానిమ్ము. విచారించుటకు నే 
నెవడను? 


మన మొక్క ఘడియ ఆలసించినకొలది హిమబిందు, ముక్తావళీదేవుల ఇడుమలు 
ఒక్కొక్కటే అధికమగు నని నా భయము. 


వా రంతట ఇంకను వేగముగ సాగిపోయిరి. 


౬ 
నాగరాజు 


స్థాలతిష్యుడు ఓషధీ ప్రభావముచే విషబాలకు గాఢనిద్ర కల్పించెను. విషవైద్య 
విశారదులగు కొందరు సేవకులు ఆమెను ఏనుగుపై అరణ్య మధ్యమునకు గొనిపోయిరి. 
శ్రీకృష్ణసాతవాహనుడు వేట నెపమున మాళవమునకు యుద్ధాభిముఖుడై వెళ్ళుచుండెనని 
యాత డూహించియుండనోపు. 


శ్రీకృష్ణసాతవాహనుడు వెళ్ళుదారికి ఒక క్రోశము దూరమున నిబిడమగు నొక 
కాంతారభాగమున విషబాలను వదలిలేసినారు. 


“నీరము లా చుట్టుప్రక్కల కొన్ని క్ర కోశములవటకు నుండవు. ఫలములు కానరావు. 
కంటకావృతమై, ప్రాణరవాతమై, బీభత్స] మగు దుర్గమారణ్యమున వొటి విడచి రండు. 
ఈమె ఇతరులకు మృత్యు వగుగాక!” అ స్థాలతిష్యుని యాజ్ఞ. 


విషబాల కన్నులు దెరచి చూచినది. కర్కశస్థలమున నామె పడియున్నది. ఒక పెనుబా 
మామెపై ప్రాకుచు చోద్యము చూచుచున్నది ఆమె ఉలికిపడి లేచి నిలుచున్నది, 
ఉన్నతములగు చెట్టు మహోరగముల బోలు తీగలు, కంటకావృత్తము లగు పొదలు, 
కఠినశిలలతోనిండిన భూమి. ఆమె కన్నులు నులిమికొన్నది. విహ్వలచిత్తయై యామె కెవ్వున 
నార్చినది. ఆమె కేక ఓ ఒ! ఒ! ఓఓబఒ! అని మారుమ్రోగినది. ఆమె పూర్తిగా వివస్తయై 
యున్నది. ఏమి శిక్ష! విషకాంతుల వెలిగిపోవు ఆమె దిగంబరదేహము' భయమొచే, 
బిడియముచే ముడుచుకొనినది. ఆ ఉదయమున మలయపవనములు హాయిగా వీచి 
ఆమెను సేదదీర్చెదమని వచ్చినవి. కాని ఆ బాదరా రహితమగు నామెతనువు నవి సోకగనే 
ఆమెకు గజ గజలాడు చలి వచ్చినది. ముడివెసియున్న జటాభారము నామె విదలించి నది. 
అందమగు మంచు శిఖరమను కప్పివేయు నీల మేఘములవలె ఆమెతలకట్టు 
పాదములవరకు నల్లగా ప్రవహించి ఆమెను ముంచి వేసినది. ఒత్తుగా తన శిరోజముల 
నొడలంతయు గప్పుకొని ఆమె నిశ్చేతనయై కూలబడినది. 


మరల మెలకువ వచ్చునప్పటికి సూర్యకిరణములు తీక్షణముగా నా యాకు 
జొంపముల నుండి లోనికి జొచ్చివచ్చి యామె నాస్వాదించు చున్నవి. ఆ బాలిక లేచి 
కూర్చుండి “నే నిక్కడనున్నానేమి? ఏల వచ్చినాను? ఎప్పుడు వచ్చినాను? ఎవరు తీసుకొని 
వచ్చినారు? నే నో వేళ చనిపోయినానేమో! ఇది యమలోకములో నొక భాగము కాబోలు! 
పూజ్యపాదులగు తాతయ్యమాటకు ఎదురాడినాను. వారి కోర్కె నెరవేర్చలేదు. వారి శాపమే 
నాకిట్లు తగిలినది. అప్పుడే యమకింకరు లీ యమలోకమునకు గొనివిచ్చినారు. నే నిప్పు 
డేమి చేయుదును? అదిగో ఆ పెద్దనాగు బాము పడగయెత్తి ఆడుచు కరుణామయమగు 
చూపులు నాపై బరపు చున్నది. ఓ అయ్యా! నీ వెవరవు? నీవునూ ఈ యమలోకమున నొక 
బంటువా? ఇక్కడకూడ సూర్యుడు వెలుగునా? ఈతడు యమలోకపు సూర్యుడు కాబోలు. 
పూర్తిగా తన కిరణముల వెదజల్ల లేకున్నాడు” అని యామె వెర్రిమాట లాడుకొనుచున్నది. 


ఆమె ఇటు నటు చూచినది. అక్కడ నాడుచున్న పామును సమీపించి 
బుజ్జగింపసాగినది. పాములతో ఆట నామె కలవాటేకదా! ఆ పామును చెంతకు తీసికొని 
కౌగిలించినది. ఆ పన్నగేంద్రము ఆమెను మెలివేసికొనిపోయినది. “ఓ నాగరాజా! నీవును 
శిక్షపడి ఈ యమలోకమునకు వచ్చినావా?” అని ఆమె ప్రశ్నించెను. 


నాగరాజు కన్నులు: అమ్మా! నిన్ను స్పృశించిన కాలకూట విషా నందమూర్తివలే 
తోచుచున్నావు. సముద్రమున జనించిన హాలాహలమే నీలకంఠుని గళమునుండి యిట్లు నీ 
రూపు తాల్చెనేమో? 


విషబాల: ఓ ఉరగాధిపా! నీపై నెవరికి కోపమువచ్చినది? నీ కీ భయంకర 
పాపలోకముల బాధనొదుమని ఎవరు శాపమిచ్చినారు? నీకును తాతగారున్నారా? 


నాగరాజు ఫణిపాదములు: ఓ సౌందర్యగాత్రీ! శ్రీకృష్ణుని పాద రజమువలె 
సాక్షాత్కరించినావు. నీ దేహమున హిమశైతల్యము, దావానలోష్టిమ వియ్యమందుచున్నవి. 


విషబాల: ఓ వాయుభక్షకా! నీ కాకలి దహించుకొనిపోవుటలేదా? నీ గృహ మెక్కడ? నీ 
గృహముకడ పావనోదకములుగల నదీమతల్లి పారుచున్నదా? అందు చల్లని నీరములు 
కడుపునిండ త్రావుచుంటివా? 


నాగరాజు చుట్టలువీడి, ఆ డొంకలలో నటు నిటు ప్రాకజొచ్చెను. విషబాల లేచి 
కచభారము సర్దుకొ ని యా దిక్కునకు పోవ ఒక్కవాడి ముల్లు కసుక్కున పాదమునకు 
గ్రుచ్చుకొనుటచే కెవ్వున నార్చెను. తెల్లబోయి యా పాము వెనుక కమితవేగముతో వచ్చి 
యామే కాలు చుట్టి చుట్టి చూచెను. విషబాల నెమ్మదిగ నా కంటకము నూడబెరకుకొనెను. 
పాములదారి బాలలకెట్టు సరిపోవును? ఎటుచూచినను ఆమెకు దారి కనబడ లేదు. ఆ 
పాము నాలుగువైపుల తిరిగివచ్చినది. కాని దాని హృదయమునకుగూడ మనుప్యస్త్రే 
నడచుదారి ఏమియు కానరాలేదు. 


ఉస్సురనుచు విషబాలిక కూలబడినది. స్థాలతిష్యుని అనుచరులు ఆ చుట్టునున్న 
దారులన్నియు ముండ్ల డొంకలతో కప్పి మరియు వెడలి పోయిరి. ఆమె నాల్క 
ఆరిపోయినది. దాహమని ఆమెనాలుగువైపుల మోముత్రిప్పి కనుగొన్నది. పాపము ఆపాము 
చేయునది లేకకాబోలు అంతర్జానమైపోయెను. 


అత్యంత పిపాసార్థితయై దిగంబరియగు నా బాల తన తలకట్టై పక్కగా ఒక లెరుంగక 
నిద్రపోయెను. 


మెలకువ వచ్చి చూచునప్పటికి సూర్యుడు నడినెత్తిపై నున్నాడు. ఆమె కాకలి 
దహించుకొనిపోవుచున్నది. దాహము! ఈ నిర్దనాటవిలో తన గోడెవరాలకింతురు? ఆ 
పాముజాడకూడ లేదు. మానవుడు వీడిన యా యనాథబాలను క్రిమికీటకాదులుకూడ 
వీడిపోయినవా? ఇంతలో బుస కొట్టుచు నెచ్చటినుండియో యా పా మచ్చటకు వచ్చెను. 
దాని నోట ఒక కప్ప యున్నది. విషబాలిక కా పామాహారము కొనివచ్చినది కాబోలు! 


విషబాల పక్కున నవ్వినది. “ఓ ప్రాణ స్నేహితుడా! నా కాహారము కొనివచ్చినావా? 
కాని నీ ఆహారము నాకు సరిపడదే! నీ ప్రేమయే నా కాహార మగుగాక! ఈ యది నరక మని 
నాకు తోదుటలేదు. గాఢారణ్యమై యుండు ననుకొనియెదను. అయిన నే నిచ్చట కెట్లు 
వచ్చితిని? అయ్యో! మా తాతయ్య ఇచ్చట దిగవిడిచి చనలేదుకదా! అమ్మో! నా ఒడలు 
వణకుచున్నది. నే నేమి చేయుదును? నాకు దిక్కెవరు?” అని గాఢవిషాదమున ఆమె 
అతికరుణముగా ఏడ్చినది. ఆమె మరల నొడలు మరచి పడిపోయెను. 


ఆమెకు జ్ఞానము వచ్చుసరికి సాయంకాలమైనది. ఎల్లయెడల కారుచీకట్టు క్రమ్మినవి. 
కీకురుకీకురు మని కిచురాళ్ళ చప్పుడు, అడవి మెకముల అరపులు దూరమున 
వినబడుచున్నవి. విషబాల యిప్పుడున్న అడవి భాగమునకు వన్యమృగములుకూడ రా 


వెరచును. అక్కడ చుట్టుప్రక్కల రెండామడలవరకు నీరములు లేవు. ఆకాశమువరకు 
పెరిగిపోయి, పాతాళమునుండి నీరుత్రావు పెద్ద పెద్ద వృక్షములు, వర్షకాలమున చిగిర్చి 
పెద్దవియై తరువాత ఎండిపోవును. కిటకములకుగూడ దారి యీయని కంటక 
నికుంజములుతప్ప అచ్చట నేమియు గానరావు. 


ఆ నాగుబా మీ దినమున అడవిలో తిరుగుచు మనుష్యుల అడుగుల జాడ కన్పించి 
భయపడెను. మానవు డెచ్చటను కానరాలేదు. ఆ అడుగుల వాసనలచే నా భుజంగము ఆ 
పాదములజాడనే ధనువులు, క్రోశములు గడిచి యా విషబాలను కనుగొన్నది. మానవస్తీని 
చూడగనే భయపడి వెనుకకు బారి, భయము కలిగించు వాసనకొట్టనందున ఆ పన్నగము 
మెల్ల మెల్ల బాలికను సమీపించినది. 


ఆకలిబాధ చేతను, దాహముచేతను ఆ విషబాలిక నిశ్చేతనమగు గాఢమూర్చలో 
మునిగినది. ఆమె రాత్రియంతయు నట్లే పడిపోయియుండెను. మరల తెల్లవారినది. ఒక 
యామము గడచినది. ప్రకృతియే యామెను సేద తీర్చినది. ఆకలిబాధ ఎట్లో 
మందగించినది. దాహముకూడ ఏ విధముననో తగ్గినది. కాని కదలలేనంత నిరసస్థితిలో 
ఆమె అట్లే పడియున్నది. 


మరల నిద్రపోయినది. మధ్యాహ్నమగువేళ విషబాలకు మరల మెలకువ వచ్చినది. 
ఆమెకు కన్నులు విప్పుటకుగూడ శక్తి చాలలేదు. కాని తానొక్కతెయే యచ్చట లేదను 
నభిప్రాయ మామెకు కలిగినది. నరకలోకము విడి దేవలోకము వచ్చిన ట్లామెకు భావ 
మొండు కలిగెను. కన్నులు విచ్చి చూచెదమా యని కోర్కె, కనులు విప్పునీయని నీరసము. 
ముక్కుపుటముల, గళమును, వాయకోశముల నార్చివేయు విషవాయువులు వీచు నీ 
ప్రదేశమున సువాసనాపూరితములై వీచునీ తెమ్మెర లెక్కడివి? అనుకొనుచు ఆమె కన్నులు 
తెరచినది. ఎట్టఎదుట మబ్బులు గ్రమ్మియున్న యామె చూపులకు తలపై వంగిచూచు ఒక 
పురుషునిముఖము మిరుమిట్లు కొలిపినది. ఆమె మాట రాకపోవుటచే నోరు మెదపి మరల 
కన్నులు మూసివేసుకొనెను. ఇంతలో ఆమె పెదవులపై తీయని, వుల్లని శీతల మగు 
సుగంధపూరితములగు రసబిందువులు పడినవి. ఆమె నోరు చప్పరించెను. మరల 
రసబిందువులు వొలికినవి. ఆమె నాలుక జాపినది. అందుపై ప్రాణము లేచివచ్చు 
నాగరంగఫలరసము నెవ్వరో పిండినారు. 


౭ 
ఆచ్చాదనము 


వేట రాజుల వ్యసనము. బ్రాహ్మణ ప్రభువులకుగూడ వేట తప్పదు. బుద్ధభగవానుని 
ధర్మము నాశ్రయించినను రాజులకు వేట ఏల తప్పును? 


మృగయావినోదియై శ్రీకృష్ణసాతవాహనమహారాజు పరివారనమేతుడై వెడలినాడు. 
వేటకుక్కలు, డేగలు, గరుడులు, చిందుగులు, ఏనుగులు, కిరాతులు, సామువాండ్రు కూడ 
బోవుచుండిరి. వారితో శుల్చములు మృగబంధనములు, భారయష్టులు, డప్పులు, 
వృక్షాదనములు, క్రకచములు, మృగబంధనములు, భారయషులు, డప్పులు, నారాచములు, 
త్రిశూలములు, జెషధములు, కాగడాలు, శిబిరములు, మంచములు, ఆసనములు 
మొదలగు పరికరము లెన్నియో తెచ్చుచుండిరి. 


విషవైద్యులు, కార్తాంతికులు, భిషక్కులు, వంటవారు, ఆఖేటన విద్యాచతురులు 
తోడరా మహారాజు సేనాపతిద్వితీయుడై చనుచుండెను. 


చిందుగులు వేటాడుటయందు ప్రసిద్ధినందిన జంతువులు. చిందుగులను సివంగు 
అనియు బిలుతురు. అడవి ఎర్రకుక్కలను కూడ చిందుగులవలె బోనులలో పెంచి 
మృగములను వేటాడించువారు ఆంధ్రులు. 


ఆంధ్రశాతవాహనులు  బుద్ధపదారాధనాతత్సరులయ్యు,  సంధ్యార్చనాదికముల 
మరవరు. క్రతువుల నాచరింతురు కాని వానిని హింసాపూర్వకముగా జేయరు. శ్రీకృష్ణ 
శాతవాహనమహారాజును రేపకడనే స్నానమాచరించి సంధ్యార్చనాదికముల నిర్వర్తించి 
కవచము ధరించి సకలాయుధోపీతుడై శుభముహూర్తమున విప్రాశీర్వాదములు చెలగ 
ఏనుగు నెక్కబోవుచుండ దూరమునుండి తీయని ఒక బాలికాకంఠము తెల్లవారుగట్ల 
పాటపాడుచు వినంబడినది. 


రాజజ్యోతిషికుని తనతో భద్రదంతావళము నెక్కగోరి శ్రీకృష్ణుడు గజారోహణ 
మొనర్భ్చెను. గజమును కదలినది. వేటపరివారమంతయు గదలినది. శ్రీకృష్ణుడు 
జ్యోస్యునితో తన కలయంతయు తెలిపి దాని ఫలితము వినిపించ ప్రార్ధించినాడు. ఒక 
యరనిమేషము ఆలోచనాధీనుడై యా కార్తాంతికుడు శ్రీకృష్ణుని జూచి, 


"ప్రభూ! తమ న్వప్నమును, తాము ప్రాయాణోన్ముఖులై నప్పుడు వినిపించిన యా 
మధురగీతాలాపన పరమార్థమును సమన్వయించిన, తమకు కొన్ని చిక్కులు 
వివాహవిషయమై రాగలవనియు, అవియన్నియు తీరి పరమానందముగ వివాహమగుదు 
రనియు, తమకి ప్రయాణమున అఖండ విజయము, ఆ విజయమునకు ముందు 
వివాహాదివిషయమువలెనే కొన్ని చిక్కులు, ప్రాణాపాయస్థితులు సంభవించుననియు, నాకు 
తోచుచున్నది” యని మనవి చేసెను.“స్వప్నమువలన నట్లు చెప్పవచ్చునా? ఈ 
జ్యోతిష్యాదులు నిజమా? యన్న ప్రశ్నలు నాలో నప్పుడప్పు డుద్భవించును. ఈ 
ప్రపంచమంతయు మాయ యందురుకదా! ఈ ప్రపంచమెంతయున్నది? దీని కాధారము 
మేరు పర్వతమేనా? ప్రపంచమధ్యమున జంబూద్వీపమా? ఆ ద్వీపములో నవవర్షములు. 
అందు మీనము నివసించు భారతవర్షము అనంతమైన జగత్తులో మనమెపాటి? 
మనస్వవ్నము లేపాటి?” 


“ప్రభూ! తాము సెలవిచ్చినది సత్యమే. మహత్తత్త్వమువలన ఈ సర్వ 
భూమండలము పరిభ్రమింపవచ్చును. లోకాలోకపర్వతము వరకు పోవచ్చును. మనవారు 
జంబూద్వీపాంతరములకుబోయి సువర్ణ్లద్వీపములు చూచి రాజ్యము లేర్చరచుకొన్నారు. 
యవనరాజులతో వర్తకములు చేయుచున్నారు. అనేక వర్షములలో చిత్రచిత్ర మనుష్య 
జాతులను, మృగజాతులను జూచుచుండిరి. ప్రపంచమెంత విశాలమైనను సనాతనమైన 
ధర్మమొక్కటే దీనిని ధరించుచున్నదికదా!” 


“అవును, మహాశ్రమణకుని బోధకు, ఆర్యబుషుల బోధకును సర్వవిషయముల 
నొకేభావము ద్యోతకమగుచున్నను, నిర్వాణాది విషయములందు, సత్యదర్శనమందు కొలది 
భేదములు మాత్రము కనబడుచున్నవి. సర్వప్రపంచమిట్లు ప్రత్యక్షమై రాజ్యములక్టై 
సంపదకై దారాపుత్రాదులకై సంతోషాదులకై మనమిట్లు తాపత్రయముల బడుచుండియు, 
నిదియంతయు భ్రమ అనుకొనుట ఏల?” 


“మహారాజకుమారా! అంతమాత్రమున జగత్తు నత్యమగునా? మనమును సత్యము 
కాము. ఒక మహాకర్మమున నేమియులేని శుద్ధానందములో నుండి వికృతినంది మన మీ 
విచిత్రనాటక మాడుచున్నాము. దానికి ద్రష్టలమును మనమే అయ్యు అహంకార మమకార 
వశుల మగుచున్నాము. అదియే దుఃఖనాటకము.” 


ఇట్లు సంభాషించుచు మహారాజు సపరివారుడై అటవీ మధ్యము జొచ్చెను. 


ఆ దినమంతయు వేట జరిగినది. అనేకమృగములు హింసింపబడినవి. 
అరణ్యమంతయు గగ్గోలుపడిపోయినది. 


ఆరాత్రి మహారాజు చిన్నపట్టణమునకు సరిపడు తన పరివార జనమందరితో నొక 
శైవాలినీకూలమున శిబిరముల వేయించి విశ్రమించెను. 


యామములు యామము లాతనికి ఏదియో ఆవేదన. యుద్దమెట్టుండునో? 
భరుకచ్చము పట్టుకొనుట, ఆభీరులతో యుద్దము, వివాహము! ఈ ఆలోచనలు ఆషాఢ 
మేఘములవలె అతని మనఃపథమున సంచరించినవి. 


కొంతకాలమునకు యౌవనశ్రీసుభగుడు నా శాతవాహన కుమారుడు తన 
మృదుపల్యంకమునుండి లేచి క్రిందికి దిగి మెత్తని పాదరక్షలు తొడుగుకొని మైనపువత్తి 
దీపములు వెలుగు దీపస్తంభముకడకు పోయి, యా దీపములకొడులన్నియు సరిచేసే, 
యక్కడనొక ఆసనముపై కూరుచుండి, తన్ను కలచివేయు  వివిధాలోచనముల 
జెదరగొట్టుచుండెను. 


ఎన్నిసారులు దూరముగ త్రోసిపుచ్చినను మరల మరల తన వివాహవిషయము 
అతనికి ప్రత్యక్షమగుచున్నది. ఏమి వివాహము? ఎవరితో? మహారాజుల కొమరితలు 
తనకు వలదు. వారు తనపుత్రులకు తల్లు లగుదురేగాని తనమనోవేదన తీర్చశక్తి కలుగు 
వారగుదురా? వారలలో కొందరు అందకత్తియలు నున్నారట. అందచందములు 
జంతువులకు మాత్రము లేవా? తమ మాండలికులలో అద్భుతసౌందర్యముగల యువతు 
లున్నారని ఎన్నియో సంబంధములు వచ్చినవి. తండ్రిగారు తన భావ మేమని కోరినప్పు డా 
ప్రస్తావనకు తాను ప్రతియాయలేదు. వివాహ మేమి? కామ నిర్వహణమునకు తనకడనున్న 
బాలికలు చాలరా? అనాఘ్రాత పుప్పములై కుసుమపేశలదేహలై, 
పరీమళోచ్చ్వాసనాసికాసుందరులైన యా బాలల కన్న తన కామాగ్ని కింధనము లగుటకు 
వేరు వనిత లేల? అయిన వారిని తా నంటినదియు లేదు. వారి యౌవనామృతరనము 
నాస్వాదన చేసినదియు లేదు. తుచ్చానందము దేహసంయోగమాత్రమున జనించును. 
గాఢమై, గంభీరమై, అనంతమై, అత్యంత గోప్య మగు మానవప్రకృతి కాసౌఖ్యము 
తృప్తినియగలదా? కురూపులై భరింపరాని దుర్గంధముల నోలలాడు ఈ కిరాతులలో స్త్రీ 
పురుషులానందమొందుటలేదా? ఈ దేహసౌఖ్యమాత్రమునకు అందముగూడ నెందుకు? 
సాధారణ వృక్షములును మహాషధులు నన్నియు గుసుమించి ఫలించుటలేదా? బీజధర్మ 
మంతట నొక్కటియే కదా! 


శ్రీకృష్ణశాతవాహనుడు పోయి మంచమున మేనువాల్చి నిదుర గూరెను. వేకువనే 
వైతాళికులు ఉషోదయగీతికల బాడిరి. 


వేటజనమంతయు లేచెను. సర్వము సిద్ధముచేసికొని వేటసాగింప బయలుదేరెను, 
మహారాజు శ్రీకృష్ణశాతవాహన కుమారుడు. 


ఏనుగుపై నెక్కి కొంతదూరము సాగెనో లేదో ఎదుట నొక గిరినాగు ఏనుగునకు 
కొలదిదూరములో కానవచ్చినది. గిరినాగము లన్న ఏనుగులకేమి, సింహములకేమి, 
మనుష్వులకేమి యన్నింటికిని భయమే. గిరినాగము కంటబడినవాడు దానిబారినుండి 
పారిపోలేడు. మంత్రవేత్తలు, పాములవాం డ్రానాగములవైపునకైన పోవరు. 


“మనుష్యునకు కనంబడని యీ పాము నేడింత నిర్భ్వయముగ నడవుల 
సంచరించుచున్నదేమి?” యని వారందరు సంభ్రమాశ్చర్యముల నందిం. 


అప్పుడొక పాములవాడు ముందునకు వచ్చి, మహారాజు గజము వైపు తిరిగి చేతులు 
జోడించుకొని “మహాప్రభూ! ఈపాము దేవరవారిని ఎక్కడకో రమ్మని అడుగుచున్నది. ఈ 
పాములమాట మే మెవ్వరము జవదాటి ఎరుంగము” అని మనవిచసికొనెను. 


©] 
మహావిష సాన్నిధ్యము 


ఆ మహానాగము ముందు, వెనుక శ్రీకృష్ణశాతవాహనుడు కతిపయ పరివారము 
తోడను అమితవేగమున వెడలజొచ్చిరి. ఉత్తరాభిముఖమై ఆ పొదలలో, నిబిడ వృక్ష 
సమూహములలో, నల్లనిబండరాళ్ళలో ఆ పర్వత నాగేంద్రుడు వారిని కొనిపోయినాడు. 


శ్రీకృష్ణసాతవాహనుని మత్తగజము లెక్క సేయక వేగమున బారు నా పన్నగేంద్రు 
ననుసరించి పోవుచుండెను. వెనుక ఏనుగులు, గుర్రములు, బండ్లు, ఎద్దులు వచ్చు 
చుండెను. 


యువరా జెక్కిన మదగజముపై మంత్రగురువు, విషవైద్యుడు, పాములవాడును 
ఎక్కిరి. వారట్లు రెండుక్రోశములదూరము పోవునప్పటికి దారి దొరకుటయే కష్టమగు 
భయంకరారణ్యము చొచ్చిరి. ఆ ప్రదేశము మృత్యుదేవత విహరించు ఉద్యానవనభూమివలె 
నుండెను. భయ మనునది ఎరుగని శ్రీకృష్ణసాతవాహన భద్రదంతావళము “మందరాద్రి” 
యను పేరుగలది ముందునకు అడుగువేయుటకు జంకి ఆగిపోయెను. ఏనుగు లన్నియు 
నాగిపోయినవి. శ్రీకృష్ణసాతవాహనున  కేదియో వివశత్వము కలిగినది. మావటీల 
నాయకుడగు మంద రాద్రాధోరణుడు ఏలనో గజగజ వడంకెను. 


విషవైద్య, మంత్రవైద్యులు వెంటనే తమ గజము నాపి, తాము దిగిరి. మంజూషలో 
నుండి విషవైద్యుడు ఒక కరండము తీసి యందు కొ న్ని చూర్ణ్లములు వడివడిగా బోసి, 
చెకుముకి వెలిగించి యా చూర్లమంటించెను. ఆ కరండమునుండి నల్లటి దూపములు 
ఘాటైనవి పొగమంచువలె పై కేగసినవి. ఆ కరండమును బట్టుకొని యా విషవైద్యుడు 
ఎండిన యా ముళ్ళపొదలో ఎటులనో దారిచేసుకొనుచు ముందునకు దూలుచున్న 
భద్రదంతావళము కడకు బోయెను. అందరికి తుమ్ములు, దగ్గులు వచ్చినవి. ఆ 
ప్రదేశమంతట నావరించియున్న భయంకర విషవాయువు ఈ పొగలచే సమసిపోయినది. 
మందరాద్రియు, మావటివాడును, శ్రీకృష్ణసాతవాహన మహారాజును మత్తుతెలిసి 
ప్రకృతిస్థులైరి. 


మహారాజు: ఏమి ఈ విచిత్రము? 


విషవైద్యుడు: ప్రభూ! ఈ ప్రదేశమంతయు భయంకర విషగంధ సమ్మిశ్రితమై యున్నది. 
సర్వవిషనాశకమగు ఈ దివ్యచూర్ణ్ల మొక్క హాలాహల కాలకూటవాయువులదక్క తక్కినవిష 
వాయువుల నన్నిటిని సమయించును. తామును, మావటీడును, తమ మహాగజమును 
తూలిపోనారం భించితిరి. నాకును ఆ విషవాయువు తగిలినది. వెంటనే మా ఏనుగుపై 
వారమందరము “అమృతరస” మను నీ మందును మాత్రలుగా సేవించి, ఏనుగు నాపి, దిగి 
ఈ పనిని చేసితిని. 


అప్పుడా భద్రదంతావళము భూమిపై నధివసింపజేసి శ్రీకృష్ణసాత వాహనుడును 
గజావరోహణ చేసెను. ఇంతలో పాములవాండ్రు, కిరాతులు మొదలగువార లనేకులా 
ప్రదేశముకడకు వచ్చుచు దూరముననే యాగిపోయిరి. అందొక్క పాములవాడు “హో 
యని కేక పెట్టి యుచ్చైసనమున నిట్లు చెప్పినాడు. 


“ఏలినవారు ఉన్నది మహావిషపుగాలులు వచ్చే ప్రదేశం. ఆ చుట్టు ప్రక్కలనే, అదిగో ఆ 
విధముగ ఆగి, వింతబడి చూచుచున్న ఆ పాపటేని నివాసము ఉండి ఉండవలె. 
లేకపోయిన దొరా! అంత చావుగాలి రాదయ్యా” అని చెప్పినాడు. 


“ఇప్పుడేమి చేయవలె?” అని విషవైద్యు డరచినాడు. 


“స్వామీ! ఆ పొగలు బాగుగా వేయండి. మేమందరము అచ్చటికే వచ్చుచున్నాము” 
అని ఆ పాములవారిలోబెద్ద పెద్దకేక వేసి చెప్పెను. వారంద రచ్చటికి దారిని సరిచేసుకొనుచు 
వచ్చిరి. ఈలోన ధూపకరండము అయిదారింటిలో విషనాశక చూర్లము 
పొగలువేయబడినది. రాజకుమారుడు, పాములవాండ్రు, కిరాతులు, విషవైద్యగురువు, 
మంత్రవైద్యుడు మాత్రము కాలినడక నా పన్నగేంద్రమును వెంటనంటిరి. 


“అమృతద్రావకి మను ఒక మందు స్ఫటికశిలలో దొలచిన కలశములో నుంచిన 
దానిని విషవైద్యుడు వలిపెములపై పోసి తడిపి, ఆ వలిపెముల ముక్కలు అందరి 
ముక్కులకు కట్టి తానును కట్టుకొనెను. అప్పటికే సూర్యుడు చండకిరణుండై మధ్యాహ్న 
సింహాసనము నాక్రమింప వేగమున బోవుచుండెను. అందరికిని నాల్కలు తడియారి 
పోవుచున్నవి. చిరుచెమ్మటలైన వారి దేహముల నుద్భవించుటలేదు. దాహముకాకుండ 
వైద్యుడు యష్టిమధుకాదుల భావనచేసిన మాత్రల నెల్లవారికి నిచ్చెను. అవి ఒక్కొక్కటియే 
వారు నోటిలో వైచుకొనుచుండిరి. వారి దాహము కొంచెము తగ్గజొచ్చినది. 


ఇంతలో ఎదుట విగతజివివలె పడియున్న యొక దివ్యసుందరి విగ్రహము! ఆ 
విగ్రహము దిగంబరమై ఒరనూడ్చి పడవేసిన కృపాణమువలె నున్నది. 


ఆ విగ్రహపు దీర్ణవినీలకుంతల భారము చెదరి, యామెపై ఆచ్చాదన వస్త్రమువలె 
పడియుండెను. ఆ విగ్రహము అమరత్వముదాల్చిన రూపమే. అయినను ఏ మహావిధి 
సంఘటనవల్లనో వాడిపోయిన నందనవన పారిజాతకుసుమమువలె నున్నది. 


ఆ నాగుబాము విషాదముతో, ఆ పడియున్న విగ్రహముచుట్టు బుసలు కొట్టుచు 
వీరందరు నిలుచుండియున్నవైపు చూచుచు, తిరుగుచు తొక్కట పడుచుండెను. 


ఈ దృశ్యమేమి? ఆ బాలిక ఎవరు? ఆమె ఎక్కడిది? ఆమె బ్రతికియున్నదా, 
చచ్చిపోయినదా? యని యాలోచన లందరిహృదయముల నొక్కసారి జనించెను. ఆ 
వైద్యగురువు పడియున్న బాలికను దూరమునుండియే ఒక నిమేషము తీక్షణదృక్కుల 
పరికించి “మహాప్రభూ! ఆ బాలిక బ్రతికియున్నది. కొనయూపిరితో నున్నయది. ఆమెకు 
వెంటనే చికిత్స సేయకపోయినచో ఆమె చనిపోవును. కాని.... కాని....” అని తొందర 
తొందరగా మాటలాడెను. 


“కాని ఏమి! వెంటనే ఆమెను రక్షింపవలెను. రండు పోవుదము” 


విష: ఆగుడు మహారాజా! ఒక్క అడుగు ముందుకు వేయకుడు! ఆమె ఏ 
మహత్తరవిషమో సోకి అట్టయియుండవచ్చును. ఆమెదగ్గరకు పోవుటే మృత్యువదనమున 


బడుట. 


మహా: మటీ కర్తవ్యమేమి? వ్యవధి లేదు. ఆ దేవాంగన చనిపోవును. మీరు రానిచో 
నేను పోయెదను. ఏదిరా ఆ గొడ్డలి? 


అని శ్రీకృష్ణసాతవాహనుడు ముందు కురకబోయినాడు. బుషితుల్యడగు నా 
విషవైద్యుడు మహారాజుకడకు పరుగెత్తి వారిని నివారించి, “ప్రభూ! ఒక్క అడుగు 
ముందుకు వేసితిరా, తథాగతునిపై నాన! తొందర పడకుడు. నేను ఇంకొక మహావిషమును 
సేవింతును. ఈ విష మా విషమును విరచును. ఇది సేవించినవారు మూడుదినములావల 
వేయి గజనిమ్మ పండ్లు సంపూర్ణముగ భక్షింపవలయును! ఆ భయంకరవిషము ఈ 
విషమును నాశనముచెయుచు తాను నశించును. ఇప్పుడు నేను పోయి, ఆ విషమును నా 
సంచిలోనున్న గజనిమ్మపండును ఒలిచి ఆ రసముతో రంగరించి, ఆ బాలికనోటిలో 
పిండెదను. మీరంద రిచ్చటనే యుండుడు. ఆ వ్యాళగ్రాహియు, నేనును పోయెదము” అని 
వేగముగ బల్కెను. 


వారందరట్లు చూచుచుండగనే, విషవైద్యునికడ విషము ఆ ఇరువురు భక్షించి, 
ముళ్ళకంచెలు గొడ్డలిచే ఛేదించుచుపోయి యా బాలికను చేరిరి. విషవైద్యుడు వెంటనే 
యామెపై తన ఉత్తరీయమువైచి యామె దిగంబరత్వమును కప్పెను. 


౯ 
ప్రణయా వేదన 


ఆ విషవైద్యుడు విషబాల నాడిని పరీక్షించి, యా నాడిబలమున కచ్చెరు వంది, ఆమె 
పెదవులపై గజనిమ్మపండు రసమును పిండినాడు. 


ఆ తీయని, పుల్లని, శీతల మగు సుగంధపూరితములగు రసబిందువులు 
అమృతరసబిందువులై పడినవి. ఆమె నోరు చప్పరించెను. మరల రసబిందువులు 
ఒలికినవి. ఆమె నాలుక జూపినది. అప్పుడా విషవైద్యుడు తన సంచిలోనుండి 
నాగరంగఫలము నొకదానిని తీసి ఒలిచి ప్రాణము లేచి వచ్చు ఫలరసమును ఆమె నాల్కపై 
పిండినాడు. 


విషబాల “దాహము, దాహ” మని లేచినది. పాములవా డామెను “తల్లి! నువ్వు 
కదలకు; అన్నీ మేము చూచుకొందుము” అని అనునయించుచు, తన తలపాగాతీసి ఆమె 
తలకు దిండుగ నమర్చి, తనపై గొంగళిని పక్కనమర్చెను. 


ఇంతలో విషవైద్యుడు పరుగున సేవకులకడకుబోయి తోలు తిత్తులలో నున్న 
జలమును ఒక కలశమున సేకరించి, విషబాలకడకు వేగముగ వచ్చి, యామెమోముపై 
నీరములు చల్లి, చేతులు పాదములు జలముల గడిగి, చల్లని ఆ నీటిని కొంచెము 
కొంచెముగ ఆమె తలయెత్తి తనయొడిలో పెట్టుకొని త్రావించెను. పాముల వాడామెకు 
ఎండతగులకుండ ఛత్రము నొకదానిని తెచ్చి అడ్డము పట్టెను. 


శ్రీకృష్ణసాతవాహనుడు ఆశ్చర్యమున నిశ్చేష్టుడై, యా విషబాల వైపు తదేకదృష్టితో 
జూచుచుండెను. ఆమె భయంకర జగన్మోహనాకారము, ప్రళయతాండవేశ్వరదృత సంచార 
సంచలచ్చరణోద్భూతైకాదశ రుద్రమండల మహాగ్నిస్ఫులింగములవలె ఆమె మెరసి 
పోవుచుండ తన చూపులు, ప్రాణము, మనస్సు, హృదయము, ఆత్మయు ఆమె కర్పించి 


వేసెను. 


విపులమై, భారమై, సుదీర్హమైన ఆమె కైశ్యశ్రీ నిర్మలశర్వరీ నిశ్చలాకాశమువలె ఆమె 
అనంత చైతన్యసౌవర్ణపాటలత్వమును కప్పుచున్నది. 


ఇంతలో ఆమె దిగంబరయైయున్నదన్న భావ మాతనికి మెరపు వలె స్ఫురించినది. 
వెంటనే యా మహారాజు తన నడుమున కట్టియున్న దుకూల బృహతికను ఆమె 
కంతరీయముగ నిమ్మని యా యహితుండిక వృద్ధున కిచ్చెను. 


“ఓ వైద్యగురూ! ఆమె సేదతీరినంతనే వలయురక్షకుల నేర్పాటు చేయుడు. నా 
అంతఃపుర బాలికల నిరువుర నా మెకడ కంపుదునా?” 


“చిత్తము ప్రభూ! ఆ ఏర్పాటు లన్నియు నొనర్చెదను. ఈ ప్రదేశమంతయు 
సూర్యకిరణములు చొరగానిది. దుర్మార్గు లెవరో ఈ బాలను ఇట దిగవిడిచి ఇటునటు 
బోకుండ ముళ్ళకోట కట్టినారు.” 


"అవును. ఆమెను ఎవరో మునుష్యులే ఇక్కడ క్టూరచిత్తులై దిగవిడిచిపోయినారు. 
ఇంతవరకు ఆమె శాపగ్రస్తయై భూమికి అవతరించిన ఏ దేవియో యను భ్రమలో నుండి, 
మానవులకు ఆమెకు సంబంధము ఊహించనైతిని. ఆమె నాగలోకవాసిని కాదుగదా!” 


“ప్రభూ! ఆ గిరినాగము గడబిడలో ఏమైనదో కనిపెట్టలేకపోతిమి. మీ రనునది 
నిజమేమో? కానిచో ఈ బాల ఇంత విషయుక్తయయ్యు, "ఎట్లు బ్రతుకగలిగినది?" 
“విషయుక్తయా? అది యేమి?” 


“ప్రభూ, ఈమెయందు మహావిషము కూడియున్నది. ఆమె కను కొలకులు 
పరీక్షించితిని. నఖములు పరీక్షించితిని. నాలిక చాపినప్పు డా జిహ్వము తీక్షణముగ 
పరిశీలించితిని. ఆమె పెదవులు, చెవుల తమ్మెలు, భ్రూయుగ్ముము, ముక్కుపుటములు 
అత్యంత నిశితముగ పరిశీలించితిని. మహారాజా! ఈ బాలికయందు సర్వవిషములు 
జీర్లించియున్నవి. అవి ప్రస్తుతము విజృంభించియున్నవి. ఆ విషములే మనల నందర నంత 
చికాకు పరచినవి.” 


“అయిన నీ బాలిక ఎట్లు బ్రతికియున్నది? ఆమె ఇంతలోనే చనిపోవునా? ఆమెను 
బ్రతికించు ఉపాయములు లేవా? మీ శాస్త్రముల కాపాటి శక్తి చాలదా? ఏ దుర్మార్గులు, 
రాక్షసులు, పిశాచులు ఈ బాలిక నిట్లుచేన వరో వారిని వేయి "ఖండములుగ నరికివేతును 
వారిని బ్రతికియుండగానే ఇటులనే తిండి పెట్టక, నీరమియ్యక, ఇట్టి మరుభూమిలో మాడ్చి, 
గ్రద్దలకు, రాపులుగులకు బలిచేయుదును!” 


శ్రీకృష్ణశాతవాహనుని కండ్లు స్ఫులింగశకములైపోయినవి. ప్రచండ సూర్యగోళము 
లైనవి. ఆతని కుడిచేయి కరవాలమును దృఢతర ముష్టి బంధమున పట్టుకొనినది. ఆతడు 
ప్రళయకాలరుద్రునివలె మండి పోయినాడు. 


ప్రక్కనున్న మంత్రగురువు ఎదుటికి వచ్చి, “శాంతింపుడు, మహారాజా! శాంతము 
ఎట్టికష్టములనైన నివారించునుగదా! ఇప్పుడు కర్తవ్య మాలోచింపవలయునుకాదా? ఆ 
బాలికకు ప్రాణాపాయ మేమియు నుండదు....” అనెను. 


శ్రీకృష్ణ: మీ రెట్లు చెప్పగలరు? 


విషవైద్యుడు: ఆమెకు ప్రాణాపాయ మేమియు లేదని నేను నా వైద్యశాస్త్ర 
జ్ఞానమంతయు నాధారముగ ప్రతిజ్ఞచేసి చెప్పగలను ప్రభూ! 


మంత్ర: ప్రభూ! నేను నా మంత్రశాస్త్ర ప్రమాణముగ ప్రతిన చేయగలను. 
శ్రీకృష్ణ: మనకందరకు ప్రాణభయము కల్పించునంతటి విషము లామెకు ఇచ్చినా 
రంటిరి. ఆమె ఎట్లు బ్రతుకును? మీ మాటలు నమ్ముటెట్టు? 


విష: మహారాజా! అదే విచిత్రము. కారణ మిప్పుడు నేను చెప్పలేను. కాని ఎంతటి 
విషమునైన ఈమె హరించుకోగలదు. 


శ్రీకృష్ణ: నాకు మీ యిరువురి మాటలవలన మతిపోవుచున్నది! ఈ లోన ఆ బాలిక 
ప్రాణము పోకుండ చూడుడు. ఆ బాలిక ప్రా-ణ-ము-పో-యె-నా, సర్వదేవతలు సాక్షిగ 
నాప్రాణములు మరుక్షణమున నా బొంది నుండవు! 


ఇది యేమి యని చకితులై మంత్రగురువును, విషవైద్యులు నొకరి నొకరు 
చూచుకొనినిరి. వెంటనే మంత్రగురువు.... 


“ప్రభూ! ఈ విషగాలులు తమ నరములను క్షోభింపజేసినవి. తాము పోయి, గజ 
మారోహించి కొంచెము విశ్రాంతినందుడు” అని విన్న వించెను. 


“నా కింతటినుండి విశ్రాంతి యనునది లేదు. ఈ బాలిక జీవితము ఏదియో మహత్తర 
విధివశమున నాబ్రతుకుతో అత్యంతగాఢసంశ్లేషత నందినది. ఆమెకు ప్రాణము నిలిచినది 
అన్నమీదట నా ప్రాణము తనంత నిలుచును” అని మహారాజు వచించెను. 


విషవైద్యుడు భయముగదురు హృదయముతో చేతులు వడక, విషబాలకడకు బోయి, 
మరల నతిశ్రద్ధగ నామె ఉచ్చ్వాసనిశ్వాసములు, కన్నులు, కపోలకంఠ హస్తతల 
మణిబంధకూర్ప్చరపాదగుల్నోరుపజిహ్వాదినాడులన్నియు బరిక్షించెను. అత డంత లేచి, 
మహారాజుకడకు బోయి “ప్రభూ! ఈ బాలిక బ్రతికియున్నది. ఆమెయందు మహాసర్పనాడి 
వ్యాప్తమై యున్నది. అయినను ఆమెలో భోజనము, నీరము గైకొనని నీరసముతప్ప 
వేరొడు దోషమేమియు లేదు. ఆ దోషములైనను ఇప్పుడు కొలదిగ మాత్రమున్నవి. ఆమె 
ఇప్పుడు నిద్రపోవుచున్నది. మహావిషదిగ్గ్ధయగు నీ బాలిక ఇతిహాసములలో, విష 
శాస్త్రములలో చెప్పినట్టు ఈ.....బా....లి.....క...*వి......ష.....క......న్య....క..” యని 
వణంకుచు చెప్పి తలవంచుకొనెను. 


శ్రీకృష్ణ: విషకన్యకయా! 
సింహగర్ణనవలె ఆ ప్రదేశముల మారుమ్రోగ నిట్టడిగిన యువరాజు వదనమాలోకించి, 


“చాణక్యదేవుడు పర్వతకుని పై విషకన్య ప్రయోగముచేసెనని వినరా మహారాజ 
కుమారా!” అని మంత్రవేత్త పలికెను. 


శ్రీకృష్ణ: అట్టి బాలిక ఇక్కడ నెట్టు పడియుండును? 
విషవైద్యుడు: ప్రభూ! ఆమె నాశనము గోరి ఎవరో ఇచ్చట వదలి యుండవచ్చును. 


శ్రీకృష్ణ: కార్తాంతికులవారిని పిలువనంపుడు. 


వెనుక వేరొక గజముపైవచ్చు కార్తాంతికు డచ్చటికి విరుగుడు మందులు సేవించి 
కొలదికాలమునకు వచ్చెను. 


శ్రీకృష్ణశాతవాహను డాయనవైవు తిరిగి “పండితులవారూ, ఎవరు ఈ బాల? ఈమె నా 
కంటబడిన ఫల మేమి?” అని యడిగెను. 


కార్తాంతికు డంతట తనలో నొకింతసేపు గుణించుకొని “మహారాజా! ఈ బాలిక రెండు 
మూడు సంవత్సరములు ఈ స్థితిలో నుండును. ఈమె సత్కులవంశజాత. ఈమె జాతకము 
పరమోత్కృష్టము. ఈమె మహారాజ్ఞి యగును. మీ జీవితమునకు ఈమె జీవితమునకు 
ఏమియో సంబంధమేర్పడు సూచనలున్నవి. ఈమెను వెంటనే వలయు నుపచారములతో, 
కట్టుబాటులతో మనతో గొనివచ్చు ఏర్పాటులు చేయుడు. ఒక శిబికపై ఈమె ప్రయాణము 
చేయును. ఈ మహావైద్యు లీమె రక్షణకై వలయున వన్నియు నిర్వర్తింతురు” అని 
మనవిచేసెను. 


విషవైద్యుడు, “ప్రభూ! తాము నా అనుమతిలేనిదే రెండునెలల పాటు ఈమెను 
సమీపింపనని మాట ఇచ్చినచో నే నీ భారము వహింపగల” నని విన్నవించెను. 


౧౦ 
నర్మదానదము 


నర్శదానదము ఎంత శ్యామలమో అంత ప్రసన్నము. ఎంత గంభీరమో అంత 
సుందరము. సింధునది మహాశక్తిమతి. ఆమె అనాది చరిత్రకలది. ఆమె వేదములతోడనే 
ఆవిర్భవించినది. ఆమె అదితిదేవి. దెస దెసల ఆవరించు వెలుగు వాకలై ప్రవహించు 
మహానది ఆమె. ఆమె గర్భమున దేవనదులే ఇమిడిపోయినవి. ఆమె కాళికారూపిణి. ఆమె 
సర్వమతములు తనలో జిర్ణించుకొన్నది. ఆమె దస్యులకు, అసురులకు, యవనులకు 
ఆశ్రయమిచ్చినది. 


నర్మదానది నవోఢ. ఆమె భారతవర్ష దేవికి మణిమేఖల. ఆమె పాత్ర పూరితారుణ 
రాగరంజితావనతవదన. యమునాదేవి గంభీరచరిత్ర. ఆమె తరళనయన, ప్రేమ ప్రేంఖణిత 
మానన, కృష్ణభక్త్యంకిత, వినీల జలజనయన. 


నర్మద అల్లరిపిల్ల. ఆమె నాట్యమాడును. కిరాతకన్యలతో ఆ అడవులలో 
దోబూచులాడును. అడవిపూలే అలంకరించుకొనును. అడవిలతల మేఖల నొనరించును. 
తీయని స్ఫటిక జ్యోత్నలలో, ఆ అడవిదారుల వనపత్రవస్తాలంకృతయై దీర్లకుంతలములు 
విరియబోసికొని, పురుకుత్సునకై వియోగ గీతికల బాడుకొనును. గంగానది మహావేగవతి, 
త్రిపథగామిని. పవిత్రాంబుపూరయై మానవజివితములనే పూత మొనర్చును. ఆమె 
స్నిర్ధసితాంగ. ఆమె పుట్టుకయే మహారహస్యము. ఒకనాడు విష్ణుపాదముల జనించును. 
వేరొకనాడు మహేశ్వరజటాజూటస్థ యోగనిద్రపరవశ. ఒక దినమున జాహ్నవి, మరు 
దినమున భాగీరథి. ఆమె సాగరసింహాసన పట్టాభిషిక్తమహాసామ్రాజ్ఞి. వరణుని దేవెరి. 


నర్మద భర్తనుజేరు దివ్యసంగమస్థలముకకు డెబ్బది యోజనముల దిగువను గౌతమి 
ఉద్భవించినది. ఆమె నర్మదను చెల్లీయని పిలుచును. కృష్ణ గౌతమినే చెల్లి ఏమి 
చేయుచున్నదని ప్రశ్నించును. వారి" పెద్దక్కసింధునది. వార్తలు నర్మదయే గౌతమికి 
వినిపించును. సరస్వతీనది సంగీతమును వేసవిరాత్రులందు నర్మదా గౌతమీ కృష్ణా భీమరధీ 
తుంగభద్రావేణీ కావేరినదులు ఆలకించును. ఆమె వీణాస్వరముల మేళవించి తీయని 


గీతికల పాడును. గంగా యమునా శోణా బ్రహ్మపుత్రికా మహానదులు తన్మయురాండ్రై 
విందురు. 


ఆనాటి రాత్రి వైశాఖపూర్ణిమ. వెన్నెలకరుళ్ళు విశ్వమెల్ల ప్రవహింపుచున్నవి. సువర్షక్తీ 
కుమారుడు గోండువేషముతో నర్మదానది తీరమున ఆ తెల్లని రాలలో రాయియై, నీడలలో 
నీడయై, నదీజలమువంక చూచుచు నదీకంఠ మహా సౌందర్యము గమనింపుచు 
గూరుచుండెను. 


మహాబలగోండుడు, హిమబిందు నింతవరకు విరోధులు గొనివచ్చి ఇచ్చట 
మాయమైనారని సువర్లునకుజెప్పి రాక్షసులచే నా ప్రదేశమంతయు, గాలించి వెదకింపనెంచి 
యాతని సప్రమత్తుడై యుండగోరి మాయమయ్యెను. ఇన్నాళ్ళ నుండియు మహాబలుని 
స్నేహమువలన ఆటపి సంచరణ విద్య నువర్ణునకు చాలవరకు అభ్యస్తమయ్యెను. ఆతడు 
ఎంత ప్రమత్తతతో నున్నట్లు కనబడుచుండెనో, అంత జాగరూకతతో అన్ని సవ్వడులను 
వినుచుండెను. సర్వదిశలు పరిశీలించుచుండెను. 


“హిమబిందూ, శిల్పదేవీ! ని వేమైతివి? నీ వెట్టికష్టముల నందుచున్నావో? ఆగర్భ 
శ్రీమంతురాలవు, వర్ల్ణ్లనాతీత సుందరక్తీ మూర్తివి. శిల్పులు నీ యందమును మూర్తింప 
గలరా? కవులు నిన్ను కావ్యమున బాడగలరా? దేవీ! ఏ మహావిధి మనల నిద్దర గూర్చినది. 
నీవు నాకడ లేకున్న నా హృదయము సౌందర్యదూరమగును. ఏ బాలికనో పెండ్లియాడి 
బిడ్డలగనుచు జీవితమును సముద్రతీరపు పజ్జనేలవలె పరచి యుంచువానికి శిల్ప 
మెందుకు? కవిత్వ మెందుకు? గాన మెందుకు?” అని లోలోన అస్పష్టవాక్యముల 
గొణుగుకొన్నాడు సువర్లశ్రీ. 


“ఈ యాత్ర నీకునై, ఈ మాహాటవిలోన, 
ఈ గవేషణఫలము ఈవు నా కౌదువే?" 


ఆమెకు దనకు నేమి సంబంధము? ఆకాశమున దివ్యదర్శనము దోచినది. అప్పుడే 
మాయమైనది. 


తానట్టి సన్నివేశము కోరెనా? ఏల తనకా దివ్యదర్శనము కావలెను? దూరదూరము 
నుండియే పవిత్రాద్భుత సౌందర్యమును, రసజ్ఞ తపఃఫలమైన దానిని పూజించుకొను 
చుండియుందునే? తనకడ కామె నన్ను ఏల రానిచ్చినది? ఏల ప్రేమించినది? ఇంతలో నీ 
ఎడబాటేమి? 


లోకములో సౌందర్యానేకశ్రుతులు శిల్పి సమీకరించుకొనును. ఒకచోట కన్నులు, 
ఒకచోట మోము, ఒకచోట హస్తములు, ఒకచో పాదములు, ఊరువులు, కటి, వక్షము 
వేరువేరు సలముల సుందరులయందు ప్రత్యేకముగ శిల్పి పరిశీలించును. దోషములు 
త్రోసివేసి వానిని ప్రమాణములు చేసికొనును. అటులుండ ఎ అపశ్రుతియులేని మొక్కవోని 
అపరాజిత సౌందర్య మొక యెడ భాసింప, నా దేవి స్వష్నగతజీవి యగుశిల్సికి ప్రత్యక్ష 
మగుటయా? అతడు రాశీభూతమైన ఆ అలౌ కికసొందర్యము సన్నిహిత మొనర్చుకొనలక 
పోవుటా? “సువర్ణా! నీ వెట్టికాని ఆంధ్ర సింహాసన 'మెక్కదగిన ఆ దేవి యెక్కడ? 
శిల్పిమాత్రుడవు నీ వెక్కడ? ఆ దేవిసొందర్యళశ్రీని వేభంగుల శిల్పించుకొమ్ము. లోకమెల్ల నా 
సౌందర్యముతో నింపుము. నీ జన్మమున కదియే చరితార్థత” అనుకొని అతడు నిట్టూర్పు 
విడిచెను. 


హిమబిందు తా నెటులైన వెదకి యామెను శత్రువుల బారినుండి రక్షించి 
వణిక్సార్వభౌముడు చారుగువ్తున కప్పగించు పుణ్యము లభించునా? సార్వభౌముని 
సైన్యము లీయడవులలో నాశనమైనివో, వెనుకకుబోయినవో ఇంకను యుద్ధము చేయుచు 
ముందునకు వచ్చుచున్నవో? 


చారుగుప్తున కా సౌందర్యనిధిని అప్పగించి తాను హిమాలయములకు పోవుట 
మంచిది. శాక్యసింహజనన పవిత్ర ప్రదేశముల దర్శించి, ఆ పవిత్రహిమాలయములలో 
నివసింపనిచో నా యారాధ్యదైవతము నారాధించి, రూపెత్తించు మనస్సమాధి తనకు 
లభింపదు. ఆ దేవిని గండరింప గన్నచో మహోజ్వల మూర్తికి భరతఖండమంతట 
నీరాజనము నెత్తింపగన్నచో, నపుడుకదా ఆ దేవి తన్ననుగ్రహించినదానికి ఫలము 
లభించుట, ఆ దేవి తన కింక నేమి వరమొసంగగలదు! తద్వారస్వీకృతికి అర్హత 
సంపాదించు కొనుటయే తనపని. 


ఇంతలో, ఆ ఆలోచనామధ్యమున నీటిలో అస్పష్టధ్వను లొనరించుచు కొండచరియ 
క్రీనీడలో ఒక పడవ చనుచున్నట్లు చప్పుడు విననయ్యెను. సువర్లుని యాలోచనలన్నియు 
ఆ ధ్వనివైపు తీక్షణతో ప్రవహించినవి. అతడు నెమ్మదిగా భూమిమీద వ్రాలిపోయెను. 


ఆ పడవ నది ఈవలి వైపునకు దాటి, సువర్ల్ణశ్రీయున్న కొండచరియ గట్టు క్రింద 
నాగిపోయెను. నెమ్మది St సువర్ణశ్రీ జరిగి జరిగి పది హస్తముల దూరముననున్న 
నదీకూల శిలాతలమునకు బోయి, నదిలోనికి తంగిచూచెను. క్రింది పడవగాని మనుష్యులు 
గాని కనబడలేదు. ఇంద్రజాలముచే వలె వారందరు మాయమైపోయిరి. 


ఏమిది ఈ చిత్రము? ఏమైపోయిరి తనకు కలవచ్చినదా, లేక భ్రాంతి కలిగినదా? ఏమి 
జరిగెను? ఆతడు కన్నులు చిల్లులుపడ ఆ చీకటి లోనికి చూచుచుండెను. రెండు 
ముహూర్తములట్టు జరిగిపోయెను. ఇంతలో నా పడవ ఆ కొండచరియ గోడలనుండి 
వచ్చినట్టు బయలుపడు చుండెను. అందు ఇరువురు మనుష్యులుండిరి. వారు చల్లగ నా 
పడవను నడిపించుకొని పోయిరి. ఆవలి ఒడ్డున కరిగి ఆ గుట్టలలో, రాళ్ళలో 
చరియలనుండి నీటికడకు వ్యాపించు తీగలలో, వృక్షములలో, క్రనీడలందు ఆ పడవ 
మాయమైపోయెను. 


సువర్తక్తి దడదడలాడు గుండెలతో ఆ గుట్టలలో నేరికి గనపడ కుండ ప్రాకుచుపోయి 
కొంచెము పీలయినచో ట నదిలోనికి దిగజారెను. అక్కడ మొసళ్ళుండునేమో యను భయ 
మాతనికి కలుగలేదు. లోతులుండునో, వడులుండునో, ప్రచ్చన్నశిల లుండునో, ఒడ్డునకు 
మరల చేరుటకు వీలుండునో ఉండదో యని యాత డాలోచింపలేదు. 


అతడు నెమ్మదిగ ఈదుకొనుచు ఆ పడవ యాగినదని తాను నిర్ణయించుకొన్న 
ప్రదేశముకడకు పోయెను. నీటివడి ఎక్కువగ నున్నది. అయినను వీరుడగు నా బాలకుడు 
మత్స్యతరణవిధాన ముపయోగించుచు నెమ్మదిగ నా ప్రదేశమంతయు గాలించెను. ఆ 
పడవ యెచ్చట మాయమైనదో ఆతనికి గ్రాహ్యము కాలేదు. 


ఇంతలో పెద్దస్సటిక శిలప్రక్క నొకగుహవంటి ద్వార మా శిలాతలమున నీటిమట్టమున 
గాన్పించినది. దానిని గుహాముఖమని ఏరును కనిపెట్టలేనంత విచిత్రముగ నచ్చట 
శిలాశిఖరములు నీటిలోనుండి తలలెత్తియుండెను. వాన కాలపు వరద లెంతవచ్చినను ఆ 
గుహలోనికి పడవ కటాకటిగ పోవచ్చును. 


సువర్ణశ్రీ యా గుహలోనికి ఈదుకొని పోయెను. అచ్చట పడవ యాగుటకై ఎత్తయిన 


వితర్జికయు, ఆ వితర్ణికనుండి వ్రేలాడు తా డొకటియు నాతనికి గోవరమైనవి. అత డా త్రాడు 
పట్టుకొని నీటిలోనుండి వెడలివచ్చు చప్పుడు కొంచెముకాగా ఆ వితర్జికపై కెగబ్రాకి, యందు 
కొంతకాలము చప్పుడుకాకుండ పండుకొనియుండి బల్లివలె ముందునకు కటిక చీకటిలోనికి 
ప్రాకుకొని వెడలిపోయెను. 


౧౧ 
మహా గుహాంతరము 


ఆ గుహాముఖమున అడుగడుగునావుండు రక్షకభటులలో మొదటి వంతు వారప్పుడే 
భోజనముకు వెళ్ళిరి. రెండవవంతువారు అప్పుడే వచ్చి వెళ్ళిన ఆగంతుకులు తెచ్చిన 
వార్తల విషయమై ఇతరులతో జర్చింప నేగి కొత ఆలస్యమొనర్చిరి. ఆ తరుణముననే 
సువర్ణశ్రీ గుహలోనికి సగము వరకు బల్లివలె ప్రాకుచు పోయెను. 


ఇంతలో మనుష్యులు మాట్లాడుకొనుచు తనవైపువచ్చు సవ్వడి విని నువర్లుడు 
చైతన్యమును వదలి, రాయిలో రాయియైపోయెను. గోడకు ఒదిగిపోయి ఊపిరియేనీయు 
వదలలేదు. మాటలాడుకొనుచు ఇరువురు రక్షక పురుషులు సువర్లుని ప్రక్కనుండియే 
నడచివెళ్ళిరి. వా రట్టు నడచి నడచి గుహాద్వారమునకు వెడలిపోయిరి” వెంటనే సువర్లుడు 
తథాగతుని ప్రార్థించి ముందునకు బ్రాకుచు సాగిపోయెను. ఆతడు ఇరువది ధనువు 'లట్లు 
పోవుటయు గుహొంతము దూరమున తోదినది. 


ఎట్టి ప్రాంగణమునకు కొనిపోవునో యా గుహ, గుహవెలుపల వెన్నెల వెలుగు తెల్లని 
పూలప్రోవువలె కన్సించుచుండెను. అచట నొక వీరుడు విచ్చుకత్తులతో నిలువబడి 
యుండెను.సువర్లశ్రీ పదినిమేషములు తీవ్రాలోచనలో  మునింగి కర్తవ్యము 
నిశ్చయించుకొ, నెను. అతడు ఇటునటు తడవినంత రెండుచిన్న రాళ్ళు దొరకినవి. తన 
నడుమునకు కట్టియున్న చురకత్తియను వదులుచేసికొని, ఎడమచెత దృఢముప్టిని ధరించి, 
కుడిచేత నా రాయిని నేల పైగొట్టి' “టికటికొ చిన్న చప్పుడు చేసెను. 


గుహాముఖమున నున్న ఆ రక్షకభటుడు స్తంభించిపోయెను. ఇటు నటు పరిశీలించి 
యాతడు నెమ్మదిగ సువర్లశ్రి వైపునకు వచ్చెను. ఆ కటికచికటిలోగూడ సువర్లశ్రీ చూపు 
మార్జాలదృష్టివలె నైనది. అది అటవీ సంచరణ విద్యాఫలము. 


సువర్ల్ణశ్రీ లేడిపై నురుక పొంచియున్న శార్దూలమువలె సర్వావయవములు పొంగ 
ఛెంగున విరోధిపై నురుక సన్నద్ధుడైయుండెను. అజానుబాహుడైన యా రక్షకభటుడు తనతో 
నొక దివిటీ తీసికొనిరాక పోవుటయే దోషము. 


తన ప్రక్కనుండి యాతడు పోవుచున్నప్పుడు చప్పుడుకాకుండ సనువర్లశ్రీ ఆ 
రక్షకభటుని ఏపుపై ఉరికి కుడిచేత విరోధినోరు గట్టిగమూసి ఎడమచేత నా మనుష్యుని 
చుట్టి నొక్కిపట్టుచు, కుడిచేయి మణికట్టు గట్టిగ నొక్కిపట్టెను. 


తనగురువు సోమదత్తాచార్యులు నేర్చిన మల్లయుద్ధపు నేర్పు నుపయోగించి 
విరోధిముద్దయై ఒరుగునట్లు మోకాలు డొక్కలో నొక్కి వేసెను" వాని చేతులు బంధించియే 
బొటనవ్రేల మెడరక్తనాళము గట్టిగ నొక్కుటయు, అయిదు నిమేషములలో స్పృహతప్పి ఆ 
మనుజు డొరగి పోయెను. క్రిందకు బడిపోవు ఆతని కత్తిని వెంటనే వేగమున పిడితో 
పట్టుకొని, వానిని క్రింద చల్లగ బరుండబెట్టి, వాని నడుమునకు బిగించు కొనిన కాసెకోక 
వదలించి, నెమ్మదిగ లాగి, ఒక చివర ఆతని నోటిలో కుక్కి కిక్కురుమనకుండ బంధించి 
వేసెను. తన నడుమునకు చుట్టియున్న త్రాటితో ఆ మనుష్యుడు కదలకుండ గట్టిగ 
కట్టివేసినాడు. అచ్చటినుండి త్వరితముగ తన అలంకరణవిధ మంతయూ నూడ్చి యా 
రక్షకభటుని గోండునుజేసి, తా నా రక్షకభటుని వేషము వైచికొనెను. 


ఒక అరగడియలో సువర్హక్తీ మాళవ సైనికుని వేషమున నిర్భయముగ లేచి గుహ 
వెలుపలికి వెడలిపోయెను. 


అక్కడ సువర్ణశ్రి సందర్శించిన దృశ్యము పరమాద్భుతమైనది. అది వింధ్య 
పర్వతములో ప్రకృతి" వర్పరచుకొనిన చక్రాకారమగు లోయ చుట్టును మనుష్యుడు ప్రాకలేని 
ఎత్తయిన శిఖరములు పెట్టని కుడ్యములై ఆకాశము నంటుచుండెను. 


ఆ విశాల చక్రాకార కందరాప్రదేశము ఎనుబది ధనువుల వెడల్పు నూటఇరువది 
ధనువుల పొడవు నున్నది. ఆ భృగుకుడ్యము చుట్టును ముప్పది, నలుబది బిలము 
లున్నవి. కొన్ని గహ్వరము లయిదారు ధనువుల ఎత్తున నున్నవి. ఎత్తయిన యా 
బిలములకు పోవుటకు మెట్లున్నవి. 


ఈ పర్వతాంతరస్థలమునకు వచ్చుటకు సువర్ణశ్రీ వచ్చినమార్గము తప్ప వేరొండు 
లేదనియే యాతనికి తోచినది. ఆ ప్రదేశమునందు' మూడు నాలుగు వందల జను 
లుండవచ్చును. అందు బ్రాహ్మణులు, క్షత్రియులు, ఆటవికులు, నాగరజనులు అనేకులు 
కనబడిరి. కొందరు అక్కడక్కడ నులకమంచములపై పండుకొనియుండిరి. కొందరు తన 
గుహాప్రాంగణముల ప్రక్కలు వైచుకొనియుండిరి. అన్నింటికన్న మధ్యగానున్న గుహ యొక్కటి 
సువర్ణుని దృష్టి నాకర్షించినది. ఆ కందరము ఎత్తుగా అందముగా నలంకరింపబడియున్నది. 
అచ్చట పలువురు గలు నడయాడుచుండిరి. అందు కొంద రాంధ్రస్తీలవలె కాననయిరి. 
సువర్లశ్రీ గుండెలు తోడనే దడదడకొట్టుకొన నారంభించెను. ఎప్పుడు తాను కట్టివేసిన 
మనుష్యునివంతు మార్చుటకు కొత్త రక్షకభటులు వచ్చెదరో? దీర్ణ్ల కందరాగతుడై పడియున్న 
తన బందని ఎవరైన గుర్తీంచెదరేమో? తా నేమి చేయవలసియుండునో? 


ఇంతవరకు తన్నిక్కడకు కొనివచ్చిన యదృష్టదేవతయే తన్ను రక్షించుగాక యని 
సువర్ణుడు ప్రార్థించుకొనెను. తాను కానరాక మహాబల గోండుడేమి అలమటచెందునో 
యనియు నాతడు భయపడెను. 


కొంతకాలమునకు మనుష్యులందరు సద్దుమణగుచుండిరి పోత పోసిన విగ్రహమువలె 
సువర్ణ్లుడచ్చటనే నిలుచుండి యాలో, 'దించుచుండెను. ఇంతలో ముక్తావళి దేవి కంఠము 
స్పష్టముగ వినవచ్చినది. “ఎన్నిదినము లీ చీకటి గుహలో మా కీ 'నిర్బంధము?” అను 
ఆమెమాటలు ఆ నిశ్శబ్దతలో మారుమ్రోగినవి. 


సువర్ల్ణశ్రీ మ్రాన్సడిపోయెను. అతనికి సంతోషము, విషాదము, కోపము ఒక్కసారి 
ఉప్పొంగిపోయినవి. తాను వారి దగ్గరకు పోవుట మంచిపని కాదు. ఈ చాటుచోటు 
నెట్లయిన పట్టుకొని తీరవలయును. "ఈ స్థలమును రక్షించు సైనికులు నూరు, నూట 
ఏబదికన్న ఎక్కువయుండరు. యుద్ధముచేసి ఈ స్థలము పట్టవలయు నన్న హిమబిందుదేవి 
కేమి కష్టము వాటిల్లునో? ఎవరో ఒక విరోధి ఈ స్థలము" తెలిసికొన్నాడని వారికి తెలిసి 
పోయినచో నేమి మొప్పము వాటిల్లునోయని యాతడు తీవ్రాలోవనలో మునింగి “ఇప్పుడే 
వారిని రక్షింపవలెను. తరువాత కథయంతయు తారుమారు కాగలదు” అను 
నిశ్చయమునకు వచ్చెను. 


ఆలోచన పొడముట ఏమి, అపుడపవుడే వెన్నెల కొండశిఖరములపై దాటి యవతలకు 
ఒరిగిపోయిన కారణమున చిరువెలుగుతో నిండి యున్న యా ప్రదేశములో, ని కాతడు 
నడచిపోవుట యేమి? 


ఒక రిద్ద రీతనివైపు చూచిరికాని గుహాముఖమున కావలికాయు మనుష్యుడిట్లు 


వచ్చుచున్నా డని వా రనుకొనలేదు. ఎవరో రక్షకభటుడు ఆ క్రొత్తగ వచ్చిన ముసలమ్మను 
మందలించుటకును పోవుచున్నాడని భావించిరి. 


అతడు తిన్నగ ముక్తావలీదేవి కేకలువిన్న గుహకడకు బోయెను. ఆ గుహ 
యందెన్నియో మృగచర్మములు పరచియున్నవి. అచ్చట ఇరువురు రక్షక స్తీ 
లాయుధపాణులై కావలిగాచుచు నిలిచియుండిరి. సువర్లశ్రీ అనుమానమేమియు 
లేనివానివలెనే నిర్భయముగ నటకు బోయెను. 


కాని అతని ప్రాణము లరచేత నున్నవి. 


౧౨ 
పునస్సందర్శనం 


కంఠధ్వని మార్చుకొని, కొంచెము బొంగురుపోయిన గొంతుకతో సువర్లక్రీ మాగధిలో 
“ఏమి ఆ ముసలమ్మ కకలు వేయుచున్నది? అని ప్రశ్నించెను. 


“ముసలమ్మా! ముసలమ్మ కేకలు పెట్టదా మరి! మేము మనుష్యులము అనుకొంటిరా, 
పశువుల మనుకొంటిరా?” అని ముక్తావళి | దేవి కెంపులుగ్రమ్మిన కన్నులతో వణకుచు కేకలు 
వేసినది.“ఏమి కష్టము వచ్చినది మీకు?” 


“ఏమికష్టము వచ్చినదా? దుర్మార్గులారా, మీరందరు నాశనమై పోదురు. ఎక్కడి 
ధాన్యకటకము, ఎక్కడి యీ ప్రదేశము? బోనులో జంతువులను “పట్టుకొని వచ్చినట్లు 
మమ్మిచ్చటకు కొనివచ్చెదరా?” 


"ఊరుకో ముసలమ్మా! కేకలు పెట్టకు. మా కార్యము నెరవేరిన తోడనే మిమ్ము మీ 
స్థానములకు బంపివేసెదము.” 


సువర్ణశ్రీ ఆలోచనలు మెరుపులవలె ప్రజ్వలించి మాయమగు చుండెను. ఇంక 
కొంతతడవు వారితో మాట్లాడుచున్నచో, సహజ జిజ్ఞాసతో ఆ యా గుహలలోవారు, 
అచ్చటచ్చట తిరుగాడువారు ఇచ్చట చేరవచ్చును. అంతటితో ఎట్టి ఆపత్తయిన ఘటింప 
వచ్చును. వారికి దనరాక నెటీంగించు టెట్టు? వారు ఏమియు గడబిడ చేయుకుండు టెట్టు? 
ఏలాగున వారిని తప్పించుకొనిపోవుట? 


ఈ ఆలోచనలు మహావాయుసంచలితసముద్రతరంగములై ఒక దానిపై నొకటి ఓరసి 
దొర్లుకొనిరా దలయూపుకొనుచు వెనుకకుబోయి, తిన్నగా నా గుహావలయములో 
నంత్యగుహ కావలనున్న విశాలస్థలమున కేగి యచ్చట నొక రాతిప్రక్క గూరుచుండెను. 


ముక్తావళి దేవియు, హిమబిందును వసించు కందరమునకు కావలి కాచు రక్షక స్తీలు 
ఆ వచ్చిన. రక్షకభటుని మాటలలో అధికారధ్వని గ్రహించి, యాతడు మారువేషముననున్న 
రాజాధికారి ఎవరోయైయుండునని యూహించుకొనిరి. వారు మాగధస్తీలని వేషభాషలను 
బట్టి నువర్లశ్రీ చేసిన ఊహ సరియైనదే! వారును అతనినొక మాగధవీరునేగ నెంచిరి. 


అతని నడకలో, మాటలో, ముఖమున అధికారము ప్రజ్వలితమగు చున్నది. 
అతనిమాటను తెరవెనుక మంచముపై ఒరగిపండుకొనియున్న హిమబిందు వినినది. 
బొంగురుగనున్నను ఆ మాటలలో ఎక్కడో వినిన ధ్వని యామెకు అన్నష్టముగ తోచినది. 


ఎక్కడ నా మాటలు వినిపించినవి? ఎవరివి? ఆలోచించినకొలది ఆమెకు ఏదియో 
అనుమానము, ధైర్యము కలిగినది. 


ఎవరును “మిమ్ము మీస్థానమునకు పంపివేసెదము, అని ఇంతకు మున్ను చెప్పలేదే? 
ఆ మాటల యర్థమేమై యుండును?” అని యాబాలిక ఆలో చింపజొచ్చెను. 


సువర్హక్తీ కుమారునివెంట ఆరక్షక స్తీల చూపులు వెంబడించినవని యాతడు 
గ్రహించినాడు. ఇటులకాదటుల అని ఎన్ని మార్గములనో యాతడు త్రోసిపుచ్చినాడు. 
వెంటనే యాతడు లేచి, త్వరితగతిని గుహాముఖ ప్రాంతమునుండి నడచుచు, ఆ పర్వత 
నిమ్నాంత ప్రదేశము చుట్టి, అక్కడక్కడ నాగుచు, పనియున్నవానివలె నడచి నడచి, 
హిమబిందు ఉండిన గుహకడకు బో యి ఒక రక్షకస్త్రీకడకు జేరి, యామె చెవిలో 
“ఉజ్జయిని!” యని అన్పష్టముగ బలికెను. 


ఆతడు తన దగ్గరకు వచ్చుటయే గమనింపని యా స్తీ వెంటనే తలవని తలంవుగ 
“ఏమిటి?” యని రహన్యముగ ప్రశ్నించెను. 


సువర్లశ్రీ కన్నులు మెజయ పెదవులకడ తన కుడిచేయి చూపుడు వ్రేలుంచి 
గునగుసలతోడనే “వారిరువురకు వినంబడును! వీ రిద్దరిని వెంటనే ఇచ్చటనుండి 
సౌరాష్ట్రుము తరలింప ఆజ్ఞ వచ్చినది. నన్ను పెద్ద సైన్యముతో పంపిరి. సైన్యము బయట 
నది కావలనున్నది. ఇచ్చేటి నుండి రహస్యవచనము “ఉజ్జయిని!” నెను మరల 
వచ్చునప్పటికి మిరిరువురు లోనికిపోయి, వారిని మాటలాడక బట్టలు సర్దుకొనుడని 
చెప్పుడు. “ఉజ్జయిని!” మరువకుడు. జయ జయ శ్రీ శ్రీ శ్రీ కాణ్వాయన సార్వభొమ!”అని 
మాగధిలో పలికెను. 


ఆ ప్రతీహారిణి గుండెజల్లు మన నేదియో విచిత్ర మూహించుకొనినది. తాము 
సుశర్శకాణ్వాయనచక్రవర్తికడ ప్రతీహారిణులని చక్రవర్తి సందేశ హరు డీ యువకవీరు 
డెరిగియుండును అని ఊహించుకొన్నది. 


CU ప్రభువు ఆజ్ఞ ఏమి?” 


“ఈ బాలికను ప్రభువే వివాహమాడునట! ఈ బాలిక చారుగుప్త తనయ. 
వణిక్సార్వభౌముని అట్టి బాలికను వివాహమాడిననాడు ఆంధ్రదేశము చక్రవర్తిదే! వీరందరికి 
ఈ రహస్యము తెలియదు. వీరికి తెలియకుండ అనగా మాళవులకు, ఆంధ్రులకు 
తెలియకుండ, మన మీబాలికను సౌరాష్ట్రమిషచే పాటలీపుత్రము చేర్చవలెను.” 


“మేము, మాళవస్త్రీ లిరువురు వచ్చువరకు కదలకూడదు కదా?” 


“అవును, నాకు తెలియును. నీవును ఆ వనితయు ఊరకుండుడు, మీరు 
వారివెంటనే నాతో గుహలోనికి ఒక్క క్షణములో పరుగున రండు. మనలను మాళవులు, 
ఆంధ్రులు అనుమానింపగూడదు!” 


“అయినచో చక్రవర్తి వేలిముద్ర చూపుము. అదిగదా నాయాజ్ఞ!” 
“అవునవును! లోనికిరా! దీపపు వెలుతురున చూపెదను. నీకు ఆంధ్రము వచ్చునా?” 


“రాదు.” 


“అయ్యయో! సరే, నేను వారితో రెండుమాటలాడెదను. నీకు ఉంగరము చూపెదను. 
నీ వీ లోన నీ తోటియామెకు విషయము బోధింపుము.” 


అని సువర్ల్ణశ్రీ లోనికి విసవిసబోయి, గుహను రెండుగదులుగా విభజించు తెరను 
ఒత్తిగించి, ముక్తావలీ దేవిని చూచి తన నోటి ఫె కుడి చేయి వ్రేలుంచుకొ ని ఎడమచేత 
మాటలాడవలదని సైగచేసి, తాను సువర్ల న్‌నని. యామె చెవిలో నూదెను. ఆమె కెవ్వున 
కేకవేయబోయి, నోట ఉపవితపు కొంగును 'కుక్కుకొనెను. దూరమున ప్రక్కపై పండుకొని 
యుండిన హిమబిందు తేరిపార చూసి, “ఓ” యని యరవబోయి, యుక్తాయుక్త విచక్షణ 
జ్ఞానము కలదికాన, మాట లణచుకొని, మంచమునుండి లేచి పరుగున వచ్చి యాతని 
భుజములు పట్టి, మొగములోనికి తీక్షణముగ చూచి యాతని చిరునవ్వు గమనించి, 
“అమ్మయ్యా!” యని యాతని కౌగిలింతలో కరిగిపోయెను. 


ముక్తావలీ దేవికి సంతసము, ఆశ్చర్యము ఒక్కసారి జన్మించినవి. సువర్లశ్రీ వెంటనే 
యా కౌగిలిలోనే హిమబిందు చెవిలో “మీ ఇద్దరు ఆ రక్షక స్త్రీల వేషముతో నాతో రండు. 
వారిని లోనికి రప్పించి కట్టివేసెదను. అంతయు నీపై నాధార్‌పడియున్నది. హిమబిందూ! 
నేను ఒక బాలికను కట్టగనె నీవు పోయి రెండవ బాలికను కొనిరా. మామ్మగారు రక్షక స్తీ 
వేషము వేసుకొనుచుందురు” అని మరుమాటలాడక, ఆమెను కౌగిలి నుండి వదలి, గుంజే 
దడదడ మన గాలిలో నడచుచు, తెరయీవలికి వచ్చి మొదటి ప్రతీహారిణిని లోనికి రమ్మకి 
సంజ్ఞ యొనర్నెను ఆమె అప్పటికే రెండవ ప్రతీహారిణితో చక్రవర్తి శ్రీసుశర్మ కాణ్వాయనుల 
ఆజ్ఞగా వచ్చిన సేనాపతి యని చెప్పి, యామెను సిద్ధముచేసి చక్రవర్తి ఉంగరము 
ఆనీవాలుగ చూచుటకు ఎదురుచూచుచుండుటయు, నా నూత్న పురుషుడు "లోనికి రమ్మని 
పిలిచెను. 


ఆ ప్రతీహారిణి లోకరక్షణభారమంతయు తాను మోయుచున్నట్లు భావించుకొనుచు 
లోనికి బోయినది. ఇరువది మూడుకలల కాలములో హిమబిందివలకు వచ్చి రెండవ 
యామెను లోనికి బిలిచెను. మరి పదికాష్టలలో మొదటి ప్రతీహారిణి వచ్చి గుహాముఖమున 
నిలబడినది. 


౧౩ 
బంధ విమోచనము 


ఈ చిన్ననాటకము నెడమ వైపుననున్న గుహనుండి ఆరుగురు నాయకులు 
గమనించిరి. బందీగా కొనిరాబడిన వారలలో పెద్దయామె మొదట ఏవియో కేకలు 
వేసినదనియు, అల్లరిచేయ ప్రారంభించుటచే గుహాముఖమున కావలికాచు యోధుడు వచ్చి 
సరైననియు వా రనుకొ నిరి. 


ఆతడు రెండవసారి వచ్చి, అక్కడ కావలిగాచు రక్షక స్త్రీలతో మాటలాడుట వారిలో 
నొకరికి అనుమానము కలిగినది. 


“ఏమయ్యా, ఆ భటుడు రెండుసారులు గుహకడకు వచ్చినాడేమి?” 

రెండవయతడు: ఎవరు వచ్చినది? 

మొదటి: గుహాముఖమున కావలికాయు భద్రుడు. 

మూడవ: అవును. భద్రుడు తనస్థానము కదలుట ఎందుకు? గుహాముఖమున 


శక్తిమఖుడు లేడే? అత డేమయినాడు? 
తక్కినవారు: ఏమీ! శక్తిమఖుడు లేడా? 


మొదటి: అతడు కనపడలేదు, ఇది ఏదో వింతగ నున్నది. నీవు శంఖమూదుము. 
వెంటనే కత్తులు ధనుర్చాణములు పుచ్చుకొని రండు! 


ఒకడు వెంటనే శంఖము నెత్తి, “భోం! భోం!” అని ఆ గుహా ప్రాంగణావరణమంతయు 
మారుమ్రోగునట్లు ఊదెను. 


నిదురపోవు వా రులికిపడి లేచిరి. కత్తులతో, కటారులతో, శూలములతో గుహలనుండి 
వీరులు బయటి కురికిరి. పలువురు ధనుర్భాణములు ధరించి ఈవలకు పరువిడి వచ్చిరి. 
మన నాయకు లిర్వురలో ఇద్దరు వామబిందు గుహవై పునకు, నలుగురు 
గుహాముఖమునకు పరువిడిరి. 


ఈలోననే సువర్లశ్రీ ఇరువురు రక్షకస్తీలతో గుహాముఖమువైపు పరుగిడెను. పెద్దదైన 
ముక్తావళి పరుగిడలేక మోకాళ్ళు  బిగిసికొనిపోయి ముందునకు బోర్లగిలపడెను. 
తరుముకొని వచ్చువారు ఘుల్లున కేకలువేసి అటకు ఉరికిరి. కాని సువర్ణశ్రీ యామెను 
సునాయాసముగ నెత్తి, గుహాముఖమువైపు పరుగిడెను. ఈలోన మొదట్‌ నలుగురిలో 
ఒకడు గుహా ముఖమును ముందుగా జేరెను. 


కరవాలము మాత్రము చేత ధరించి, హిమబిందు తూలుచు సువర్లశ్రీ వెనుకనే 
పరుగెత్తి వచ్చుచుండెను. సువ్వున పది బాణములు వీ రున్నదెసకు వు పర్వత 
కుడ్యమునకు తగిలి ఖంగు ఖంగున మ్రోగినవి.సువర్లక్రీ ఆగి, హిమబిందును ముందునకు 
త్రోసి, ఆమె వెనుక ముక్తావళి దేవితో పరుగిడ నారంభించెను. బాణములు వర్షమువలె 
కురియ నారంభించెను. ఆ కనుచికటి వలనను, సువర్లు డడ్డదిడ్డముగ పరుగిడుట 
వలనను, హిమబిందు కుమారికకుగాని, ముక్తావలికిగాని" బాణము తగులకూడ దని 
విలుకాండ్రు శరములు వదలుచుండుటవలనను వా రింకొక పది నిమేషములలో 
గుహాముఖము చేరిరి. గుహాముఖమున ఖడ్గము త్రిప్పుచు నొకడు నిలిచియుండెను. 


సువర్ల్ణశ్రీ ముక్తావళీ దేవిని దింపి, వారి నిద్దరను సొరంగపుగోడ నానుకొని ముందుకు 
సాగిపోవుడని చ సింహమువలె సొరంగముఖముననున్న వీరునిపై నురికెను. ఆ 
ఉరుకుటలో తనచేతిలోని ఖడ్గముచే ఎదుటి వీరుని ఖడ్గమును క్రిందకు గొట్టి, కాలితో 
నాతని పొట్టపై దన్ని యాతడు పడిపోవుటతోడినే ఒక్క ఉదుటున సొరంగ మార్గములోని 
కురికి వెనుకనున్న విరోధిని కత్తితో నివారించుచు, సగము ఏడ్పుతో, సగము" నవ్వుతో 
ఊగిపోవు హిమబిందును ఒక చేతితో పట్టి “రండిని బుసకొట్టి ముక్తావళిని రెండవచేతితో 
పట్టి ముందునకు సాగెను. 


ముక్తావలీదేవి పరుగిడలేదు. కావున నువర్లశ్రీ ఆమెను కుడిచేతితో బుజమున 
వేసుకొని “మామ్మగారూ! మీరేమియు భయపడకుడు. బోను దాటి వచ్చినాము ఇంక పది 
అడుగులలో నదికడకు వచ్చెదము. అచ్చట నా స్నేహితుడు పెద్దసైన్యముతో ఉన్నాడు. 
మనము తొందరగ పోవలెను అంతియ” అని చెప్పి ముందునకు వేగముగ సాగెను. 


పదియడుగులు నడిచెనో లేదొ, సువర్లశ్రీ, కట్టిపడవేసిన శక్తిముఖునకు మెలకువ 
వచ్చినది కాబోలు నెమ్మదిగ దొర్లుకొ నుచు గుహాముఖ మనకు వచ్చుచుండెను. ముందు 
వేగముగ బరుగిడు హిమబిందు కాలి కాతడు తగిలి, ఆతనిపై తలక్రిందులుగ పడి, “హో” 


యని కేకవేసి నది. ఆమె మీదపడినప్పు డేమియైనది తెలియక “హో” యని యాతడు 
భయమున నరచెను. 


ఈ రెండు ధ్వనులతో సొరంగమంతయు మారుమ్రోగెను. ఈ లోన సొరంగము లోనికి 
విరోధులు తండతండముల పొలికేకలు పెట్టుచు పరుగిడి వచ్చుచుండిరి. బాణములు 
వర్షము కురియుచు “ఖంగు ఖంగు” మని గోడలకు తగులుచుండెను. 


సువర్ణశ్రీ ముక్తావళి దేవిని దింపి “మీరు ముందు వీలయినంత వేగమునపొండు. 
హిమబిందూ! నీవు మామ్మగారి చేయిపట్టుకొని త్వరితముగ బోయి, సొరంగపు 
మొగమునకు కొంచెము దూరమున ఆగుము. “అక్కడ ఇద్దరు కాపుండెదరు. నేను వచ్చిన 
వెనుక వారి పని పట్టెదను” అని అరచి, పడిన యతనితో ీఆ బాణములు నిన్ను చంపును. 
నీవు కేకలు వేయుచు నీ కట్లు విప్పించుకొని బ్రతుకుము. గోడ ప్రక్క దొర్లిపొమ్ము” అని కేక 
వేసి, పరుగిడెను. 


ముక్తావళి దేవికి యవనరక్త ముప్పొంగినది. ఈలోన ఆమెకు రక్తనాళముల బాగుగ్దా 
రక్తము స్తవించినది కాబోలు, మనుమరాలు తన చేయిపట్టుకొని దారిచూప, ఆ రక్షక స్తీ 
వేషముతో ముందునకు నాగిపోయెను. కావలికాయువాని కవచమే తన్ను రక్షింట్‌, 
నమితవేగమున సువర్లశ్రీ హిమబిందును, ముక్తావళి దేవిని కలుసుకొనెను. వెనుకవారు 
అతి వేగముగ కాగడాలు పట్టుకొని పరుగిడి వచ్చుచుండిరి. వారికిని, పారిపోవు వారికిని 
ఇరువది ధనువులకన్న ఎక్కువదూరములేదు. ఈ కేకలు, గడబిడయు, సొరంగద్వారమున 
నున్నవారికి వినిపించి నవికాబోలు వారు మాళవభాషలో “ఏమి టీ గడబిడ!” రా యని కేక 
వేసి చేత నున్న ధనస్సుల నెక్కుపెట్టిరి. 


సొరంగమార్గము ఎచ్చుతగ్గులుగా పక్కల, పైన పెద్దరాళ్ళతో నిండియున్నది. 
వెనుకవచ్చు కాగాడాలు ముందుపోవు ముక్తావళి హిమబిందు సువర్లశ్రీలకు ఒకరకపు 
గుడ్డిదారిని చూపుచున్నవి. ఎదుట ఇద్దరు బాణము ఎక్కుపెట్టి “ఆగుడు” అని కేక వేసిరి. 


సువర్ణశ్రీ హిమబిందు చెవిలో నేమియో యూదెను. హిమబిందు నిర్భయముగ 
ముందుకు “పరుగిడుచు, “ఎవరోవిరోధులు కొండలమీద నుండి దిగి వచ్చిరి. కొందరము 
సొరంగములోనికి వచ్చినాము. కొందరు మనవారు గుహలలోనుండి యుద్ధము 
చేయుచున్నారు” అని మాళవభాషలో అరచినది. 


తమస్నేహితుడు శక్తిమఖుడును, ఇరువురు రక్షక స్తీలు నిటు వచ్చుటయు “ఆపుడు, 
కొట్టుడు, పట్టుకొనుడు” అని వారి వెనుకనుండి కేకలు వినే వచ్చుటయు, ఆ ఇరువురివీరుల 
మనస్సులను కలతపెట్టుటచే వారు ఇదమిళ్తమని తేల్చికొనలేకు బాణము లెక్కుపెట్టియే 
వీరిదెస చూచు చుండ వెనుక మలుపులో దీవీములువచ్చు వెలుతు రాడుచుండెను. 


ఇంతలో శక్తిమఖుడని వారనుకొన్న వీరుడు విల్లునుండి విడువబడిన బాణమువలె 
రివ్వునవచ్చి ఒక రక్షకభటుని కౌగలించుకొని “కొంపలు మునిగినవి” అని కేకలువేయుచు, 
ఆతని పట్టుకొని, బరబర నీటికడకు లాగుకొనిపోయి, యాతనితో నీటిలో పడెను. 


రెండవయాతడు ఏమిది యని వారి వెనుకనే పరుగిడి చూచుచుండ హిమబిందింతలో 
వచ్చి యా మనుష్యుని నీటిలోనికి త్రోసినది. ఆతడు నీటిలో మునిగిపోయి, పైకి 
తేలునప్పటికి సువర్ల్ణశ్రీ యాతనిపై కురికి గొతు పట్టుకొనెను. 


సువర్లక్రీ నీటిలోనికి త్రోసినవాడు గట్టెక్కవలెనని ప్రయత్నించుచుండ హిమబిందు 


ఖడ్గపు మొనతో నతనిచేయి గ్రుచ్చినది. అతడుచేయి వదలి నీటిలోనికి జారిపోయెను. 
రెండవవాడు ప్రాణభయమున గుహాద్వారమునుండి నదిలోనికి గబగబ ఈదుకొనిపోయెను. 


ఆత డిట్లేదుకొనిపోవుటచే సువర్హక్తీ ముక్తావళి హిమబిందుల ప్రాణ రక్షణయైనది. 


౧౪ 
“నేలయీనినట్టు నిండెదండు” 


అట్లా రక్షకభటుడు ప్రాణరక్షణకై నదిలోనికి ఈదుకుపోవుటయు, అక్కడనే ఒక 
తెప్పయు, ఆ తెప్పనిండ గోండు లుండిరి. 


ఆ తెప్పపైన గోండువీరులు ఈ మనుష్యుడు ఈదుకొనుచు ఎప్పుడు కనబడెనో వెంటనే 
తెప్పను తెడ్లతో నటకు త్రోసి, యా మనుష్యుని రెక్కపట్టి తెప్పపైకి లాగివేసిరి. 


వెంటనే మాటలాడక ఆ మహాశిలలవెనుక దాగియున్న సొరంగవు ముఖ 
ద్వారమునకు తెప్పను త్రోయించినాడు మహాబలగోండుడు. అట్లు త్రోయించుచు ఆ 
పర్వతములలో, లోయలలో మారుమ్రోగునట్లు నెమలికేక పెట్టెను. ఆ ప్రతిధ్వనులకు 
ప్రతిధ్వనులా యనునట్లు నలువైవుల నుండి ఎన్నియో నెమలికేకలు వినవచ్చినవి. 


ఆ మరుక్షణమున నది కీవ లావల గట్లపై, శిలలపై, కొండచరియ లపై వేలకువేలు 
గోండులు, రాక్షసులు మూగిపోయినారు. పది పన్నెండు తెప్పలు నది కెగువ దిగువలనుండి 
వేగముగ తెడ్లచే, వెదురుగడలచే నడుపబడుచు వీరి తెప్పవైపు పరుగిడివచ్చుట 
కారంభించినవి. 


ఈలోననే మహాబలగోండుని తెప్ప గుహాముఖమునకు బోయెను. అచ్చట నీళ్ళలో 
ముక్తావలీ దేవిని పట్టుకొని ఈదయత్నించుచు ముణుగుచు దేలుచున్న సువర్లశ్రిని, 
హిమబిందును, వీరిని ముంచ ప్రయత్నించు నా రెండవ రక్షక భటుని సొరంగముఖమున 
గట్టుపై కాగడాలతో నీటిలోని మనుష్యులను, స్త్రీలను పట్టుకొనప్రయత్నించువీరులను, 
నీటిలోనికి ఉరుకు వీరులను మహాబలగొండుడు చూచెను. తెప్పను గుహలోని వారును 
చూచిరి. 


తెప్పమీదవారిని నాశనము చేయుటకు ధనుస్సు లెక్కుపెట్టియున్న గుహలోని వీరులు 
కొందరు బాణములను వదలిరి. నలుగురు గోండులు ఆ బాణములు మొఖమున, ఎదురు 
రొమ్మున, భుజమున తగిలి క్రిందకు కూలిపోయిరి. ఒకడు నీటిలోనికి శవమై దొర్లిపోయెను. 


ఇంతలో వేరొక తెప్ప గుహాముఖమునకు వచ్చెను. దాని వెనుక మరొక తెప్ప వచ్చినది. 
ఇవి చూచుటతోడనే కాగడాలు పట్టుకొనిన కొందరు క్రిందపడవేసిరి, కొందరు 
సొరంగములోనికి పారిపోయిరి. 


మొదటనే మహాబలగోండునితెప్ప వచ్చుటఏమి, ఇరువురు మువ్వురు వంగి నీటిలో 
ముణుగుచు తేలుచు ప్రాణసంకటావస్థలోనున్న సువర్ణశ్రిని, హిమబిందును, ముక్తావళిని, 
రక్షకభటుని వారు తెప్పలపైకి లాగివేసిరీ. 


సువర్హక్తీ బారినుండి పారిపోవలెనని ప్రయత్నించిన రక్షకభటుడు నదిలోనికి 
ఈదుకొనిపోయెనుకదా! అప్పుడే నీటికడకు సొరంగమునుండి విరోధులు వచ్చిరి. వారు 
తారసిల్లుట గమనించి హిమబిందు చీర వెనుకకు విరిచికట్టి నీటిలోనికి ఉరికినది. నీటిలో 


ఈదుచు అమ్మమ్మను నీటిలోనికి రమ్మని కేక వేసినది. 


అటు విరోధు లేమి చేసెదరో యను భయము? నిటు ఈదుట ఎరుంగని కారణమున 
నీటి భయము? ఏడ్చుచు గజ గజ వణకుచు ఆ గట్టు మీద ముక్తావళి కూరుచుండుట 
ఏమి, గుహలోనికి తెప్పయు, ఆమెకడకు విరోధులు 'ఒక్కసారి వచ్చిరి, ఆ భయముననే 
యామె నీటిలో దొర్లిపడి పోయెను. విరోధుని ఒక్కతోపుత్రోసి, సువర్ణ్లుడు ముక్తావళీదేవికడకు 
ఒక్కబార ఈతలో ఉరికి ఆమెను పట్టుకొనెను. 


ఆమె సువర్లుని గొంతు గట్టిగ కౌగిలించుకొనినది. సువర్లుడెంత గజయీతగా 
డయిననేమి, ముక్తావళి దేవి గొంతు గట్టిగ పట్టుకొనినతోడనే మునీగిపోయి, ఒక్కఊపున 
పైకిలేచి, మరల మునిగి, మరల లేచునప్పటికీ ఇరువురను తెప్పపైకి ఎవరో లాగివేసిరి. 
అదివరకే ఎవరో హిమబిందును తెప్పమీదికి లాగిరి. సువర్ల్ణశ్రీయు, ముక్తావలియు సొమ్మసిల్లి 
పడిపోయిరి. వారిరువురును రెండు మూడు గ్రుక్కల నీరు 'మ్రెంగియుండిరి. 


హిమబిందేమియు చెక్కుచెదరక, మహాబలగోండు డిచ్చిన వస్తముచే దీర్హమగు తన 
తల కట్టును తుడుచుకొనకయి సువర్లుని, ముత్తవను తుడుచుచుండెను. తేప్పలన్నియు 
నదిలోనీకి పోయినవి. సొరంగమునుండీ వచ్చిన "బాణములేమియు తగులకుండగనే వారా 
గుహముఖమునుండి ఈవలకు రాగలిగినారు. 


సువర్ణశ్రీ ఇంతలో తెప్పరిల్లి లేచి, ముక్తావళీ దేవిని హిమబిందుతోపాటు 
ఉపచారములు చేయుచుండ తెప్పలన్నియు నావలిగట్టు చేరినవి. అచ్చట కొందరు 
గోండులతో మహాబలు డేమియో వారి భాషలలోపలుక, నొక ముదుసలి గోడుయోధుడు 
ముందునకు వచ్చి తన మొలనున్న సంచి కట్టు విప్పి, ఏదియో యెండిన యాకింత తీసి 
మహాబలున కిచ్చెను. మహాబలుడు సువర్ణశ్రీకుమారునికి ఆ ఆకు నిచ్చుచు ఇది వారి 
మువ్వురను నమలు డని చెప్పెను. 


ఆ ఆకును హిమబిందును, సువర్షక్రీయు నమలి మ్రింగిరి. ముక్తా వళీదేవి నెమ్మదిగ 
కన్నులు తెరచి, తలయూపి కన్నులు మూసికొనెను. 


“అమ్మమ్మా, ఈ ఆకు ఇంత నమలి మ్రింగుము. అమృతమువలె మాకు పనిచేసినది. 
నోరుతెరచి కొంచెము నములుము” అని హిమబిందు ముత్తవనోరు తెరిపించి యామెచే 
చిటికెడు ఆకు నమలించెను. వెంటనే ముక్తావలిదేవి కన్ను తెరచినది. హిమబిందు మరల 
కొంతఆకు నమలించినది. ఆమె లేచి కూర్చుండెను. 


సువర్ణశ్రీ సహాయమున హిమబిందును, ముక్తావళీదేవియు తెప్పల నుండి క్రిందికి 
దిగిరి. 


అచ్చట గోండువీరు లనేకులు బారులు బారులుగ వేనకువేలు కూర్చుండియుండిరి. 
ఎవరో మంటలు చేసిరి మెత్తనితోళ్ళ నక్కడ పరచిరి. అందుపై ముక్తావళి దేవిని పండుకొన 
బెట్టిరి. 


మహాబలగోండుడు: నువర్లశ్రీ! నీ వేమైతివోయని ఒక్కనిమేషము నేను భయపడినాను 
సుమా! ఏలనన, నిన్ను నేను “వదలిన ప్రదేశము నుండి నీవు నీటికడకు ప్రాకి వెళ్ళినది 
గమనించితిని. అటుపైన మరల వెనుకకు నీ గుర్తులు కనుపించినవి. అటనుండి “నీటి 
ఎగువవైపు నీవు పోయితివి. అచ్చట ఒకచోట నీవు పేటిలోనికి జారిపోవుట చూచితిని. అది 
ఏమరుపాటున జారిపోవుటకాదు. జారిపోవలెనని నీవు జారితివని గమనించుటకు నాకు 


కొంతకాలము పట్టినది. 


సువర్ణ: అవును. నేను చల్లగ చప్పుడుకాకుండ నీటిలోనికి దిగవలెనని 
ప్రయత్నించుచుండ, చటుక్కున జారీ నీటిలో పడితిని. కాని దెబ్బమాత్రమేమియు 
తగులలెదు. 


మహా: యీలోననే ఆ అడవియంతయు గోండులు, రాక్షన మిత్రులు వెదకి అక్కడక్కడ 
కావలికాయు పుళిందులను, శబరులను పట్టుకొన్నారు. 


సువర్ణ: మీ వారందరు ఎప్పుడు వచ్చినారు? 


మహా: నేను మా దేశాభిముఖుడనై వెళ్ళినసంగతి ఎరుగుదువు. రాక్షసుల ని 
ప్రదేశమంతయు వెదుక నాజ్ఞనిడితిని. ఇంతలో మన ప్రయాణములో పంపినవార్త అంది, 
మా గోండులు వచ్చి నన్ను కలుసుకొనిరి. 


సువర్ణ: యీ అటవీ సంచరణవిద్య చాల అద్భుతమైనది. 


హిమబిందు సువర్హక్తీ దెస కృతజ్ఞతయు, ప్రేమయు నుట్టిపడ గాంచుచు, 
స్మితవదనయై, “మేమున్నస్థల మెట్లు కనిపెట్టినారు? ఇతరు లందు చొరనేరరని వారందరు 
గర్వపుమాటలు పలికిరే!” 


సువర్ణ: అయస్కాంత మెక్కడున్నదో, లోహశకలమునకు తెలియదా! ముక్తావలీ దేవి 
లేచి కూరుచుండి సువర్ణశ్రీని చూచి, “మన మిక్కడనే యున్నచో, విరోధులు వచ్చి మనల 
నాశనముముచేయరా?ో యవి యడిగెను. 


మహా: అమ్మా! మే ముండ మీ కేమియు భయములేదు. 
ముక్తా: ఇక్కడనుండి ఎచ్చటకు బోవుట? ధాన్యకటకమునకా? 
సువర్ణ: మహాబలుడు ఏమి చెప్పిన అట్టు చేయుదము. 
ముక్తా:' యా మహాబలు డెవరు? 


సువర్ణ: ఈతడు గోండుదేశ యువరాజు. గోండుమహారాజు మన చక్రవర్తికి ప్రాణ 
స్నేహితులు. యీతడు నాకు పరమమిత్రము, మామ్మగారూ! 


ముక్తా: నాయనా? నాహృదయమున జనించిన భయమింకను దీరలేదు. ఇచ్చటనుండి 
తరలించి మమ్ము వెంటనే సురక్షిత ప్రదేశమున కెచటిక్టైన చేర్చింపుము. 


౧౫ 
పాటలీపుత్రము 


పాటలీపుత్రము గంగాతీరమున మాగధరాజధానియై భారతవర్ష చక్రవర్తులకు పెక్కు 
శతాబ్దములు రాజధానియై ప్రసిద్ధినందినది. యీ మహా నగీరమునందు నంద 
సార్వభౌములు అఖండవైభవముగ రాజ్యము నేలిరి. వారివెనుక తద్వంశజుడైన చంద్రగుప్త 
మౌర్యుడఖండజంబూద్వీపమునకు చక్రవర్తి ఆయెను. ఆతని మనుమడు అశోక ప్రియదర్శి 


మహాసామ్రాట్టయి బౌద్ధమతావలంబియై భరతవర్షమంతయు రాజ్యముచేయుచు 
బౌద్దమతమును వెన్నెలవలె, అమృతమువలె సకలలోకమునందు వరదలు కట్టించెను. 


ఒకనాడు జంబూద్వీపమునకు అయోధ్య ముఖ్యనగరము; మరొకనాడు ప్రాగ్జోతిష 
నగరము, వేరొకప్పుడు కుండిన నగరము, కురువంశ కాలమునకు హస్తినాపురము, 
హస్తినాపురమునుండి కౌశాంబియు నటనుండి పాటలీపుత్రము రాజధానులుగా మారినది. 


ఎది ముఖ్యనగరమో, అచ్చట సింహాసనాసీను డగువాడు సకల భరత వర్షమునకు 
చక్రవర్తి యగును. మౌర్యులలో చివరివాని వధించి పుష్యమిత్ర శుంగుడు చక్రవర్తి 
యయ్యెను. అంత్యశుంగుని పేరునకు రాజును చేసి, కాణ్వాయనబ్రాహ్మమంత్రులు నిజ 
మగు చక్రవర్హులైరి. 


తుది కాణ్వాయనవంశజుడు సుశర్మ తానే చక్రవర్తియని లోకమునకు వెల్లడించెను. 
అయినను మగధదేశమునందింకను శుంగుల సేనా నాయకులు శుంగమహారాజు కే జోహారు 
లొనరించుచు, సుశర్మకాణ్వాయనుని లెక్కచేయుటలేదు. 


సుశర్మకును దేశములోపలుకుబడి ఎక్కువగనే యుండెను. ఆతని సైన్యములు 
మగధదేశమంతయు నిండియుండెను. ఈ ఇరువాగుల సైన్యములకు, వారి వారి 
మాండలీకులకు సర్వదాపోరులు సాగుచునేయుండెను. 


దేశ మరాజకమై, హిమాలయప్రాంతమందలి గంధర్వయక్ష జాతులకు, 
కామరూపప్రాంత నాగులకు, అరణ్య జాతులగు పుళిందాదులకు కొల్లగొను ప్రదేశమై 
పోయినది. బలవంతుడగు చక్రవర్తి పరిపాలన లేకపోవుటచే వర్తకమును నీరసించినది. ఒక 
దేశమునుండి వేరొకదేశమునకు బెహారులు వస్తువులు కొనివెళ్ళుట మానిరి. 


వింధ్యకు దక్షిణము మాత్రమే ఆంధ్రుల చల్లని పరిపాలనమువలన సర్వసంపదల 
తులతూగుచుండెను. దేశ మొకచో నీరసించియుండిన సర్వభరతవర్షము నీరసించి 
పోవుననియు, ప్రక్కదేశము లరాజకములైన, బలవంతమగు దేశములుకూడ అనేక 
కష్టముల పాలగుననియు, శాతవాహనులు సకల భూమండలమునకు చక్రవర్తులగుట 
మానవ కళ్యాణమునకే యనియు, ఒక దేశ భాగ్య మాదేశపువర్తకముపై నాధారపడి 
యుండుననియు, ఆంధ్ర వైశ్యుల వర్తకము ఉత్తరప్రదేశముల వృద్ధిపొందుటకే వీలులేకుండ 
పోయినదనియు, సర్వధర్మరక్షణకై ఆంధ్రులు యావద్భారత చక్రవర్తులు కాకతప్పదనియు, 
చారుగుప్తుడు వాదించి శ్రీముఖునకు పాటలీపుత్ర సింహాసనముపై కోర్కె పుట్టించెను. 


ఆతనికి _సర్వభూవలయమునకు చక్రవర్తి కావలయునను ఆశకంటె, 
సర్వభూవలయమునకు శాంతి చేకూర్చవలయునను వాంఛ ఎక్కువైనది. 


సకలదక్షిణాపథము శాంతముగ నున్నది. పాండ్యులు, చోళులు, కేరళులు, 
కుంతలులు తమలో దా మేమియు కలహములు లేక శాంతులై యున్నారు. ఒకరిదేశము 
నొకరు వాంఛింపనేల? చిన్నదేశమునకు రాజయిన నేమి, మహాదేశమునకు రాజయిన 
నేమి? యశముకొరకై పురుషుడు రాజ్యములు కాంక్షింపవలయునా? రాజులు రాజ్యతృష్టచే 
లోకకంటకులగు చున్నారు. 


ఇదియంతయు కలిమహాత్మ్యమేనా? ధర్మజచక్రవర్ణి సభలో భూమిలోని నిక్షేపమునకై 
తగవులాడినవారి గాథనిజమా? మొదటిదినమున “నీది, నీది యని తగవులాడిరట; 
కలిప్రవేశించిన మరునాడు “నాది, నాది” యని తగవులాడిరట. 


రాజుల ధర్మము లోకమున శాంతి నెలకొల్పుట. కాణ్వాయనులు ధర్మచ్యుతులైరి. బుద్ధ 
భగవానుడు సంచరించిన పవిత్రభూమి యగు ఆర్యావర్తమంతయు విరివలన 
అధర్మములతో నిండిపోయినది. 


భగవంతుని కనుగొను కర్తవ్యము మనుజునిది. తన నడవడిచే మహర్షులు, అర్హతలు, 
జ్ఞానులు, రాజులు లోకమునకు దారిచూపించవలయును. అధర్మము విజృంభించిననాడు 
భగవంతుడంతర్హి తుడగును. అధర్మము నణచుట రాజుల ధర్మము. తానుగాని 
తనపూర్వులుగాని రాజ్యకాంక్షచే ధాన్యకటక శ్రీకాకుళములనుండి పడమటి తీరమునకు 
విజృంభించినారా? మహామధ్యరథికులు, అభీరులు విజృంభించి దక్షిణా పథమును, 
కుంతలమును పాడుచేయ ప్రారంభించినప్పుడుకదా తా మారాజ్యముల నరాజకము నుండి 
యుద్ధరించినది. 


ఈ విధమగు ఆలోచనలతో శ్రీిముఖసాతవాహనుడు తన మదగజము పై ప్రయాణము 
చేయుచుండెను. 


ఆంధ్రసైన్యములు మహావేగముతో సాగిపోవుచున్నవి. ముందు నడచు సైన్యములకు 
పాటలనగరము పదునైదు గోరుతములు మాత్రమున్నది. చారులు పట్టుకొని వచ్చిన 
వార్తవలన శ్రీ సుశర్మకాణ్వాయనుడు నగర కుడ్యములు, నగరచుట్టునున్న పదునెనిమిది 
కోటలు బాగుచేయించి తనకున్న అరువదివేల సైన్యమును, కౌశాంబీనగరమునుండివచ్చిన 
ముప్పది వేల సైన్యమును నగర రక్షణకై నచ్చటచ్చట నుంచినాడనియు, ప్రథమమున 
ఆంధ్రులు తనపై ఎత్తివచ్చుట నాతడు నమ్మలేదనియు, గయకడకు ఆంధ్రసైన్యములు వచ్చి 
విడియుటతోడనే భయపడి నగరరక్షణ సన్నాహములు ప్రారంభించినాడనియు తెలిసినది. 


ఆంధ్ర సైన్యములో అరువదివేల కాల్బలము, వేయి ఏనుగులు, వేయి రథములు, 
రెండువేల ఆశ్వికదళము గయకడకు విడిపోయి, మాళవాభిముఖమైపోయినవి. ఆ 
సైన్యములకు సోమదత్తాచార్యులు సేనాధిపతియై, ఒక మద గజముపై నధివసించి 
ముందుకు సాగిపోవుచుండెను. 


మహారాజు సైన్యసమేతముగా బుద్ధమహాచైత్యమునకు, మహాబోధి వృక్షమునకు 
పూజలొనరించి ముందునకు సాగెను. ధర్మనంది విన్యసించిన ధర్మచక్రము నొకదానిని 
సార్వభౌముడు చైత్యమున కర్పించెను. చారుగుప్తుడును వేయి  నారికేళములు, 
భూరీదానములు, 'లక్షదీపములు, నవలక్ష సువర్ణము లా మహాచైత్యమునకు, 
సంఘారామమునకు నర్పించెను. 


ఆంధ్రచక్రవర్తి గయాక్షేత్రమందు మహబోధి చైత్యమందు పది దినములు ఆగినాడు. ఆ 
దినములపో ముడవదినవమున హిమబిందున! 'చీరులు తస్కరించి ముక్తావళీ దేవితో 
ఎత్తుకొని పారిపోయినారని వార్త వచ్చినది. ఆ వార్త వినినవెంటనే చారుగుప్తుడు “హా” 
యని నేల కొరగి మూర్చపోయెను. 


౧౬ 
నిర్వేదము 


చారుగుప్తుని ఉపశమింపజేయుటకు ముఖ్యమంత్రి అచీర్లుడు, సర్వ సైన్యాధ్యక్షుడు 
స్వైత్రుడు, చక్రవర్తియు, మూర్తిమంతులవారును గుడారమునకు వచ్చిరి. చారుగుప్పుని 
శిబిరము చక్రవర్తి శిబిరమునకు కొలది దూరముననేయున్నది. ఆ వర్తకుని శిబిరమున 
నాలుగు గుడారములున్నవి. 


వీరందరికన్న ముందరనే ప్రక్కగుడారముననున్న శ్వేతకేతుల వారు పరుగిడివచ్చి 
వైద్య మొనరించి చారుగుప్తునకు చైతన్యము గలిగించిరి. 


చక్రవర్తి: మాకు నిన్ననే యీ వార్త వచ్చినది. మేము నెమ్మదిగ చారుగుప్తులవారికి యీ 
వార్త విన్సింపదలచితిమి. ఇంతలో ఎవరీ వార్తను తీసుకువచ్చినది? 


చారుగుప్పుడు: _ (నీరసస్వరమున) ప్రభూ! ఇంద్రగోపుడు గూఢచారులతో 
మాటలాడుటవలన నీ విషయమును తెలిసి అత్యంత భయము నంది, నా కడకు 
పరుగిడివచ్చి చెప్పినాడు. 


మహామంత్రి: చారుగుప్తులవారూ! మరేమియు భయపడవలసిన అవసరము లేదు. 
పదివేల సైన్యము ఆ దొంగలను వెంబడించినారట. ఆ దొంగలు మంజుశ్రీని ఎత్తుకొనిపోయిన 
స్థాలతిష్యులవారి శిష్యగణములై యుందురు. 


సేనాధ్యక్షుడు: స్థాలతిష్యులవారివలన నీ పని జరిగియున్నచో ప్రాణమానములకు 
ఏమియ భయముండదు. 


మూర్తిమంతులు: దేశములన్నియు తిరిగినవారు, సముద్రములను మోకాలి బంటిగ 
నొనర్చుకొనినవారు మీరు ఇంత బేలలైతి రేమి? 


చక్ర: చారుగుప్తులవారూ! మన మీ పాటలీపుత్రముపై దండెత్తుట మాని, సకల 
భారతదేశము గాలించి మీ తనయను పట్టుకొందుము. మా కనుమతి నిండు. 


శ్వేతకేతులవారు: నా కేలనో హిమబిందునకు ఏ ఆపదయు రాదనియు, కొలది 
దినములలోనే ఆమెను మనవా రెవ్వరో రక్షింతురనియు అటు వెనుక మనలను ఇచ్చటనే 
ఆమె త్వరలో కలుసుకొనుననియు తట్టుచున్నది. నా కిట్టి ఆలోచనలెప్పుడు వచ్చినను అవి 
నిజమగుచుండును. 


మూర్తి: నా తమ్ముడు గొప్ప జ్యోతిష్కుడు. ఆతడు చెప్పినచో తప్పదు. చారు: 
మహాప్రభూ! వార్త తటాలున వినుటచే నామనస్సు కలత నందినదిగాని మరేమియులేదు. 
శ్వేతకేతులవారు ? చెప్పినది తప్పక జరుగునని నాకు తెలియును. ధర్శప్రేరితులమై, చక్రవర్తిని 
సకలభూమండల చక్రవర్తిగా పాటలీపుత్రసింహాసనమెక్కు డని మనము కోరియుంటిమి. 
అది జరిగితీరవలయును. నా బాలిక నాకు ఎంత ముఖ్యమో ఇదియును అంతముఖ్యము. 
మనకు పాటలీపుత్రమే గమ్యము. 


మహామంత్రి: చారుగుప్తులవారూ! ఈ సాయంకాలములోపుననే మహాభాగు డగు 
శుకబాణునకు గ్‌ హిమబిందు రక్షణకై మీరు పూనవలసిన” దని సందేశమంపుదము. 


చక్ర: ఈ ఆలోచన ఎంతయు సమంజసము. స్థాలతిష్యుల దుర్నీతి మితిమీరిపోవు 
చున్నది. ఆ ముదుసలి బ్రాహ్మణు డేమి సంకల్పించెనో? 


మహామంత్రి: ప్రభూ! మీ పాలనమున మనదేశమతయు బౌద్ద ధర్మపూర్ణమై ప్ర ప్రజల 
నీతిదూరుల చేయుచున్నదట. మంజుక్తీ కుమారులను గద్దె యెక్కించుట కాతడు పూనెను. 


చారు: అట్టి ఆలోచన లాయనకున్నవని నాకును తెలియును. కాని ముక్కు పచ్చలారని 
నాబిడ్డ నెత్తుకొనిపోవుట యేటికో! 


మహామంత్రి: మీ రాంధ్రదేశమున నొక మహాసంన్ధ. శ్రీసార్వభౌముల శక్తివెనుక మీ 
అపార అర్థబల "మున్నదట. హీమబిందును ఎత్తుకొనిపోవుట మిమ్ము నిరసింప జేయుటకై 
యుండును. 


చారు: ఆమెను వా రేమియు చేయరుకదా! మహామంత్రులవారూ? 


చక్ర: వర్తక చక్రవర్తి! మీతనయ కేమియు భయములేదు. మే మీ దినముననే 
ధాన్యకటకమునకుగూడ వేగు పంపెదము. అచ్చటనున్న సర్వసైన్యమును ఆమె యుండిన 
తావు కనుగొని రక్షింపవలయునని. 


చారు: కృతజ్ఞుడను మహాప్రభూ! 
చక్ర: ఇందు కృతజ్ఞులు కాదగిన దే మున్నది? ఆంధ్రచక్రవర్తియే మీయెడ కృతజ్ఞుడు. 
చారు: అటు లనకుడు ప్రభూ! దాసునిసర్వస్వము ప్రభువుదే కదా! 


అందరు చారుగుప్పునికడ సెలవు నంది వెడలిపోయిరి. చారుగుప్తుడు చక్రవర్తి 
వెడలిపోవునప్పుడు లేచి నమస్కరించి, గూడారము గుమ్మమువరకు సాగనంపి వచ్చి 
మంచముపై వాలిపోయెను. శ్వేతకేతులవారు చారుగుప్తుని జాగ్రతగా పరిశీలించి 
చూచుచుండిరి. 


ఎందుకు తన బాలికను చొ రులెత్తుకొనిపోయినారు? తనతో తీసి కొ నివచ్చి యుండిన 

ఎంతయు బాగుండియుండును. తా నా బాలికను ఇంటి కడ వదలివచ్చి ఎంత తెలివి లేని 

కార్యము చేసినాడు! తనముద్దుబిడ్డ ఎంత భయమందిపోవునో? ముక్తావలీదేవికూడ 

నుండుటవలన కొంతధైర్యముగా ' నుండును. ఆమెను యువరాజున కీయ దలచుకొ నుటను 

mes గ్రహించినారా? నిజముగ నిది స్థాలతిష్యుని పనియేనా? లేక ధనమున కాశించి 
ఏ తుచ్చులయిన నిట్టిపనిచేసినారా? 


ఈ ఆలోచనలు తన్ను కలచివేయ, “ఇంద్రగోపా!” యని పిలిచెను. ఇంద్రగోపుడు 
పరువిడివచ్చెను. 


“ఓయీ! నీవు నాస్వంత సైన్యమునకు అధిపతి యగు విజ్ఞాన కంఠీరవునకు నా ఆజ్ఞగ 
తన స్టైన్యములోని మాయానీలురు, దక్షులగు యాదార్హవర్లుల, అపకృష్ణుల, గూఢపురుషుల 
వెంటనే పంపి ఎవరు హిమబిందు నెత్తుకొనిపోయిరో. కనుగొని ఆ ముష్కరుల నాశన 
మొనరింపు మనుము. మన ఇంటికడనున్న యాదార్హవవర్లు లేల ప్రమత్తులై ఇట్టి మహాహాని 
నాకు సంభవింపజేసిరో కనుగొమ్మనుము. అట్ట ప్రమత్తులను ము “వచ్చువరకు 
కారాగారమున నుంచునటుల ఆజ్ఞల నంపుము. ఇదిగో నా వేలిముద్ర. పో!” అని 


ఆనతిచ్చెను. 


ఇంద్రగోపుడు వేగముగ వెడలిపోయెను. చారుగుప్తు డంత తన మామగారి తండ్రికి, 
వణిక్కుల శక్తులన్నియు నుపయోగించి హిమబిందెక్కడ నున్నదియు కనిపెట్టి ఆమెను 
రక్షింప వీళ్ళన్నియు చూడవలెనని గజసందేశహరులను బంపెను. 


వేగవంతులు, ప్రజ్ఞావంతులు నగు గజసందేశహరులు మాళవ, మగధ, సౌరాష్ట్ర, 
కుంతల, విదేహ, విదర్భాది దేశములనున్న వణిక్సానము అన్నిటికి జని చారుగుప్త 
వణిక్సార్వభౌముని సందేశము నాజ్ఞగా విని పించిరి. 


౧౭ 
స్కందావారము 


మహాప్రవాహ మతివేగముగ వచ్చి కొండపై బడినట్లు, ఫెళఫెళార్భటుల దావానలము 
భయంకరకాంతారమును పొదివినట్లు, వర్షసమ్మిశ్రిత ప్రచండ  రుంరూనిలము 
వటవృక్షమును తాకినట్లు ఆంధ్ర సైన్యములు వచ్చి పాటలీపుత్ర మహాపురమును 
ముట్టడించినవి. 


పాటలీపుత్రమున కొకవైపు గంగానది ప్రవహింపుచున్నది. తక్కిన మూడువైపుల 
గంగాజలములు నిండిన కందకము, ఆకాశము నంటు కుడ్యములున్నవి. కోటచుట్టు 
అయిదు వందల డెబ్బది బురుజులున్నవి. నదిచుట్టినవైపు మూడుగోరుతములు 
పొడుగుగాక, భూభాగముపై ప్రసరించిన నగరమహాకుడ్యము తొమ్మిది గోరుతముల 
పొడుగున నున్నది. నగరపుకోటకడకు వెళ్ళుటకుముందు, కోటచుట్టు ఎనిమిది చిన్నకోట 
లున్నవి. గంగానది యావలియొడ్డున నొకటియు, పట్టణమువైపు “కుడ్యముల చుట్టును 
ఏడుకోటలు, నగరకుడ్యమునకు అర్ధగోరుతము దూరము చొప్పున నున్నవి. గంగానదివైపు 
ఇరువది గోపురములు, తక్కిన భూభాగమువైపు నలుబదినాలుగు గోపురమహాద్వారము 
లున్నవి. అశోకచక్రవర్తి నగరకుడ్యముచుట్టు కట్టిన ఏడుకోటలకు మహాకుడ్య మొకటి కలిపి, 
దానిచుట్టు శోణానదినుండి ఒక పాయను“ కొనివచ్చి పాటలీపుత్రమునకు దిగువను 
గంగానదీలో కలిపినాడు. 


సుశర్మచక్రవర్తి ఈ కోటలన్నియు బాగుచేయించినాడు. _ కుడ్యములన్నియు 
బాగుచేయించినాడు. పట్టణమున నున్న కోటబురుజులు, గోడలు, పట్టణ మధ్యమున 
గంగానదీతీర ముననున్న సార్వభౌమదుర్గము, దుర్గముచుట్టునున్న కందకము అన్నియు 
బాగుచేయించినాడు. నగరమునందు ధాన్యాది ఆహారపదార్థములు సేకరించినాడు. 
ఎన్నియో యాయుధ విశేషములు, కోట గోడలనుండి శత్రువులపై కళపెళ కాచిపోయుటకు 
అవిసి మొదలగు నూనెలు, ఆయుధ యంత్రములు సేకరించినాడు. 


ఆంధ్రులు పాటలీపుత్రము పై ఎత్తివచ్చెదరని యాతడు కలనైన ననుకొనలేదు. 
తనకున్న ' అక్షయేబదివేల సైన్యములో లక్షసైన్యము మాళవమునకు “బంపినాడు. నేడా 
సైన్యము వచ్చుటకు వీలులేదు. లిచ్చవులు బౌద్దులు. తన చుట్టునున్న దేశములవారందరు 
బౌద్దులు. కాని కామరూపమునకు, వంగదేశమునకు, వారణాసీకి, నేపాళమునకు 
అతీవేగమున వార్త లంపుటచే వంగమునుండి ఇరువదివేల సైన్యము, నేపాళమునుండి 
ఎనిమిదివేల యక్షసైన్యము, కామరూపమునుండి నాలుగువేల సైన్యమును వచ్చినవి. 


మగధదేశమునందు మాండలకులు ముప్పదివేల సైన్యము నంపిరి. ఈ లక్ష పదివేల 


సైన్యము పాటలీపుత్రమును సంరక్షించుచుండ, ఉజ్జయిని పడిపోవుటతోడనే మాళవ 
మహారాజు తన 'లక్షసైన్యముతోడను, శివస్వాతి. అరువదివేల సైన్యముతోడను, 
మాగధసైన్యము లక్షయు, పుళిందాదుల ఆటవిక సైన్యములు, జఘలుని సైన్యము 
అన్నియు వచ్చినచో. ఆంధ్ర సైన్యములు తుత్తునియలైపోవును. ఆంధ్రదేశమునెత్తిపోయి, 
ఆంధ్రుల నోడించుటకంటె ఇదియ ఉత్తమమైనది అని సుశర్మ యూహించినాడు. 
పాటలీపుత్రమున విజయహామములు, దేవతారాధనలు జరిగినవి. అంతకు ముందుగనే 
బౌద్ధులందరు పారిపోయిరి. సంఘారామములు పాడు పడిపోయినవి. మహా చైత్యముల 
నిదీవరకే పాడు పెట్టి నాశనము చేసిరి. 


గంగానది వేసవివరదలతో నిండియున్నది. ఉత్తరమున గండకీ నది పూర్తిగా 
ప్రవహించుచువచ్చి, గంగానదిలో కలియుచున్నది. శోణానదిలో గోగ్రలో జలములు చాల 
తక్కువయున్నవి. వైశాఖమాసాంతపు టెండలకు, వేడిగాడ్పులకు ముట్టడించిన ఆంధ్ర 
సైన్యములు మాడిపోవుచున్నవి. పాటలీపుత్రనగరము చుట్టును ఎన్నియో తోటలుండుట 
సైన్యమునకు మంచిదైనది. 


సైన్యములు వచ్చి ముట్టడించిన మూడవదినమునుండి చారుగుపుడు 
ప్రత్యాసార్గులను చుట్టునుండు గ్రామగ్రామములకు పంపి, కోట్లకొలది తాళపత్రముల 
తెప్పించి ఏబదివేల నీబిరములు నిర్మించెను. మృణ్మయ కలశములు శిబిరములందుంచ 
బడినవి. 


పానశాలలు, వీరపాణశాలలు, అంగడులు విరివిగ నేర్చరుపబడినవి. వైద్యశాలలు 
ఏర్పాటు గావింపబడినవి. వేరొక మహాపట్టణమే ఎత్తివచ్చినట్లు ఆంధ్ర సైన్యము 
లమరింపబడినవి. 


చారుగుప్తుడు పదివేల గోవులను, ముప్పదివేల మహిషములనుకొని వచ్చెను. 
అవియుగాక అతడు ధనము వెదజల్లుటచే చుట్టుప్రక్కల గ్రామాదులనుండి గోపకులు 
పాడిపశువుల గొనివచ్చిరి. వర్తకులు అచ్చ అంగడులు పెట్టిరి. నర్తనశాలలు ఏర్పరుప 
బడెను. గాయకులు, కవులు వచ్చిరి. ఇదియంతయు నిట్లుండ, యుద్ధము విషయములో 
కోటలు, కుడ్యములు ఛేదించుటకు ఎత్తయిన దిబ్బలు 'చిన్నబురుజులు ప్రతిగా నిర్మింప 
బడినవి. వారిపై మహాధన్వులగు ఆంధ్రులు ప్రవేశించిరి. సర్వతో భద్రాదియంత్రములు 
నెలకొల్పినారు. 


ఒక్కొక ఏనుగుపై పదిమంది విలుకాండ్రుందురు. అన్ని ఏనుగులకు సంపూర్ణ 
కవచములున్నవి. ఖడ్గమృగపు చర్మముచే చేయబడి, నున్నగ మైనము పూయబడి ధనువు 
ఎత్తుననున్న కేడెములు ధరించి తలపై రక్షక భటుడు అడ్డముపట్ట, ధన్వి బాణములు 
వేయును. 


ధనుర్యుద్ధమం దాంధ్రు లప్రతిమానులు. కోట గోడలపై సైనికుడు పొడసూపుటేమి 
బాణము సువ్వునవచ్చి, ఎట్టికవచమునై నను దూసుకొని పోయి, ఆ సైనికుని ప్రాణము 
గొనును. అట్టి బాణములు మహా వర్షపాతపు జినుకులకు బాఠము నేర్పునట్లు ఆంధ్రుల 
విండ్లు సీడివచ్చ పడుచుండును. కోటగోడలపై, బురుజులపై, గోపురములపై 'పాటలీపుత్ర 
పుర సైనికుడు తలచూప భయపడిపోవుచుండెను. ఈలోన అగ్ని గోళములు, శతఘ్నులు 
శిలాఘ్నులు శిలావర్షము కురియుచున్నవి. ఆంధ్ర సైన్యములపై గూడ ఆ భయంకరా 
యుధములు వర్షము కురియుచున్నవి. ముట్టడి ప్రారంభించిన ఎనిమిదిదినములవరకు 
ఆయుధ వర్షములతోడనే ఇరువాగుల సైన్యములు పోరాటము సలుపుచుండెను. 


ఇంతలో పదవదినమున శుకబాణునికడనుండియు, ధాన్యకటకము నుండియు 
వార్తలు వచ్చినవి. ధాన్యకటకవురి సేనానాయకులు హిమబిందు జాడలు తెలియుటకు 
సర్వప్రయత్నములు చేయుచుండిరనియు, శ్రీధర్మనందిగారి కుమారుడు సువర్లశ్రీ 
అడవులలో ఆమెను వెదుకబోయెననియు ధాన్యకటకమునుండి వార్తలు వచ్చెను. 


హిమబిందు మాళవులచేతిలో బడెననియు, ఆమెచే నుత్తరము వ్రాయించి సమవర్తిని 
యుద్ధ పరాజ్మాఖునిచేయ బ్రయత్నించిరనియు, ఉజ్జయినిలో ఆంధ్రసైన్యములు ధైర్యముతో 
బోరుచున్నవనియు, తానుగూడ కొందరు చారులనుబంపి హిమబిందును 
వెదకించెదననియు వార్తనంపినాడు శుకబాణుడు. శ్రీకృష్ణ సాతవాహనుడు అభీరుల 
నోడించి, భరుకచ్చము పట్టుకొనినాడట. స్థాలతిష్యుడు శిష్యగణముతో కాశికాపురయాత్రకై 
బయలుదేరినాడట. ఆంధ్ర సైన్యములు పోయి ఉజ్జయినిని ముట్టడించిన మాళవ 
సైన్యమును తాకినారట. ఈలోన గోండులు వేలకు వేలు వచ్చి వేరొక ప్రక్క తాకినారట. గోండు 
సైన్యమువలన మాళవ సైన్యములకు సంభవించిన నాశనము వర్ణనాతీతము. 


ఈ వార్తలన్నియు సమాలోదించుటకు చక్రవర్తి భవనమునకు చారుగుప్పుడేగెను. 
చక్రవర్తి పాటలిపుత్ర మాండలికుని భవనమొకటి యాక్రమించి యందుచేరినారు. ఆలాగుననే 
పట్టణము బయటనున్న అనేక భవనములలో, పరిసరములనున్న గ్రామాదులలో 
సేనాపతులు, మంత్రులు, ధర్మనంది మొదలగువా రందరు చేరినారు. 


చారుగుప్తుడు చక్రవర్తిచే ననుజ్ఞాతుడై వారి సభామందిరము జేరి, సామ్రాట్టుకు 
నమస్కరించి, యుచితాసన మధివసించెను. ఇంతలో స్వైత్రుల వారు, అచిర్లులవారును 
వచ్చిరి. 


చారు: ప్రభూ! మన సైన్యములు నెమ్మదిగ ముట్టడిసాగింపనెంచినచో ముందు 
ముందు చిక్కు లెక్కువయగును. అఖండవేగమున మన కున్న శక్తినంతయు నుపయోగించి, 
పాటలీపుత్రమును ఛేదింపవలయును. 


మహామాత్యుడు అచీర్ణుడు: ప్రభూ! ఆంధ్ర సైన్యములు హిమపాతము రీతి 
మహాకల్లోలమువలె పాటలివుత్రముపై విరుచుకువడుటకే నేను సర్వసన్నద్ధములు 
చేయుడని సైన్యాధ్యక్షులతో మనవి చేసియున్నాను. 


స్వైత్రుడు: ప్రభూ! ఇక్ష్వాకులు ఉత్తరపు నదితీరమునను, పూంగియులు వారికి 
బాసటగాను, పల్లవులు వారి నంటియు మొనతీర్షియున్నారు. తూర్పున మంజష్టులు, 
యక్షులు, నాగులు మోహరించియున్నారు. వేంగీయులు, వజ్రభూములవారు దక్షిణ 
తీరమున నున్నారు. ప్రతీకారపు బురుజులు సిద్ధమైనవి. సొరంగములు త్రవ్వుచున్నారు. 


చక్ర: ఎన్నియైనను ముట్టడి ఆటపాటలుగ సాగుచున్నది. ఎవ్వరికిని వేడి ఎక్కలేదు. 
ఎక్కడో ఏదియో లోటు కనబడుచున్నది. చారు: కోటగోడలు సమీపించుటకు విలులేకున్నది. 
మనము కోటలోనికి ప్రవేశింపవలయునన్న నాకు బది దినములు గడు విచ్చినచో ఒక 
ఉపాయము చేయగలను. అది మనవి చేసెదను. 


చక్ర: ఏ మా ఉపాయము? 
చారు: ప్రభూ! గంగానదియే మనకు దారిచూపునని నా అభిప్రాయము. 


స్వైత్రుడు: చారుగుప్తులవారూ! ఆ వైపున తొగిచూచుటకైన వీలు లేకుండ చేయలేదా 


విరోధులు? 
చారు: కావుననే అటువైపు ఛేదించుటకు ఎక్కువ వీళ్ళున్నవి. 
చక్ర: ఈ పదిరోజులును ఆటపాటలతో కాలముపుచ్చవలసినదేనా? 


స్వైత్రుడు: నే నొక యాలోచన చేసినాను. అది తమకు మనవి చేయగలను. 
ధర్మనందులచే పాటలీపుత్ర గోటలు, కుడ్యములు మట్టి బొమ్మలుగా రచింపజేసినాను. అది 
తమ అందజీ ఎదుటనుంచి నా ఆలోచన మనవిచేయగలను. 


౧౮ 
ముట్టడిపై ముట్టడి 


ఉజ్జయిని పట్టణమున ముట్టడించిన మాళవాది సైన్యముల నాంధ్ర సైన్యములు 
ముట్టడించినవి. అదివరకే నాలుగురోజులనుండి పదివేల గోండులు ఎడతెగని దాడులచే 
మాళవులను చీకాకుపరచి నాశనము చేయుచుండిరి. 


ఈ దాడులు సాధారణ గోండుల దాడులవలె లేవు. కొన్ని సంవత్సరములు క్రమశిక్షణ 
నందిన సంశప్తకాంధ్రులవలె గోండులు యుద్ధము చేయుచుండిరి. నేడు తూర్పువైపునవచ్చి 
తాకుదురు. విల్లులు ధరించి ముందు తీగెలతో దట్టముగా అల్లిన తడకలవంటి కేడెములు 
ధరించి వత్తురు. కేడెము నొకడు పట్టుకొనును. ఒకడు విల్లును'లాగి బాణములు వదలును. 
ముందు పంక్తివారు వెల్లకిల పండుకొని పాదములతో విల్లు దండమును నొక్కిపట్టి 
రెండుచేతులతో రెండు చేతుల పొడవుగల ఈటెలను వదలుదురు. 


ఆ వెనుక పంక్తివారు మోకాళ్ళపై గూరుచుండి బాణములు వదలుదురు. వెనుకపంక్తి 
వారు నిలుచుండి అంబుల వదలుదురు. బాణములు మృత్యుదేవతా కటాక్షాంచలములవలె 
పర్వును. వేలకువేలు విరోధులు చనిపోదురు. 


మరునాడా దండంతయు మాయమైపోవును. తెల్లవారు ఘడియలలో, సాయంకాలపు 
ఘడియలలో శత్రువుల తాకుచుందురు. ఇంకొక దినమున పడమటి వైపున దాకుదురు. 
వేరొకరోజున ఉత్తరమున ప్రత్యక్ష మగుదురు. ఎంత వేగముగ వచ్చి “దాడిసలుపుదురో, 
అంత వేగముగ మాయమగుదురు. 


పట్టణమునకు పడమటగనున్న శీప్రానది వారి దాడుల నరికట్టలేదు. మాళవుల 
సైన్యముల వేలకువేలు సైనికులు మట్టే పాలగుచున్నారు. అశ్వములు, గజములు 
నాశనమైపోవుచున్నవి. మాళవాధిపతి “ఎవ్వ రీ గోండుల నాయకుడు, ఈ గోండు లేల 
విరోధము పూని తమపై వచ్చిపడిరి?” అను పోలే విహ్వలచిత్తుడయ్యెను. 


గోండులు వచ్చి తాకిరనువార్త ఉజ్జయినీ నగరములోని ఆంధ్రులకు తెలిసినది. 
వినీతమతి, సమవర్తి, శుకభాణాదుల 'యాశ్చర్య సంతోషములకు మేరలేదు.ఇంతలో 
నొకనాటి రాత్రి గోడు డొకడు ఎటుల కోటలోనికి వచ్చెనో, సమవర్తి ఎదుట నిలుచుండినాడు. 
సమవర్తి సంభ్రమంబున నాతని రమ్మని సైగ చేసి తమ రథంబున కూర్చుండబెట్టుకొని 
వినీతమతి భవనమునకు బోయెను. వా రరువురు శుకబాణునకు వార్తనంపిరి. అతడు 
వెంటనే యచ్చటికే వచ్చెను. శుకబాణునకు సర్వభాషలు తెలియును. అతడు గోండునితో 
సంభాషించెను. 


“ఎవరు పంపిరి?” 
“సువర్లక్రీ” 
“సువర్ల్ణశ్రీయా!” 


“ధాన్యకటకమున బొమ్మలు వేయువాడు. గొప్ప వీరుడు. మా మహామల్లగోండు 
మహారాజు స్నహితుడు.” 


“ఆత డెట్టు మీ దేశము వచ్చెను?” 


“హిమబిందుకుమారిని వెదకుచు వచ్చెను. మా యువరాజు సహాయము కోరెను. 
వారు రాక్షసుల సహాయమున ఆమెను దాచిన ప్రదేశము గుర్తెరిగినారు. సువర్ణళశ్రీ 
నర్మదానదీతీరమునందున్న గుహాంతరమునుండి వారిని రక్షించినాడు దొరా!” 


శుక: సమవర్తితో హిమబిందును రక్షించినారట! 


సమవర్తి: హిమబిందును రక్షించినారా? నిజముగా ఆమె క్షేమముగా నున్నదా? ఆమె 
ఏమనుచున్నది? ఎచ్చటనున్నది? త్వరగా చెప్పు మనుడు శుకబాణులవారూ! 


శుక: తందరపడకండి. ఓయీ గోండువీరా! ఆ బాలిక, ఆ బాలికతో వచ్చిన ముసలిస్తీ 
క్షేమమా? క 


గోడు: దొరా! వారిద్దరు క్షేమము. వారికి మా దొరసానివారు పంపిన గోండు స్త్రీలు 
సేవలు చేయుచున్నారు. వారు ఇచ్చటకు ఏబదిమైళ్ళ దూరముననున్న నొక గ్రామమున 
బ్రాహ్మణుని ఇంట నివసించి ఉన్నారు. 


శుక: సమవర్తి సీనాపతీ! వారిరువురు క్షేమం. ఆరాటపడకుడు. 


సమ: అమ్మయ్య. సువర్ణశ్రీ ఎంతపనిచేసినాడు! ఈత డింతటి వీరు డెప్పుడైనాడు! ఆ 
దినమున బండిపందెములో నన్నోడించినాడు. నేడు హిమబిందును రక్షించినాడు. ఈ హార 
మీ శుభవార్త తెచ్చిన గోండు వీరున కీయుడు. 


శుక: గోండువీరా! నిన్నెవ్వ రిచ్చటికి బంపినారు? నీవు తెచ్చిన శుభవార్తకు మా 
సేనాధిపతి నీకు బహుమాన మిచ్చుచున్నాడయ్యా! 


గోండు: దొరా! సువర్ల్ణశ్రీ దొరయు, మా దొరయు నన్నంపిరి. వారు చెప్పుమనిన 
ముఖ్యవార్త “ఆ కొండలలోని గుహాగ్రామమును మేము పూర్తిగ పట్టుకొనినప్పుడు, అచ్చట 
ఆంధ్రచక్రవర్తులవారి కుమారుడు మంజుక్రీ రాజకుమారుడు మాకు దొరికినారు. వారును 
క్షేమముగ నున్నారు” అని మీతో చెప్పుమని మా దొరల ఆజ్ఞ. 


శుకబాణుడు “ఏమిటి గోండు దొరా! నీవు చెప్పినది నిజమా! రాజ కుమారుడు 
మంజక్రీయే మీకు దొరికినది? ఓహో ఎంత సంతోషము!” అనుచు ఆంధ్రప్రాకృతమున 
“ఆంధ్రా సీనాధిపతులారా! ఈ మహాత్యష్టమగు వార్తవినండి. రాజకుమార మంజుశ్రీ, 
సువర్లశ్తీ పట్టుకొ నిన గుహలలోనే దొరికినాడట. ఎంత ఆనందము! నేను చేయలేనిపని 
సువర్లశ్రీ చేసినాడు. ఆ బాలునిఎప్పుడు కలుసుకొందును? ఎప్పుడు కౌగిలింతును” అని 
వినశుడై పలికెను. వినీతమతి, సమవరి: ఏమి, మంజార్రీ దొరికినాడా? ఎంత ఆనందము! 


నిజమేనా? 


వినీతమతి: ఓ దొరా! నీవు అసాధ్యుడవు. దేవదూతవలె నున్నావే! నీకు మా హారము 
అన్నియు ఇవిగో! 


సమవర్తి: ఎవరక్కడ? ఈగోోడుమహావీరుని నోటినిండ మిఠాయి లుంచుడు! నాకు 
నాట్యముచేయ బుద్ధివేయుచున్నది. ఈహారములను తీసికొనుము. శుకబాణుల వారూ! 
వెంటనే ఈ వార్త పాటిలీపుత్రము చక్రవర్తికి అందజేయుడు. 


గోండుడు చెక్కుచెదరని మోముతో గంభీరముగ గూరుచుండి, వా రిచ్చిన హారములు 
మెడను ధరించెను. 


గోండు: మీలో “చిలుక ఈటె” అనువా రున్నారట. 


శుకబాణుడు పకపక నవ్వుచు ఆంధ్రప్రాక్రతమున వినీతమతి, సమవర్తులతో “నేను 
“చిలుక ఈటె” నట వినుటయ్యా!” యని మరియు నవ్వుచు రి గోంోడుదొరా! నేనే యా 
చిలుక ఈటెను” అనెను. 


గోండు డేమియు నవ్వక “ఓ చిలుకదొరా, నేను మా మహారాజు కడ నీ ఉద్యోగము 
వంటి ఉద్యోగమున్నే చేయుదును. నేను మా మహారాజును కొలుచు కొన్ని గూడెముల 
నాయకుడను. నా పేరు “గాలిదొరొ అందురు. గాలివలె వచ్చి గతివలె పోగలను. గాలి 
రాకపోకలు తెలిసి తీరును. నా రాకపోకలు తెలియనే తెలియవు.” 


శుకబాణుడు సువ్వున లేచి యీ గోండు దొరకు తమ యపనర్ప నమస్కారము 
లిడెను. అతడును తమజాతి యపసర్ప నమస్కారమును రెండు చేతులతో కళ్ళనుమూసి, 
చెవులు మూసి, నోరునుమూసి చూపించెను. 


ఆ వెనుక వారిరువురును కౌగలించుకొనిరి. 


గోోడుడు: ఇదివరకే మా దొరలు పాటలీపుత్రమునకు వార్త పంపినారు. 
ధాన్యకటకమునకు వార్తలు పోయినవి. అటు తూర్పునుంచి సువర్హశ్రీదొర గురువు ఆంధ్ర 
సైన్యములతో వచ్చుచున్నారు. వారునాలుగు _ దినముల దూరములో నున్నారు. 
పటమటవైపునుండి మహారాజు శ్రీకృష్ణ సాతవాహనులవారు వచ్చుచున్నారు. వారు పది 
రోజుల దూరములో ఉన్నారు. ఈ రాత్రి నేను మా దండును కలిసికొని మరల మీకు 
వార్తలను పట్టుకొని వచ్చెదను. 


౧౯ 
సైన్యాధిపతి - శిల్పి 
శత్రువులను సర్వవిధముల నాశనము చేయుచు, కోటపై ఒత్తిడి తగ్గించుచు, సువర్హక్తీ 
అద్భుత యుద్ధము చేయుచుండెను. ఆతడు గోండు వీరుల యుద్ధవిధానమే మార్చివేసెను. 


ఒక దినమున “తెల్లవారుఘడియలలో గోండువీరులను మూడు జట్లుగ విభజించినాడు. వారి 
నొక్కపర్యాయమే 'విరోధుల మూడువైపుల బోయి తాకుడని ఆజ్ఞయిచ్చెను. 


ప్రథమ గోండుయుద్ధ విధానము మాళవాది సేనాపతులకు అవగత మగుటచే 
వారందుకు సిద్ధపడియుండిరి. సైన్యశిబిరములకు నాతిదూరము నుండి గూఢచారులు 


దాగుకొని యుందురు. గోండులు వచ్చుచున్నా రనగానే యా ప్రక్కపెద్ద భోగిమంటలు 
లేచును. మంటలకు దూరము నుండి కుడ్యములవలె గట్టి గట్ల చాటుననుండి శత్రు 
ధనుర్వీరులు బాణ వర్షము కురిపించెదరు. మంటలు దాటి గోడువీరులు వెళ్ళుటకు వీలు 
లేదు.” గడువీరులకు మంట లావల ఏమగుచున్నది కనబడదు. అట్టు గోండులు 
చీకాకునందగనే వీరివెనుక చెట్లలో దాగికొనియున్న పుళిందులు ఒక్కుమ్మడి గోండులపై 
గవిసెదరు ఆ సంకులసమరములో శిబిరములనుండి అందుకు సిద్ధమైయుండిన వేలకు 
వేలు శత్రువులు వచ్చి గోండులను తాకెదరు. ఇట్లు జరిగిన ఒక 'రణమున గోండులు 
వేయిమంది వరకు హతమారిరి. సువర్హక్తీ హృదయము చివుక్కుమనిపోయినది. ఆతడాలో 
చించి ఒక దినమూరకొని, యుద్ధమున ' గాయపడినవారిని వైద్యమునకై దూరపు టడవులకు 
పంపివేసెను. 


ఆ దినమంతయు ఆలోచించి, రాక్షస గోండు నాయకుల చేర్చి వారేమి కార్యము 
లొనరింపవలయునో బోధించి పంపెను. 


ఆ రాత్రియంతయు రాక్షసులు శిబిరముచుట్టు నున్న చెట్లపై కొమ్మలలో దాగి 
యుండిరి. కొందరు రాక్షసులు కుండలతో నీళ్ళు పట్టుకొని పోయి, “నూనెపోసి సిద్ధము 
చేసియుంచిన భోగిమంటల దుంగల పై, నూనె తడిపిన గుడ్డప్రోగులపై నీళ్ళుపోసి తడిపి 
వేసిరి. గోడులు తమబాణము లకు నూనెతో తడిపిన గుడ్డలను ) చుట్టిరి. 


అటు అన్నివిధముల సిద్ధమై ఒక్కసారిగా మూడువైపులనుండి ప్రత్యూషకాలముననే 
వచ్చి, శత్రువుల తమ సింహనాదములచే కలచి వేయుచు దాకిరి. 


యధాప్రకారము మూడువైపుల మంటలంటింపబోయిన నవియంటు కొనలేదు. ఈలోన 
గోండుల అగ్నినారాచములు వేగమునవచ్చి పాకల, గుడారముల తగులబెట్టు చుండెను. 
గుర్రములు, ఏనుగులు, పశువులు చెదరిపోయెను. అటు కోటలనుండి ఆంధ్ర వీరులు 
తలుపు తీసికొనివచ్చి తీవ్రముగ తలపడిరి. ఈ సంకులసమరములో మాళవ సైన్యములు 
ధైర్యము కోలుపోయి చిందరవందరయైపోయెను. వేలకువేలు నశించి పోయిరి. చెట్లపై 
దాగుకొనుటకుపోయిన పులిందులను, ఆ చెట్లపై ఇదివరకే దాగు కొనియుండిన రాక్షసులు 
నాశనముచేసిరి. 


మరల తెల్లవారుసరికి గోండులు లేరు. కోటలోనికి ఆంధ్రసైన్యములు తిరిగి పోయినవి. 
సమరభూమిలో, శిబిరములలో, మాళవ సైనికులు, వుళిందులు, వైదేహులు, కాళింగులు, 
విదర్భులు, శూరసీను లనేకులు శవములై యుండిరి. 


విజయులై గోండులు, రాక్షసులు అడవులలో మాయమైనారు. మాళవుల సైన్యాలు, 
నూరు గజములు, అయిదువందల అశ్వికులు, రెండు వందల రథములు, వెయి 
పదాతులుగా నాలుగువైపులకు జిలిపోయి, గోండులు దాగియున్న ప్రదేశములు కనుగొని, 
వారని వేటాడుటకు నిశ్చయించుకొన్నవి. 


ఈ విషయము సువర్హక్రీ గ్రహించకపోలేదు. గోండు సైన్యాలు కనబడియు కనబడనట్లు, 
వేరువేరు భాగాలై శత్రుసై సైన్యములను గోడువన దేశమువైపు దూరాటవులకు కొ, నిపోయి, 
అచ్చట వారిని చిందరవందరచేసి నాశనముచేయ సువర్హర్తీ మహాబలగోండు లాజ్ఞయిచ్చిరి. 
ఈ వ్యూహా విధానమునకు నాయకత్వ భారము మహాబలగోండునిపై బడినదో సువర్లశ్రీ 
మాటుమణిగెను. హిమబిందు కుమారియు, ముక్తావళియు కొలది దినముల వరకు దాము 
ప్రచ్చన్నముగ నివసించియున్న ఇంటనే తలదాచుకొ న సువర్లశ్రీ యుపదేశించెను. సువర్లశ్రీ 


మారువేషమున హిమబిందు నివసించు గ్రామముననే యుండెను. అచ్చట నొక ఫలముపై 
దుకూల మంటించి, దానిని చిత్రరచన కనువగున ట్లమరించి, చిత్రము నొడు రచించెను. 
ఆతని కుంచెల వత్సకర్ణ రోమములచే, ఉడతతోక వెంట్రుకల నాతడే నిర్మించుకొనును. 
ఆతడు వర్ణము లెచ్చట వీలయిన నచ్చట సముపార్టించును. నీలిరంగు, ఇంగిలీకము, 
సత్తుభస్మము, హరిదళము, గైరికము  కాసీసము, ఖజ్జలి, మంజిష్ట, లక్షారసము 
మొదలుగునవి సముపార్దించుకొనినాడు. వానిని నూరి రంగులుగ నొనర్చి, తూలికతో నా 
చిత్రము రచించినాడు. 


ఆ చిత్రమునందు తన హృదయమునే చిత్రించినాడు. ఆకాశమున గంధర్వరాజు 
తేలిపోవుచున్నాడు. అతని యెదుట వీణవాయించు గంధర్వాంగన త్రిభంగాకారయై 
పద్మాసనాసీనయైయున్నది. దిగువ కొండల మధ్య చెరువుకడ తపస్సుచేయు నొక బాలకుడు. 


ఆ చిత్ర మతిమనోహరము. ఆకాశమున మేఘములు, పక్షులు, కొండలలో 
జంతువులు, వృక్షములు; బాలతపస్వికడ పాములు, పూల మొగ్గలు, చెరువులో 
పద్మములు, ఆకులు, కొంగలు, అంచలు ఇవియన్నియు చిత్రభావమునకు శ్రుతిగ నున్నవి. 


ఏ నాటికైన తనకు సన్యాసమే, భిక్షుకత్వమే! ఆమెను రక్షించి ఆమె తండ్రికి 
అప్పగించుట తోడనే తనధర్మము పూర్తియగును. అటుపైన ఆంధ్రదేశమునకు అతి 
దూరమున, ఏ సంఘారామ క్షేత్రముననైన ధర్మమును, సంఘమును కొలచుచు 
నుండవచ్చును. 


హిమబిందు తనకు దేవత. ఆమె ప్రజ్ఞాపరితాదేవియే! ఆమెను దూరమునుండి 
పూజచేయును. తానామె దేహమును కాంక్షించియుండెను. తన్ను ఆమెకూడ అట్లే కాంక్షించి 
యుండునా? ఉండదు. అట్టు కాంక్షించియున్న ఇతరుల నెట్టు ఉద్వాహము 
కానిచ్చగించినది? 


ఆమె ఇతరుల వివాహమాడ ఇచ్చగించియుండునా? తండ్రిమాట జవదాటలేక అట్టు 
ఒప్పుకొనియుండునా? ఏది అయిన నేమి? ఆమె పరతంత్ర. తన ప్రభువునకు కోడలు 
కాబోవుచున్నది. భావి ఆంధ్ర సామ్రాజ్ఞి. 


ఆమెను మనస్సులోనైన తాను తలంపగూడదే! ఎంత ప్రయత్నించినను ఆమెను 
మరవలేని నీరసత్వము తనగుణములందు ఏర్పడినది. అట్టు మరచుట కుపాయ మేమి? 
అమృతపాదార్హతులు తన కుపశమన మీయలెరా? తన గురువు సోమదత్తాచార్యులు 
వచ్చుచున్నారు. వారికడ నేర్చిన విద్య నేటికిట్లు ప్రదర్శిత మగుచున్నది. ఈ మాత్రము ప్రభు 
సేవ మొనర్చి తన ప్రభుబుణమును, గురువుల బుణమును, హిమబిందును రక్షించి 
ప్రేమబుణమును, ఎచ్చటనైన సంఘారామమునకు శిల్ప మర్పించి పిత్రూణమును తాను 
తీర్చుకొనుగాక! ఆ పైన హిమాలయములే తనకు శరణ్యములు. హిమాలయ శిఖరములు, 
మహానదులు, మహోన్నత ప్రదేశములు, హిమము ఎ అగ్నిపూరిత హృదయమునకైన 
పరమశాంతిని ప్రసాదించగలవు. 


సువర్ణశ్రీ రెండుదినములవరకు హిమబిందుకడకు బోలేదు. ఆమెను దర్శించుట ఆమె 
ఆజ్ఞవల్లనే. కాబోవు మహారాణి ఆజ్ఞ అనుల్లంఘనీయము కదా! 


సువర్ణశ్రీ వెళ్ళుటతోడనే హిమబిందుమోము రాకాచంద్రబింబము వలె వికసించెను. 
అంతవరకు ముత్తవతో నామె వాదనలు సలుపుచునే యుండెను. తాను శ్రీకృష్ణ 


శాతవాహనుగాని, మరి ఏరినిగాని వివాహమాడననియు, తాను భిక్కుణియై మహా 
శ్రమణకుని సేవ చేసెదననియు, అమృతపాదార్హతులు తనకు గురువగుననియు నామె 
ఖండితముగ ముక్తావళీదేవితో చెప్పినది. 


ముక్తావళీదేవి యవనవంశజాత. ఇంద్రియభోగము, ఇహసౌఖ్యము నామె యేవగించు 
కొనదు. ఆమెకు భక్తియున్నది. ఆమెకు భగవంతుడు లేడను బౌద్ధబోధ అర్థము కాలేదు. 
శనికన్న గురువు బలవంతుడగుటచే, ఆతడు భగవంతుడేయ్యెను. గురువుకన్న 
బుద్ధదేవుడు బలవంతుడైనాక కదా ఆతడు భగవంతుడగుట! ఇటుల ఆమె 
వాదీంచుకొనును. శని గురువులు యవనదేవతలు. హెరాక్షిను మనుష్యుడే దేవుడైనాడు. 
డైనోసీయసు మేరుపర్వత నివాసి యని గ్రికులమతము. 


యవనులు భారతదేశమువచ్చి అచ్చటి ఆర్యసంప్రదాయముల నర్థము చేసికొనలేక 
ఎట్టో కొన్నిటి సమన్వయ మొనర్చుకొనిరి. భార యులు మహే హేశ్వరుడే వారి జ్యూన్‌ 
(ద్యోపిత) మహేశ్వరుని అంకమునుండి డైనోతయసు అను స్కందుడు పుట్టినాడు. 


౨౦ 
ముగ్గకోపన 


యవనులు భారతీయ కుక వేదాంతమును ఏమియు అర్థము 
చేసికొనలేకపోయిరి. అందుకనియే ఎన్నియో యవకతవకభావములు వారి కుద్బవిల్లినవీ. 


ముక్తావళిదేవికి తనయన్న మొదలగువార్తికన్న భారతీయభావములు ఎక్కువగ 
నర్థమైనను, తన మనుమరాలు బిక్కుణి యగుట ఏలనో గ్రహింపలేదు. ఆడువారు సన్యాసు 
లగుట యేమి? పురుషులమాత్ర మేల సన్యసింపవలెను? 


సువర్ల్ణశ్రీ వచ్చుటతోడనే హిమబిందు లేచి, యాతనికడకు వచ్చి “ఓ శిల్పిశేఖరా! ఇన్ని 
దినములు ఆలస్యముచేసివచ్చిన మీ ఉద్దేశమేమి? యుద్ధ మన నంత వెట్టి ప్రేమ 
ఎక్కడనుండి వచ్చినది? ఉత్తమకళ లన్నియు మరచిపోదురా? మీరును గోండులవలె 
అడవిమనుష్యులగుదురా?” యని ప్రశ్నించెను. 


ముక్తావలిదేవి: ఏమయ్యా! ఎంతకాలము మేమీ గ్రామమందుండుట నాయనా! నీ 
కింకను ఈ యుద్ధవువెట్టి వదలదా ఏమి? ఈ గ్రామమున మమ్ము విరోధులెవరయినా 
గుర్తించి, మరల మమ్ము నెత్తుకొ నిపోవుదు రేమో! 


సువర్లక్షీ: ఈ గ్రామముచుట్టును మహావీరులైన గోండులు కావలి కాయుచున్నారు. 
విరోధులీగ్రామమునకు రాలేరు." వచ్చినవాడు హతమారిపోవును. మీ కేమియు 
భయములేదు. పదివేల గోండులు నాశనమమైనగాని మి మ్మెవరును తేరిచూడలేరు. 


హిమబిందు: అమ్మమ్మా నాకు ధాన్యకటకనగరముపోవుట  కిచ్చలేదు. ఈ 
అడవులలోనే ఉండిపోవలెనని ఉన్నది. 


ముక్తా: అది ఏమి, వెర్రి తల్లీ! వట్టి మతిమాలినదానవై పోవుచున్నావు. 
హిమ: అమ్మమ్మా, నాకు మతిలేదు; నిజము. పిచ్చి ఎత్తుచున్నది. నే నీ అడవులోనైన 


నుండవలయును, భిక్షుకురాలినైన గావలయును, లేనిచో దేహమును త్యజింపనైన 
వలయును. 


ముక్తా: ఛీ! ఛీ! ఎంతమా టంటివి? నీ వీ దినమున నా మనస్సును పూర్తిగ 
పాడుచేయ దలచుకున్నావా? తల్లీ! నా యా ముసలితనములో నిన్ను చూచుకొని 
బ్రతుకుచుంటిని. నీవలన నీ తండ్రియు, నీ తాతలును జీవములు నిలుపుకొనియున్నారు. 
సువర్లశ్రీ: హిమబిందుకుమారీ! ఈ భయంకర సమయములో అట్టి మాటలనుట తగునా? 
ఈ సాయంకాలము తూర్పునుండి చక్రవర్తిపంపిన ఆంధ్రసైన్యములు మా గురువులగు 
సోమదత్తాచార్యుల నాయకత్వమున వచ్చుచున్నవి. ఇంకను రెండుమూడు దినములలో 
ప్రభువులగు శ్రీకృష్ణ సాతవాహనులు తమ  సైన్యములతో పటమట దిక్కునుండి 
వచ్చుచున్నారు. ఆ వెంటనే మిమ్మిరువురను పాటలీపుత్రమునకు సైన్యము నిచ్చి 
పంపివేయగలను. 


హిమ: మీరట్లు పంపివేయునది నా శవమును మాత్రమే. 


సువర్ణ: బుద్ధా! బుద్ధా! ఎంతమాటంటిరి? ఈ దినమున మీకీ విచిత్ర చిత్తవృత్తి 
సంభవించిన దేమి? హాస్యమునకైన అట్టిమాట లన గూడదు. 


ముక్తా: నేను ఎ నూయియో, గోయియో చూచుకొనవలసియుండను. ఈ దినమున 
హిమమాటలు నా హృదయమును బద్దలుకొట్టు చున్నవి. 


హిమ: ఈ మహాసేనాధిపతి నన్ను పంపివేయునట! తన చెల్లెలితో ఆడుకొనిన నన్ను 
“మీరు” అని గౌరవించుచున్నారు. నే నేమియు మాట లాడను. నే ననిన మాటలన్నియు 
తప్పులు, మీ యిష్టము వచ్చినట్లు చేయుడు. నేను పోయి పండుకొనెదను. 


హిమబిందు కన్నుల నీరుగ్రమ్మ అతివేగమున పరుగిడిపోయి, మంచముపై 
గభాలునపడి, వెక్కి వెక్కి ఎడువజొచ్చినది. 


సువర్ల్ణశ్రీ, ముక్తావళీదేవులు ఒకరి మొగ మొకరు చూచుకొనిరి. 


ముక్తా: సువర్ణశ్రీ! నీ బుణము మే మెప్పుడును తీర్చలేము తండ్రీ! నీవు 
మహాబంధనమునుండి మమ్ము రక్షించినది మొదలు రెండు మూడు అహో రాత్రములు 
ఆనందముచే పొంగి పొరలిపోయినది. నీవు మమ్మీ గ్రామమున వదలి వెడలిన 
నాటినుండియు అల్లరి ప్రారంభించినది. “నే నా బంధమున వృద్ధురా అగువరకు 
ఉండిపోయిన ఎంత బాగుండెడిది” అనుట మొదలు పెట్టినది. తనకు పెండ్లి వలదటి, 
పెటాకులు వలదట. ఏ రాత్రియో లేచి తాను అడవులలోనికి పారిపోవునట ఇంకను 
ఎన్నియో మాట లని నన్ను భయంకరస్థితికి తీసికొనిపోవుచున్నది. 


సువర్ణ: మామ్మగారూ! మీరేమియు కలతనందకుడు. మీరు ధైర్యము వహించి 
యుండనిచో ఆమె కింక దిక్కెవ్వరు? పరమసాధ్వి యైన ఆమెతల్లి శరీరము చాలించిన 
నాటినుండి మీరే ఆమెకు తల్లియైతిరి. చిన్నతనపుమాటలకు అర్ధము లేదు. 


ముక్తా: తండ్రీ! నీవుమాత్రము చిన్నవాడవుకావా? నీ చరిత్రయే నా కద్భుతమగు 
చున్నది. మీ గృహమున నీవు రచించిన శిల్పములు, చిత్రలేఖనములు చూచినాను. 
విశ్వబ్రహ్మ వంశసంజాతుడవై నందులకు, విశ్వబ్రహ్మయే నీలో అవతరించినాడు. ఇటు 
మహావీరుడవు. ఎన్ని మహా సైన్యములువచ్చిన ఆ గుహను పట్టుకొనగలరు! నీవు 
మాళవులను చికాకుచేయు విధము అనన్యము. శక్తిమతీదేవి కడుపున త్రిరత్నములు నీవై 
ఉద్భవించినవి తండ్రీ! 


సువర్ణ: మామ్మగారూ, నన్ను పొగడకండి. 


ముక్తా: నాయనా, హిమబిందును తండ్రి శ్రీకృష్ణసాతవాహనున కిచ్చి మహారాణిని 
చేయనున్నాడు. చక్రవర్తి కాదనలేడు. ఇదివరకే ఒప్పుకొని నాడని మా అల్లుడు చెప్పినాడు. 
నాతల్లికి సర్వవిద్యలు ' తెలియును. హిమ సంగీతము పాడుట నీవు ఏంటివో లేదో! ఏ 
రాగముపాడినీ _ తదనుగుణములయిన విచిత్రములు సంభవించును. శైలాలి 
కృశాశ్వసూత్రము లామెకు కంఠస్థములు. ప్రాతిశాఖ్య అమ్మాయి వ్యాఖ్యానముతోకూడ 
చెప్పును. జతులు, రాగములు, “గాంధారగ్రామము, పరమమహాశబ్దము ఆమెకు కొట్టిన 
పిండి. ఈ తల్లి మృదంగము వాయించగలదు. వీణను స్పందించి ఆమె పాడునప్పుడు రాళ్ళే 
కరగిపోవును. భరతనాట్య సూత్రములకు వన్నెతెచ్చునట్టు నాట్యమాడగలదుగదా! మా 
యవన దేశములలో గాని, మన ఖండమునందుగాని యిట్టి సుందరాంగియైన బాలికను 
ఎందును చూచియుండరు. నీవీ రహస్యమును గ్రహించియే కాబోలు నాతల్లి బొమ్మను 
లిఖించినావు. 


సువర్ణ: మామ్మగారూ! హిమబిందుకన్న సకలభారతవర్గమునకు సామ్రాజ్ఞి 
కాదగినవారు వేరొక్కరు లేరు. భగవంతు డామెను రక్షించి సామ్రాజిని చేసి తీరునుగాక! - 


ముక్తా: తండ్రీ! అదే మా కోరిక. 


సువర్ల్ణశ్రీ: నీవు హిమబిందుతో చెప్పి మరియు వెళ్ళుము. లేనిచో నన్ను చంపి 
వేయును. “ముక్తావలీ దేవికి హిమబిందు సువర్లుని ప్రేమించుచున్నదని స్పష్టముగ 
తెలియును. 


ఒకనాడు ప్రేమించినవారి హృదయమునకు ఇతరుల హృదయములు న్పష్టముగ 
తెలియునుగదా! తాము గుహలో బంధితులై యున్నప్పుడు ఒక్కనిమేషము హిమబిందు 
సువర్లశ్రీ పేరు తలంపక యుండలేదు? సువర్ణశ్రీయే వచ్చి తమ్ము రక్షించు నని ప్రతిదినము 
ఎన్నిసార్లో అనునది. వెనుక బాలనాగి  మాటలవలననే ' హిమబిందు " నువర్ణశ్రీని 
ప్రేమించుచున్నట్లు తాను గ్రహించినది. ఇట్టి సంఘటన కలుగుట బుద్ధభగవానుని 
యిచ్చయేమో! తండ్రియేమో శ్రీకృష్ణ సాతవాహనున కీయ సంకల్పించినోడు. ఏమి 
కానున్నదో? 


ఈ దేశమున బాలికలు తండ్రిమాట జవదాటరు. ప్రేమించినచో ప్రేమించిన వారిని 
భర్తయని యనుకొందురు. ప్రేమ యొక్క ఈ యౌన్నత్యము యవనబాలికల కేమి 
తెలియును? వారు భోగప్రియులు. పురుషుని ఆటవస్తువులు. ఒకనికి భార్యగానుండి 
ఇతరుని కామించుట యవనస్తీ దోషముగా నెంచదు. ఆర్యస్తీలు ఎంత పవిత్రమైన 
హృదయము కలవారు! ఒప్పుకోనీ ఒకనిని పెండ్లి చేసికొనినచో కమసర్వస్వమును "వారికి 
ధార పోయుదురు. ఆ దివ్యధర్మము ప్తాతివ్రత్యమట! ఎంత ఉత్కృష్టధర్మ మిది! 
గ్రీకుదేవతలు, ఆంధ్రదేవతలు తనయందు ప్రేమగలవా రగుటచే తన్నీ విధమున ఆర్యస్త్రీ 
నొనరించినారు. 


ముక్తావళీదేవి యిట్లాలోచించుకొనుచు ఆ బ్రాహ్మణుని గృహమున ముందటి 
సావిడినుండి దొడ్డిలో నికి వెడలిపోయినది. సువర్లశ్రీ హిమబిందు కడకు పోయినాడు. 


హిమబిందు మంచముపై పరుండి వెక్కి వెక్కి ఏడ్చుచున్నది. సువర్లక్రీ నెమ్మదిగ 
నడచిపోయి, అన్నష్ట స్వరమున “హిమబిందూ!” అని పిలిచినాడు. హిమబిందు 
పలుకలేదు. మరల స్వరము నింకకొంచెము హెచ్చించి సువర్ల్ణశ్రీ “హిమబిందూ! నీ విటుల 


చేయుట న్యాయము కాదు. విధి సంఘటన ఎవరు తెలిసికొనగలరు? త్వరలో నీతండ్రిగారి 
కడకు నిన్ను పంపించెదను” అనెను. హిమబిందు మంచముపై నున్న దిండ్లకు మోము 
నొత్తికొని కఠినస్వరమున “నీవు మా తండ్రిగారికడకు పంపనక్కరలేదయ్యా. 
సోమదత్తాచార్యులవారు వచ్చుచుంటి రని చెప్పి యుంటివికదా! వారే మా ప్రయాణమునకు 
వలయు ఏర్పాటు లన్నియు చేయుదురు” అని మరియు రోదించినది. సువర్ణశ్రీ కోపము 
నభినయించుచు, “అవును, నేను ప్రాణమునకైన వెరువక మిమ్ముల రక్షించితిని. ఇప్పుడు 
నా అవసరమేమి మీకు? ఇక నాముఖమైన మికు చూపించి మీ మనస్సును కష్టపెట్టను 
లెమ్ము” అని ఖండితముగ ననెను. హిమబిందు సువ్వున లేచి కూర్చున్నది. 


“నీవు రక్షించు టేమిటయ్యా,  మహాబలగోండుని సహాయమున రక్షింపగల్లితివి. 
అదియు ఒక గొప్పయే! నీ ముఖమును నాకు చూప నక్కరలేదు. ఒకటి మాత్రము జ్ఞాపక 
ముంచుకొనుము. ని వీ జన్మమున నిక హిమబిందును ప్రాణముతో చూడలేవు.” 


సువర్హక్తీ ఎప్పుడును కంట నీరు పెట్టనివాడు కన్నుల నీరు గిర్రున తిరుగ ఆ నేలపై 
చతికిలబడిపోయి, రెండుచేతులు ముఖమున కడముచేసి కొని, కంటనీరు పెట్టుకొని, 
కొంతవడికి లేచి చిరునవ్వు ముఖమునకు తెచ్చుకొని “హిమబిందూ, నీవింత 
అల్లరిపిల్లవైనందుకు మా చెల్లెలివైనచో.... అవి ఏటి మాటలు?” 


౨౧ 
హిమాలయ శిఖర ప్రత్యక్షము 


హిమబిందు సువర్లశ్రీ స్థితినిచూచినది. ఆశ్చర్యమునంది, మనస్సు వ్యాకులము నంద 
నాతనికడకు వచ్చి, యాతనీ రెండుచేతులుపట్టి లేవనెత్తి ఆతని కడ తాను మోకరించి, 
“ప్రభూ! మీరు దేవతలు! బోధిసత్వులు. నేను సమస్త దేవతల సాక్షిగ, బుద్ధ భగవానుని 
సాక్షిగ, సర్వధర్మముల సాక్షిగ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను వివాహమాడినచో నా 
హృదయము నిండి నా జీవితమే తానయి, నాఆత్మ కధీశ్వరుడైన వానినే 
వివాహమాడుదును. లేనిచో భైక్షుక దీక్షనంది బౌ ద్దధర్మ మాచరింతును. నా ప్రాణమును నేను 
ఎప్పుడును బలిగా సమర్పింపను” అని సువర్లుని పాదములుపట్టి, అందమైన ఆ 
పాదములపై తన మోముంచి ముద్దుగొని, లేచి, గ్‌ఇంక మీ పనిపై మీరు పొండు” అని 
తెలిపినది. 


సువర్ల్ణశ్రీ సంభ్రమాశ్చర్యములకు లోనై, సర్వము మరచి, పది క్షణము లట్లే 
నిలుచుండిపోయి, కన్నులరమూతలుగా సర్వము హిమబిందు వయిపోవ, ఆ సుందర 
విగ్రహస్వర్ణపాటలారుణకాంతులు, దీర పక్షాంచల  వినీలకాంతులు, _మాంజిష్టరాగ 
సంక్లిష్టమృదులరేఖాసమన్వితాధరోష్టలో హితద్యుతులు తన్నలమివేయ చేతులు 
హృదయమున కద్దుకొని, అచ్చట నుండి కదలి ఎటుపోవుచున్నదనియు తెలియక, యా 
కాపు వేషముననే యా గ్రామాంచలముల ప్రవహించు సుందర శైవాలినీ తీరమునకు బోయి, 
ఆ కొండలలో, ఆ వనవృక్షములలో, ఆ శిలలలో ఆ సాయంకాలము తాను దివ్యమూర్తియై 
చంద్రలోకములోని సుధాకరునివలె సంచరించెను. ఆతని ఆనందము రూపరాగ 
రహితమైనది. ఆతని ఆనందము సాయంకాల నటేశ్వరపాదపద్మపాటల వర్ణాంకితమైనది. 
ఆతని ఆనందము విశ్వపథ ప్రసారితదివ్యశబ్దాదిత్యమైనది. 


ఓ దేవి : 


నిన్ను వలచిన బ్రతుకు 
నిన్ను కొలిచిన ఆత్మ 
నిత్యమై లోకముల 
త్యమై నిలుచునే! 


ఓ దేవి: 


నిన్ను పాడిన కవియె, 
నిన్ను మూర్తించుకొని 
పూజించు శిల్పియే 
పుణ్యమూర్తులు వారు!” 


అని మనసార పొడికొనెను. 
ఈ మహదానందము భౌతికోపాధియై తుచ్చమగునా? పురుషుడు స్తీని, స్తీ పురుషుని 
ప్రేమించుట, పూజించుట దోషమా? సిద్ధార్ధుడు యశోధరాదేవిని స్తేమించ లేదా? 


పూజింపలేదా? వారి శృంగార పూజాఫలమై వరప్రసాది రోహిలుడు. జన్మించలేదా? 
జగదేకసుందరి హిమబిందు తన్ను ప్రేమించుచున్నది. ఇంకొకరిని _ప్రేమింపజాల 


ననుభావమేనా తనకీ యానందము ప్రసాదించినది? అది సార్థరూప మగు తుచ్చకామము 
కాదా? ఆ బాలిక శ్రీకృష్ణసాతవాహనమహరాజునకు జనక దత్తయైనది. తన కామె 
పవిత్రమూర్తి, అర్పాదేవతమాత్రము. 


హిమాలయ శ్వేతశృంగదర్శనము శిల్సికి పులకరముకలిగించునట. పరమ 
దృశ్యమును మోహించి కళాశీలి నీచభావ సంకలితుడా? కాదు. సందర్శన జనిత 
భావములు, అసదృశసౌందర్య ప్రకృతివిలాస సందర్శన జనిత భావముల వియ్యమొంది, 
ఒక అతిలోకసాదృశ్యనిర్మాణ మొనరించు కొని, నిర్వాణాంచల పథాలకు బోవు అర్హతుల 
దివ్యచిత్తవృత్తి ప్రమాణములు గైకొని రూపకల్పన చేయవలయునుగదా శిల్పి! అందుకై శిల్పి 
పవిత్రజివి కావలయునుకదా! ఇంక తనశిల్పి జీవితము ఉత్తమపథాల నడువ 
గలుగునుగాక! 


హిమబిందు పూజాపీఠం యగు దేవి. ఆమె మహారాజ్ఞి యగును. సామ్రాజ్ఞి యగును. 
అట్టి మహోన్నతపదమునుండి శిల్పమాత్రుని నీచ జీవితమున కా బాలికను దిగలాగుట 
మహాపాపమే యగును. శ్రీకృష్ణసాతవాహనహిమబిందుల జీవిత ప్రవాహ సంగమము 
సర్వభారతవర్షమునకు కళ్యాణ ప్రదమైనది. అట్టి జగత్కళ్యాణ సంఘటనకే శిల్పి విఘ్నము 
సంకల్పించగలడు. 


హిమబిందు మరల తన్ను చూడకుండుగాక! తా నామె కంటబడకుండ యుద్ధ 
వ్యవసాయ దీక్షితుడై యున్నచో, సర్వము శుఖాంతమగును. ఆ వెనుక ఇచ్చటకు కొంత 
దూరమున మహాసంఘారామ క్షేత్ర మొకటి యున్నదట. అచ్చటికి దేశదేశములనుండి 
శిల్పులు వచ్చుచుండిరట. అందు తా నొకడై బుద్ధభగవానుని అర్చించునుగాక! 


ఇట్లు నిశ్చయ మొనర్చుకొని, గ్రామాభిముఖుడై పోవుచుండ హిమబిందాతని 
కెదురైనది. ఆతని ఆశ్చర్యమునకు మేరలేదు. 


“ఓ శిల్సీ! మీ శిల్పభావములకు పరిమళములు సేకరించుకొనుటకా యేమి, ఈ 
సాయంకాలవాహ్యాళి వెడలినారు?” 


“నామాట యటుండనిమ్ము. నీ వీ సంధ్యాకాలపు మసకచికట్టలో ఒంటిగా 
బయలువెడలితి వేమి?” 


“జను, నిర్భయత పురుషుల సొమ్ము గడప కదలజాలని భీరుత్వము స్త్రీల 
కలంకారము.” 


“హిమబిందుకుమారి! విరోధు లెల్లెడల నిండియుండి రని...” “తామే పదివేలగోండు 
స్నేహితులంతటా యున్నారని నిర్భయమున వచ్చినాను. ఇదిగో వినండి...” అని 
హిమబిందు భరద్వాజ పక్షివలె కూతవేసినది. వెంటనే సంపూర్ణాయుధోపేతు లగు 
నలుగురుగోండు లట ప్రత్యక్షమైరి. 


సువర్హక్తీ వారిని జూచి, నవ్వుకొని “ఈ రహస్య మెప్పుడు గ్రహించినావు? ఆ కూత నీ 
కెట్లు పట్టుబడినది?” యని ప్రశ్నించెను. 


“మమ్ము గుహాబంధమునుండి విడిపించి తెచ్చినపుడు మీసాంకేతికము నేను 
వినలేదుకాబోలు! మహాబలగోండుడు నాకు గురుత్వముచెసెను. అన్నట్లు మీరెప్పుడు నాకు 
చిత్రలేఖనము సంపూర్ణముగ నేర్పుట? ఇంకను ప్రొద్దుపోలేదు. అదిగో, ఆ సెలయిటిగట్టున 


రాతిపై కూర్చుందుము. (గోండు భాషలో గొండులను జూచి) మీరుపోయి, ఈ పరిసరములనే 
కాచియుండుడు.” 


వారిరువు రొక శిలాతలముపై కూరుచుండిరి. సువర్ణశ్రీ ఏమి మాటలాడ గలడు? 
హిమబిందు మూగనోముపట్టిన యాతని భావభరము నెజీంగి, 


“శిల్పాచార్యా! నేను రచించిన ఈ పాట వినుడు” అని అత్యంత మనోహర 
స్వరమున. 


“కుసుమ మొకటి అర్చనకై 
కోసికొనిన దొక బాలిక, 
మధుర సౌరభాంచితమై, 
మధుపూర్ణము దాని ఎడద. 
పూజింపగ్‌ నా పుష్పము 
పొలతితీసె, కుసుమములో 
మధుపానం బొనరించెడి 
భ్రమర మొకటి నామె చూచె. 
అలి మూచూచిన పుష్వాది 
అర్చనకై పనికిరాదు 
అనుచు బాల ఆ పుష్పము 
అంజలితో వదలె నదిని. 

ఆ భృంగము ఆ పుష్పము 
ఆనందమె జీవితమై 

అలల నూగి ర్లురుల తేలి 
కలిసిపోయె మహాజలధి-” 


అని పాడినది. 


ఆ పాట ముగియునప్పటికి హిమబిందు చిత్తవృత్తి యంతయు నాతని కవగతమైనది. 
ఆ బాల “శిల్పమూర్తి! నీవు సర్వకళాకోవిదుడవు నీకు తెలియని రహస్యమేమున్నది! నాకు 
కొన్ని అనుమానములున్నవి. తీర్చగలవా?” 


“హిమబిందూ, నా కేమి తెలియును? శిలరహస్యములు మా జనకుడు తెలుపు 
చుండ వినవలెను, సర్వకళలకు దేశికులు వారు.” “అవును. సంఘారామ 
విద్యాపరిషత్తునందు మాకు వారు శిల్ప సూత్రములు, నాట్యసూత్రములు, నందికేశ్వర 
నాట్యశాస్త్రము, గాంధర్వ విద్య అన్నియు పాఠములు చెప్పినారు. నేను నిన్ను తీర్చు మనిన 
అనుమానము లివి: ఒకరిని ప్రేమించి, ఇంకొకరిని ప్రేిమింప వలనుపడునా? ప్రేమింపకయే 
వివాహ మాడదగునా? మనసు నీయకుండ మే నిచ్చుట పాపముకాదా? ఈ ప్రశ్నలే నా 
గుహాబంధన జీవితములో సర్వకాలము నాలోచించుకొనెడి దానను. ఇంకొకటి - ఈ ప్రశ్నల 
కుత్తరము లిచ్చు ముందు ఒకటి మరచిపోవద్దు ప్రభూ! మనము పాటలిపుత్రము చేరునంత 
వరకు, నన్ను మీరు విడిచి యుండకూడదు. ఎరుగుదురుగదా స్త్రీలు భీరువులని, న 
న్నేకాకినిచేసిన ఏమగుదునో యని భయమగుచున్నది.” న 


౨౨ 
ఉజ్జయిని విడుదల 


సోమదత్తాచార్యుని సైన్యము లొకవంక వచ్చి తాకినవి. ఇంకొక వంక గోండులు వచ్చి 
తాకిరి. పోరు సంకులమయ్యెను. మాళవులు మహా భీకర సంగ్రామము చేసిరి. ఆంధ్ర 
సైన్యములన్నియు ఒక్క భయంక రాయుధరూపమున వచ్చి తాకినను, సోమదత్త, సువర్ణశ్రీ, 
మహాబలగోండుల రణకౌశలము వేలకువేలు మూకల నాశ మొనర్చుచున్నను, మాళవ 
సైన్యములు వెనుకంజ నిడుటలేదు. దుర్గద్వారములు తెరచి సమవర్తి, వినితమతియు, 
శుకబాణాదు నొకప్రక్క మాళవుల రూపుమాపుచుండిరి. యుద్ధము "మూడు దినములీ 
విధమున జరుగునప్పటికి శ్రీకృష్ణసాతవాహన మహారాజు ఏబదివెల సైన్యముతో పడమటి 
దిక్కునుండి వచ్చి మాళవుల దాకినాడు. ఆ యుద్ధము ప్రళభయతాండవమైనది. 
ద్వంద్వయుద్ధమే అభి సంపాతవిధానమైపోయినది. 


సోమదత్తా చార్యుడు సైన్యములతో వచ్చుటతోడనే సువర్లశ్రీ పోయి, యాతని 
పాదముల కెరగినాడు. సోమదత్తుడు మహానందమున సువర్లశ్రీని కా ొగిలించుకొ ని “తండ్రీ! 
హిమబిందును, ముఖ్యముగ మంజుక్రీకుమారునిరక్షించీనావట. నేనునిన్నుకూర్చి 
ఊహించినవన్నియు నిజముచేసినావు. ఎప్పుడో మాయమైపోయిన మంజున్రీని తిరిగి 
సంపాదించి ఇచ్చిన నీనేర్చు ఆంధ్ర సామ్రాజ్యమునుద్ధరించినది. నీవు నాకు ఉప 
సైన్యాధ్యక్షుడవు. మహాబల గడుని సేనాపతిన్‌ చేయుచున్నా! ను. వ్యూహము తోమర 
స్వరూపము. ఈ మూడులక్షల విరోధులను నిశ్శేషముగా హన చేయవలయును. నేను 
సైన్య ముఖమున, నీవు కుడివైపున, మహాబలుడు తన గోండులతో ఎడమ వైపున, తక్కిన 
అధికారులందరులు ఆ యాస్థానముల నుందురు” అని సువర్లశ్రీని, మహాబలుని 
కౌగిలించుకొని భద్ర దంతావళము నధిష్టించి, సేనా ముఖమునకు పోయెను. ఆంధ్రులను 
తెరలు తెరలైవచ్చు మాళవులెన్ని సారులు తాకినను తోమరవ్యూహ మిసుమంతయైన 
చలింపక శత్రువ్యూహములోనికి చొచ్చుకొనిపోవుచుండెను. 


ఆంధ్ర సైన్యములకు ఉజ్జయినీ నగరము ఇక రెండున్నర క్రోశములు మాత్రమే 
యున్నది. ఇంతలో శ్రీకృష్ణ సాతవాహనుడు మహావేగముతో వచ్చి పడమటి దిక్కున 
తాకుటయు, మాళవ సైన్యముల నాశనదేవత ఆవహించినది.తమ సైన్యమునకు 
ఏడుగోరుతముల దూరమున శ్రీకృష్ణసాతవాహనుడు మాహానంభ్రమముతో విరోధుల తాకి, 
విరోధిప్యూహములోనిక్తి చొచ్చుకువచ్చుచున్నాడని తెలియగనే "సోమదత్తుడు సువర్లశ్రీని 
పిలిచి “నాయనా! నీస్థానమున శతస్కంధు డుండును. నీవు పోయి మహారాజున 
కంగరక్షకాధిపతిగ పనీచేయుము. మాకు దారిలో చారులవలన తెలిసిన 
యుదంతమంతయు సమాలోదింపగా స్థాలతిష్యులవారు, మాళవులు, శివస్వాతి, సుశర్మ, 
శూరసీనపతి మొదలగువారు కుట్రపన్ని సార్వభౌముని, శ్రీకృష్ణసాతవాహన మహారాజును 
మడియించి, మంజుశ్రీకుమారుని ధన కటక సింహాసన మెక్కించి, బౌద్ధధర్మమును 
నాశనముచేసి, వేదధర్శమును తిరిగి నెలకొల్ప నెంచుచుండిరి. ఈవార్త చక్రవర్తికి 
వేగుపంపినాను. నీ వా కుట్రను ఛేదించి ముక్కలు చేసినావు. సామ్రాజ్ఞి ఆనంద దేవి 
నిన్నెంతకొనియాడునో! ఆమెకు మంజుశ్రీ యనిన అంత ప్రేమ. మంజు్తీ నెచ్చట 
దాచినావు?” 


“గురుదేవా! ఇది మీ ఆశీర్వచనము. మహాబలగోండుని సాహాయ్యము లేనిచో నేను 
కాలు కదల్బలేకపోయెడివాడను. హిమబిందు నిక్కడకు పదునొకండు గోరుతముల 
దూరముననున్న గ్రామమున నుంచినాను. అయిదువేలగోడు లా గ్రామమును 
కాపాడుచున్నారు. ఆ గుహలో దొరికినవారినందరిని చావగా మిగిలినవారిని 'బద్దులచేసి 
గోండువనమున పంపితిని. రాజకుమార శ్రీశ్రీ మంజుశ్రీని దాదులతో, బ్రాహ్మణులతో, బౌద్ధ 
సన్యాసులతో ఎనిమిదివేల గోండుల రక్షణమున హిమబిందున్న గ్రామమునకు రెండు 
గోరుతముల దూరమున వేరొక గ్రామమున నుంచితిని. నేను మూడు నాలుగు 


దినములకొకసారి అచ్చటికిపోయి, అన్నియు విచారించి రాజబాలకుని వినోదపరచి 
వచ్చుచుంటిని. నిన్ననే వారాబాలుని హిమబిందు ముక్తావళీదేవులకడకు కొనిపోయి 
యుందురు. 


“మొదటినుండియు హిమబిందు ముక్తావళులకడనే యా ప్రభువును ఏల పెట్టితివి 
కాదు?” 


“మొదట హిమబిందు ముక్తావళుల రక్షించి రక్షకులతో నా గ్రామము చేర్చినాను. 
పిమ్మట ఆ గుహను గోండుల సహాయమున పట్టు కొనగ నందు మంజుక్రీ దొరికినాడు. ఆ 
బాలుని ఉజ్జయినీ ప్రాంతముల శ్రీప్రానదీతీరముననున్న స్థాలతిష్యులవారి యాశ్రమమున 
పెంచుచుండిరట. శాతవాహన సేనాధిపతియగు సమవర్తి ఉజ్జయిని చేరినవెంటనే 
శత్రువులు మంజ్యర్టీని గొనివచ్చి ఆ గుహలో నుంచినారట. ఆ బాలకు డెవరో 
హిమబిందునకు, ముక్తావళీ దేవికిని తెలియదట. ఆతని పెంచు బ్రాహ్మణి వలన నంతయు 
వింటిని. ఆమె చంద్రస్వామికి చెల్లెలట. మీరెరుగుదురు కాదూ ఆ చంద్రస్వామిని?” 


“ఆ ఎరుగుదును. ఎంత అద్భుతమైన కుట్రచేసినారు! సరే, నీవు వెంటనే పోయి, నా 
ఆజ్ఞగా శ్రీకృష్ణసాతవాహన మహారాజునకు అంగరక్ష కాధిపత్యము వహింపుము. 
శుభవార్తలన్నియు ప్రభువుతో చెప్పుము.” 


సువర్ణశ్రీ వెంటనే చుట్టుదారుల శ్రీకృష్ణసాతవాహనుని చేరబోయెను. శ్రీకృష్ణ 
సాతవాహనుని మహారాజును కలిసికొని వీరనమస్కారమిడిి, సోమదత్తులవారి భూర్ణపత్ర 
మందించెను. ప్రభువా పత్రము నామూలముగ చదువుకొని, సువర్తశ్తీని ఏనుగుపై 
నెక్కించుకొని గాఢముగ కౌగిలించుకొనెను. “ఏమయ్యా, వృషభశకట పరీక్షయందు నీవే 
నెగ్గినావు. అన్నిట జయలక్ష్మి నిన్నే వరించుచున్నది. మా తమ్మునిగూడ రక్షించితివి. ఈ 
హారములన్నియు నీ మెడను వేయనీ. మా కుటుంబము నీ బుణమునెట్లు 
తీర్చుకొనగలదు? జయ! ఆంధ్ర సామ్రాజ్య మహా మాండలికా! హిమబిందును రక్షించి 
మారాజ్య రమనే కాపాడితివి! మాకు అంగరక్షకాధిపతి వగుటయే కాదు, నిన్ను 
ఉపసైన్యాధ్యక్షునిగా నొనరించినాము. కాకుండకుల వారితో, సోమదత్తాచార్యులతో, 
వినీతమతి మండలేశ్వరులతో, అక్షఘ్నులతో, అఘబలులతో, చిత్రకులతో, 
జఘన్యులవారితో, సమవర్తితో నమానుడవైతివి. అఘబల ప్రభువును భరుకచ్చమున 
నుంచి వచ్చితిని. వారు లేనిలోటు నీవు తీర్చెదవుగాక!” అని శ్రీకృష్ణసాతవాహను 
డతిసంతోషమున నుడివెను. మహారాజు దంతావళమునుండి దిగి సువర్ణ తనయశ్వము 
నధిరోహించి ఉప సైన్యాధ్యక్షచిహ్నమైన ఛత్రము, పతాకము ధరించు అంగరక్షకులు వెంటరా 
శ్రీకృష్ణసాతవాహనుని యనుమతీని సైన్యమును గురుడ ప్యూహముగా దీర్చి, మాళవుల 
దాకెను. 


మాళవులు చక్రప్యూహారామమున ఉజ్జయిని చుట్టును ధట్టముగ గ్రమ్మి భేదవిధాన 
మవలంబించిరి. వారి సైన్యముల మొదటి శ్రేణిలో ఏనుగులు, వెనుక శ్రేణిలో ఏనుగుకు 
ఏనుగుకుమధ్య రథములు, ఆవెనుక అశ్వికులు, వారిని పొదివి వెనుకకు కాల్చలములు, 
వారివెనుక సర్వతోభద్రాదియంత్రముల దిబ్బలు, మహారథములు నుంచిరి. ఈ 
మహారథములు పదియోను ఇరువది హస్తముల ఎత్తున నుండును. ఆ వెనుక ఆశ్వికులు, 
కాల్చలములు ఆ వెనుక ఏనుగులు, మరల కాల్చలములు, యంత్రముల, దిబ్బలు, 
మహారథములు, ఆ వెనుక కాల్చలములు, ఏనుగులు, మహాశకటములు. (మహా 
శకటములన పెద్దదూలములు. వానికి చక్రము లుండును. ఆ శకటము తోనుకొనిపోయి 
గోడలు, తలుపులు బద్దలుకొట్టుదురు.) 


ఈ చక్రవ్యూహము పది గోరుతములమంద మున్నది. ఆ మందమున ఛురికవలె 
సోమదత్తుని సైన్యములు చొచ్చుకొనిపోవుచున్నవి. చక్రవ్యూహమటు ముక్కలు గానే ఇటు 
శ్రీకృష్ణ సాతవాహనుని సైన్యముపై మాళవ సైన్యములు విరుచుకుపడినవి. ఆ మహాసంగ్రామ 
మభిసం పాతము గాక ఆహుయమై, సమితియై పోయినది. 


ఒక్కసారిగా శ్రీకృష్ణసాతవాహనుపై పలువురు యోధు లురికిరి. ఆంధ్ర సైనికులు, 
యోధులు, వీరవరులు తమ వ్యూహమును వదలరు. వారి క్రమశిక్షణ లో! కప్రసి ద్దము. వారు 
చెక్కుచెదరరు. 


పలువురు యోధు లిట్లు కలిసి, మహారాజు పై బాణములు పుంఖాను పుంఖములుగా 
బరపిరి. అంగరక్షకులు నిలిచి పోరుచు ప్రాణములు వదలి పడిపోవు చుండిరి. 
అప్పుడంగరక్షకాధిపతియైన సువర్లశ్రీ విరోధులందరకు నెచట జూచిన నచట దానే 
ప్రత్యక్షమగుచు, ఎడమచేతి భల్లమున పొడుచుచు, కుడిచేతి కత్తితో నరకుచు, తన 
కవచము తూంట్లుపడి గాయము లగుటకూడ గణింపక రక్తసిక్తాంగుడై మహారాజు 
గజమును రక్షించుచుండెను. అతని వెన్నంటి అంగరక్షక సైన్యము మహావిక్రమము 
చూపుచున్నది. . మహారాజు చెవికంటలాగి వేసిన ఒక్కొక్కబాణము ఒక్కొక్క వీరుని ప్రాణము 
గొనుచున్నది. 


అప్పుడొక మహాగజముపై నెక్కి శివస్వాతి స్వయముగ చక్రవర్తి ఏనుగును 
తలపడినాడు. ఆ ఏనుగులు రెంటికి మహాయుద్ధ మావహిల్లినది. తొండముల దాల్చిన 
మహాగదలతో తాడించుకొన్నవి. భయంకరదంతేముల పొడుచుకొన్నవి. కుంభమును 
కుంభముతో తాకి, తండములు పెనవైచుకొని మహాయుద్ధ మొనరించుచుండ ఆంధ్ర 
సైన్యముల హాహాకారము లుప్పతిల్లినవి. 


కళింగసైన్యముల జయజయ ధ్వానములు మిన్ను ముట్టినవి. సువర్లశ్రీ మొదలగు 
అంగరక్షకులు, సేనాపతులు, వీరులు దూరముగ నిలిచి చూచుచుండిరి. ఇంతలో అందరు 
వలదనుచున్నను సువర్ణశ్రీ యంతట తన పరశు వెత్తి గుజ్జమును ముందుకు దుమికించి, 
చిత్రగతుల శివన్వాతి మహా గజముకడకు పోయి, తన అశ్వమునకు హానిజరుగకుండ 
నడుపుచు, ఆ గజమును పార్మ్వమునందుు తాకినాడు. అతని హుంకారపూరిత 
గాఢపాతముల నా గజకవచము బ్రద్దలై ఆ ఏనుగు పార్మ్వమునందు భయంకరమగు 
గాయమై రక్తము మహాప్రస్రవణమై 'ప్రవహించినది. ఏనుగు గాసిచెంది, వెనుకకు తిరిగి 
సువర్లశ్రీని "కదియుటయు, సువర్హశీ యందులకు సిద్ధముగ నుండుటచే ఒక్క 
మహాప్హుతమున తనబలమును కలిపీనాడు. శ్రీకృష్ణుని గజము శివస్వాతి దంతావళమును 
క్రింద కూల్చినది. ఆంధ్రులు ఆకాశమంట జయజయధ్వానములు చేసిరి. 


అది మొదలు ఆంధ్ర సైన్యములు రెండును ఒకజాములో ఒకటి నొకటి కలిసికొన్నవి. 
సమవర్తి, వినీతమతి, శుకబాణుడు నగరమునుండి తమ సైన్యములతో వచ్చి తాకిరి. 
మాళవ సైన్యములు పంచబంగాళమై పరుగువారుట ప్రారంభించినవి. రాత్రి మొదటి 
యామమునకు శత్రువులు ఒక లక్ష “హతమారిరి. తక్కినవారు పారిపోయిరి. వేలకువేలు 
ఆంధ్ర సైన్యముల శరణుజొచ్చిరి. ఉజ్జయిని శత్రునిర్ముక్తమైనది. 


౨౩ 
శుభవార్త 


పాటలిపుత్రమును ముట్టడించి విజృంభించుచున్న చక్రవర్తికి, చారుగుప్తునకు సువర్ణశ్రీ 


కుమారుడు హిమబిందు మంజక్తీ ముక్తావళి దేవుల రక్షించెననియు, నచ్చటనుండి పదివేల 
గోండులతో ఉజ్జయినీ పురమును జేరి మాళవులను _నాశనముచేయుచు, నగరములోని 
ఆంధ్రసైన్యముల ఒత్తిడి తగ్గించినాడనియు, సోమదత్తాచార్యులు తన సేనలతో వెళ్ళి 
ఉజ్జయినికడ మాళవుల తలపడినాడనియు వార్తలు వచ్చినవి. 


చారుగుప్తుని ఆనందము వర్లనాతీతమైనది. ఆ వార్త తెచ్చిన చారునికి పదివేల 
సువర్ణములు 'బహుమాన మిచ్చెను. ఒక్కొక్క సై సైనికునకు, మావటీనీకి మూడేసి సువర్ణము 
లీయి నేర్పాటులు గావించెను. బుద్ధగయా క్షేత్రమునకు లక్ష సువర్ణములు దానము పంపను. 
బౌద్ధ సంఘారామములకు నెలదీనముల "గ్రాసములు అర్పింప నేర్పాటులు చేసెను. 
బ్రాహ్మణులకు గోదానాదికములు వేలకొలది చేసెను. 


శ్రీముఖసాతవాహన, ఆనందరాణుల ఆనందము _ వర్ణ్లనాతీతము. మంజుశ్తీ 
దొరకినాడను ఆనందమున, అమృతమందాకినియై మహారాణి వార్త తెచ్చిన చారునికి 
నిలువు దోపిచ్చినది. అంతఃపురపరిజనులకు దుకూలములు, ఆభరణములు పంచి 
పెట్టించెను. బౌద్ధ భిక్షువులకు, బ్రాహ్మణులకు చక్రవర్తి పాటలీపుత్ర పరిసరముల 
నున్నంతకాలము" సంతర్పణలు, సమారాధనలు "జరుపవలయునని ఆజ్ఞయైనది. 
విజయానంతరము జరుగు మహోత్సవములకన్న నధికముగ ఆంధ్ర సైన్య ముల 
ఉత్సవములు జరిగినవి.మంజుశ్రీకి బంధనవిముక్తి నొనరించిన మహావ్యక్తి సువర్హ్వ యని 
తెలియగనే చక్రవర్తి ధర్మనందికి. వార్తపంపి, తనమందిరమునకు రప్పించుకొని యాతని 
కౌగిలించు కొనెను. 


“ధర్మనందులవారూ! మీ పుత్రుడొనరించిన యుపకృతి మా జన్మము నందెప్పుడును 
మరచిపోము. శకటపరీక్షయందు జయమందిననాడె యాతడు మహాపురుషుడని మే 
మూహించితిమి.” 


“ప్రభూ! తమకరుణ ఇది. మావాడు వీరబలగోండుమహారాజు తనయుడైన మహా 
బలగోండుని సహాయమున రాజకుమారులను, సౌభాగ్యవతి హిమబిందును, 
మహాభాగుడగు కీర్తిగుప్తులవారి పత్ని ముక్తావళి దేవిని విడిపించినాడు. గోండుల 
సహాయమే సర్వము సాధించినది.” 


“ఓహో! మంచివాడవయ్యా ధర్మనంద్ది! కుమారుని పరాక్రమము కప్పిపెట్టుకొను 
చుంటివి. పోనిమ్ము. గోండులు మనకు స్నేహితులని హిమబిందును వెతుకపోయిన 
మనసేనాపతుల కేల తోచలేదు? గోండుల సహాయముతో మీ చిరంజీవి మాళవుల చికాకు 
పరచుచున్న విధాన మప్రతిమాన మని శుకబాణులవారి కమ్మలో నున్నది. రావయ్యా, 
మనము చారుగుప్తుల వారికడకు పోవుదము” అని సింహాసనమునుండి లేచెను. 


ఇంతలో “రోజుచువచ్చిన చారు డొకడును, వానివెంట సేనాపతి యొకడును 
ద్వారమున వేచియున్నా” రని ప్రతీహారిణి యోర్తు జయధ్వానము పలికి, నమస్కరించి 
విన్నవించినది. సార్వభౌముడు త్వరితముగ నా చారుని కొనిరమ్మని ఆజ్ఞనిచ్చి మరల 
సింహాసన మధివసించెను. ధర్మనందియు తన యాసనముపై కూర్చుండెను. 


చారుడును, సేనాపతియు లోనికి వచ్చి సార్వభౌమునకు, ధర్మనందికిని వీర 
నమస్కారము లిడిరి. చారు డప్పుడు తన శిరస్తాణమున దాచియుంచిన భూర్ణ పత్రమును 
సార్వభౌమునకు మోకరించి యర్సించెను. సార్గ్షొభౌముడా లేఖను విప్పిచూచి, “శుభము! 
శుభమని కేకవేసి, ముద్రాంకితము చూచి, “ధరేనంది! మా కుమారుడు శ్రీకృష్ణ సాతవాహన 


మహారాజు వ్రాసిన లేఖయిది. దీనిని చదువుడు” అని ధర్మనంది చేతికిచ్చెను. సేనాపతిని 
కూర్చుండుడని యాజ్ఞ నిచ్చును, చారుని తనకడకు రమ్మని తన కంఠముక్తావళినితీసి 
“నీవు తెచ్చిన శుభవార్తకిది మా బహుమాన” మని వాని కొసంగెను. 


ధర్మనంది యిట్లు చదివెను. 


“మహాసాతవాహన వంశభానులు, శ్రీశ్రీశ్రీ సాతవాహన సార్వ భౌములగు పితృపాదుల 
పాదారవిందములకు ప్రణమిల్లి, కుమారుడు శ్రీకృష్ణుడు మనవి చేసుకొను చున్నాడు. ప్రభూ! 
ఉజ్జయిని ముట్టడి అంత మొందినది. మాళవపతి శూర సేనపతులు పారిపోయిరి. శత్రు 
సైన్యములో మూడవవంతు నాశనమైనది. ఒకవంతు మాచే పట్టుబడినది. ఒక వంతు 
పారిపోయినది. 


ఈ యుద్ధ విజయమునకు మొదటి కారణము శిల్ప చక్రవర్తియగు ధర్మనందులవారి 
తనయుడు సువర్ణశ్రీ. మహామండలేశ్వరుడు, ఉప ప సైన్యాధ్యక్షుడు నగు ఆ కుమారుడే నా 
ప్రాణములు రక్షించినాడు. ఆతడే తమ్ములు మంజుశ్రీని రక్షించినట్లు శ్రీ సోమదత్తాచార్యులు 
తమకు మనవి పంపియున్నారు. శ్రీ చారుగుప్తులవారికుమార్తె స హిమబిందుదేవిని, 
వారిముత్తవ శ్రీముక్తావలీ దేవిని రక్షించినవిధానము చిన్నతనమున మేము విన్న 
నరవాహనదత్త విద్యాధర చక్రవర్తి కథను జ్ఞప్తికి తెచ్చును. తదనంతరమున మహాబల 
గోండు కుమారప్రభువు సహాయముతో నర్మదా "నదీకూలమున నున్న రహస్య కందరాంతర 
ప్రదేశమును పట్టుకొనినారు. 


“సువర్లశ్రీ కుమారవీరులు శ్రీ హిమబిందుదేవిని, శ్రీముక్తావలీ దేవిని ప్రప్రథమమున 
రక్షించిన దా గుహనుండియే! ఆగుహ మనవారల కై వసమగుటతోడనే "మాతమ్ములు 
మంజుక్తీ ప్రభు వందు దొరికినాడు. మా అనుంగుతమ్ములు క్షేమము. శ్రీ అమ్మగారిని, శ్రీ 
నాన్నగారిని ఎప్పుడు చూచుట అని తొందర చేయుచున్నారు. తమ్ముల నెత్తుకవచ్చిన 
విరోధులు ఇన్ని సంవత్సరములు మహాప్రభువువలెనే పెంచినారు. తమ్ములను దాచి 
యుంచిన గుహ సుందర పాతాళమందిరమువలె నుండునట. ఆ మందిరము 
వేయిసంవత్సరములు వెదకినను ఏరును కనిపెట్టలేరట! అట్టిది సువర్లక్రీ కుమారులు 
కనిపెట్టినారు. నిన్నటి యుద్ధమున నేనధివసించిన దంతావళము “విరోధిగజముచే 
పరాజయమంది, నాశనమంద “సిద్ధముగానున్న సమయమున, అదివరకే గాయము అంది 
అఖండ విక్రమము చూపుచు, సంశప్తక సమరము నాటి యర్జునునివలె విజృభించియున్న 
సువర్లళశ్రీ విరో ధి ఏనుగుపై గవిసి భల్లముచే దానిమీను గాడునట్లు నాటెను. నా గజమప్పు 
డా దంతావళమును గూల్చినది సువర్హక్తీ కుమారు డట్టి, నర్చక పోయినచో నేమయ్యెడి 
దోయని తలంచుకొన్నచో నొడలు జలదరించుచున్నది.. సువర్ల్ణశ్రీ కుమారుల నేనెంత 
పొగడినను చాలదు. ఆయనకు గాయములు చాలా తగిలినవి. కాని మొప్ప మేమియు 
లేదు. గోండు లావీరునికి వైద్యము చేయుచున్నారు. శ్రీ హిమబిందు కుమారి 
సర్వోపచారములు చేయుచున్నది. తమ్ములు నిన్నటివరకు వారితో నుండిరి. ఇప్పుడు 
నాకడనున్నారు. స్థాలతిష్యులవారు తమ్ములకు పండితులచే విద్యలు గరపించుచుండిరట. 
రాజద్రోహనేరములికు పాల్పడి, ఇప్పుడు శ్రీశ్రీ అమృతపాదార్హతుల కడనున్న చంద్రస్వామి 
గారి చెల్లెలును, బావమరదియు తమ్ములకు పోషకులు. వారెన్నియో రహస్యములు మాకు 
నివేదించినారు. అవన్నియు తమ సమక్షముననే! వినితమతుల మాళవ ప్రభు నొనరింప 
తమకు నామనవి. సమవర్తి సాతవాహన ప్రభుని విదేహరాజ్యమునకు మహామండలేశ్వరుల 
నొనరింపను విన్నవించుచున్నాను. వినీతమతి నిచ్చట నేబదివేల సైన్యముతోనిలిపి, 
మేమందరము తమపాదసన్నిధికి రేపటి దినమున బయలు దేరుచున్నాము. 
శుభవర్తమానములు శ్రీ చారుగుప్తులవారికి, శ్రీధర్మనందులవారికి అందజేయ దేవరవానిని 


వేడుకొను పాదసేవకుడు కుమారుడు ఆనందపుత్ర శ్రీకృష్ణసాతవాహనుడు.” 


ఈ ఉత్తరము చదువుచున్నప్పుడే ధర్మనంది డగ్గుత్తికపడెను. ఆతని కన్నుల నీరు 
తిరిగినది. సార్వభౌ ముడులేచి తనతో లేచిన ధర్మనందిని గాఢముగా కౌగిలించెను. “నిల్తి 
సార్వభౌమా! మీవంశమునకు సర్వదా మా వంశము కృతజ్ఞము. మా పుత్రులిర్వురను 
మాకు తిరిగి ఇచ్చిన మీ పుత్రునికి తిరిగి మే మేమి ఈయగలము? ఈ పాటలీపుత్రమున 
నాతడు మా ప్రతినిధి యగుగాక!” యని ఉబద్రైస్వరమున బలికెను. 


ధర్మనందియు ఆ శుభవర్తమానము కొనితెచ్చిన చారునికి తన కంఠహారము 
బహుమాన మిడెను. చక్రవర్తి ఈ వార్త తెచ్చిన సేనాపతిని ఉప సైన్యాధ్యక్షునిగ నొనరించి 
తన ప్రక్కనున్న రవ్వల ఒరగలిగిన ఛురికను బహుమాన మిచ్చెను. ఆ చారుడు యాదార్హ 
వర్ణనాయకుడైనాడు. ధర్మనంది తథాగతుని ప్రార్థింపుచు ఆ 


రాత్రి గడపెను. 


అ 
స్వప్నము 
“మహాప్రభూ! నా కొమరిత హిమబిందును, యువరాజశ్రీ శ్రీ శ్రీకృష్ణ సాతవాహన 
మహారాజునకు కళత్రముగ నర్చింప నేను ప్రభువుల ననుజ్ఞ వేడుటయు తా మందుకు 
సంతోషముగా నియ్యకొ నిరి. న్రీన్టిన్రీ ఆనందడేవి మహారాణివారును శుభ మనినారు. ఈ 


విషయము శ్రీశ్రీన్లీ యువరాజులవారికి తెలియ నంపుటకు తమకడకు వచ్చి యున్నాను” 
అని చారుగుపుడు విన్నవించెను. 


“వర్తకచక్రవర్తీ! శుభము. యువరాజును, శ్రీ చిరంజీవి సౌభాగ్యవతి హిమబిందు 
కుమారియు ఉజ్జయినికడ కలిసికొనిరిగాన అచ్చటికే యీ శుభవార్త పంపినచో మన సంకల్ప 
మీడేరుటు సుకర మగును.” 


“ప్రభూ! తాము నా హృదయమును గ్రహించినారు.” 
“మంచిది! కాని తమ పుత్రిక ఈ విషయ మెరుగునా?” 


“ఎరుగును మహాప్రభూ! నేను ఈ జైత్రయాత్రకు బయలుదేరక పూర్వమే అమ్మాయికి 
తెలియజేసితిని. ఆమె ఆనందమందినది. ఇట్టి భర్త లభింపనుండ ఉప్పాంగక యుండు కన్య 
యుండునా!” 


“మీ తనయ అపురూపసుందరి యనియు, సకలగుణాభిరామ యనియు, సర్వశాస్త్ర 
పారంగత యనియు వింటిమి. ఈ యేటి శకటపరీక్షా మహోత్సవమున నాట్యమాడిన 
బాలలలో నామె యొకరిత కాదూ?” 


“చిత్తము. చిత్తము.” 


“సంతోషము. ఆమె గగనమునుండి దిగివచ్చినట్టున్నది. అట్టి బాలిక మహారాణి 
యగుటచే ఆంధ్రదేశము, మా పెద్దకోడలగుటవలన మా కులముగూడ 'తరించును.” 


చారుగుప్తుడు వెంటనే వ్రాయసకానిచే చక్రవర్తి శ్రీకృష్ణసాత వాహనున కీ శుభవార్త 


నందజేయునట్లు కమ్మను భూర్ణపత్రముపై వ్రాయించి, అది సామ్రాట్టుకడకు పర్యవేక్షణకై 
పంపినాడు. చక్రవర్తియు నది చదీవికొ ని న్రీశ్రీనీ కౌ నికీపుత్ర శ్రీముఖనామాంకిత ముద్రవేయించి, 
నమ్మిన చారులచే వెంటనే యా శుభలేఖ న నంపించవలస్‌నదిగ ముఖ్య మంత్రికి బంపెను. 


చారుగుప్తుడు చిరతరమగు తనకోరిక ఈడేరు సమయ మరుదెంచెనని ఆనంచమున 
మిన్నంటెను. ఈ సువర్లశ్రీగాక, శ్రీకృష్ణసాతవాహనులే రక్షించియుండవలసినది తన 
బాలికను. బాలికల హృదయము మైనము వంటిది. ఒక్కొక్క సమయములో బాలిక 
యొకనిజూచి మరులు గొనవచ్చును. "అది ఆమె హృదయమున నెలకొన్నచో మణీ మరల్చ 
జాలము. తన బాలిక శ్రీకృష్ణసాతవాహనుని చూచెను. ఆతడు మహా వీరుడు, పరమ 
సుందరుడు, భావిచక్రవర్తి. తన కోరిక బిడ్డకు దెలిపియే యున్నాడు. పెద్దలమాట జవదాటి 
ఎరుగని ఆ సుశీల ఈపాటికి తన హృదయమంతయు యువరాజున కర్పించియుండును. 


శ్థాలతిష్యులవారు శ్రీ ముక్తావళీ దేవినికూడా తస్కరించి కొని పోవుట మేలయినది. 
మామగారగు క్‌ర్తి గుప్తులవారు, "తన తండ్రిగారును తన అత్తగారును ఆలోదించికదా, ఈ 
మహాసంకల్పము పూనీనది. ఆమె తన మనుమరాలిని వెయికన్నుల కాపాడుచుండును. 
హిమబిందును ఎత్తు కొని పోవుటయు మంచిదేయైనది. ఉజ్జయిని నగరముననే ఆ బాలిక 
విజయరమాస్వయంవృతుడగు యువరాజును చూచును. ఆతడును అతి లోకసుందరి 
యగు తన బాలికను చూచును. చక్రవర్తి శుభవర్తమాన మందగనె, శ్రీకృష్ణుని మనస్సు 
హిమబిందుపై సంపూర్ణముగ లగ్నమగును. వారిరువురును కలసి పాటలీపుత్రము వరకు 
ప్రయాణము  చేయుటయు ఈ కార్యమున కానుకూల్యము సంపాదించును. 


పాటలీ పుత్రము తమవశమగుటతోడనే జరుగు సకలజంబూద్వీప పట్టాభిషేకోత్సవ 
సందర్భమున తన తనయకు, శ్రీకృష్ణసాతవాహన మహారాజునకును ప్రధానమంగళము 
జరుగగలదు. ఆ యుత్సవము లోకోత్తర మగుగాక! 


చారుగుప్పుని పరిచారకు డొకడు లోనికి జనుదెంచి “స్వామి! తమ్ముచూడ అమృత 
పాదార్హతులు చంద్రస్వామిద్వితీయులై వచ్చుచున్నా” రని విన్నవించెను. 


తోడనే చారుగువుడు ఆసనమునుండి లేచి, ద్వారముకడకు వేగముగబోయి 
ద్వారమును సమీపించిన అమృతపాదార్హతుల పదములకెరగెను. లేచి చంద్రస్వామికి 
నమస్కరించెను. 


అమృతపాదార్హతులు “బుద్ధ! బుద్ద!” యని యాశీర్వదించిరి. చంద్రస్వామి 
“దీర్ణాయుష్మాన్‌ భవ. సంకల్ప సిద్ధి రస్తు రేస్తు” అనీ ఆశీర్వదించెను. వారందరు లోనికి బోయిరి. 


చారుగుప్పుడు: దేశికులు ఈ శిష్యుని అనుగ్రహింప విచ్చేసినారు. 


అమృతపాదార్హతులు: వణిక్సార్వభౌమా! ఈ ప్రత్యూషమునందు నా కెన్నడురాని 
స్వపష్నమొకటి వచ్చినది. మీరు వీగమున నొక మహా నగరమునకు బోవుచుంటిరి. 
మీహస్తముల పూలునిండిన పూర్ణకలశ మున్నది. అట్లు పోవుచున్న మీకు నే నెదురైతినట. 
నాహస్తమున శ్వేతపన్నగి యోర్తున్నదట. తమ్మా “పన్నగము చూచుటతోడనే కన్నులు 
కెంపులుగ్రమ బుసకొట్టుచు నాచేతినుండి జారి ఎదుట ఆడుచు నిలిచినదట. నేను 
భయము దనుచున్నను మీరు వెనుకకు తిరిగినారట. మీ హస్తములనున్న పూర్ణ 
కుంభమును ఒక మహాగరుడుడు వేగముగ పర తెంచి వచ్చి కాలదన్నుక్తొ ని పోయెనట. 
నాకు వెంటనే మెలకువ వచ్చినది. నేను చంద్రస్వామి పండితుల ఆ స్వవ్న భావము 
నడిగితిని. వా రనునది నా కెంతయు నాశ్చర్యము గొల్పుచున్నది. 


చారు: వారేమనినారు స్వామీ? 
అమృత: వారే వచియింతురుగాక! 


చంద్రస్వామి: చారుగుప్తులవారూ! నాకు శ్రీభగవానుని స్వప్నము విచారింప నొక్క 
విషయము తోచినది. కాని స్వవ్నములు నిజమగునా? 


అమృత: అటు లనకుడు! స్వప్నములు రానేరావు. వచ్చిన వాని కేదియో 
పరమార్థముండును. అనారోగ్య కారణమున వచ్చు కలలకు అర్థముండకపోవచ్చుగాక! 
కొందరు" ఆయుర్వేదపండితులు ఆ స్వప్నముల ననుసరించి రోగమేదియో స్పష్టముగ 
తెలియవచ్చు నందురు. 


చారు: పండితులవారూ! తమ భావము తెలియజేయుడు. 


చంద్ర: చిత్తము. మీరు మహాసంకల్ప మొకటి పూనినారు. ఆ సంకల్పము వేరుదారిని 
పోవును. ' అట్లుపోవుటకు కారణము శ్రీశ్రీ భగవానులే. భగవాను లనుటకన్న వారినుండి 
వెడలిన ఒక" విచిత్రసంఘటన కారణమగును. కావున నది శుభాంతము కాకతీరదు. 
చారుగుప్పునకు ముచ్చెమటలుపోసినవి. నోట తడియారెను. గుండె దడదడ కొట్టుకొనెను. 
అమృతపాదార్హతులు చారుగుప్తుని తీక్షణముగ నొక నిమేష మాత్రము చూచి, “నవ్వుచు 
“ఏమండీ చారుగుప్తులవారూ! ఈ మాటలకే ఇంత భయపడుచున్నారా? స్వప్నములకు 
ధీరులు భయపడరు. భయపడవలసినది మనలోని కల్మషములకు కదా! మనయత్నములు 
ఫలింపక అన్యథా యై యైనంతమాత్రమున మానవుడు వ్యధలపాలు కావలసినదేనా? సర్వము 
శుభమునకే” యని అనునయించెను. 


చారుగుప్పుడు లేని ధైర్యము మోమున ప్రతిఫలింపజేసికొని, చిరునవ్వు నవ్వుచు, 
అమృతపాదార్హతులకు నమస్కరించి, “భగవానులవారీ శిష్యుని క్షమింతురుగాక! 
అందరము ప్రపంచము శాశ్వతమనుకొని కార్యముల నొనరింతుము. ఆ కార్యము 
భగ్నమైనచో వ్యాకులమొందుదుము. దుఃఖములకు వెరచు స్వభావము నాకు లేదు. ఒక 
విషమఘటన నాహృదయమును వ్రక్కలుచేసినది. ఆ విచారమును నా కన్నతల్లి 
హిమబిందును పెంచుకొనుటలో మరచిపోతిని. బిడ్డకు ఏమైన ఆపద వాటిల్లిన నా బ్రతుకు 
హుళక్కి!” 

చంద్రస్వామి చారుగుప్పుని చూచి “వర్తకచక్రవర్తీ! నీతనయ కేమియు హాని రాదు. 
ఆమె మహదానందము నందును. ఆమె ప్రపంచ పూజ్యత నందును. ఆమెయు 
ఆమెభర్తయు లోకకళ్యాణ రూపు లగుదురు. ఆమె భర్త ఎవరగుదురో ఆ వ్యక్తిని నేను 
తెలియజేయలేనుగాని, ఈ కాలమునకు ముహూర్తము కట్టిచూచితిని. ఆమె భర్త ధిగంత 
యశోవిశాలుడగును. మహావిక్రముడు, శుద్ధసత్వరూపుడు, మనోవాక్కాయ 
బుద్ధ్యహంకారముల నాతని ప్రేమించి నీ బాలిక పెండ్లియాడును” అని మోము 
పరమతేజన్సున వెలుంగ దివ్యవాక్కులు పలికినాడు. 


అమృత: వర్తక చక్రవర్తీ! నీతనయ ఆనందముకన్న నీకు గావలసిన దేమి? 
చారు: నిజము భగవాన్‌, నా తనయ ఆనందమే నాయానందము. 


౨౫ 


ఎవరు మహారాణి కావలసినది? 


ఉజ్జయిని శత్రువిముక్తమైన పదునైదు రోజులకు శ్రీముఖసాతవాహనుని లేఖ 
శ్రీకృష్ణసాతవాహనునకు అందినది. ఆ లేఖ చదువుకొనుట తోడనే యత్యాశ్చర్యమంది 
యువరాజు తనమందిరమున గూర్చుండలేక పోయినాడు. 


“మా కుమారులు చిరంజీవులు యువరాజు శ్రీకృష్ణసాతవాహన మహారాజును 
ఆశీర్వదించి వ్రాయునది. తండ్రీ! మీ విజయమునకు మే మెంతయు సంతసించితిమి. 
ఇచ్చట మహోత్సవము లెన్నియేని జరుగు చున్నవి. అన్నిటికన్న ముఖ్యమగు సంతోష వార్త 
చారుగువుని తనయను శత్రువుల బారినుండి రక్షించుట. ఆ బాలికతోపాటు శ్రీ ముక్తావళి 
దేవిగారును రక్షింపబడుట. మీ తమ్ముడు చిరంజీవి శ్రీ మంజుశ్రీ కుమారుడు కందరమున 
దొరకుట అద్భుతవిషయము. మీ తల్లి యానందముచే మైమరచి పోయినది. మాకును 
అత్యానందము కలిగినది. 


“చారుగుప్తుల వారిని మీ రెరిగియేయుందురు. భూమికి అదిశేషు వాధారమైనట్లు 
సాతవాహనవంశమునకు చారుగుప్తుల వారాధారులు. అన్ని విధముల వారు మన 
వంశమునకు అతి సన్నిహితులైనారు. వారికి ఒకర తనయ. ఆమెయే కదా హిమబిందు 
కుమారి! ఆ బాలిక మహాలక్ష్మి. ప్రజ్ఞా పరిమితాదెవి అవతారము. సౌందర్యమున ఆమె 
కెవరు దీటురాగలరు? అన్నిట ఆమె కామెయే సాటి. సాతవాహనవంశమునకు కీర్తిని, 
తేజస్సును కొనిరాగలిగిన ఆ బాలికను మీకు దేవేరిగా సమర్పింప చారుగుప్పుల వారు మా 
అనుజ్ఞ వేడినారు. మేమును మీ తల్లిగారును తక్షణ మంగీకరించితిమి. అట్టి సుగుణరాశిని, 
అతిలోకసుందరిని భావిసామ్రాజ్ఞిగా బడయ గలుగుట మహాభాగ్యము. కుమారా! మిమ్మల 
నందర త్వరలో కలుసు కొన కుతూహలము నందుచున్నాము. ఇట్లు శ్రీశ్రీశ్రీ కౌశికీపుత్ర 
శ్రీముఖ నామాంకితము.” 


ఈ కమ్మ శ్రీకృష్ణసాతవాహనుని సంపూర్ణముగ కలంచినది. తానా హిమబిందు 
కుమారిని సువర్లశ్రీ శకటవిజయ మందిన దినమున చూచినాడు. ఆమె అద్భుత 
సౌందర్యవతి యనిన మాట నిజము. కాని ఆ సౌందర్యము, తన కాశ్చర్యము మాత్రము 
కలిగించినది. ఆమెయందు యవనసౌందర్యము ఆంధ్ర సౌందర్యము మధురముగ మిశ్రమ 
మందినవి. కాని ఆమెను తానానాడు చూచినప్పుడు తనలోని రసార్చనయైన 
పులకరింపలేదు. ఆమె నొక దేవీ విగ్రహముగ జూచు భావమైన తనకు కలుగలేదు. 
మహాశిల్పి విన్యస్తమగు చైత్యాలంకార శిల్చముగ మాత్ర మామె తనకు ప్రత్యక్షమైనది. తాను 
అనేకులగు ప్రభుకుమారులవలె కామోపభోగములు వాంఛింపలేదు. తన ఆత్త్మేశ్వరి 
దివ్యదర్శన మగునంతవరకు తనలో ప్రణయభావ మంకు రింపనే లేదు. 


ఆ బాలిక, ఎవరామె? ఆమె విషకన్యయా? అమృతకన్యయా? 


“ఓ దేవి! మహోజ్వలమూర్తి! నీవు నా కి జన్మమున ప్రత్యక్షము కాక యున్నచో నే నీ 
యుద్ధమున ఏ శివస్వాతిబాణముననో ప్రాణములు వదలి యుందును. ఓ 
దివ్యసుందరగాత్రీ! ఓ పరమ వనితావతారమా! చ దాగియున్నది. నా కొరకేనా? 
నిన్ను నాపై ప్రయోగించుట నా అమరత్వమునకే! నాకు ని దర్శనమే కాకయుండినచో ఆంధ్ర 
సామ్రాజ్యమునకును నాకును సంబంధమే లేకయుండును!” 


అని తనలో తాను మాట్లాడుచు విషవైద్యుని పిలువనంపెను. ఆ విషవైద్యుడు 
మహారాజుపాలిటికి బోధిసత్వుడే! శ్రీకృష్ణుడు ఉజ్జయినిలో తాను నివసించు, మహారాజ 


భవనమున కనతిదూరమున ఆ ధన్వంతరికి విడిది సమకూర్చను. ఆ ధన్వంతరి భవనము 
నంటియే అంతఃపుర మొకటి యున్నది. అందు విషబాల నివాసము. 


విషబాల సౌందర్య మిప్పుడు వర్లనాతీతము. మధురపరిమళపూరిత హిమవాలుకా 
రూపమందిన సౌదామని వంటి ఆ బాల, విషరహితదివ్య పన్నగియై ఆ బాల నిష్కంటక 
కేతకీపుప్పమై తనచేతి కందు టెన్నడో! 


కాని ఆమెలో విషము లింకను తగ్గలేదు. ఆమెకడకు వెళ్ళిన ప్రాణి కొలదికాలములో 
నశించును. ఆమె నంటిన ప్రాణి అందర్ధకాలమున నశించును. ఆమెచే లాలింపబడిన శుక 
శారికా హరిణాది ప్రాణులు వెంటనే ప్రాణములు గోల్పోవును. 


శ్రీకృష్ణుడు విషవైద్యునితో - “స్వామీ! ఆచంద్రబాలాదేవిని దర్శించి మూడుదినము 
అయినది. ఈ దిన మాదేవిని దర్శించి తీరవలయును.” 


“ప్రభూ! విడుదినము లోపిక పట్టుడు.” “నిజమేకాని ఈలోపల అత్యవసరవిషయ 
మొకటి వచ్చినది. నే నా దేవిని చూడక తీరదు. మీ విద్యయంతయు ప్రదర్శించు సమయ 
మరుదెంచినది స్వామీ!” 


“చిత్తము. అటులయిన నాకొకజాము వ్యవధి దయచేయవలెను. దివ్య ఓషధులు 
వారిచే సేవింపజేయవలయును. నేను దినదినము తమకిడు బజెషధములేగాక ఇంకను 
మూడురకముల చూర్ణ్లములు అమృతఫలసురచే సేవింపచేయవలయు. వత్సాదని, 
సోమవల్లి, నిర్గుండి, శ్వేతసురస, మధూలికా, కర్పూరశిలాజిత్తు, ఇంకను హిమ 
పర్వతోద్భవములగు తొమ్మిదిమూలికల తోడను రచించిన మహౌషధమును తమ కర్పింప 
వలయును. అటువెనుక దివ్యలేపము తమజఒడలికి అలందవలయును. ఇంత 
తతంగమైనగాని తామా బాలికను సందర్శింపకూడదు. తమకు ఏడు దినముల కొకసారి 
ఇచ్చు బెషధములు, దేహలేపములు ఇప్పుడు చాలవు.” 


“మంచిది స్వామీ! అవి యన్నియు చేయుడు.” 


ఈ తతంగములన్నియు నెరవేరిన వెనుక, జామున్నర ప్రొద్దెక్కిన తరువాత 
శ్రీకృష్ణసాతవాహనుడు విషకన్యను చూడబోయెను. ఆతని హృదయము కొట్టుకొను 
చుండెను. ఆతని కేదియో వివశత్వము. ఆతని కెదియో మహామధుర పరీమళస్పర్శ. 


ఆతడా బాలికను చూడబోవునప్పుడెల్ల ఈ దివ్యానుభూతి కలుగును. ఆ అరణ్యమున 
నా బాలిక తనకు పెన్నిధివలె దొరికినదని యువరాజు భావించినాడు. ఎన్నినాళ్ళు తానీ 
పవిత్రఫలమునకై ఆవేదనపడిన నాకు! ఈ బాలిక విషకన్యక యగుటయే తన 
తపఃఫలమా? ఈ బాలకై తా నింతకాలము ఎదురుచూచినది ఆ హిమబిందు 
నుద్వాహమాడుటకేనా? ఇప్పటికి రెండు మూడు తరములనుండి సాతవాహను 
లేకపత్నివ్రతులై లోకారాధన మొనరించిరి. తనకుమాత్ర మిరువురు భార్య లేల? 


ఆ విషకన్య దొరికిననాటినుండియు నీ యుద్ధయాత్రలో దన వెంటనే యున్నది. ఆమె 
శిబిరములు వేరు. పాములవారిని, విషవైద్యులను, ముగ్గురు నలుగురు పనికత్తిలను ఆమె 
సేవకై నియమించిరి. వారికిని విరుగుడు జెషధముల సేవ సర్వకాలముల 
నుండవలయును. ఒక్కొక్క సేవకురాలు ఏడుదినముల కన్న ఆ విషకన్య కడ 
ఎక్కువకాలము సేవయందుండరాదు. సేవచేసి వచ్చిన సేవకురాలు రెండునెలలు వైద్య 
మొనరించు కొనవలెను. అందుకనియే విషవైద్యులు విషకన్యక కడ ముగ్గురికన్న 


ఒక్కొక్కసారి ఎక్కువ పరిజనులుండకుండ కట్టుదిట్టముచేసిరి. 


వారందరు పాములవారి స్త్రీలే. అటులు వంతులుగా సేవచేయు వనితలు 
నలుబదిమంది ఏర్పాటు కావింపబడిరి. వారందరికి శుభ్రవస్తములు, ఆభరణములు 
ఒసగబడినవి. వారికి నాగరికత అలవరింపజేసినారు. ఒక మహారొజకుమారికడ నుండ ప్రతీ 
హారిణులవలె, చెలువులవలె వారప్రమత్తులై చరించుట నభ్యసించిరి. 


విషకన్యకాంతికమున పనిచేయువారుగాక తక్కినవా రందరు, ఆ భవనమునందు 
వేరువేరు పనులు చేయవలెను. విషకన్యకకు వంటచేయుటకు ఒక బ్రాహ్మణ కుటుంబము 
నుంచిరి. 


ఆనాడు శ్రీ కృష్ణసాతవాహనుడు విషకన్యకా దర్శనార్థియై పోవుచు “ఈ బాలికయా, 
హిమబిందా సాతవాహనరాజవంశమందు వధువుగ నడుగు పెట్టును!” అని ప్రశ్న 
వేసికొనెను. 


౨౬ 
వీణాగానము 


విషకన్యక శ్రీకృష్ణసాతవాహనుడు తనకడకు వచ్చుటకుముందు వీణ వాయించు 
చుండెను. ఆమె చేతనున్న వీణ కాండవీణ. కాండవీణ, కర్కారి, వాణవీణ వేదవాద్యములు. 
ఆంధ్రులకు కాండవీణయనిన పరమప్రేమ. వారు కాండవీణను మయూరిగా నొనర్చి 
రత్నఖచితముచేసి, పన్నెండు స్వర భేదములకు పన్నెండు తీగెలను బిగించెదరు. ఆ వీణ 
ఎక్కుపెట్టిన ధనుస్సువలె వంగి యుండును. ఏ మేళము వాంఛింతురో ఆ మేళమునకు 
సరిపోవునట్లుగ తీగ లన్నియు శ్రుతి కలుపవలెను. 


విషకన్యకకు వేదసాంప్రదాయసిద్ధమైన సామగానమే స్టాలతిష్యులు నేర్పించినారు. 
లౌకిక సాంప్రదాయమున ఆంధ్రులు శుద్ధస్వరములతో కనకోంగీ మూర్చనను లోకమున 
వెదజల్లిరి. సామగానమున తారశ్రుతినుండి మంద్రమునకు వచ్చి దిగుదురు. లౌకికమున 
మంద్రమునుండి తారకు బోదురు. సామము అవరోహణము. లౌకికము ఆరోహణము. 


లౌకికమున మాగధు లొక విధాన మవలంబించిరి. ఆంధ్రులు మరి యొక విధాన 
మవలంబించిరి. జెత్తరాహులు మధ్యగ్రామవాదులు, పంచమము సాందీపినియై మూడవ 
శ్రుతిస్థానము చెందును. ఆంధ్రులు షడ్డ గ్రామవాదులు. పంచమము నాలుగు శ్రుతులలో ఈ 
గ్రామము మహదానంద స్వరూపమైనది. 


భారత యుద్ధానంతరమున కలిగిన మహాప్రళభయమునను, జాతిసంకరమునను లౌకిక 
విధానము పెరిగిపోయినది. బౌద్ధమతము దానిని ప్రోత్సహించినది. కాని బౌద్ధులైన ఆంధ్ర 
సాతవాహనులకాలము వచ్చువరకు దానికి ఎక్కువ పోషణ లేకపోయినది. అతిపురాతన 
మగు వేదసంప్రదాయము నాశనమగుచున్నదని స్థాలతిష్యులు మహా పండితులచే 
పరిష్కరింపజేసి. విషాదస్వర ప్రారంభ మగు సామగాన గ్రామవిధానమున సంగీత 
శాస్త్రమును పరమాభివృద్ధినందింపజేసిరి. సామగానమున కైలాసేశ్వరునైన 
నాట్యముచేయింపగలదు విషక్రేన్యక. 


అంతర్గాంధారయుక్తమై, జెడవమైన ఆభోగి రాగముతో సామగాన మార్గమున - 


“నీవే శివుడవు 

నేనే నీ పదపూజకు 

సూనమునై వ్రాలెద నిట. 
గానములోనే రాగము నీవై 
రాగములోనే స్వరమును నేనై 
దివ్యములగు నీ చూపులె ఈశా 
దీనను నను మండింపగ లేవా! నీవే.” 


ఆ పాట పాడుకొనుచుండగనే ఆమె కన్నుల నీరు పద్మములందు చేరిన 
హిమబిందువులవలె మిలమిలలాడిపోయినది. “ఈ జన్మసాఫల్యమునకు ఈ 
కృష్ణసాతవాహన మహారాజు అవతార మెత్తిన పరమశివుడు. హాలాహలమును ఈశానుడు 
తన కంఠమున నిలిపికొన్నాడట. హాలాహల విషసదృృశనైన నన్ను తన పాదములనైన న్‌ 
ఈశానుడు నిలుపుకొనునా? కాలకూటవిషవదనమగు మహానాగ మతనికి అలంకారమట. 
ఈ ఈశానునకు నేనలంకార మెట్టగుదును? ఆత డమృత స్వరూపుడు. నేను మృత్యుకల. 


పరమేశ్వరుడు నన్నీ దివ్యమూర్తికంట నేల బడవైచినాడు? ఆ మహారణ్యమున దుర్భర 
క్షుత్సిపాశావశనైన నాకు అంత మేల రాలేదు? ఈ దివ్యమూర్తికి నే నెట్టు సేవచేయగలను? 
దూరముననుండియైన ఈ మహారాజుతో మాటలాడుటకు ఏలులేదు. నా సేవచేయు నీ 
పరిచారికలే మహర్షియైన ఆ వైద్యుని సహాయము పొందియు నాకడకు వచ్చుటకు 
గజగజలాడి పోవుదురు. క్రిమికీటకాదులుకూడ నాకడకు వచ్చుటకు భయపడును. 


“నన్ను కుట్టిన చీమయు చచ్చిపోవునుగదా! నేను భవన గవాక్షముల నుండి 
తోటలోనికి తొంగిచూచినప్పుడు ఆ తోటలోని బాలబాలికలు వెన్నెల కిరణములవలె ఎంత 
చక్కగ నాడుకొనుచుందురు! వారిదికదా ఆనందము! జన్మము మృతితో అంతము 
కాదుకదా! అయినచో నే నిది వరకే మరణమును హృదయమున కద్దుకొనియుందును. ఈ 
మహారాజు నన్ను ప్రేమించుచున్నాడు. ఆతని చూచిన మొదటి లిప్తలోనే నాథునిగ 
ప్రేమించితిని. 


ప్రేమ ఎంత దివ్యానందదాయకము! తాతగారు వచించిన మోక్ష మున్నదియో, లేదో 
తెలియదు. ఆ మోక్షము శుద్ధానంద స్వరూపమట! ఆ విషయమును గూర్చి నే నేమి 
చర్చింపగలను? కాని ఇన్నాళ్ళకు నిజమగు ఆనందమేమియో _ తెలిసినది. 
శ్రీకృష్ణసాతవాహన మహారాజును నాశనము చేయ నన్ను ప్రయోగించినారు తాతగారు. ఆ 
శ్రీకృష్ణుని నే నిట్లు ప్రేమించుట ఏమి! ఇట్టిది జరుగునని భయమందియేకదా నన్ను 
ప్రయోగింపవల దని తాతగారి నా దినమున వేడికొనినది! తాతగారుచేసిన పనియు 
మంచిదే యైనది. కాకున్న నే నీ ప్రభువును, ఈ దివ్యమూర్తిని ఎట్లు చూడగలుగుదును? 
ప్రయోగ మన, నాశన మన, ప్రేమ యన నేమియో ఆ దినముల దెలిసెడివి కావు!” 


పాట మాని ఆలోచనావశయై యున్న విషకన్యకడకు శ్రీకృష్ణసాతవాహనుడు 
వచ్చియున్నాడు. ఆతడు దివ్యునివలె భాసిల్లుచుండెను. ఆతడు వచ్చుటయు, చకితయై 
విషకన్యక లేచి, దూరముగ నుండియే నమస్కరించుచు, మోకరిల్లినది. 


శ్రీకృష్ణుని కన్నులవెంట నీరు తిరిగినది. ఆమె అది చూచినది. 


విషకన్యక: ప్రభూ! ఎందులకా కన్నుల నీరు? ఆమె మాట లాడునిధమే ఈ 
దినములలో మారిపోయినది. 


శ్రీకృష్ణ: దేవీ! నీకు సర్వసౌకర్యములు జరుగుచున్నవా? 


విష: వచ్చినప్పుడెల్ల అట్లడిగెదరు, నాకేమి లోపమని? ఆ లోపము నీ సౌకర్యములు 
తీర్చగలవా? అట్టి శంకతోడనా మీ కన్నుల నీరు? 


శ్రీకృష్ణ: అదికాదు చంద్రా! కన్నుల నేదియో పడి నీరు తిరిగినది. వేరు కారణము లేదు. 
మీ తాతగారిని చూడ నీకు కోరిక పుట్టుట లేదా? 


విష: మాతాతగారిని నేనెట్లు చూడగలను? నా కేమియు ఆ ఆలోచనలు కలుగవు 
ప్రభూ! మీ రెందుకు ఈసారి పూర్తిగ ఏడుదినములు ముగియకుండగనే వచ్చినారు? 


శ్రీకృష్ణ: నేను ఏడు దినములు గడపుట బ్రహ్మప్రళయ మగుచున్నది. దినదినమును 
చూచుటకు వీలులేకపోవుచున్నది. 


విషః అమ్మ! దినదినము నీ విషకీటకమును చూచుటకు వచ్చి మీ రేల ఆపద 


పాలగుదురు? 


శ్రీకృష్ణ: ఆపద సంభవించకుండ దినదినము నిన్ను చూచుటకు రావలెను. లేనిచో 
నాసర్వస్వము మహాసముద్రమున పడిపోవుచున్నది. విష: నవ్వుచు, అయినచో నావంటి 
యొక సాలభంజికను చేయించి, దానిని దినదినము చూచుకొనుచుండుడు. 


శ్రీకృష్ణ: సాలభంజికనా! ప్రతిమలు నా కెట్లు తృప్తినియగలవు? చంద్రబాలికా! నేను 
నిన్నే పూజింపవలయును. 


విష: నన్నా! నన్ను పూజింపకూడదు. పాముతో ఆటలాడెదరా? అగ్నిని ఒడిని 
ధరించెదరా? ఎవరైనను మృత్యువును పూజించెదరా? 


శ్రీకృష్ణ: నీవు మృత్యువని ఎవరు చెప్పిరి? 
విష: మా తాతగారే యనిరి. 


శ్రీకృష్ణ: మీ తాతగా రెంత మూర్భుడు! అంత తపస్వి ఇట్టిఘోరమున కెట్లు 
పాలయినాడు? ఆ మాటల కేమి పోనిమ్ము. నీ మందిరమునకు నేను" వచ్చుచుండ నీవు 
దివ్యగాంధర్వ మాలాపించుచుంటివి? ఏదీ, నీ వీణపై నా యీ సర్వవేదనలు మరచునట్లు 
వాయింపుము. చంద్రదేవీ! నీ గానచంద్రికామృతాస్వాదినై దివ్యత్వ మందెదనుగాక! 


విషకన్యక సంతోషమున, సిగ్గున తన రత్నకంబళి పై నధివసించి కాండవీణను 
చేతదాల్సి మధురసుధాగానాలాపన మారంభించినది. 


౨౭ 
గాంధర్వ ప్రభావము 


గీతి గానేన యోగ స్యాత్‌ యోగాదేవ శివైకతా 
గీతిజ్ఞో యది యోగేన సయాతి పరమేశ్వరం. (సూత సంహిత) 


ఆమె కిప్పుడు గానమున బరమార్థము గోదరించినది. ఇంతకు మున్నామెకు పాటలు 
బాల్యక్రీడలు. యవ్వనము వచ్చినవెనుక, పరభృతము తన పెంటికి మరులుగొల్పు 
విధమున, అప్రత్యక్షుడై యున్న తన నాయకుని కొరకై ఆమె పాటలు పాడినది. గానముచే 
కాలక్షేపము చేసినది. నేడు నాయకుడు ప్రత్యక్షమైనాడు. ఇప్పు డామె నిండుజవ్వని. 
ఇప్పుడామె భక్తురాలు. ఆమెకు నాయకుడే భగవంతుడు. ఆమెకు భగవంతుడు, 
నాయకుడు వేరు వేరుగా స్ఫురింపనే లేదు. 


ఆమె ఆలపించిన భైరవిరాగము సామగానగ్రామము. ఆమె కంఠమున వెన్నెలలు 
కురిసినవి. మల్లెలు, జాజులు, శేఫాలికలు గుత్తులు గుత్తులై విరిసిపోయినవి. ఆమె 
నాదమున అమృతనదులు పొంగుచు, పొరలుచు, గట్టులమీరి ప్రవహింపుచు వచ్చినవి. 
ఆమె పాటపాడు విధానమున తారకా కాంతుల నొరసికొని నాట్యమాడు కల్యబాలికా 
నృత్తగతులవలె నుండెను. తప్తజంబూనదమున శోణవర్లము కలిసినట్టున్న యామెగళము 
ఆమె పాడు నప్పుడు, ముడుచుకొనియుండి విడివడేబోవు బంగారు కమలకోరకముపై 
ఉదయార్కకిరణములు ప్రసరించి నట్టుండెను. 


ఆమె ఈ కొలదిదినములలో కొంచెము చిక్కినది. ఆమె ఈ నెల దినములలో కొంచెము 


పొడు గెదిగినది. ఆమెలో నేదియేని యొక దివ్యమగు తృప్తి భాసమానమై పోయినది. 


ఆమె అందము వర్ణనాతీత మగుటవలన ఆమె ప్రతి అణువును మోక్షార్తుడగు 
మహర్షివలె శ్రీకృష్ణసాతవాహనునికై ఆర్తి చెందుచుండెను.ఆమె నీటినుండి వెలువడి వచ్చి 
రెక్కలు చాచి ఎగీరిపోవు కొదమ రాయించవలె నుండెను. ఆమె యజ్ఞశాలలో బుత్విజుల 
సువర్ణపాత్రనుండి యాజ్ఞాగ్నిలో నొలుకు సోమరసధారవలె నుండెను. 


ఆమె ఆకాశమహాపథాల అఖండవేగమున తేలిపోవు తారకను వెన్నంటు కాంతి 
ప్రవాహమువలె నుండెను. 


ఆమె ధరించిన బంగారు రంగువస్తములు, దివ్యదుకూలమును, ఆమె స్వర్ణ 
కరవీరపుప్పములు తలలో ధరించి, కేశభోరమును ఊర్థ్వశిఖా స్వరూపమున ముడీబె 
యుండెను. 


ఆమె మోము కొలనై, ఆమెకన్నులు అరమూతసోగలై, ఆమె నాసిక సమదీర్హమై, ఆమె 
చెవులు బంగారుమేఘాల తరకలై నవి. 


ఆమెలోని శాంతి మోహినీదేవీ హస్తాం చితామృతకలశము. ఆమె లోని ప్రేమ 
పారిజాతసుమగర్భ కింజల్కము. 


కాండవీణ తీగల స్పందించు నామె హస్తాంగుళులు పూర్ణిమనాడు గగన మధ్యమున 
సంయోగమందు సూర్యచంద్రకిరణాలు. 


ఆ తంత్రీ వినుర్ము కస్వరమున మేళవించి యా బాలిక : 


నీవుగలుగు టాత్మనమ్మి 

నిలిచితి పూజాగృహమై 

పన్న గేంద్రభూష! నాకు 

నిన్ను చూచుచుంట ముక్తి... 
ఎన్ని రూపులో వహించి 
ఏగుదెంచు ని న్నెరుగక! 
తలవాకిలి యోరజేసి 
నిలిచియుంటి నీ కొజికై.... నీవు.... 
నిన్ను పూజ సేయు టదియె 

నీకు సేవ సలుపు కాంక్ష 

వరము, జన్మఫలము నాకు 
పరమయోగ మదియె నాథ!....నీవు.... 


అని పాడినది. 


ఈ బాలిక నెట్టు తాను విడిచియుండగలుగును? తనకు రాజ్యములేల, యువరాజత్వ 
మేల, ఈ బాల తనరాణి కానిచో? ఈ బాలికామూర్తితో నిండిన తన హృదయమున 
వేరొక్కబాలిక రాణి ఎట్టగును? హిమబిందుకుమారి తన చెల్లెలు మాయదేవివలెనే 
కానుపించును దనకు. 


తండ్రికి తా నేమి ప్రతివచన మీయగలడు? తాను చారుగుప్తుని మో మెటు 


చూడగలడు? తనకు రాజ్యమే వలదు. మంజార్రీ రాజగుగాక! రాచపుట్టువు ఇంతటి 
పరతంత్రమా? వారు ప్రీమింపకూడదా? రాముడు సీతను ప్రేమించి యుద్వాహము కాలేదా? 
దశరథాదులు రాముని బలవంత మొనరించిరా? బోధిసత్వుడైన సిద్ధార్థుడు యశోధరాదేవిని 
కోరి తన అర్ధాంగిని చేసికొనలేదా? ఇంతకు, ఈమె అమృతకన్య యగు టెట్టు? లోకములో నీ 
మెను తిరిగి విషరహితగా జేయువారే లేరా? స్థాలతిష్యులు చేయగలుగునా? కలిగినను 
అట్టు చేయుట కనుమతించునా? ఏది మార్గము? 


ఈ బాల తనకు అరాంగి యగుటకే దీలులేనిచో తాను సర్వస్వము వదలి బౌద్ధదీక్ష 
గైకొని, వి సింహళమునకో , చీనాదేశమునకో, త్రివిష్టపమునకో వెడలిపోయి లోకమును, 
ధర్మమును ఆరాధించుట మేలు. 


“ప్రభూ! నా పాట ఎట్టున్నది?” 
“నీ పాట సరస్వతీదేవి వీణాగానమునకు పరీమళమును జల్లు చున్నది చంద్రబాలా!” 
“ప్రభూ! ఏల మీరు నాకడకు పదియుసారులు వచ్చెదరు?” 


“దేవీ! ఎంత బేలవు నీవు! నీవు నాసర్వస్వము; నేను నీవాడను. నిన్ను విడిచి యెట 
కేగుదును?” 


“మహారాజా! నేను మృత్యుదేవతను. నన్నేల కోరుదురు? నాకు మీ నామన్మరణమే 
చాలు! మీ రూపమననమే చాలు. ఈ జన్మమున నా కింతకంటె భాగ్యములేదు. మిమ్ము 
దూరము నుండి పూజింపుచు, మీ నామము స్మరింపుచు, అగస్తిగగనులవలె యోగినినై 
యుండెదను.” 


“అప్పుడు నేనును నీతోడ యోగినై తపస్సు చేసికొనెదను.” 

“మీ రాజ్య మేమగును?” 

“నీ వున్నచోటనే నా రాజ్యము.” 

“మహారాజా! నాకు రాజవైద్యులెన్నియో విషయములు చెప్పుచున్నారు. ఎంత 
చిత్రము ఈ ప్రపంచము! ఎన్ని సుందరవిషయము లున్నవి! నాయెదుట యామినీ 
తమస్సులు విడిపోయి, ఏదియో మహత్తర ప్రపంచము న్నియో అందముల ప్రత్యక్షమగు 
చున్నది. దీనిపై మీరు విరక్తిచెంద నేల?” 


“దేవీ! ఈ విచిత్ర ప్రపంచము నా కంటితో నీకు జూపి, నీ హృదయముతో నే 
ననుభవించినగదా రక్తి? కానినా డిదియెల్ల శుష్కమే నాకు.” 


“మీ కంటితో ఏట్లు చూపిరగలరు?” 


“మన మిద్దరము సముద్రయానముచేసి ఏవియో విచిత్రతీరాలకు పోదము. మనము 
హిమాలయపథములకు పోయి ఎన్నియో యుదయముల దర్శింతము. మన మిరువురమే! 
నీవు నాచేయి పట్టుకొని, నేను నీ హృదయమున; నీవు నా బాహువులలో, నేను నీ 
సర్వస్వమునందు.” 


“ఓ దివ్యమూర్తి! మీరు వెళ్ళిన ముహూర్తమునుండి మీరు వచ్చు దినమువరకు మీకై 


ఎదురు చూతును. మీరు వచ్చి వెళ్ళిపోదురు. మరల మీకై ఎదురుచూతును. ఈ జన్మమున 
నా కిదియే మహాభాగ్యము.” 


“నిన్ను చూచి, ఆనందశిఖర మంటి వెళ్ళిపోదును. నీవే నాయెదుట. నీవే నా ఊహల, 
నీవే నా స్వప్నముల, నీవే నా హృదయమున, నిన్ను చూతును. మరల వెళ్ళిపోదును. నేను 
వెళ్ళుదును, నా ప్రాణము, నా ఆత్మ నీకడ ఆ పాదములలో, ఆ కుంతలములలో, ఆ 
పెదవులలో, నీ లోచన పద్మాంచలములలో, ఆ పెదవుల రక్తిమలలో! ఎట్టు నిన్ను విడిచి 
యుండుట?” “నా ఆత్త్మేశ్వరా!” 


“నా ఆత్మమూర్తి! నా యీ కౌగిలింతకు రా! ఈ దివ్యప్రేమలో నే ప్రాణము వీడుటకల్ల. 
నీ ప్రేమబలమే నన్ను రక్షించును. నా పూజయే నిన్ను, నాపూజాపీఠమున నున్న దేవిని నా 
హృదముమున చేర్చును!” 


“వలదు దేవా! వలదు. అపాయము.” 


“అపాయమైన నేమి, ప్రాణముపోయిన నేమి? ఈ దివ్యానందానుభూతి కోరి మాద్రీ 
దేవిని చేరిన పాండురాజు గాథ నెఖుగవా?” 


“వద్దు ప్రభూ! వద్దు, మీరటులనే యుండుడు. నాపూజామూర్తికి, నా శివునకు, నా 
భగవంతునకు కళంకము రానీకుడు!” 


శ్రీకృష్ణసాతవాహనుడు గడగడ వడంకి, కన్నులు మూసికొని, యా మందిరము వెడలి 
అంగలువెసికొనుచు నడచిపోయెను. విషబాల నిల్వున కూలిపోయెను. 


౨౮ 
పునస్సమాగమము 


పాటలీపుత్రముకడ పోరు మిన్నంటిపోవుచుండెను. ఒక దినము జరిగినకొలది 
ఆంధ్రుల ప్రతాపము ఉధృతము మీదుమిక్కిలి యగుచున్నది. 


రాత్రిందినములు అరువది గడియలు ఎడతెగని ఆ ముట్టడిచే అభేద్యమగు 
పాటలీపుత్రనగరము ఇంద్రుని వజ్రఘాతముచే కొండలరెక్కల ముక్కలగుచున్నట్టు ఒక 
కోటవెనుక వేరొక కోట, మహానగరము చుట్టు నున్న ఏడుకోటలు వశమయ్యెను. 


ఈ రెండు నెలలలో ఆంధ్ర సైన్యములు చెక్కుచెదరక, అలసట నొదక 
పోరాడుచున్నవి. సుశర్శకాణ్వాయనుడు మొక్కవోని ధైర్యముచే పోరాడుచుండెను. 
ఉజ్జయినికడ ఓడిపోయిన మాళవ సైన్యములలో పదివేలమంది కరకుమానిసులు 
అమావాస్య చీకటి రాత్రులలో పాటలీపుత్ర నగరములోనికి గంగపై పడవలలో వచ్చి చేరిరి. 


వారు సుశర్శచక్రవర్తికి ఎంతయో ధైర్యము కొనివచ్చిరి. మాళవులలో పారిపోయి 
వచ్చిన తక్కిన సైన్యములు ఆంధ్రులను వెనుకనుండి చీకాకుపరచుచు, నాశనముచేయుచు, 
పాటలీపుత్రముపై ఒత్తిడి తగ్గించెదమని మాట నిచ్చిరి. 


ఆ మాళవుల సైన్యములు మహావేగముతో వచ్చుట, ఆంధ్రుల నొకమూలతాకుట, 
మరల నంత వేగముతోడనే వెడలిపోయి మాయ మగుట - ఇట్టి యుద్ధవిధాన 
మవలంబించెను. ఆ యుద్ధవిధానమువలన ఆంధ్రులు చికాకు నందిరి. దాదాపు ఒక 


వేయిమంది ఆంధ్ర సైనికులు, అశ్వికులు నాశనమైరి. 


అటుల రెండుసారులు జరుగునప్పటికీ స్వైత్రులవారు - కాండీర, శాక్తిక, యాష్టిక, 

సైస్తింశిక కాంతికాది అశ్వికముఖములను నూరింటిని జంఘాకఠికముఖములుగా 

నేర్పాటుచేసి, మాళవాభిముఖముగా నంపి, వారి ఉనికి తెలిసి వారిని తలపడుటకును, 
వార్తాహరులచే తనకు వార్తలంపుటకును ఏర్పాటు చేసెను. 


ఇంతలో ఉజ్జయినినుండి  శ్రీకృష్ణసాతవాహనుడు, మంజుశ్రీసాతవాహనుడు, 
సోమదత్తాచార్యులు, సమవర్తి, సువర్హ్తీ, హిమబిందు, ముక్తావళి "దేవి, విషబాల, 
మహాబలగోడుడు మొదలగువారు సైన్యములతో పాటలీపుత్రము వచ్చి చేరిరి. 


ఆంధ్ర సైన్యముల మహోత్సవములు జరిగెను. చక్రవర్తియు, మహారాణియు కుమారుల 
నిద్దర కౌగిలించుకొనిరి. 


మంజుశ్తీ ఎదిగినాడు. బాలుడు, తల్లి ఒడిలో చేరి - 


“అమ్మగారూ, మీరుక్షేమముగ నుంటిరా! నాకోసము బెంగగొంటిరా? బెంగ ఎందుకు 
జననీ! నేను ఆడపిల్లనా? మా అన్నగారు ఒక్కరు మిమ్ము వదలి పాటలిపుత్రమున 
ఉండలేదూ?” అన చక్కని, తీయని మాటలు పల్కినాడు. ఆనందదేవి పుత్రుని గాఢముగ 
హృదయమున కదుముకొని, ఆతనిమోమంతయు ముద్దులు పెట్టి “నా తండ్రీ! ఎంత పెద్ద 
మాటలు నేర్చినావు?” అనెను. 


“అదేమి అమ్మగారూ! అట్లనెదరు? పెద్దఏమి? చిన్న ఏమి? అందరి ఆత్మలును 
ఒకటియ! నీవు పరమాత్మవు నేను పరమాత్మను. మాయచే మనము వేరు వేరని, బద్ధుల 
మని అనుకొనుచుంటిమి. మీరు భగవద్గిత చదువలేదా?” 


“ఓయి నాయన! నా తండ్రి తత్వవేత్త అయినాడా? ఎవరు నేర్పిరయ్యా నీకీ 
చదువులు?” 


"స్థాలతిష్యులవారు. ఇంకను ఎందరో బుషులు, నన్ను పెంచిన బ్రాహ్మణోత్తములు 
ఎన్ని విద్యలు నేర్పిరమ్మా నాకు! తల్లీ! మీరు భాసుని నాటకములు, వాల్మీకి రామాయణము, 
వ్యాసుని మహాభారతము చదివినారా? అవి యన్నియు నేను నేర్చుకొనుచున్నాను. మీకును 
నాయన గారికిని కొన్ని ఘట్టములు పాడి వినిపించెదను.” 


“ఓహో! నా తండ్రి ఎంతటి పండితుడైనాడు! ఇన్ని నెలలు ఏమి చేయుచుంటివి? 
ఎవరు నీకు బువ్వ పెట్టిరి?” 


హిమబిందును చారుగుపుడు తనహృదయమున కద్దికొని, ఆనందముచే, భార్య 
ప్రజాపతిమిత్ర తలంవున దుఃఖముచే కండ్ల నిరు వరదలై పార తల తడిపెను. హిమబిందు 
వాపోయినది. ముక్తావళీదేవి వెక్కి వెక్కి ఏడ్చినది. 


తరువాత వారి ఆనందమునకు మేరలేదు. చారుగుప్తుడు చిన్నబిడ్డ వలె గంతులు 
వేసినాడు. 


సువర్ల్ణశ్రీ ధర్మనందికడకుపోయి, యాతని పాదముల కెరగెను. ఆ మహిశిల్పి. 
కుమారుని'గాఢముగ కౌగిలించి, మనస్సులో బుద్ధదేవుని ప్రార్థించి, యాతని వదలెను. 


శ్రీకృష్ణసాతవాహనుడు, సోమదత్తా చార్యులు, సమవర్తి సాతవాహనులు చక్రవర్తికి 
ఉజ్జయినీ యుద్ధ కృత్తాంత మంతయు నివేదించిరి. స్వైత్రులవారు, అచిర్లులవారు అచ్చటనే 
యుండిరి. 


౨౯ 
స్థాలతిష్యమహర్షి 
“చేయుటయే మన పని. దాని ఫలము మనది కాదు, అది భగవంతునిదే”, అనిగదా 
వాసుదేవుడు గీతయందు ప్రవచించినాడు. గీతామహా వాక్కు ఆశయప్రస్థాన మగు 
మహాపథము కంటకావృతమైననేమి యనిగదా వచించును. భగవంతుడే యట్టొనరించెను. 
భగవంతుని దారియే మాయ. కంసుని, నందుని, యశోదను, గోపికలను, కాలయవనుని, 
జరాసంధుని, శిశుపాలుని, కౌరవులను, అందరు జీవులను నిమిష నిమిషమున మాయచే 
నింపి, వక్రగతుల నడచిన భగవంతుడే మాయలమారియైనప్పుడుమోహినియై రాక్షసుల 
మాయచేసి, దేవతలకుమాత్రము అమృతము పంచినప్పుడు, జగన్నోహినియై భస్మాసురునే 
భస్మ మొనరించినప్పుడు - వేదములు, ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రములు, 
పరమశివారాధన, భగవద్భక్తి, ధర్మము వీనిని పునరుద్ధరించుటకు- నే నేమార్గమైన 
నవలంబించదగును” అని యాలోదించుకొనుచు స్థాలతిష్యుడు శిష్యగణపరివృతు డై 
పాటలీపుత్రపురాభిముఖుడై ప్రయాణముచేయుచుండెను. 


సాతవాహనవంశమును  నిష్కల్మషముచేసి, దానిచేతనే ప్రపంచ మంతయు 
ఏలించవలె! దేవతాతృప్తి, మానవముక్తి ప్రసాదించు యజ్ఞ యాగాది క్రతువులు దేశమంతట 
జరగాలి. పాషండము, వైదికమార్గ నిరసము, మోక్షదూరము, నరకహేతువగు బౌద్ధధర్మము, 
జైనధర్మము నిశ్శేషం కావాలి. ఈ దినముల వర్ణ్లభేదమే పోయినది. “చాతుర్వర్ల్యం 
మయాస్వష్టం” అనే భగవంతుని వాక్కును నాశనము చేసినారీ బౌద్ధులు. వారే 
నాశనమగుదురు.” 


తన మనుమరాలు విషకన్యను  శ్రీకృష్ణసాతవాహనుడు _ వెంటబెట్టుకొనియే 
తిరుగుచున్నాడు. కాని ఇంతకాల మతడు నాశనమందకపోవు టెట్లు? 


ఎవరా సువర్ణశ్రీ ? ధర్మనంది కుమారుడా? ఆ ధర్మనంది సువర్లశ్రీల విషయ మావల 
కనుంగొనబడును. ఆతడు హిమబిందు వెంటాడుట ఏమి? తన నర్మదాశ్రమ రహస్య మాత 
డెట్టు భేదించెను? హిమబిందు మంజాన్లీల కాతడు బంధముక్తిచేయుట యేమి? 
ఇదియంతయు విచిత్రమే. భగవంతుడేమి చిత్రసంఘటన కల్పించి ఈ నాటక మాడించి 
నాడో? 


ఉజ్జయినికడ మాళవులు ఓడిపోవుటయు మంచిదే యైనది. లేనిచో వారు 
సర్వవిధముల భగవంతుని కార్యమునకు అడ్డుతగిలియుందురు. కాని పాటలీపుత్రముకడ 
బౌద్ధులు నాశనమయితీరవలెను. శ్రీముఖసాతవాహనుడు నాశము కావలెను. శ్రీకృష్ణు 
డెట్టును నాశనమైనట్లే! మలయనాగ ప్రభువును సాతవాహనులు చంపించిరని కింవదంతి 
వ్యాపింపజేయుటవలన ఆంధ్రనాగు లందరు అనుకొనిన దినమున ఆంధ్ర సైన్యములపై 
తిరుగబడి సాతవాహనులను వారి అనుయాయులను నాశనము చేయుదురు. మంజుశ్రీని 
మాత్రము వారు రక్షింతురు. ఆంధ్రసైన్యములలో నాలుగు లక్షలమంది యున్నారు. ఎందరో 
సేనానాయకులు, ఉప సైన్యాధికారులుగా ఉన్నారు. స్వైత్రులవారూ నాగప్రభువే యైనను 
బౌద్దుడు. ఆతడే మలయనాగుని వెనుక చీవాట్లు పెట్టియుండెను. ఆతడే మలయనాగుని 
చక్రవర్తి యాజ్ఞచే చంపించెనని కదా తాను వదంతి పుట్టంచెను? 


ఎవరీ అమృతపాదార్హతులు? చాలా గట్టివాడు. బౌద్ధధర్మమును, ఆర్యధర్మమును ఆత 
డంత చక్కగ సమస్వయముచేయుట తన ఉద్యమము నకు భంగము కలిగించినది. 
చక్రవర్తి రెండు ధర్మములను సమముగ జూచుచున్నాడు. అది తన మహోద్యమమునకు 
ఎన్నియో చిక్కులు తెచ్చినది. ఈ అమృతపాదులు బౌద్ధధర్మము నిజమైన ఆర్యధర్మమని 
వాదించునట.  బ్రతికియున్న ఆర్యజాతి యుగయుగమునను  మార్చుచెందునట. 
కృతయుగానంతరము మహర్షులు ఉపనిషద్ర ద్రూపమున వేదదేవతలకు స్వస్తి చెప్పిరట. 
అంతటితోడనే వైదిక దేవులమేహాత్మ్యము ప్రజల హృదయము నుండి తొలగిపోయెనట! 
ఓహో ఏమివాదన! త్రేతాంతమందు ఉపనిషన్మతములోని భక్తిధర్మము, యోగధర్మము, 
సాంఖ్యమైన దై తభావము తలయెత్తినవట. ద్వాపరాంతమందు అన్నింటిని సమన్వయము 
చేయు పరీ లీతను భగవంతుడే స్వయముగ బోధించెనట. కలియుగములో ఇట్టి 
అవతారము లెన్నియో రావలెనట. బుద్ధు డట్టి అవతారమట! ఇది నిజమనినమ్మినారు 
ఎంతమందియో పండితులైన బ్రాహ్మణులే. ఈ విషయమున అమృతపాదునితో తాను 
వాదించి తీరవలయును. ఈ అమృతపాదుని తాను ఓడించి తనధర్మమునకు 
జేర్చగలిగినచో తన జన్మము సార్థకమగును. 


ఈ ఆలోచనలతో స్థాలతిష్యుడు తనగజము పై ఆరోహించి ప్రయాణము 
చేయుచుండెను. 


ప్రతిష్ణానమునుండి గయకడకు అతడు శిష్యగణముతో, నూరు ఏనుగులతో 
వచ్చుసరిక్తి ధాన్యకటకమునుండి వచ్చు కొన్ని కుటుంబము లచ్చట కలుసుకొన్నవి. 
ప్రియదర్శిసాతవాహనుని భార్య అమృతలతాదేవి ధర్మనంది కుటుంబము, కొందరు 
గోపసైనికుల వెంటబెట్టుకొని ప్రయాణము చేయుచు వచ్చుచుండిరి. ఆ జట్టులో భిక్షకు డగు 
వినయగుప్తుడు, శ్రీమంతుడగు కిర్తిగుప్తుడును ఉండిరి. 


క్షేతగయలో స్థాలతిష్య డాగిపోయిను. స్థాలతిష్యుని కలుసుకొని కిర్షిగుహుడనేక 
విషయములు మాటీలాడెను. తన మనమరాలిని తస్కరించిన దీ అపరవిశ్వామిత్రుడే యని 
యాతని హృదయమున స్థాలతిష్యునిపై కోప ముదయించినమాట నిజమె కాని మరల 
నేమిచేయుట కీ వృద్ధదుర్వాసుడు పాటలీపుత్రమునకు బోవుచున్నాడో యని కిర్తిగుపుడు 
కళవళపడెను. 


ఆతని పేరు వినినంతనే అమృతలత మండిపోయెను. ఎక్కడనుండి దాపురించినా డీ 
ప్రళయరుద్రు డని యామె యనుకొనెను. 


ఈ రెండుజట్టులు కలిసి ఒకేదినమున పాటలీపుత్రమును ముట్టడించిన శిబిరముల 
జేరిరి. పాటలీపుత్రమునకు ఇరువదిమైళ్ళ దూరమున గంగానదికి దిగువను ఒక 
గ్రామమునందు స్థాలతిష్యులు స్థావర మేర్చరచు కొనినారు. 


ధర్మనంది శిబిరమునకు శక్తిమతీదేవియు, యామె ఇరువురు కొమార్తెలు చేరినారు. 
సువర్ణశ్రీ తల్లి పాదములకు సాష్టాంగనమస్కార మొనర్చి లేచి యామె కన్నుల నీరు 
తిలకించి, 

“అమ్మా, ఎందుకా కన్నీరు?” అని ప్రశ్నించెను. 

“నాయనా, నీవు క్షేమముగ నుంటివి. అదియే పదివేలు.” 


నాగబంధునిక: మా అన్న ఎంత గొప్పవాడయినాడు! 


సిద్ధార్థినిక: ఇప్పు డగుట యేమి! ఎప్పుడును గొప్పవాడే! 
నాగ: ఓహోహో! చిన్నచెల్లెలుగారు అన్నగారిని వెనుక వెసుకొని వచ్చుచున్నది. 


శక్తి: ఉండండి తల్లీ. నాన్నా! నిన్నుగురించి కథలు విన్నాను. బృహత్కథలోని 
వీరులవలె పేరుపొందినావు తండ్రి! 


నాగ: తన నాయికను తాను రక్షించుకొన్నాడు. 
సువర్లశ్రీ: నాకు నాయికలేదు నాగూ! నాకు నా శిల్పమే నాయిక. 


సిద్దా: అటు లనుచుంటి వేమి అన్నా? 


టు 


సువర్లు డీలోననే సిద్ధార్థినికను ఎత్తుకొని గాఢముగ హృదయమున కదిమికొని, 
ఎగురవేసి, మరల పట్టుకొని, యాబాలిక బుగ్గలపై కొన్ని వేల ముద్దుల వర్షము కురిపించి 
మరియు దింపెను. నాగబంధునికను తలనిమీరి ముద్దుగొని, భుజములుపట్టి, ఆడించి, 
వీపున చరచి వదలెను. ధర్మనంది భార్యనుచూచి, “ప్రయాణము సౌకర్యముగ జరిగినదా?” 
యని ప్రశ్నించెను. 


శక్తి: అమృతలతాదేవియు, కీర్తిగుప్తులవారు, వినయ గుప్పులవారు మాతో 
వచ్చియుండిరికదా! అందులో క్రీర్తిగుప్తులవారి ఆదరణము వర్ణనాతీతము. ఆయన 
సువర్లుని చూడవలెనని ఎంతయో కుతూహలము కనబర్‌చినారు. ఆయనకు 
దారివొడుగున వచ్చు వార్తలన్నియు మొట్టమొదట మా బసకు వచ్చి చెప్పుచుండువారు. 


ధర్మః కిర్తిగుప్తులు ఉత్తమపురుషులు. ఆయన హృదయము ప్రేమమయము. 


నాగ: కాని అమృతలతాదేవిగారు దారిపొడుగునా చిరచిరలాడుచునే యున్నది. 
అమ్మా ఆవిడ కెప్పుడును అంత వినుగెందుకో? 


సువ: అమ్మా మనయింట విద్యార్థులందరును క్షేమమా? పందెపు గిత్తల 
నేమిచేసివచ్చితిరి? 


నాగ: మరల శకటపరీక్ష నెగ్గవలెనని యున్నది అన్నకు. పందెము గెలుతువేకాని 
ఇంకొక హిమబిందు నెచట తెత్తువు? 


ధర్మ: అది ఏమితల్లీ! నీవు రెండుసారులు హిమబిందు మాట నెత్తితివి. హిమబిందు 
కుమారిని శ్రీ చారుగుప్తులవారు శ్రీకృష్ణసాతవాహనమహారాజునకు దేవిగా నర్పింతురు. 
చక్రవర్తియు, . మహారాణియు నొప్పుకొనినారు. 


సువ: మేము ఉజ్జయినినుండి వచ్చిన వెంటనే చారుగుప్తులవారు నన్ను కలసికొని, 
తన కొమరితను నేను రక్షించినందుకు నాకు కోటి ఫణము లీయ సంకల్పించు 
కొన్నాననియు. భావి యువరాజ్ఞి కాబోవు నామెను రక్షించి లోకమునకు నేను ఎంతయో 
యుపకారమును చేసినాననియు చెప్పినారు. నేను నాధర్మము నేరవేర్చినాను, నాకు 
కోటిఫణములు వలదనియు, నవి మధ్యవన మహాసంఘా రామమునకును, వ్యాఘ్రనదీ 
సంఘ రామమునకును ఇచ్చుట మంచిదనియు చెప్పితిని. 


ధర్మ: అవును. చక్రవర్తి ఈ వివాహము నంగీకరించెను. మహారాణి ఆనందించెను. 


శ్రీకృష్ణసాతవాహన మహారాజు, హిమబిందుకుమారియు ఎంతయో ఆనందించు చున్నారు. 
ఈ విషయములు నాకు చారు గుప్పులవారే చెప్పిరి. 


౩౦ 
పాటలీపుత్ర పతనము 


యుద్ద మతితీవ్రముగ సాగుచున్నది. ఆంధ్రు లెంత జాగరూకత వహించినను 
మాళవసైన్యములు గంగమార్గమున పాటలీపుత్రములో నికి చొచ్చుకొని పోవుచునే యున్నవి. 
పాటలీపుత్రము బలము పొందుచునే యున్నది. 


శుకబాణులవారి ఎత్తుగడ లన్నియు విఫలమగుచున్నవి. ముట్టడి కొన్ని నెలలు 
సాగినచో ఆంధ్రులకే నష్టముగాని పాటలీపుత్రములోని వారేమియు చెక్కుచెదరరు. 
యువరాజుచే ఉప ప సైన్యాధ్యక్షుని పద నియుక్తుడైన సువర్లశ్రీ ఒకనాడు వారి అనుమతిని 
సర్వసేనాధ్యక్షుని సందర్శించెను. 


స్వైత్రులవారికి సువర్ణశ్రీ వీరనమస్కార మిడి వారి యాజ్ఞను ఒక పీఠ మలంకరించి 
యిట్లు మనవిజేసెను. “మహారాజా! మాళవులు మనలను ఏమరించి పాటలీపుత్రములోనికి 
తండతండములుగ పోవుచున్నారు. వారిని నగరములోనికి చేరనీయకుండ చేయుట కొక 
ఉపాయము తట్టినది. మనము పాటలీపుత్రమును పట్టుకొనవలెనన్నను, గంగాదేవియే 
మనకు ఉపకరించవలెను. గంగాదేవి మార్గము చాలకష్టమైనను ఆ తల్లిని మనకు తోడ్సడ 
చేసికొన్నవో పాటలీపుత్రనగరము పది రూములలో మనకు హస్తగత మగును.” 


“చక్రవర్తి సైన్యనష్టము ఎక్కువకాకుండ కోటను పట్టుకొనవలె నని ఆదేశించినారు. 
అమృతపాదులవారు ఇట్టి జననష్టము భగవత్సీతి కరముగాదని, నిర్వాణదూర మని 
వాదింతురు. నీ ఉపాయము జననష్టము తక్కువగు ఉపాయమై ఉండవలెను. 


“మహారాజా! ఇంతవరకు గంగ అవతలికోటను మనము పట్టు కొనలేదు. ఆ కోటను 
పట్టుకొనునట్టు వేలకొలది సైన్యము దానిని చుట్టు ముట్టవలయును. ఇంతవరకు 
గంగానదిలోని పడవలు మనకు కన్న ఎక్కువలేవు. నేనీ మధ్య గంగానదికి ఎగువను, 
దిగువను ప్రయాణము చేసి రెండువేల పడవలను మూల్య మిచ్చి కొని తీసికొచ్చినాను. ఇవి 
కాక ఈ పరిసరములనున్న గ్ర గ్రామము లనేకములు తిరిగి చిన్న చిన్న అడవి బూరుగుచెట్లు, 
బాడితచెట్లు మూల్య మిచ్చి నాల్గయిదువేలు కొన్నాను. ఇవి యన్నియు బండ్లుకట్టి 
మనశిబిరములకు ఆయా గ్రామవాసులు తీసికొనివచ్చుచున్నారు. ఈ వృక్షము లన్నియు 
తెప్పలుగా కట్టి గంగానదిలో వేయవలెను. ఈ తెప్పలపై, పడవలపై నదిని దాటుటకు 
వేలకొలది సైనీకులు సిద్ధముగ నుండవలయును. ఆ సైనికు లందరు మాళవ సైనికుల 
సంకేతము లెరుగవలెను" వారికి మహాబలగోడుడు సాయ ముండును.” 


“ఈ ఆర్భాట మంతయు నెందులకు?” 


“మనము మాళవదండు నొకదానిని పాటలిపుత్రములోనికి చొర నీయవలెను. 
వారివెంటనే మాళవవేషములనున్న మనవారు చొచ్చిపోవలెను. వారివెంట తక్కిన 
ఆంధ్రసైన్యములు మనసంకేతముల తెలుపు కొనుచు నగరములోనికి చొచ్చిపోవలెను. 
ఈలోన భూమివైపు సైన్యములవారు కోటగోడలు ముక్కలుచేయుటకు ప్రయత్నముచేయుచు 
న్నట్లు సంరంభము చెయుచుండవలెను. ఒకసారి లోనికి సైన్యములు పోగానే...” 


“పట్టణము రెండు గడియలలో మన వశమగును. స్థాలతిష్యులు వచ్చినప్పటి 
నుండియు మాళవసైన్యములు, పాటలిపుత్ర సైన్యములు కూడ విజృంభించినవి. నీ 
ఉపాయము మంచిదే. లోనికిపోవు దండునకు నాయకులుగా నీవును, మీ గురువు 
సోమదత్తాచార్యులు, సమవర్తి కుమారులును, మహాబలగోండుడు నాయకుడుగా 
ప్రభాతశూరుడు, ఆనందవసువు, చంద్ర కేతుడు, గుణవర్శ శతస్కంధుడు, ప్రమానందుడు 
మొదలగు ఉపనాయకులు వెళ్ళుడు. కాని అతిజాగరూకతకలిగి జయము సముపార్ణించ 
వలెను” 


“మహారాజా! అందరు నాయకులు, ఉపనాయకులు ఈ మధ్యాహ్నము తమ 
సమాలోచనామందిరమున కలుసుకొన ఆజ్ఞ ఈయ కోరు చున్నాను” 


“మంచిది, సువర్లశ్రీ! మంచిది. మీమ్మందర ఇచ్చటకుజేర్చ చారులు ఆజ్ఞలు 
పట్టుకొనివత్తురు. ఈ 'వెషయము సంపూర్ణముగ సమాలోచనచేసి, ఎవరే పనిని" ఏ 
సమయమున, ఎచ్చట ఏ విధముగ నిర్వర్తింపవలయునో నిర్ణయించుకొనిగాని, 
కార్యనిర్వహణమునకు దిగకూడదు.” 


సువర్హక్తీ మహా సైన్యాధ్యక్షుని కడ సెలవుపుచ్చుకొని, తన హయ మధిరోహించి 
శిబిరమునకు బోయెను. వర్షాకాలము వచ్చుటచే వానలు కుంభవృష్టిగ గురియుచున్నవి. 
గంగానది వరదలై తెల్లటి బురదనీళ్ళతో ప్రవహింపుచుండెను. ఈదురు గాలి విపరీతముగ 
వీచుచున్నది. శోణానదియు పొంగివచ్చినది. ఆకాశము సర్వకాలము మబ్బులతో 
నిండియేయున్నది. వర్గములు యుద్ధనిర్వహణ మున కంతరాయమును గల్పించుచున్నవి. 
గ్రహణి మొదలగు రోగములు ఆంధ్ర సైన్యముల బ్రాకుచున్నవి. వైద్యులకు పని ఎక్కువ 
అయినది. 


సువర్ణశ్రీ మహాసైన్యాధ్యక్షులతో మాటలాడినపిమ్మట నాల్గవనాటి రాత్రి కన్ను మిన్ను 
కప్పి జోరున వర్షము కురియుచున్నది. ఆ వర్షములో రెండువందల నావలు సైనికులతో, 
తోళ్ళుకప్పిన సామానులతో కిటకీట లాడుచు, పాటలీపుత్ర గంగాతీరమున నొక 
గోపురద్వారముచెంత నాగినవి. 


ఆ వర్షపుమ్రైోతలో పడవలలోనివా రొకరు శంఖ మొకటి “భోం, భో భోం, భోం, భోం, 
భోం,” అని "పలికినది. అంత లోననుండి నింకొక శంఖము ప్రతిధ్వనిగా “భోం, భోం,” అని 
పలికినది. అంత పడవలలోనుండి కాహళియొకటి, “టు, టు, టూహూ” అని అరచినది. 
ఇంతలో నెమ్మదిగ గోపుర మహాద్వార కవాటముల నున్న చిన్న కవాట మొకటి 
తెరువబడినది. ఒక్కొక్క పడవ గోవురసోపానముల కడకు వచ్చుట, అందుండి 
సామానులతో, సైనికులు దిగి ఒక్కొక్కరు, ఇరువురు, ముగ్గురు లోనికి పోవుచున్నారు. 
అటుల రెండువేలమంది వెళ్ళిరి, మూడువేలమంది వెళ్ళిరి, సోపానములకడ వేలకొలది 
పడవలు మూగిపోయినవి. జనము దిగుచునేయున్నారు. లోనికి పోవుచునే యున్నారు. 


ఆవల భూభాగమువైపు ఆంధ్రులు వర్షమని వెరవక ఏనుగులచే, శకటములచే, 
అస్తములచే, శస్తములచే నగరకుడ్యములి పొడవుననున్న ఇరువది, ముప్పది 
గోవిరములకడ త్‌లపడిరి. ప్రతి బురుజుపైన శతఘ్నా్యాది అస్తములు వచ్చి, బురుజు 
గోడలను బద్దలుకొట్టుచుండెను. మాళవులు, మాగధులు, సూరసేనులు కోటగోడలపై 
నిజృంభించి బాణములు, శతఘ్నులు, రాళ్ళు, యంత్రములు ఎడతెగక ప్రయోగించి 
ఆంధ్రుల నాశనము చేయుచుండిరి. 


అయినను ఆంధ్రుల వేగము, ధాటియు తగ్గలేదు. గోపుర మహాకవాట మొకటి 
ఆంధ్రుల ధాటికి ఫెళఫళ విరిగిపోవునట్టుండెను. ఆ గోపురముకడ చక్రవర్తి శ్రీముఖుడు 
స్వయముగ తన మహాదంతావళముపై "నధిరోహించి యుద్ధము నడుపుచుండెను. వేరొక 
గోపురముకడ స్వైత్రులవారు నాయకత్వము వహించిరి. శ్రీకృష్ణసాతవాహనులు మరియొక 
గోపురముకడ విజృంభించి యుద్ధమును సాగించుచుండిరి. 


ఒక్కసారిగ పొంగివచ్చు గంగానది ముంపులవలె, శోణానది పొంగులవలె ఆంధ్ర 
సైన్యములన్నియు, ఆ రాత్రి ఆ అఖండసృష్టిలో పిడుగులై, మెరుపులై, మరుత్తులై, 
పుష్కలావర్తక మహామేఘములై పాటలీ పుత్రనగర కుడ్యములపై గవిసినవి. 


ఆ వృష్టిలో క్రింద శత్రువు లేమౌచున్నదీ మాగధులకు, మాళవులకు తెలియుట లేదు. 
ఆంధ్రులకు గోడలమిదనున్న శత్రువులసంఖ్యయు _ తెలియుటలేదు. అశ్వఘోాషలు, 
గజఘీంకారములు, వీరుల సింహనాదాలు మహాప్రళయనాదములై పోయినవి. 


గోడలమీదివారకి “శత్రువులు చొరబడినారు” అన్న మహాధ్వని యొకటి 
వినబడసాగెను. గంగబడ్డుననున్న ఆ సింహద్వారములోనికి అనంతమై మాళవులు 
ప్రవేశించు చుండుట అచ్చటి సేనాపతికిని, సైనికులకు నానందమైనది. కాని సంతత ధారగా 
వేయి, రెండువేలు, మూడువేలు, నాల్గువేలు మాళవులు వచ్చుట కా సేనాపతి యక్కజంపడి 
మాళవసేనాపతిని మీ రెంతమంది సైనికులతో వచ్చినారని యడిగెను. రెండువేల అయిదు 
వందలమంది వీరు లుందురని యాతడు చెప్పెను. 


“మిరు లెక్కపెట్టలేదేమో. ఇప్పటి కయిదారువేలమంది వచ్చినారు. ఇంకను పది పది 
హేను వేలమంది పైన నున్నారు. మహావర్షము కురియుచున్నది. విరోధులు రారుగదా యని 
గోపురద్వారములను మీ ఉప సేనానుకు కొందరు పూర్తిగ తెరచివేసినారట. ఈపాటికి 
ఎనిమిదివలమంది లోనికి వచ్చియుందురు.” 


“ఏమిటిది! ఇది యేదో మాయగ నున్నది. చూచెదము రండు.” 


ఇంతలో కోటబురుజు మూలముననున్న  వీరిమందిరములోనికి ఇరువురు 
సేనాపతులు, కొంతమంది సైనికులు బిలబిల నడిచివచ్చినారు. “ఇదియేమియని” 
ఈనాయకు లనుచుండగనే “అయ్యా, నేను సువర్హక్తీ సేనాపతిని, మిమ్ముల నిరువుర మా 
సైనికులు బంధింతురు” అని అనుచుండగనే ఆ మాళవ సైనిక వేషధారులు వారిని 
బంధించినారు. 


నాలుగువేల మాళవ సైనికులు నచ్చటికి పావుక్రోశము దూరములో నున్న వేరొక 
నదీతీరము గోపురముకడకు వేవే బోయి, ఆ గోపురకవాటములు తెరచిరి. 


సమవర్తి ఉగ్రుడై తనతోవచ్చు ఒక బాలవీర నాయకుని సహాయమున నెదిరించుచు 
సైనికుల ఆయుధముల లాగించుచు, మహావేగమున నగరములోనికి మూడువేల 
సైనికులతో పోసాగెను. సోమదత్తుడు మూడు వందల గజముల నదిలో ఈదించుకొనుచు 
గోపురద్వారమున నగరములోనికి చేరి, నదీతీరమందున్న బురుజుల పట్టించుచుండెను. 
శుకబాణుడు వేయి ఆశ్వికులతో మహావేగమున చక్రవర్తి యుద్ధముచేయు బురుజు 
కడకుపోవు చుండెను. గోండులతో మహాబలుడు గంగప్రక్కనున్న భూఖండముపైని 
గోపురము పట్టుకొనెను. 


ఈ గడబిడ యగునప్పటికి నగరములో గగ్గోలు బయలుదేరెను. ఆ కటిక చీకటిలో, 


వర్షములో ఏమిజరుగుచున్నదియు నెవరికి తెలియక, ఆ దినమున వంతు లేక 
యుద్ధవిశ్రాంతిగ్లైకొను నాయకులు కవచములు తాల్లియు, తాల్చ్బకయు, ఆయుధములు 
సేకరించియు సేకరించకయు, తమ తమ భవనములవీడి తమ సైన్యాగారములవైపు 
పోదొడగిరి. వీధుల నిండి పోయి ఆంధ్రులకు పట్టుబడిరి. 


చక్రవర్తి పోరాడు గోపురద్వారము ఇంతలో ముక్కలయ్యెను. ఆంధ్రులటనుండి లోనికి 
రాసాగిరి. శుకబాణుల ఆశ్వికులు అచ్చటనున్న మాళవులను చెండాడుచు నిరాయుధుల 
చేయుచుండిరి. 


పాటలీపుత్రనగరము ఆంధ్రుల వశమైనది. 


x x x 


చతుర్ధ భాగం 


(౧ 
నాగబంధునిక 


నాగబంధునిక తల్లితో, చెల్లెలితో కలిసి ధర్మనంది శిబిరమునకు వచ్చినది. అన్నగారిని 
తొలుత కలుసుకొన్నప్పు డామె పొందిన యానందమునకు మేరలేదు. కాని ఎప్పుడు 
శిల్చభావముల నాలోచించుకొను సువర్లుని మో మిప్పుడు తీక్షణకాంతి యుతమై ఆమెకు 
భయముకొల్పినది. 


ఒకనాడు నాగబంధునిక అన్న రూపమును పరిశీలనా దృష్టితో చూచినది. ఆతడు 
బవిరిగడ్డము పెంచికొనినాడు. మీసము తుమ్మెదరెక్కలవలె మిలమిలలాడుచు గడ్డమున 
గలిసిపోవుచుండెను. స్నాన మాచరించునప్పు డతని కండరములు వింధ్య పర్వతాగ్రముల 
వలె ఉబికిపోవుచుండెను. ఆతని వెడద యురము మానుతున్న గాయములతో విశాల 
తామ్ర పర్వత సానువువలె కాంతిల్లుచు తోచినది. 


అతని ప్రతిఅంగము వజ్రశక్తిని మూర్తించుకొని ఆమెకు ప్రత్యక్ష మైనది. తన అన్న 
కన్నులలో నేడు స్వప్నములులేవు. మనోహరరూప దర్శన జనితానంద కాంతి 
తరంగములులేవు. యౌవనస్పృష్ట మధుమాస మత్తతలు లేవు. ఆ కన్నులలో నిశితకరవాల 
ధారా రోచిస్సులు, వజ్రనిపాత తళత్తళలు పరవడులై ప్రత్యక్షమైనవి. ఆ కాంతితెరలవెనుక 
ఏది నిశ్చయము, ఏదియో నిస్పృహా, ఏదియో భగ్నస్వపష్నము దూరాన నడయాడు చున్నట్లా 
బాలలకు తోదినవి. 


అన్న దేహమును మర్ధించుచు మార్దనకుని ఆవలకుబంపి వీరవ్యవసాయకుశల యైన 
నాగబంధునిక సువర్లశ్రీ శరీరము తానే ఉద్వర్తనము చేయుచు, “అన్నా!” యుద్ధమునందు 
మనవారు ఎక్కువజాగ్రత్త వహించుచున్నారేమి? యని ప్రశ్నించెను. 


“చక్రవర్తి జననష్టమున కియ్యకొనడు. సైనికులు అనవసరముగ ప్రాణముల బలి 
యీయరాదు. విరోధుల ప్రాణముల బలిగొనరాదు, సాధ్యమగునంతవరకు బందిల 
చేయవలయును.” 


“కోటలో భోజనాది వస్తువుల తగ్గించి పాటలీపుత్ర పురవాసుల లోబరచు 
కొనవలయిననియా?” 


“అదే మాయుద్ధేశము. చక్రవర్తి ఆజ్ఞ లట్టివి. అమృతపాదాచార్యుల వారి ఆదేశ 
మట్టిది.” 


“ఉజ్జయిని యుద్ధమందును ఇట్టి యుద్ధనీతియే గమనించిరా?” 
“eg” 


“మహాబలగోడుడు మన శిబిరమునకు వచ్చినప్పుడు నిన్ను గురించి అన్నియు 
నడిగితిని.” 


“ఎందుకు అన్నా నీ హృదయములోని బాధ నాకు వ్యక్తమైనదిలే!” 
“నీ హృదయములో నేదియో యున్నది. అది నా కర్థమగుటలేదు.” 


“నా హృదయమున నే మున్నది అన్నా?” “నీవు హిమబిందుకుమారిని చూచితివా? 
యని అడుగదలచితివి. ఆమె యేమనినది? ఎట్టున్నది? ఇవీ నీ ప్రశ్నలు, నిజముకాదూ?” 


సువర్లుడు మెత్తని సెల్లాలచే దేహము తుడుచుకొని, నాగబంధునిక వస్త్రము లందీయ 
ధరించుచుండెను. = 


“అవును చెల్లీ! హిమబిందు పై ప్రేమ వదలలేను. ఆ దేవి యువరాణి కాబోవుచున్నది. 
అదియు నాకు సంతోషము. ఆమె ఆనందమే నాకు కడుగూర్చునది.” . 


“ఓహో ఎంతటి ఉదారహృదయము అన్నది!” 
“నామాట అటు లుంచు. నీహృదయమున ఉన్న ప్రశ్న నేను గ్రహించితిని.” 
“అది వట్టి ఊహమాత్రమే యగును.” 


“కానిమ్ము నీవు సమవర్తిని గురించి యడుగదలచితివి. తథాగతుని తలచి 
నిజముచెప్పు, అవునా కాదా?” 


“అవును అన్నా! చిన్నతనాననుండియు నాకు నీవే ఎక్కువ స్నేహితుడవు. నా 
స్నేహితురాం డ్రెవ్వరికిని చెప్పని రహస్యములునీకు గదా చెప్పుచుంటిని.” 


“సమవర్తి ఉత్తమవీరుడు, మహాపురుషుడును. ఉజ్జయినికోట నాతడు రక్షించిన 
విధానము, ఆ నగరప్రజల నాతడు కాపాడిన రీతి, వారిపై 'ఆ వీరుడు వర్షముకురిపించిన 
ప్రేమ, ఆంధ్రసైనికుల ఆ సైన్యాధ్యక్షుడు తండ్రివలె కాపాడిన చరిత్ర- ఒక్క మహా 
ప్రబంధమునకు విషయమయి తీరును” 


“మగధదేశములో నుంటిమి, నీవు మాగధుడవై పోయితివా ఏమి?” 


“ఓసి వెట్టిపిల్లా! మంచివారినిగురించి చెప్పుటలో మాగధులైన నేమి, వందులైన 
నేమి? సమవర్తికి 'ఉత్తమస్థితి నందవలెనని కాంక్ష యున్నది. ఆతడు హిమబిందును 
వివాహమాడ సంకల్పించుకొనుటయు తన ఆశలకు సిద్ధిని సమకూర్చుకొనుటకే!” 


“హిమబిందుకు ఆయనకు వివాహ మెట్లు?” 


“హిమబిందు నాతడు ప్రేమింపలేదు. సమవర్తి ధర్మహృదయుడు. ఆతనికి ఎవ్వరి 
పైనను ప్రేమ కలగనేలేదు. ఆతడు ఒకరిని ప్రేమించి, వేరొక బాలిక నుద్వాహమగు వ 
చిత్తవృత్తి కలవాడుకాడు. ఆర్య గృహస్థునివలె వివాహమాడిన భార్యను తన ప్రేమ 
ముంచివేయును.” 


“ప్రేమింపక, వివాహమాడినవెనుక ప్రేమ కలుగుటెట్టు అన్నా!” 


“ప్రేమ రెండువిధములు చెల్లీ! ఒక పురుషుడు, ఒక స్తీయు ఒక మహాప్రేమ ఫలభాగులై 
జన్మింతురు. వారుకలుసుకొందురు, ప్రేమింతురు ఆమెకు తతడే దైవము, ఆతనికి ఆమెయే 


దేవి. ఆమె వినా ఆతడు పర వనితను కన్నెత్తి చూడలేడు. ఆమె తన సహధర్మచారిణి 
కానినాడు ఆతడు భిక్షుకుడే! ఆమెయు నంతియే.” 


“అవును అన్నా!” 


“ఇంక రెండవ జాతివారు. ఆజాతి యువతీయువకులు వివాహితాత్పూర్వము ఎవరిని 
ప్రేమింపరు. వారు ప్రేమోన్ముఖులై మాత్ర ముందురు. వారు వివాహమాడిన వెనుక 
యువతులు తమ భర్తలను, యువకులు తమ భార్యలను గాఢముగ ప్రేమింప 
ప్రారంభింతురు.” “అన్నా! కామసూత్రములకు నింత గంభీరవ్యాఖ్యానము 
లెప్పుడాలో చించు కొంటివి! ఇంక నా హృదయము దర్శింపుము. ఎద్దుబండి పందెముల 
నాటినుండి పందెమున రెండవవాడుగ వచ్చిన యా మహాపురుషునీ యందు మనస్సు 
లగ్నమైనది. అది ప్రమయన్న భావమే నా కుద్భవింప లేదు. ఆయన వెంటనే యుజ్జయినికి 
యుద్ధయాత్రకై వెడలిపోయెను అంతకన్న అంతకన్న ఆ వీరపురుషుని మూర్తి నా 
జీవితమంతయు ప్రసరించి నిండిపోయినది. అన్నా! ఆయన వినా నాకు ఇంకొకరి 
తలపేలేదు.” 


“అదా తల్లీ! ధాన్యకటకమున అమ్మను తొదరచేసి, పాటలీ పుత్రమునకు పోవలెనని 
ఊదరకొట్టి, ఇక్కడకు లాగుకొనివచ్చితివి!” 


“అవును. ఉజ్జయినిలో వారు విజయమందుదురని నా కెందులకో ధైర్యము. వారు 
ఇచ్చటకు వత్తురనియు ఊహించితిని!” 


“ఏమియు లేదు. నేను నీ సైన్యమున అంగరక్షక ఉపచమూపతిగ జేరుదును. నాకు 
సమవర్తి సైన్యమున జేర మహా సైన్యాధ్యక్షుల అనుమతిని సంపాదింపుము.” 


“అమ్మ ఏమనును? నాయన ఏమనుకొందరు?” 


“అది వారి కేల తెలియవలెను? నేను పురుష వేషమున, వీర పురుషోచి 
తాలంకారముల నీతో ఇచ్చటకు, అచ్చటకు పోవుట నాయనగా రెరిగి ఊరకుండుటయు, 
అమ్మ నవ్వుచు ఒప్పుకోనుటయు నీవు ఎరుగవా?” 


“చెల్లీ నా ప్రేమయు, నీ ప్రేమయు ఫలరహితములే యగునో, ప్రేమ మహాశ్రుతిలో 
స్వరములే యగునో! అటులనే కానిమ్ము. ఏదీ సిద్ధ?” 


“అది సార్వభౌముల మహాశిబిరమున రాజపుత్రికలతో నాడుకోన బోయినది.” 
“అందుకా మన శిబిరము నిమ్మకు నీరువొ సినట్లున్నది.” 


౨ 
ఎవ్వరీ వీరుడు? 


సువర్ణశ్రీ తనవెంట నొకబాలవీరుని గొని స్వైతులవారి దర్శనము చేసికొని 
“మహాప్రభూ! ఈ బాలుడు మా బంధువు. ఈతడు శ్రీసమవర్తి సేనానుల కంగరక్షాధిపతిగ 
నుండ ఆజ్ఞ దయచేయ వేడుకొ, నుచున్నాను. అంగరక్షక శిక్షణ నంది, అంగరక్షకులలో ఇట్టివా 
డింకొ క్కడు లేడని ప్రసిద్ధినందినాడు” అని మనవిచేసెను. 


“సీనాధ్యక్షా! ఈ బాలకుడు సమవర్తి సైన్యాధ్యక్షులనే ఎన్నుకొనుటకు కారణ మేమి?” 


“సమవర్తికి చురుకు పాలెక్కువ. నిర్భయముగ ముందుకు చొచ్చుకుపోవును. 
అట్టివానివెంట । నుండుట కీ బాలుడు కోరుచున్నాడు.” 


“కానిమ్ము. ఏది కారణమై నేమి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి యందు ఎక్కువ గౌరవము, 
ప్రీతియు కలుగును” 


వెంటనే సర్వసైన్యాధ్యక్షులు సమవర్తికి కమ్మ లిఖించినారు. వారి ముద్ర ఆయన 
అంగరక్షకాధికారి అందు అచ్చువేసి, ఆ పత్రము సువర్ణ శ్రీకి అందిచ్చెను. సువర్లశ్రీయు, ఆ 
బాలుడును సర్వసైన్యాధ్యక్షులకు వీర నమస్కారము లిడీ సమవర్తి శిబిరమునకు బోయిరి. 


సమవర్తి ఆవేళయందు మహాగోపురముకడ ప్రచండయుద్ధ మొనరించుచుండెనని 
వార్త తెలియవచ్చినది. వెంటనే ఆ బాలవీరుడు సువరక్తీ మోముచూచి, “అన్నా! నీవు నీ 
పన్‌ వెడలిపొమ్ము. నేను సమదర్శి ప్రభువును దర్శించి యీ యాజ్ఞాపత్రము వారికి 
సమర్పింతును” అని తెలిపినాడు. 


“పొమ్ము. నాగూ, నీతో మనవీరులను పదిమంది గోండునాయకులను కొని పొమ్ము .” 


ఆ బాలవీరుడు సంపూర్ణ కవచధారియై ఉత్తమాజానేయు మధివసించి, కతిపయ 
వీరులను తీసికొని, మహాగోపురీముకడ జరుగు యుద్ధమును జేర బోయెను. 


ఆ బాలుని హృదయము ప్రథమమున ఆ భీకరయుద్ధమునుగాంచి కొంచెము 
వెరపునందెను. కాని యాతడు వెంటనే సమ్మాళించుకొని, ఆంధ్రదళపతులకు, చమూ 
పతులకు, ముఖపతులకు సర్వసైన్యాధ్యక్షుల ఆజ్ఞాపత్రము చూపించుచు, కోటనుండి 
సువ్వున ప్రాణబలికోరివచ్చు నిశిత శరముల తప్పించుకొనుచు, ఫలకమును ఒడ్డుచు, తన 
గుర్రమును విచిత్ర గతుల నడుపుకొనుచు, ముందునకు పోయినాడు. 


సమవర్తి తాత్కాలికముగ నక్క డేర్చరచిన ఒకచిన్న మట్టి బురుజుపై నుండి యుద్ధము 
నడుపుచుండెను. ఇంతలో ఆతని చారు డొకడు సమవర్తిని డాసి, “మహాప్రభూ! 
సర్వసైన్యాధ్యక్షుల ఆజ్ఞకొని యొకవీరు డరుదెంచినాడు” అని మనవిచేసినాడు. 


“ప్రవేశపెట్టు” మని సమవర్తి ఆజ్ఞనిడి యుద్ధయంత్రముల ప్రయోగించు యాంత్రికులకు 
నాజ్ఞలిడు పనిలో మునిగిపోయెను. 


“మహాప్రభూ! జయము, జయము!” అను మధురస్వరము వెంటనే వినవచ్చెను. 
మధురము, గంభీరము, నిషాదస్వరపూరితమైన యా మాట విని సమవర్తి యాశ్చర్యమంది 
యావైపునకు జూచెను. 


ఎదుట చిరునవ్వుతో సంభ్రమగౌరవపూరి తదృష్టుల బరపు సుందరుడగు బాలవీరుడు 
సర్వాయుధోపి ఎతుడై, కవచధారియై నమస్కార మిడుచు నిలిచియుండెను. 


“ఎవరయ్యా నీవు?” 


“మహాప్రభూ! తమ సేవకుడను. సర్వసైన్యాధ్యక్షుల యాజ్ఞాపత్రం గొనివచ్చితిని” అని 
ఆ బాలకుడా పత్రము సవినయముగ సమవర్తి కందించెను. సమవర్తి ఆ పత్రము చుట్టవిప్పి, 


చదువుకొని “ఏమయ్యా, నిన్ను నాకడ నంగరక్షకాధికారులలో నొకనిగ నియమించినారు. నీ 
వయసు పదునేను వత్సరములకు మించియుండదు. నీవు నన్నెట్లు రక్షించగలవు?” అని 
ప్రశ్నించినాడు. 


“మహాప్రభూ! నేను అంగరక్షకులలో మేటిని.” 


“మాటలు వేరు, పనులు వేరు. నీవుబాలుడవు, ముక్కుపచ్చ లారలేదు. ఆ 
చెంపలనుండి పాలింకను స్రవించుచున్నటే యున్నది.” 


“సెన్యాధ్యక్షా! నా పనిని పరిశీలించుడు. నేను తమకు ఉపయోగించుచో 
ఉంచుకొనుడు, లేనిచో పంపివేయుడు.” 


“ఒకసారి నీవు చేరినవెనుక పంపివేయుట ఉండదు. సరే, పని యందు ప్రవేశింపుము. 
“కృతజ్ఞుడను.” 


వెంటనే ఆ బాలవీరుడు సమవర్తి అంగరక్షకులలో నొకడయ్యెను. ఆ బాలకుడు 
సమవర్తిపై ఈగనైన వాలనీయడు. తన్ను తోడివీరులు పరిశీలించుచుండ ఆతడు తన 
చిన్నవిల్లును సువ్వునలాగి కోటగోడల నుంచి బాణములు, అగ్నివర్గములు కురిపించు 
గండల నొక్కొక్కరి తనబాణముల, కెరసీయుచుండెను. 


ఆ బాలుని బాణములు ఎందరిప్రాణముల గొన్నవో! సమవర్తి యా బాలుని కౌశలమున 
కచ్చెరువందుచు సాయంకాల మగుటచేత యుద్ధము మరొక సైన్యాధ్యక్షున కప్పగించి, 
తనశిబిరమున కా బాలవీరునితో వెడలిపోయెను. 


3 
చిన్న చెల్లిలి మాటలు 


ఆ బాలుని యందము బాలికల యందము. ఆ విశాలనేత్రముల ఏవో స్వప్నము 
లున్నవి. ఆ న్వప్నములు యుద్ధసమయమున గరగి వీర కాంతుల బ్రజ్వరిల్లును. 
యుద్ధమునందు ఎదిరి వాని ప్రాణముగొనక, కాలినో, చేతినో నొవ్వనేయును, లేనిచో 
నిరాయుధుని చేయు ఆ బాలుని హృదయమును మెత్తదనము సగపాలు పంచుకొని 
యుండనోపునని సమవర్తి యా నూత్నబాలకుని గూర్చి ఆనా డనుకొనెను. 


ఆ బాలుడు శిరస్తాణమైన తొలగింపక, ఏవేవో మాటలు గొణుగు కొని, వరువాతనే 
మరల వచ్చెదనని వెడలిపోయెను. 


ఆ బాలకుడు మాటలాడడు. మాటలో బాలికాకంఠము ప్రతిధ్వనించినది. ఎవరీ 
బాలకుడు? తన్నా బాలకుడు భక్తి పూరిత దృష్టుల చూచునేమి? ఇందేదియో 
రహస్యమున్నది. సువర్ణశ్రీ సేనాధిపతి పోలిక లెన్నియో యున్నవి. రెండు మూడు 
పర్యాయము లీ బాలకుని ధాన్యకటకమున నెప్పుడో చూచినట్టున్నది. ఎవరై యుండును? 


ఈ ప్రశ్నతో సమవర్తి యుద్ధమునకు బోవువాడు. ఆ బాలకుడు కూడవచ్చుచు ఒక 
దివ్యశక్తి మనుష్యుని రక్షించునట్లు తన సేనాపతిని రక్షించుచు, విరోధుల గర్వమణచుచు 
మహాయుద్ధ మొనర్చుచున్నాడు. 


నాగబంధునిక ఇంటికివచ్చి తన శిరస్తాణాదికము విసర్జించి, సుగంధము కలిపిన 
వేడినీటిస్నానము చేసి, పాటలు పాడుకోనుచు సమవర్తిని తలపోయుచు ఏదియో 
మహానందమున తాండవించిపోవుచుండును. 


ఒకప్పుడామె దాపుననేయున్న యన్నగారి శిబిరమునకు చెల్లెలితో పోవును. అన్న తన 
గాయములకు చికిత్సచేయించుకొనునప్పు డామె వైద్యునకు సహాయముచేయును. 
సిద్ధార్ధినిక “అన్నా హిమబిందు నేను వెళ్ళగనే నన్నంత గాఢముగ హృదయమున 
కదుముకొని పెదవులపై ముద్దు పెట్టునేమి?” యని ప్రశ్నించెను. 


నాగ: నువ్వందకత్తెవని. 

సిద్ధా: అయిన నీ వేల నన్ను కౌగిలించుకొని నాకు ముద్దులీయవు? 
నాగ: నువ్వు నా చెల్లెలివి. నేను నీ యందమును మెచ్చుకొన కూడదు. 
సిద్ధా: నీవును అందమైనదానవే. ని న్నెవరు కౌగిలించి ముద్దు గొందురు? 
సువర్ణశ్రీ: మంచిప్రశ్న వేసినావు చిట్టితల్లీ! 


నాగ: ఓయి వెర్రిఅన్నా నీ చెల్లెలు కాదామరి! మంచి ప్రశ్నలును వేయును, మనకు 
అతిసన్నిహితము లగు విషయములును జెప్పును. 


సువర్ణ: నీ విషయములు చెప్పలే దని నీకు కోపము. 


వైద్యులైన శ్వేతకేతు లప్పుడు పకపకనవ్వుచు, “ఈ అన్నా చెల్లెళ్ళకు ఒక విచిత్రరోగ 
మావహించినది. పాప మిరువురును ఆ చిన్న బిడ్డను బాధించుచున్నారు. నాగబంధునికా! 
నీవును అన్నవలె వీరవిక్రమ విహారము చేయుచుంటివటగదా” యని కన్ను గీటుచు 
ప్రశ్నించెను. 


నాగబంధునిక తెల్లబోయి, “ఈ రహస్య మెట్టు తెలిసినది, మామయ్యగారూ!” యని 
ప్రశ్నించెను. 


శ్వేతకేతు: ఏ రహస్యము? నీ విహారవిషయమా, నీ విచిత్ర రోగ విషయమా? 
సిద్ధార్థినిక: అక్కకు రోగమా? అమ్మతో చెప్పవలెను. ఎక్కడే అక్కా నీకు రోగము? 
శ్వేత: వేళాకోళమున కన్నాను సిద్ధూ! అక్కకు రోగము లేదు, గీగము లేదు. 


సిద్ధార్థినిక: “అమ్మయ్యా! భయమువేసింది అక్కకు రోగ మని మీ రనగానే 
మామగారూ!” యని తన అక్కనుబోయి కౌగిలించుకొనెను. నాగబంధునిక చెల్లెలిని 
గాఢముగ హృదయమున కదుముకొని పెదవుల ముద్దుగొనెను. 


శ్వేత: అదిగోనమ్మా! మీయక్క నీయందము మెచ్చుకొను చున్నది. 
నాగ: మామయ్యగారూ, మీ వన్నియు వేళాకోళములే! 


శ్వేతకేతు తనమందులసంచియు, మంజూషయు సేవకుడు కొనిరా పకపక నవ్వుచు 


వెడలిపోయెను. 
సువర్ణ: చెల్లాయీ! దినదినమూ హిమబిందుగుడారమునకు బోవు చున్నట్టున్నావే? 


సిద్ధా: అవును అన్నా! నన్ను హిమబిందు దినదినము రమ్మన్నది. నాకు తానే 
తలదువ్వును. బాలనాగినిగాని, అలంకారికనుగాని దువ్వనీయదు, అలంకరింపనీయదు. 
తన ఒడిలో కూర్చుండబెట్టుకొనును. 


నాగ: అన్నకు అక్కడ జరిగిన విషయము లన్నియు చెప్పవే తల్లీ! అందులో 
ముఖ్యమగు రాజవ్యవహారము లున్నవి. 


సువర్లశ్రీ: అవును నీవు పురుషవేషమున.... 


నాగబంధునిక చెల్లెలికి కనబడకుండ అన్నకు కన్నులతో చెల్లెలిని చూపి, తన 
పెదవులపై తర్జనినుంచి సైగచేయును. 


సిద్ధార్థినిక పెదవులు పూ మొగ్గవలె ముడుచుకొని, “అన్నా! పోనీ, అక్కమగవేషము 
సంగతి నాకు తెలియదా? మొన్న హీమబిందుశిబిరములకు సమవర్తి వచ్చినారు. ఆయన 
నన్నుచూచి, కనుబొమలు ముడిచి, నామొగము తేరిపారచూచి, “ఈ బాలిక ఎవరు?” అని 
హిమబిందువదినను అడిగినారు” అని చెప్పుచుండెను. 


నాగబంధునిక ఆమె మాటకు అడ్డమువచ్చి, “హిమబిందువదిన ఏమీటే?” అని 
ప్రశ్నించినది. 


సిద్ధా: హిమబిందు నాకు వదిన! నన్నట్లు పిలువు మనినది. నాకు వదిన అయితే నీకు 
మాత్రము కాదా! 


నాగ: (పక పక నవ్వుచు) నాకును వదినే! 


“వదిన చెడ్డది ఎంతో వల్లమాలినదీ వదిన కన్నకు మనను కుదరనేలేదూ” (అని 
పాడినది) సిద్ధా: హిమబిందువదిన చెడ్డదికాదు. సమవర్తితో వదిన “ఈ బాలిక 
ధర్మనందిగారి చిన్న కొమరిత” అని తెలిపినది. ఆయన “ఈమెకు అన్న లెంతమంది?” 
యని అడిగినారు. వదిన “ఒక్కడే!” అని ప్రత్యుత్తరమిచ్చినది. అప్పుడు సమవర్తి 
“అటులనా, ఇరువు రనుకొంటిని. ఏలన ఈ బాలిక మోమును, నాకొక నూతన 

అంగరక్షకుడు వచ్చినా డాతని మోమును ఒక్క పోలిక నున్నవి” అనినారు. 


సువర్లశ్రీ: ఓహో! సమవర్తి నిజమునకు దగ్గరగ వచ్చు చున్నాడు. 
సిద్దా: నిజ మేమిటి అన్నా? 
® 
సువర్లశ్రీ: ఆ నవవీరుడు మనకు దగ్గరచుట్టములే తల్లీ! 
సిద్ధా: ఆ క్రొత్తవానిని నే నెరుగుదునా? 


నాగ: ఎరుగుదువు! ఎరగవు. అది మన కేలనే! హిమబిం రెట్టున్నది? 


ద్దాః బాగుగనే యున్నది, కాని ఎప్పుడును ఏదియో యాలోచించును. బాలనాగిని నా 


® 


సి 
కొరకై పంపును. నేను వెళ్ళగనే నన్నొక నిమిషమైన వదలదు. 
సువ: నీవు సమవర్తి శిబిరమునకు పొమ్ము. ఆయనయు నిన్ను వదలడు. 


ఇంతలో సమవర్తి సాతవాహన సేనాపతి సువర్ణశ్రీని చూచుటకు వచ్చినాడని ఒక 
దళవాయి గుడారము "గుమ్మముకడనుండి తెలియజేసేను. అతని వెనుకనే సమవర్తియు 
ద్వారమునుండి లోనికి వచ్చినాడు. నాగబంధునిక యచ్చట శిల్పముచేసిన విగ్రహమువలె 
కదలలేక నిలుచుండి పోయినది. 


సమవర్తి నాగబంధునికను జూచి అవరోధజన ముండిరని వెనుకకుబోవ నుంకించుట 
కనుగొని సువర్హశ్తీ నవ్వుచు, “లోనికి రండు! సంశయింపబనిలేదు. ఈ బాలిక మా 
చిన్నచెల్లెలు. ఇదేవరకే హిమబిందు శిబిరములకడ చూచినారు. ఆమె మాపెద్దచెల్లెలు. 


సమవర్తి తెల్లబోయి, మాటకై ఒకనిమేషము వెదకికొని, “నా కడకు వచ్చిన ఒక 
బాలకునిగూర్చి మిమ్మడుగవచ్చితిని. స్వైత్రులవారు మీరు గొనివచ్చిరని తెలిపినారు” అని 
వచించెను. 


yd 


కాలమునుండి మీకు బాసటగ విరోధుల తలపడవలెనని కోరికోరి నేడది ఫలవంతము 
చేసికొన్నది. 


సువర్లశ్రీ: ఈ నా పెద్దచెల్లెలు చటుక్కున పురుషుడై పోవును. ఆనాటి ఎడ్డపందెము 


సమవర్తి ఆశ్చర్యమంది, ఏమి.... మీ.... మీ.... చెల్లెలా! అందుకే... అందుకే... 
పోలిక....” అని వాక్యము పూర్తిచేయకుండగనే నిలిచెను. 


నాగబంధునిక తుర్రున మాయమయ్యెను. సువర్ల్ణశ్రీయు, సమవర్తియు ఆవైపునకు 
జూచుచు చిరునవ్వులు మోముల పై ప్రసరింప ఒకరి నొకరు చూచుకొనిరి. సిద్ధార్థినిక “అక్క 
పారిపోయిందేమి?” అని ప్రశ్నించినది. 


౪ 
సువర్లశ్రీ పలాయనము 


“ఎవరీ విషకన్యక? ఈ విషకన్యకకు, మహారాజు శ్రీకృష్ణునకు సంబంధమేమి? ఈ 
విషకన్యను ప్రయోగించటమేమి?” అని చారుగుప్తుడు పాటలీపుత్రమునందు తాను 
బసచేసిన భవనమున, ప్రార్థనామందిరమున బుద్ధపాదుకల పీఠమున కెదురుగనున్న 
ఆసనముపై అధివసించి, “ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి” అని ప్రార్థన 
సల్పుచు మనసున వివిధాలోచనలపాలాయెను. 


మహారాజుకడనున్న అనుయాయులు ఆ విషయము నిగూఢరహస్యముగా 
నుంచుటచే తనకు చూచాయగమాత్రము తెలిసినది. 


హిమబిందుకుమారి వివాహవిషయము ఎందరు పెద్దలు హెచ్చరించినను తనకు 
వివాహ మక్కరలేదనియు, తాను బ్రహ్మచారిగ మాత్ర 'ముందుననీయు యువరాజు 
ప్రతివచన మిచ్చినారట. 


తనబాలిక యందము అతిలోకముకదా! ఇంతవరకు దేశదేశముల నుండి తన 


తనయను తమబాలుర కిమ్మని మహారాజులు, కోటీశ్వరులు వర్తమానము లంపుటలేదా? 
ఆంధ్రబాలురలో తనబాలికను చూచి మతి పోనివా డుండెనా? ఇందేదియో విచిత్ర మున్నది. 
త్వరలో యువరాజు నునుమతినంది, వివాహనిశ్చయ మహోత్సవ మీ పాటలీపుత్రములో 
జరిపింపవలయును. 


ఈ సువర్లశ్రీ పాటలీపుత్రము చక్రవర్తివశమగుటకు కారణభూతు డైనాడే. ఎంతటి 
చిత్రమైన ఎత్తువేసినాడు! ఎంతపెద్ద సేనాధికారికిగూడ నట్టియుక్తియే తోవలేదేమి? మొన్న 
చక్రవర్తి ఆ అఖండజయోత్సవమున సువర్లశ్రీని జయకిరీటధారి నొరించినాడు. ఆ బాలుడు 
దివ్వునివలె వెలిగిపోయినాడు. 


తనకుమారి అతని జయోత్సవమున అంత ఆనంద మందినదేమి? తన్ను రక్షించిన 
యువకుడు పాటలివుత్ర పతనమునకు కారకుడైనాడని కాబోలు! సోమదత్తాచార్యులును 
తానే జయమందినట్లు ఉప్పాంగిపోయినాడు. 


ఈ ఆలోచనలతోడనే చారుగుప్తులవారు జపము ముగించుకొని తమ మందిరము 
లోనికి పోయినారు. అక్కడ సమవర్తి యుండెను. చారుగుప్తుడు లోనికి వచ్చుటయు, 
సమవర్తి మేనమామకు నమస్కరించి, ఆయన రత్నకంబళిపై అధివసింపగనే తానును 
కూరుచుండెను. 


“మామయ్యగారూ! ఆంధ్రులు అఖండవిజయసంపన్నులగుటకు మీరే కారకులు. మీ 
పరమసంకల్పము శతథా విజయమందినది. ఇంక హిమ వివాహ విషయము 
తేల్చవలసియున్నది.” 


ఇంతలో లోనినుండి అమృతలతాదేవియు, భిక్షుకుడైన వినయ భిక్కును ఆ 
మందిరములోనికి వచ్చిరి. 


అమృతలతాదేవి: అన్నా! నీవు మావానికి హిమను ఇత్తు వని మే మందరము 
ఆశించియున్నాము. మా సమవర్తి విజయపరంపర నీవు వింటివికదా! ఇంక అందరును 
ఇచ్చటనేయున్నారు. సమవర్తికి' హిమబిందుకు మనువు నిశ్చయము చేయించి, 
ప్రదానోత్సవము: చేయింపుము. 


వినయ: కుమారా! నా ఉద్దేశ్వము అదియే! నేను నీకు సలహా నిచ్చుచున్నది తండ్రినై 
కాదు. భిక్షువునయ్యు, మా గురువులగు అమృత పాదార్హతులు నిందుల కియ్యకొనుటచే 
నిట్లు చెప్పుచుంటిని. 


చారు: చెల్లీ! నీ మాటయు, నాన్నగారిమాటలు ఎంతయు సమంజసములే! అయినా 
నేను చిరంజీవీ హిమబిందును శ్రికృష్ణసాతవాహన మహారాజుకీయ నిశ్చయించి, 
చక్రవర్తిగారికి నా మనవి నివేదించితిని. అందుకు చక్రవర్తులను, సామ్రాజ్ఞి ఆనందదేవి 
మహారాణియు సంతోషమున సమ్మతించినారు. అమృత: ed 


సమ: ఏమిటీ! అదియా నీ ఉద్దేశ్యము! అది ఉత్తమమార్గమే! కాని నాకు 
తెలియవచ్చిన విషయములు కొన్ని ఉన్నవి. అవి నీకు కొద్దికాలముననే వ్యక్తమగును. 


అమృతలత కోపముతో, సమవర్తి ఏదో బరువుతొలగిన హృదయముతో 
వెడలిపోయిరి. 


వినయభిక్కులవారు “నాయనా! నీప్రయత్నము ఉత్తమమైనదే కాని అమ్మాయి 
అమృతలతను అడిగి మటీ నీ వీ పని చేయవలసినది. నే ననునది ఏమియులేదు. హిమ 
సంతానవతియై, దీర సుమంగళియై- బుద్ధ భగవదారాధన పరురాలై మనవలసిన దని 
నాఆశీర్వచనము. నేను వెళ్ళుచున్నాను” అని, కుమారుడు పాదాభివందన మాచరింప 
నాశీర్వదించి వెడలి పోయిరి. 


చారుగుపులవారు హిమబిందును కలిసికొన నామె మందిరములోనికి బోవుటయు, 
నంతకుముందే హిమబిందు రథమెక్కి కిర్తిగుప్తులవారి మందిరమునకు బోయెనని 
తెలిసినది. చారుగుప్తుడు విసిగికొనుచు, చక్రవర్తిని దర్శింపబోయినాడు. 


హిమబిందు కీర్తిగుప్తులవారి భవనములో, వారిమందిరమున తాత గారి ఒడిలో 
తలనుంచి వెక్కివెక్కి విడ్డుచున్నది. 


ఆతడామె తల నిమురుచు, “నా తల్లీ! ఎందుకు ఏడుపు? నీహృదయము నా 
కవగతము కాలేదనా? నీతండ్రికి యౌవన మనోరథము అర్థము కావు. ఆతడు ధనముకొరకు 
దేశములు తిరిగినాడు. నేను ఆనందముకొరకు ఆ వెనుక ధనముకొరకు దేశములు 
తిరిగినాను. నా ఇంటనున్న అపురూప విచిత్రములను మూల్యమునకు కుబేరులు 
కొనజాలరు. మీ తండ్రి కుబేరుల కప్పీయగలడు. కన్నతల్లి! నేను నీతండ్రి నిట్లంటి 
ననుకొనకుము. ఆతడు మీ తల్లిని ఆత్మసమానముగా ప్రేమించినాడు. కాని అమెను 
మృత్యుంజయగ చేయలేకపోయినాడు. ప్రేమ సావిత్రివలె "మృత్యువును జయించును. 
ఆమెను తనకొరకు మాత్రము ప్రేమించినాడు. ఆమె కారణజన్మ, వెడలి పోయినది. గంగ 
శంతనుని విడిచి వెడలిపోలేదా? తన రూపం ప్రేమించిన శంతనుడు సమయ భంగము 
చేయగలిగినాడు. గంగ ఆతని వీడి వెడలి పోయినది. తల్లీ! నాతల్లియు మనలను వీడి 
వెడలిపోయినది” అని తనలో తాను ఆమెకు వినబడునట్టు మాట్లాడినాడు. 


హిమ: నా ప్రేమ ఎట్టిది తాతయ్యా? 
కీర్తి: తల్లీ నీ ప్రేమలో ఇంకను నీవు కొంచే మున్నావు. 
హిమ: ఆం 


కీర్తి: అవును కన్నతల్లీ! నేను చెప్పవలసిన సమయమువచ్చి నప్పుడు 
మోమోటములేక చెప్పెదను. 


హిమ: తాతయ్యా! నేనేమి చేయుదును? సువర్లశ్రీని వివాహము చేసికోలేనినాడు నా 
ప్రాణమే పోవునేమో! 


కీర్తి: తల్లీ! ప్రేమ రెండువిధములు. నువ్వు ప్రేమింతువు. కాని ఆ ప్రేమించినవానిని నీ 
భర్తగా గోరవు. అది మహోత్తమప్రేమ. 


హిమ: అది ప్రేమ ఏమిటి? అది గౌరవము, స్నేహము. 


కీర్ణి: రెండవది, నీవు ప్రేమించినవానిని భర్తగా వాంఛింతువు. అది ఉత్తమప్రేమ. నీదీ 
రెండవరీతి. నేను చెప్పిన మొదటి ప్రేమ పురుషుని దైవముగా మాత్రము చూచును. 
రెండవరీతి ప్రేమగలవారు వివాహమైన వెనుక భర్తనే క్రమముగా దైవమునువలె 
ప్రేమించుటయు కలదు. కావుననే నీవు సువర్ణశ్రీని ప్రేమించియు, నీ తండ్రి నిన్ను 


శ్రీకృష్ణసాతవాహనున కిత్తునని చెప్పగనే ఊరుకొటివి. కావుననే ఇట్టి రసాభాస 
యగుచున్నది. 


హిమ: తాతయ్యా! నీవు చెప్పినది నిజము. ఇప్పుడు నేనేమి చేయగలను? 


కీర్తి: తల్లీ! నీవలన తప్పులేదు. నీలోని యవనర క్రము దీ తప్పు. నేను మీముత్తవను 
భారతీయకారీగా నొనరించుటికు ఎంత తప మొనరించితినో తెలియునా! చివరకు 
విజయమందితిని. నీ తల్లి నాకొమరిత! మీ అమ్మమ్మ కొమరితకాదు. నీవు మీ అమ్మమ్మకు, 
నాకును మనుమరాలివి. నీతండ్రి కూతువు. 


హిమ: తాతయ్యా! నాహృదయమంతయు నీకు విప్పిచెప్పితిని, నీ మేమి చేయు మన్న 
చేసెదను. ఒక్కటి మాత్రము నిజము. నా అంతరాత్మయో ఏదియో నాకు చెప్పుచున్నమాట 
నిజము. నేను కోరినపురుషుడు నాకు భర్త కానిచో, నా తాతవలె నేనును దీక్ష గైకొందును. 
లేదా నా ప్రాణము ఈ బొదిని వీడును. నాకా శిల్పియే దైవము, మిత్రుడు, భర్త. నా 
అనుమానము లన్నియు వీడినవి. అతని నామము తలువని నిమేష మొకటి లేదు. 
నిద్దురయే లేదు! స్వష్నములు, స్వప్నముల నా దివ్యమూర్తి! 


ఇంతలో కీర్తిగుపులు పంపిన చారు డొకడు తిరిగివచ్చినాడని కంచుకి చెప్పినాడు. 
కీర్తిగుపుడు లోనికీరా ననుమతి నిచ్చుటయు, నాతడు వచ్చెను. 


“అయ్యా, సువర్లశ్రీ నిన్ననే పాటలీపుత్రము వీడి ఎచ్చట కేని పోయేనట” అని 
చెప్పెను. 


0% 
సుశర్మ ప్రస్థానము 

పాటలిపుత్రము ఆంధ్రులవశమైన దినముననే సువర్ణ్లశ్రీకుమారుడు మహావేగముతో 
నగరదుర్గమును పదివేలమంది సైనికులతో ముట్టడించెను గంగానదీతీరమున తూర్పుగ 
తీరస్థ కుడ్యములకు నూరుధనువుల దూరమున చంద్రగుప్త సార్వభౌముడు 
నగరదుర్గమును నిర్మించెను. ఈదుర్గము చిన్న నగరమంత విశాలముగ నున్నది. ఈ 
దుర్గముచుట్టును గంగానదిలోనుండి ఒక శాఖను కొనివచ్చి లోతును, వెడల్పును గల 
పరిఖగా నొనర్చి దుర్గనంరక్షణ చేసినారు. ఈ దుర్గమునకు నాల్లువైపుల నాలు 
ద్వారములుమాత్ర మున్నది. 


చక్రవర్తి సౌధములు, హర్మ్యములు, మహాభవనములు, రాజోద్యానములు నెంతో 
సుందరములుగా నశోకచక్రవర్తి నిర్మించినారు. 


నేడు ఆంధ్రులు పాటలీపుత్ర మహానగరమును స్వాధీనము చేసికొనదిగనే 
సుశర్మకాణ్వాయనుడు ఏబదివేలమంది సైన్యముతో, సేనానాయకులతో రాజకోటనుండి 
యుద్ధము సాగించుచుండెను. 


సువర్హక్తీ యుద్ధము చేయుచు, దుర్గసింహద్వారగోపురమునే తల పడెను. సమవర్తి, 
సోమదత్తాచార్యులు, స్వైత్రులవారు తక్కిన మూడు గోపురములకడ విజృంభించిరి. సువర్లశ్రీ 
యుద్ధవిధానమును గమనించుచు ఆతని కనేకవిధముల బాసటయై చక్రవర్తియి 
ఇరువదివేల సైన్యముతో వెనుక నిలిచియుండెను. 


సువర్హక్తీ వేగము మహావేశపూరితమైనది. అతని ఆవేశమే ఆంధ్రవీరులనుగూడ 
ఆవేశింప ఘోరయుద్ద మొనర్చుచుండిరి. కందకములో పుట్టెలు, నావలు వైచిరి. కోటగోడలపై 
నుండి వచ్చు అగ్న వర్ణమునకు, బాణవర్షమునకు “నున్నని దళసరి ఖడ్డమృగపు 
చర్మములచే, ఎనుబోతు చర్మేములచే సంతరింపబడిన కేడెముల వితానమే రక్షగా సైనికులు 
నావలపై గోడలదగ్గరకు బోయి, ద్వారము జేరబోయి వానిని భేదింప గడగుచుండిరి. 


యాంత్రికాయుధములు సంతతధారగా కోటలో గురియుచుండెను సువర్షర్తీ 
స్వయముగ ః ఒక ఏనుగుపై నున్నిశయ్య లమరించి, ఆపైన ఇనుపఫలకములు కప్పి అందు 
పూర్ణకవచధారియై కూరుచుండీ, పైన ఉక్కుకేడెముల ఛత్రములవలె గజరక్షకులు 
పట్టీయుండ నీటిలోనికి నా గజమును దూకించెను. ఆ మహాగజమునకు మహాకవాట 
విధ్వంసిని యన్న బిరుదనామ మున్నది. ఆ దంతావళము కరమున నినుపగుదియబూని 
గోపురద్వారమును ముక్కలగునట్టు తాడన మొనరింపసాగేను. 


పై నుండి మృత్యువర్గ్షము కురియుచుండెను. ఒక గడియలో ద్వారములు 
వివిధములగు తాకుడులవలనీ ముక్కలై విడినవి. ఆంధ్రసైన్యము “జై నువర్ణా యని 
లోనికి జొరబడెను. వెంటనే చక్రవర్తి నూరుగజముల సింహద్వారము కడకు దూకించెను. 
పుట్టెలు, పడవలు వందలకొలది నిండిపోయినవి. వేనకువేలు సైన్యములులోని కురికినవి. 
కాణ్వాయన సైన్యము లాధాటి కాగలేక వెనుకంజ నిడినవి. చక్రవర్తి కోటలోని కడుగిడెను. 
తన మహాధనునుతో చక్రవర్తి నిరంతర బాణ ప్రయోగము, చేయుచు ప్రాణములు 
గొనుచుండెను. ఆ సంకుల సమరములో చక్రవర్తి వైతాళికులచే “ఆయుధములు 
పడవేసినవారికి రక్ష అని కేకలు వేయించుచుండెను. ఒక్కసారిగా ఆ ద్వారముకడ 
యుద్ధముచేయు ఏడువేలమంది తమ ఆయుధముల క్రింద బడవెసిరి. 


సువర్ణశ్రీ నూరుగురు మహానీరులతో, కాణ్యాయనచక్రవర్తి గజారోపి బాయై యుద్దము 
నడుపుదెని "కేగి, “కాణ్వాయనమహారాజా, ఇంతటితో యుద్దయు చాలును. మీ భటు 
అందరు నిరాయుధులైనారు. యుద్దము మాన తమ సేనల కాజ్ఞనిండు. తమ్ము 
బంధింపము. చక్రవర్తి గౌరవము లొసగేబడును” అని కేకవేసెను. 


సుశర్మకాణ్వాయనునకు పాటలీపుత్రనగరము పట్టుబడులతోడనే వైరాగ్య 
ముదయించి యుండెను. తన సేనలయందే తనకు నమ్మకములేక యుండెను. కావున 
సువర్లశ్రీ అట్టు పలికిన వెంటనే యుద్ధవిరమణ భేరీ చజపించెను. 


“ఆ భేరినినాదములు వినగనే సుశర్మచక్రవర్తి సైనికులు ఆయుధములను 
క్రిందపారవేసినారు. 


సుశర్మ చక్రవర్తి విచారవదనమున గజావరోహణ మొనర్చను. సువర్లశ్రీ ఆ ప్రభువునకు 
సాష్టాంగదండ ప్రణామంబు లిడి, లేచి “మహా ప్రభూ! రండు తమ దర్శనము చేయ మా 
చక్రవర్తి వేంచేయుచున్నా” రనెను. 


శ్రీముఖచక్రవర్తియు పాదచారియైవచ్చి, సుశర్మచక్రవర్తికి వీర నమస్కార మిడెను. 


ఇరువురు బ్రాహ్మణులు, చక్రవర్తులు. ఒకరు ఓడినారు, ఒకరు జయమందినారు. 
సుశర్మ శ్రీముఖునకు ప్రతినమస్కారమిడెను. శ్రీముఖ చక్రవర్తి సుశర్శ్మకడకు పోయి, 
యాయనను కొగలించెను. ఇరువాగుల సైన్యములవారును జయజయధ్వానములు 
కావించినారు. 


సుశర్మ: “మహారాజా! మా కణ్వాయనయుగ మింతటితో అంతరించినది. కాని, 
దక్షిణాత్యులగు మీరిచ్చటనుండి ఏమిపాలన మొనరింప గలరు? మీరు బౌద్ధులై వేదముల 
నగౌరవ మొనర్చితిరి. యుగయుగముల నుండి పవిత్రమైయుండిన _ ధర్మముల 
నడుగంటించి, వేదబాహ్యమైన ఈ చార్వాకమతమును విజృంభింపచేసినారు. మీ బుద్ధుని 
ధర్మము శాశ్వత మగునా? వేదములే పరబ్రహ్మ స్వరూపములు. అవి నాశనము కావు. ఈ 
దినముకానిచో రేపు మీబౌద్ధధర్మము నాశనమైపోవును. ఈ జంబూ ద్వీపమునందు 
బుద్ధధర్మమే లేకుండా నాశనమగుగాక! మా ధర్మము మేము నిర్వర్తించితిమి. మీ 
రనుమతించినచో మేము వానప్రస్థమునకై హిమాలయములకు పోదుము. లేదా మీ 
ఇష్టమువచ్చినట్టొనరింపుడు అనెను. 


శ్రీముఖుడు: చక్రవర్తీ! మీరు మీ ధర్మము నిర్వర్తించినారు. మేము మా ధర్మమును 
నిర్వర్తించినాము. “మే మొనరించినది ధర్మ బద్ధము మిది కాదు” అని మేము అనము. 
తాము తప్పక హిమాలయములకు పోవచ్చును. మనము ప్రయత్నము చేయవలెను. 
తర్వాత కర్మమెట్లు నిర్దేశించునో యట్లు జరుగును. తామెప్పుడు ప్రయాణముచేయ 
నిచ్చగింతురో యప్పుడ మీ కిష్టమగునవన్నియు గొనిపోవచ్చును. మెము మీ సేవకులము, 
మీ అతిథులము.” 


సుశర్మ “మహారాజా! సెలవుతీసికొందుము. వేద ధర్మమును, బౌద్ద ధర్మమును 
సమానముగ పాలింపుడు, అదియే మా కోర్కె అని యంఈపురములోని కరిగి 
హిమాలయప్రస్థాన ప్రయత్నమున నుండెను. ఈ విజయమునకు సువర్ణశ్రీ కారకుడని 
చక్రవర్తి యాతనీవంక దొరిగి, తనమెడలోని నిద్రుమమాలను అతని కంఠమున వైచెను. 


విజయులైన ఆంధ్రులు మహోత్సవము లొనరించుట ప్రారంభించిరి. 


సువర్ణశ్రీ నగరములో తండ్రిగారు విడిదిచేసిన భవనమునకు బోయెను. తనధర్మము 
నెరవేర్చినాడు. ఈ మహాయుద్ధము తన ప్రాణములు కాంక్షించినచో నిచ్చుటకు సిద్ధపడియే 
ముందుకు చొచ్చుకుపోయినాడు. ఎప్పటికప్పుడు కొన్ని గాయములు తగిలినమాట నిజమే. 
ఒక్క గాయమును బ్రాణముగొనలేదు. తాను యశమును ఆశించినాడు. ప్రాణ నష్టము 
ఆశించినాడు. రెండును తుచ్చములే. ఒకటి సంభవించినది, ఒకటి సంభవించలేదు. 


పొమ్మన్నను పోని యీ ప్రాణము తీపి, దానిని వదలలేము. ప్రాపంచికానందము 
కావలెను. భార్య కావలెను. ఎంత విచిత్రమైనది మానవజీవితము! ఈ ఆలోచనలతో తన 
వైద్యునిచే గాయములకు కట్టుకట్టించుకొని, ఆలోచించి ఆలోచించి, తల్లిదండ్రుల 
సెలవునంది తాను యాత్రలు సలుపుచు ధాన్యకటకము చేరెదనని వెడలిపోయెను. 


౬ 
అమృతపాదులు 


సర్వదక్షిణాపథచక్రవర్తిని సర్వభారత వర్ష చక్రవర్తిగా అభిషేకింప మహా ప్రయత్నములు 
జరుగుచున్నవి. _ దేశదేశముల మహారాజోల, భూపతుల, మహా మాండలికుల, 
మహాబుషుల, పండితుల, అర్హతలు, సంఘారామాచార్యుల, వివిధ 


పరిషత్తుల కులపతుల, మహాిభిక్షుకుల, భిక్షుల, భిక్షిణుల, జైనసన్యాసుల, దిగంబర 
శ్వేతాంబరుల, జైనమహర్షుల, వర్తక చక్రవర్తుల, యవనుల, సామంతుల ఆహ్వానించుటకు 
వివిధదేశములకు శ్రీముఖుని నిమంత్రణమున వెడలిరి. 


పాటలిపుత్రము  మహావైభవముగ అలంకరించుచుండిరి. ధర్శనంది ఆ 
అలంకారికులకు ఆజ్ఞ లిచ్చుచుండెను. 


చక్రవర్తికి ఎటుచూచినను విజయమే. అయినను తన పెద్దకుమారుడు విషకన్యను 
ప్రేమించుచున్నాడనియు, నామె యాతని ప్రేమించుచున్నదనియు, కాని ఆ బాలిక విషకన్య 
యగుటయే వారి సమాగమమునకు అడ్డువచ్చిన దనియు చారులచే శ్రీముఖుడు 
వినినాడు. తన స్నేహితుడు, సోదరసమానుడు, ఆంధ్రరమాజనకుడు, ఉత్తమపురుషుడగు 
చారుగుప్తుని పుత్రికను వివాహమాడజాలనని యువరాజు తన తల్లితో చెప్పెనట. చక్రవర్తికి 
మస్య హృదయాందోళనకారణమయ్యెను. 


చారుగుప్తుని నిర్వేదము తానెట్టు భరింపగలడు? శ్రీకృష్ణుని తన ఆజ్ఞచే హిమబిందు 
కుమారిని వివాహ మగునట్లు చేయవచ్చును. అవసరమైన అట్లు చేయవలసేయున్నది. కాని 
శ్రీకృష్ణుడు ఆ విషకన్యను “తక్క ఇంకొక్కబాలిక నుద్వాహముకాడట. తాను రాజ్యమునైన 
వదలివేయునట. 


ఎవరా విషబాలిక! ఆమెను తా నొకసారి చూడవలసియున్నది. ఆ బాలిక స్టాలతిష్యుని 
శిష్యురాలట. మనుమరాలని కొంద రనిరి. ఎట్టి మనుమరాలో! ఆ దూర్వాసుడు తన 
మనుమరాలిని విషకన్యగా నెట్లు చేయగలిగినాడో! వెనుక చాణక్యు డట్టి విషకన్యల 
విరోధినాశనమునకే ప్రయోగించు వాడట. స్థాలతిష్యులవారికి మాయెడ నింతకోప మేమి? 


తాను శ్రీకృష్ణునికి ఈ నిరంతరమృత్యుసన్నిహితత్వ మెట్టు సహింపగలడు? 
విషకన్యను యువరాజు కడనుండి తొలగించి మరల స్థాలతిష్యుని అంతికమునకు 
పంపవలయునా? అయినచో, యువరాజునకు మిక్కుటముగ కోపము రావచ్చును. కాని 
యెరిగి యెరిగి ప్రేమాస్పదుడగు నా బాలుని చావున కనుమతించుట యెట్లు? 


ఈ విషమసమస్యను విడదీయగలిగిన మహానుభావుడు అమృత పాదార్హతులే! వారి 
దర్శనముచేసినచో నుత్తమ మనుకొనుచు, చక్రవర్తి రథమునెక్కి "పాటలీపుత్ర 
పురముననున్న మహాచైత్య సంఘారామమునకు వెడలిపోయెను. 


అమృతపాదులకు చక్రవర్తి తన్ను దర్శింపవచ్చుచున్నారని తెలియగనే 
చతుశ్శాలలోనికి వచ్చి, అచ్చట రత్నకంబళులు పరిపించి ఉపధానములు వేయించెను. 


ఇంతలో చక్రవర్తియు వచ్చెను. అమృతపాదులకు నమస్కృతులిడి, ఆశిర్వాదమంది, 
కంబళిపై చక్రవర్తి యధివసించుటయు, అమృత పాదులును ఎదుట కూర్చుండిరి. 


“ప్రభూ! తాము వచ్చిన కారణము?” 
“విషకన్యకా శ్రీకృష్ణుల సంబంధవిషయమై తమతో నాలోచింప వచ్చితిని.” 


“ఆ విషకన్యకడకు నేను వెళ్ళితిని. యనురాగ మెరుగని నాకు అవ్యాజపుత్రికాప్రేమ ఆ 
కన్నెపై నుదయించినది.” 


“విషకన్యగదా! ఆమె సామీప్యమే మృతియనినారు!” 


“నేను విషపు విరుగుడుల తోడనే వెడలితిని. ఆ బాలిక సాత్విక మూర్తి. స్థాలతిష్యుల 
వారిని నేనెప్పుడును దర్శనము చేయలేదు. ఆయన మహాత్మ్యము ఆంధ్రు అనేకులు 
విభ్రాంతులై చెప్పుకొందురు. అట్టి ఉత్తమబుషి మనుమరాలట ఈ బాలిక! ఈ బాల నెట్లు 
విషకన్యను చేయగలిగిరో?” 


“అదియే నాకును ఆశ్చర్యము కొల్పినది. శ్రీకృష్ణుని నాశనము చేయు నీ బాలిక నా 
మహర్షి ప్రయోగించెనట స్వామీ!” 


“అవును. ఆ విషయములన్నియు బయటపడినవి. మహారాజా! శ్రీకృష్ణుడు ఆ 
బాలికను _ ప్రేమించుచున్నాడనుటలో నాశ్చర్యమేమియు లేదు. ఆమె సౌందర్య 
మతిలోకము.” 


“హిమబిందుకుమారి సౌందర్యవతి కాదా స్వామీ?” 

“కావచ్చును. హిమబిందు శిల్పసూత్రలక్ష్యభూత, సౌందర్య సర్వస్వము. కాని ఈ 
విషకన్యలోని " సౌందర్యము మహోత్తమాభిదత్త మగు మూర్తిత్వము. సుందరరేఖా 
సమన్వితమూర్తి. ఒక్క హిమబిందుమూర్తికి తగ్గునేమో! కావుననే యువరాజు తన 
సర్వస్వముతో నీమెను ప్రేమించు చున్నారు.” 

“ఆ బాలిక విషబాల యగుటవలన ఆత్మాభిదత్తత కుంటుపడిపోదా?” 

“ఆమెను విషకన్యను చేయుటలో, ఆమె దేహము విషయుక్తమైనది. ఆమె 
హృదయము, ఆమెలోని ప్రకృతి, ఆమె బుద్ధియు, అహంకారమును విషయుక్తములు 
కాలేదు. ఆమెలోని మనోబుద్ధ్యహంకారా లమృతములేయైనవి. అమృతము నిండిన 


నీచపాత్రతో మనము పోల్చవచ్చును. ఆ పాత్రవిషముతో నిర్మించినా రనుకొందము. అట్టిది 
ఈ బాలిక” 


“విషకన్యకకు శ్రీకృష్ణునకు వివాహ మెట్లు గురుదేవా?” 

“అదియే ఆలోచింపవలసిన విషయము మహారాజా! నేను స్థాలతిష్యులవారిని 
సందర్శించి వారిహృదయమును కరగింప ప్రయత్నింతును. ఆపై భగవాన్‌ బుద్ధదేవుని 
కరుణ!” 

“ఆచార్యదేవా! చారుగుప్తుడు ఆంధ్రదేశమునకు శేషునివంటివాడు గదా!” 

“అవును.” 


“అతనికి సర్వప్రపంచము హిమబిందుకుమారి!” 


“అవును” 


“ఆమెను యువరాణి య నాతనితపస్సు. అందుకే ఆమెకు సర్వవిద్యలు 
నేర్పించినాడు వర్తకచక్రవర్తి. ఆమెకై తన అనంతములైన సర్వైశ్వర్యములు " నర్పింప 
సిద్ధముగ నున్నాడు.” 


“ప్రభూ! బాలికలు సర్వసాధారణముగా నీడువచ్చినవెంటనే ప్రేమాభియుక్తలై 
యుందురు. ప్రేమ వ్యక్తి రూపమున సాక్షాత్కరింపదు. ఆ సమయములందు ఒక బాలికకు 
వరుని ఏర్పాటుచేయుదురు పెద్దలు. ఆ బాలిక తన వరుని ప్రేమించును. కాని ఒకసారి 
యుక్తవయస్కయగు నొకబాలిక వరుని తాన ఎన్నుకొని, ఆతని గాఢముగ ప్రేమించినచో ఆ 
బాలికను వేరొక్కని కిచ్చి వివాహముచేయుట ఆ బాలికచే వ్యభిచార మహా దోషము 
చేయించుటయే!” 


“చిత్తము ఆచార్యదేవా!” 


“హిమబిందు తనసర్వస్వము ఒక బాలునికి దత్త మొనర్చుకొన్నది. ఆ బాలు డామెను 
ప్రేమించుచున్నాడు. అట్టి బాలికను యువరాజున కెట్లు ఇత్తురు. చారుగుప్తుడైన అధర్మమున 
కెట్టియ్యకొనును?” “అటులనా! ఎంత విచిత్రము! ఎవ్వ రా బాలుడు?” 


“మన సువర్లశ్రి!” 


ws సువర్ణశ్రీకుమారుడు! అతని నెవ్వరు ప్రేమింపరు? ఇది గాఢాలోచనము 
సలుపవలసిన విషయము ఆచార్యదేవా!” 


“ఆలోచనమున కే మున్నది? సువర్ణశ్రీ మహాశిల్చి, భక్తుడు” సర్వశాస్త్ర పారంగతుడు, 
వీరసింహము. చారుగుప్తదేవుడు ఆంధ్రమహా సామ్రాజ్యమునకుమూలము, సువర్లశ్రీ శక్తి” 


“అవును స్వామీ!” 
చక్రవర్తి వెడలిపోయెను. అమృతపాదులు ఆలోచనాధీనుడయ్యెను. 


స్థాలతిష్యులు సనాతన ధర్మతేజస్సు, అనార్షములైన మార్గముల వెంట మానవులు 
నడుచున్నప్పు డిట్టి మహోత్తమపురుషులుద్భవింతురు. “సనాతనమార్గము ఒక రీతి నంది 
మానవాభ్యుదయమున కిసుమంతయు  నుపకారిగాక, కర్కశమై మృత్యురూప 
మందినప్పుడు బుద్ధభగవానుని వంటి అవతారపురుషు లవతరింతురు. అవియు 
కర్కశమైనప్పుడు సనాతనత్వము, నూత్నపుష్టి చేకూర్చుకొని, ఆ అధునాతనత్వ వక్రగతిని 
ఖండించును. ఈ రెండుశక్తులిట్టు పోరాడుకొనుచు లోకమును ముందునకు నడీపించుకొని 
పోవుచుండును గాబోలు ననుకొనుచు అమృతపాదార్హతులు సమాధిలోనికి పోయెను. 
ఆయన మోము చంద్రకాంతివలె వెలిగిపోయెను. 


౭ 
సమవర్తి హృదయము 


సమవర్తి నాగబంధునికను చూచుటయేమి, యామెను ప్రేమించు టేమి! పొడుగరి, 
యుద్ధకుశలత, ఆనందహృదయ, స్పష్టసౌందర్యరేఖా సమన్విత, వీరవిక్రమోపేత! 


అందమైన యువతులు మూడుజాతులవారని సమవర్తి అనుకొనినాడు. 
ఒకజాతివారు పూవులప్రోవులు, వెన్నతో తేనెలు రంగరించినవారు! ఇంకొకజాతివారు 
వజ్రముల ప్రోవులు. మూడవజాతివారు తేనెలును, కరగించిన బంగారును కలియబోసి 
మూర్తించినవారు. 


మొదటి జాతివారు అతిఆరహృదయులు. రెండవవారు కర్కశ హృదయులు. 
మూడవవారు సమహృదయులు. నాగబంధునిక మూడవజాతి బాలిక. ఆమె ఎంత 
గంభీరమగు చరిత్ర కలది! ఆమెయుద్ధము అప్రతిమానము. తన్ను గోవర్ధనపర్వతము వలె 
రక్షించును. పార్థసారథివలె అఖండధైర్యమును సమకూర్చును. ముందునకు తన్ను 
విజయయానము చేయించును. 


యుద్ధము చేయునప్పుడు నాగబంధునిక బాలిక యన్న భావ మాతనికి కలుగునది 
కాదు. ఆమెకు గాయములు తగిలినవి. తనకునూ తగిలినవి. కాని భయంకర దావాగ్ని 
శిఖలవలె వారిరువురు సమముగ ముందుకు చొచ్చిపోవువారే. 


వారిరువురి హృదయములు  ఆనందమయములు. వారు ఒకరినొకరు 
ప్రేమించుకొనుచున్నట్లు ఒకరినొకరికి తెలియును. 


ఆమె వీరకుమారుడై తెల్లవారగట్లనే సమవర్తి శిబిరమునకు వచ్చునది. “ఈ బాలిక 
నెట్టు యుద్ధమున కనుమతించుట, తనతో తీసికో నిపోవుట?” అని అతడనుకొనును. ఈ 
మహావీరునీతో భుజము భుజము కలిపి యుద్ధము చేయు భాగ్యముసర్వభాగ్యములను 
మించిన పరమోత్తమభాగ్య” మని యామె యనుకొనును. ఇరువురు యుద్ధమునకు 
బోదురు. 


పాటలీపుత్రపురము పట్టుకొను మహాయత్నము జరుగునాడు, నాగబంధునిక 
సమవర్తితో నమముగ విరోధులతో దలపడినది. ఆమె ఆరోజు అపరాజితాదేవియే! 
పకపకమని నవ్వుచు, 


“ఆంధ్రవీర రారా! 
అరిపైని దుముకరా! 
పుష్పపురము నీదేరా; 
పురంజయుడ నీవేరా!” 


అని పదముపాడుచు తన ఉత్తమాశ్వమును ముందుకు సమవర్తి గుజ్జముతో 
సమముగ దూకించినది. పుప్పపురము ఆంధ్రుల వశమైనది. 


నాగబంధునికయు సమవర్తియు తిరిగి తమ సైన్యముల నడపు కొనుచు వచ్చుచుండ 
నాగబంధునిక గుట్టిము ఒకశవముపై కాలువేసి తూలిపడిపోయినది. 


“అయ్యో!” అనుచు సమవర్తి చెంగున తన హయమునుండి ఉరికి 
నాగబంధునికను!” సమీపించి, సువ్వున నామె నెత్తుకొని, “నాగబంధునికా! 
నాగబంధునికా!” యని వేదనాపూర్ణమగు అరపు అరచినాడు. నాగబంధునిక పది 
నిమేషములు చైతన్య రహితయై యాతేని చేతులలో కదలలేదు. 


వెంటనే యుద్ధవైద్యులు వచ్చి, యామెను ఆ పరిసరముననున్న ఒక భవన వితర్జికపై 
సమవర్తిని పరుండేబెట్టమనిరి. ఒక వైద్యుడు ఆమె సమవర్తి చేతుల నుండగనె ఆమె 


పెదవులపై దివ్యలేప రూపముననున్న దివ్యాషధము నొకదానిని రాచినాడు. ఒక నస్యమును 
ఆమె ముక్కుపుటములకడ నుంచినాడు. 


ఆమెను ఒక అరుగుపైన సమవర్తి పరుండబెట్టెను. 


ఆమెకు వెంటనే మెలకువ వచ్చి, చూచుకొనుసరికి ఆమె తల ఆతని తొడపై నుండెను. 
ఆతడు ప్రణయభయార్థుదృక్కుల ఆమె మోముపై ప్రసరింపుచు, జేతితో ఆమెనుదురు 
తుడుచుచు, “నాగబంధునికా! నాగబంధునికా!” అని అన్పష్టవాక్యముల పిలిచెను. 


నాగబంధునిక ప్రథమమున కల యనుకొన్నది. తర్వాత తనకును సమవర్తిని 
వివాహమైనదనియు, వివాహానంతరము భర్త తన్ను అనునయించుచున్నాడు కాబోలు 
ననుకొనుచు సిగ్గుపడుచు “ప్రాణేశ్వరా!” అని చేతులు చాచి అతని తలవంచి యాతని 
పెదవులు ముద్దుగొనెను. 


సమవర్తి ప్రణయమహావేగమున గదలిపోయి, ఆమెపై వ్రాలి తన హృదయమున 
కదుముకొని, ఆమెను గాఢముగ చుంబించెను. 


ఆమె పడినవెంటనే యామె శిరస్తాణమును తీసినారు. దీర్ణమై ఒత్తయిన యామె 
కచభారము ముడివీడి మేఘమువలె “ప్రసరించిబోయినది. అప్పుడు ఆ చుట్టుమూగిన 
వీరులు, ముఖపతులు, గణపతులు మొదలగువా రామే బాలికయని గుర్తెరిగినారు. 


“ఈ బాలిక ధర్మనందులవారి కొమరిత, సువర్లశ్రీ సేనాధ్యక్షుల చెల్లియట” అని 
సమవర్తి వైద్యునకు తెలిపెను. నాగబంధునిక పూర్తిగ మెలకువవచ్చి “నువ్వునలేచి, 
“ఇదియేమి ఇచ్చట నుంటిని! ఏమి జరిగినది సేనాపతీ!” యని యామె యాశ్చర్యమున 
నడిగినది. 


నాడిచూచి వైద్యు డా బాలికకు ఏమియు మొప్పము లేదనెను. ఎచ్చటను ఎముక 
విరుగలేదనియు, నట్లువిరిగినచో నాడిగతి వేరగుననియు నా వైద్యుడు సమదర్శికి చెప్పి 
తనపనిపై తాను పోయెను. 


నాగబంధునిక గుట్టిము భక్తిగదురు చూపులతో తన యజమాను రాలిని చూచుచు 
నిలుచున్నది. ఇరువురును తన తమ బసలకు వెళ్ళి పోయిరి. 


నాగబంధునికకు పూర్తిగ మెలకువ వచ్చినంతనే తాను సమవర్తిని ముద్దుగొంటినని 
యెంతయో సిగ్గుపడెను, ఆనందమందెను, క్రుంగిపోయెను, ఉప్పొంగిపోయెను. ఆమె 
పూర్తిగా యోషావేషము ధరించి, సిద్ధార్థినికను సువ్వుననెత్తుకొని, యామెను హృదయమున 
కదుముకొని, ఆమె పెదవుల ముద్దుగొనెను. 


సిద్ధార్థినిక అక్కను తిరిగి కౌగిలించి “అక్కా! నీవు యుద్ధము చేయుచున్నావటగా! 
నాకు అన్న చెప్పినాడు. నీవు సమవర్తిని ప్రేమించుచున్నావటగా” అని యడిగెను. 


“ఛీ ఛీ! అవేమి మాటలే సిగ్గులేని తల్లీ! అని నాగబంధునిక నవ్వుచు చెల్లెలిమొగ్గ 
నులిమినది. సిద్దార్థినిక నవ్వుచు, “ 'దొంగక్కా! “అన్న నాకన్నియు చెప్పినాడులే!” యన్నది. 


“అన్న మంచివాడు కాడు! అన్నతో మాట్లాడకూడదు!” 


“అన్నతో మాట్లాడక, అన్నదగ్గరకు పోకపోతే అన్నకు భయమా ఏమి? మాటలు 
మాటలువచ్చి అన్న అమ్మకు చెప్పుచున్నప్పుడు నేను వింటిని.” 


“అవునే, తల్లీ?” అని తల్లి ప్రశ్నింప నాగబంధునిక ఆమెపాదాలకు నమస్కరించినది. 
శక్తిమతి కొమరిత నాశీర్వదించి " “అమ్మా! నాయన గారితో నీ విషయము చెప్పినాను. 
నాయనగారు వెంటనే శ్వెతకేతులవారిని వెంటగొని చారుగుప్తులను, కీర్తిగుపులను, 
వినయభిక్కులవారిని, శ్రీచక్రవర్తులను చూచి వచ్చినారు. అమృతలతా దేవిగారిని నేనును 
కలిసికొంటిని. ఆమె తన తండ్రిని కలిసికొని ఏ విషయము తెలిపెద నన్నది. 


శక్తిమతీదేవి నాగమ బిగియార కౌగిలించుకొని మూర్థమును ముద్దు గొన్నది. 
నాగబంధునిక సిగ్గుగదుర నేదియే స్వష్నములుగనుచు నిలుచుండిపోయినది. 


సిద్ధార్థినిక గంతులువేయుచు, “ఇంక బావమీద పాటలు పాడ వచ్చును, ఎంతో 
చక్కగా! 


“బావా బావా పన్నీరు 
బావనుపట్టుకు తన్నేరు” 
శక్తిమతి: బావ మళ్ళీ తన్నినచో? 


సిద్దార్థినిక: అమ్మా! ఎక్కడైనా మగవారిని ఆడవారు తన్నుట ఉన్నది. ఆడవారిని 
తన్నెద రేమిటి? 


శక్తిమతి: ఎవరు తల్లీ మగవారిని తన్నిన ఆడవారు 

సిద్ధార్థినిక: సత్యభామ తన్నలేదా శ్రీకృష్ణుని? 

శక్తిమతి: సత్యభామ శ్రీకృష్ణునిభార్య కనుక తన్నవచ్చును. మరదలు తన్నునా? 
నాగబంధునిక: చెల్లీ! నీవే తన్నవే, నీకు ఆనతి ఇస్తాను. 


౮ 
పెల్లి రాయబారాలు 


యుద్ధము ముగియగానే సమవర్తికడకు తల్లి వచ్చినది. “నాయనా మనము పోయి 
హిమబిందును నీకిచ్చి ఉద్వాహమొనరించు ' టెప్పుడు” అని మా యన్నగారి 
నడుగవలయును. “మానాయనను కలుసుకొని ఇక్కడకు తీసికొనిరా! ఇంక పెద్దలను 
కొనిరా!” యని యామె కొమరుని కోరెను. 


అమృతలత కోటీశ్వరుని తనయ, కోటీశ్వరేశ్వరుని చెల్లెలు. ఆమె మహారాణివలె 
పెరిగినది. మహారాణియైనది. ప్రతిష్థానమునకు మహారాజ ప్రియదర్శి సాతవాహన 
మహారాజుభార్య, సాతవాహన రాజ వంశమున మెట్టుట అభిజనాభిమానమునకు దోడైనది. 


సప్తమాతృక లొకరై కుమారస్వామి ప్రేమించినట్లు ప్రేమించిన దామె పుత్రుని. సమవర్తి 
తల్లిమాట కెప్పుడును ఎదురాడలేదు. తాను నాగబంధునికను ప్రేమించినాడు. తల్లి 
హిమబిందును తనకై వాంఛించు చున్నది. ఆమె తన యన్నను నిర్చంధించును. ఏది 


ఎట్టగునో? 


అందరునుపోయి చారుగుప్ప్తునడిగిరి. అమృలతాదేవితో చారుగుప్తుడు నిషర్షగ 
హిమబిందును శ్రీకృష్ణసాతవాహన మహారాజున కిత్తునని తెలిపివేసిను. సమవర్తి 
ఆనందమున నిట్టూర్పు విడిచెను. వినయభిక్కుకొమరితను చూచి, “తల్లీ! నాకు 
చారుగుప్తుని హృదయ మప్పుడ యవగతమైనది. నీవు కోప మేల చెందెదవు? సమవర్తి 
హృదయము నా కవగతమైనది. ఆతడు ధర్మనంది తనయను ప్రేమించుచున్నాడు. 
ఆమెయు వీనిని ప్రేమించుచున్నది. సువర్లశ్రీ కాశికాదిపురములకు ప్రయాణమైపోవుటకు 
ముందు నా కడకు వచ్చి “తాతగారూ! శ్రీసమవర్తి మహారాజును, మా చెల్లెలును ఒకరినొకరు 
ప్రేమించుకొనుచున్నారు. ఆర్యశ్రీ చారుగుప్తులవారు కొమరితను శ్రీ కృష్ణముహారాజున 
కిత్తుమని నిశ్చయించిరి. నేనును హిమబిందుకుమారియు ధాన్యకటకమున నున్నప్పు 
డొకరినొకరము ప్రేమించుకొంటిమి. కాని చారుగుప్తులవారు కొమరితకు తన నిశ్చయము 
తెలిపిరి. మేము విడిపోతిమి. మహారాజునకు రాణియగు బాలికను నేను ప్రేమించుట 
యేమి యని క్రుంగిపోతిని. నేను దేశయాత్ర చేసెదను. స్వామీ! తాము సమవర్తి 
ప్రభువునకు, నాగబంధునికకు వివాహమగునట్లు ప్రయత్నించుడు. తాము ఆశీర్వదించినచో 
కార్యము సఫలమైతీరును. సెలవు” అని తెలిపి వెడలిపోయినాడు. కాబట్టి నీవు నీ 
కొమరుని ఆనందము మనస్సున  తలచుకొనుము. ఆతనితోడిదే నీలోకము. 
పుత్రునియానందమే నీ యానందము. నీ పుత్రుడు మహావీరుడు. అతిరథుడు, ఆతని నేదో 
రాజ్యమునకు చక్రవర్తి పట్టముగట్టును. సువర్ణగిరియగు ముసిక నగరదేశము 
మహోత్తమమైనది. ఆ మహారాజ్యమునకు నీ తనయుడు ప్రభు వగునని చక్రవర్తి భావము. 
ఆ విషయము మహామంత్రులవారు సెలవిచ్చియున్నారు” అని బోధించెను. 


అమృతలతాదేవి తండ్రిమాటలన్నియు విన్నది. ఆమె ఆశలన్నియు కూలిపోయినవి. 
జగదేకసుందరి యగు బాల తనకు కోడలగునని యాశించినది. తన కుటుంబమున ఉన్న 
కోటులన్నియు తన కొమరునకు వచ్చునని యనుకొన్నది. సార్వభౌములకే ఏడుగడ యగు 
తనయన్నగారు తన కొమరుని సార్వభౌములకు సమ మొనరించును అనుకొన్నది. ఆ 
స్వపష్నములన్నియు విరిగి నేల కూలినవి. ఆమె భర్తను తలచుకొని, తన తల్లిని తలచుకొని 
వెక్కి వెక్కి ఏడ్పినది. 


లోకమున నెవ్వరికిని వెరవక తల్లికిమాత్రము వెరచు సమవర్తి తల్లి దుఃఖమును 
దర్శించుచు కలగుండుపడి చేష్టలుడిగి నిలుచుండినాడు. 


ఆశలు, స్వవ్నములు, కోర్కెలు మానవుల కుండుట సహజము. కాని అవి 
సంపూర్ణముగ స్వార్థపరము అయినచో మానవుడు తుచ్చుడై పోవును. సువర్తళ్తి 
హిమబిందును ప్రేమించెను. ఆమె తనకు గాదని తెలిసియు నామెను రక్షించెను. కో రికలేక 
ధర్మమార్గమున నడచు పురుషుడు వీరోత్తంసుడు. సువర్ణశ్రీ యట్టివాడు. 


సమవర్తి కనులుమూసుకొనెను. తాను ప్రేమించుచున్నది నాగబంధునికను. 
హిమబిందు తనసొత్తు అనుకొని, ఆమె దివ్యసుందర విగ్రహమును చూచి, యామె అగణిత 
సంపదను ఎరిగి, యామెను భార్యగ ఊహించి, కాంక్షించి వ్యధలపాలయినాడు. నేడు 
అన్నియు తారుమారైనవి. ఉత్తమ ఫలవృక్షము భూమిని చీల్చికొని పైకి వచ్చునట్లు తన 
స్వార్థమును చీల్చి నాగబంధునికా ప్రేమ వెడలి తన జీవితదిశలు క్రమ్ముకొ, నిపోయినది. 
ఇప్పుడు తల్లి ఏమనునో, ఏమియాజ్ఞ నిచ్చునో? 


వినయభిక్కు లేచి కొమరిత మూర్జముపై హస్తము నిడి, “తల్లీ! భగవాన్‌ 


సమంతభద్రుడు మానవలోకమున కిచ్చిన యుపదేశములు నీయెడల నిషలము 
లగుటయేనా?” యనినాడు. 


సమవర్తి తలవాల్సి క్రుంగి కూర్చుండియున్నాడు. ఆతని తీక్షణముగ చూచినది ఆ 
తల్లి. ఆమె కన్నులు చెమరించినవి. అమృతలత చిరునవ్వున “నాయనా! నాకు సర్వమును 
నా తండ్రి ఈ బాలుడే! వాని యానందమే నా యానందము. కానిమ్ము, అన్నియు నీవే 
ఏర్పాట్లు చేయుము. (కొమరుని కడకుపోయి) నాయనా! నీవు వీరాగ్రగణ్యుడవు. నీ 
తండ్రిగారి పేరు నిలబెట్టిన ఉత్తముడవు. నీకు పారితోషికముగా నీ హృదయేశ్వరినే నే 
నర్పింతును అని పలికినది. 


వినయభిక్కునకు వారిరువురు పాదాభివందన మాచరించిరి. ఆతడు వారి 
నాశీర్వదించి, అమృతపాదులను దర్శింప వెడలిపోయెను. 


కొన్నినాళ్ళయిన వెనుక శక్తిమతీదేవియు, మహారాణి ఆనంద దేవియు, మహామంత్రి 
భార్యయు, ఇతర నారీమణులతో, పరిచారికలతో సమవర్తి పాటలీపుత్రమున వసించు 
భవనమునకు వెంచేసిరి. అమృతలత యానందమున వారిని సర్వమర్యాదల నెదుర్కొని 
ఉచితాసనముల గూర్చుండ చేసెను. 


మహారాణి: అక్కగారూ, మేము మీకడకు వివాహ రాయబారమున వచ్చినాము. 


అమృతలత: మహారాణీ! తాము స్వయముగ మా ఇంటికి విచ్చేయుట మాకందరకు 
తులలేని గౌెరవమొసంగుట, సెలవీయండి సామ్రాజ్ఞి! 


మహారాణి: శక్తిమతీదేవి, తమ పుత్రికను శ్రీ సమవర్తి ప్రభువునకు సమర్పింప తమ 
యనుమతివేడ వచ్చిరి. 


ఆంధ్రమహారాణులు, మహారాజులు, ఏవిషయమును తాము స్వయముగ 
మాటలాడరు. వారి ప్రతినిధులు వచ్చి విషయములు ఏర్పాటుచేయుదురు. ఇప్పుడు 
ఆంధ్రసామ్రాజ్ఞి త్రానే స్వయముగ రాయబారియై వచ్చుట తనకెంతయో గౌరవమని 
అమృతలత ఆనందమందెను. అమృతలత తన కా సంబంధము ఎంతయో 
ఆనందదాయకమని తెలుపుచు, సంబంధము నిశ్చయముచేయవలసినది తనయన్న 
చారుగుప్తులవారే యని తెలిపినది. 


చారుగుప్పునికడకు ధర్మనందియు, శ్వేతకేతులవారు, మహా మంత్రియు ఈ వివాహము 
విషయము రాయబారము వచ్చిరి. చారుగుప్తునకు వినయభిక్కు అమృతలతాదేవి 
యుద్దేశము తెలిపియుండుటచే చారుగుప్తులు సంతోషమున నియ్యకొనిరి. 


రెండుదినములైన వెనుక ఒక శుభముహూర్తమున అమృతపాదులు, చారుగుప్తులు, 
మహామాత్యుడు, మహాసైన్యాధ్యక్షుడు, ధర్మనంది, సైన్యాధి కారులు, భిక్కులు, పండితులు 
కోటలో మహారాజ సమాలోచనమందిరమున జేరి సమవర్తి, నాగబంధునికల వివాహమును 
నిశ్చయము చేసిరి. చక్రవర్తియే తాంబూలము లిప్పించెను. 


పలుపోకల బోవు ఆలోచనలతో సముచితవేషుడై, ఉత్తమాశ్వము నధిరోహించి 
సమవర్తి ధర్మనంది వసించు హర్మ్యమునకు బోయెను. సువర్లశ్రీని చూడవలయుననియే 
యాతని యుద్దేశము. అంతరాంతరమున నాగబంధునిక కనబడదా యన్న యాలోచన! 


ఆతడు “సమవర్తి వచ్చినా” డని లోనికి వార్త పంపెను. సేవకులు గుజ్జముకడకు 
పరువిడి వచ్చి, గుట్టిపు కళ్ళెమునంది పుచ్చుకొనిరి. శిల్ప విద్యార్థులు “దారిచూప 
లోనికిబోయి సభామందిరమున నాతడు ఉచితాసనము నధివసించి యుండెను. 
సిద్ధార్థినికకు సమవర్తి వచ్చినట్టు తెలియదు. 


“బావా బావా పన్నీరు 
బావనుపట్టుక తన్నేరు” 


అని పాడుచూ సభామందిరమునకు వచ్చి సమవర్తిని చూచి. చటుక్కున 
ఆగిపోయెను. సమవర్తి “నువర్లశ్రీ ఎచ్చటనమ్మా?” యని నువ్వుచు అడిగెను. 


“మా అన్న పుణ్యక్షేత్రములు దర్శింప మహాబలగోండు యువరాజుతో పోయినాడు. 
“అయ్యో! అతనితో మాటలాడవలెనని వచ్చినానే!” 
“అలాగునా? మా అక్కవచ్చి మాటలాడునండి” యని యామె తుజ్జుమనెను. 


ఇంతలో “ఎవరండీ” యనుచు, చెల్లెలు మనచుట్టములు వచ్చినారని చెప్పుటచే 
నాగబంధునిక ఆ మందిరములోనికి వచ్చినది. 


లోనికి ఆ బాల వచ్చుమార్గము సమవర్తి వెనుకవైపునున్నది. ఆ బాలికలోనికి 
వచ్చుటతోడనే ఎవరో కూరుచుండ యుండుట గమనించి “ఎవరండీ?” అని మరల 
ప్రశ్నించెను. సమవర్తి ఉలికిపడి లేచి నిలుచుండి ఆమెవైపు తిరిగి ఆమెను చూచెను. 


“ఎవరండీ” అన్నమాట అచ్చటనే ఆగిపోయినది. ఆమె గుమ్మము కడ నిలుచున్నది. 
సమవర్తిని చూడగనే యామె చకీతయై, లజ్ఞారుణిత వదనయై తలవాల్చి నిలుచుండి 
పోయినది. 


౯ 
ముక్తావళీదేవి 


ముక్తావళీదేవి కిపుడు అరువది సంవత్సరము లున్నను ఏబది సంవత్సరముల స్తీవలె 
కనుపించును. ఆమె కిర్తిగుప్తుని భవనమున సగము యవనాలంకారాది మేచ్చాచారముల 
గొనివచ్చినది. యవనశిల్పులను కొందరిని రప్పించి యవనభవనములుకూడ నిర్మాణము 
చేయించెను. ఆ శిల్చులే ఆంధ్రచైత్యములలో తమ విధానములను అక్కడక్కడ 
విన్యసించిరి. అప్పుడే గాంధారించుటయన శిల్పము చెక్కుట యనుమాటకూడ ఆంధ్ర 
భాషలో చొద్చినది. 


పాటలీపుత్రమున చిన్ననాటనే కిర్తిగుప్తులు ఒక మహాహర్మ్యము నిర్మాణము 
చేయించెను. వినయగుప్త చారుగుప్పులకును అచ్చట మహా భవనములున్నవి. 
యుద్ధానంతరము ఎవరి "భవనములలో వారు ప్రవేశించి యవి యన్నియు మరల 
బాగుచేయించుకొనినారు. సమవర్తి, చారుగుప్తుల భవనములలో నొకదాన ప్రవేశించినాడు. 


కిర్తిగుప్తులకు డెబ్బదియేండ్లు దాటినను, “ప్రపంచ మానంద మయము. ఆవల 
నేమియున్నదో ఎవరికెరుక? బ్రతికియుండగనే ఆనందము ననుభవింపుము” అను 
యవనవేదాంతి ఎపిక్యూరియసు వాదమును నమ్మినాడు. కావుననే అతడు భోగముల 


ననుభవించుటలో గ్రీకులకే పాఠములు నేర్పుచుండెను. 


గ్రీకులు తమదేవతలను భారతీయ దేవతలతో పోల్చుకొని వారే వీరను 
నిశ్చయమునకు వచ్చిరి. కొదరు యవనులు బౌ ద్ధదీక్ష రైకొనినను జీవితము నానందముగ 
ననుభవింపుము అన్నభావము మిశ్రితముచేసి ఒకి నూతనవాదము గొ నివచ్చిరి. 


కిర్తిగుప్తుడు మంచి మాటకారి. ముక్తావలీదేవికి భర్తయే భగవంతుడు. కాపురమునకు 
వచ్చిన కొత్తలో భారతీయాచారములకు సంకటము పడునది. కాని రానురాను 
భారతీయాంగనలకే పాఠములు నేర్చు భారతీయత్వ మామె కలవడినది. 


ముక్తావలీదేవిని, హిమబిందును సువర్లశ్రీ గుహాబంధమునుండి విడిపించినప్పటి 
నుండియు నామె సువర్ణశ్రీ చరిత్రమంతయు “జాగరూకతగ గమనించుచునే యుండెను. 
సువర్లశ్రీని తన మనుమరాలు గాఢముగ ప్రేమించుచున్నదని ఆమె ధాన్యకటకముననే 
గమనీంచినది. తన యల్లుడు హిమబిందును శ్రీకృష్ణసాతవాహన ప్రభువున కీయ 
సంకల్పించుకొనె ననియు హిమబిందు మూగదానివలె నందుల కియ్యకొనెననియు 
వినినప్పు డామె ఎంతయో ఆశ్చర్యమందెను. 


ఆనాటినుండి హిమబిందు హిమబిందుగ నుండుటలేదని యామె గమనించుచు 
వచ్చినది. ముక్తావళి దేశమైన ఏథెన్సులో రాజులను విపరీతముగ గౌరవించుట ఎరుగదు. 
అక్కడ రాజవంశములు లేవు. కాని మాసిడోనియాలో రాజవంశము విజృంభించినది. అచటి 
సేనాపతులు వివిధ దేశముల రాజులై రాజవంశ ప్రారంభకులైరి. 


ఈ దేశమున రాజులు ధర్మపరులు. ప్రజలకు రాజభక్తి కలదు. రాజులకన్న బ్రాహ్మణులు 
మరియు గౌరవమందుదురు. రాజులును, బ్రాహ్మణులును అయిన సాతవాహన 
ప్రభువంశమునకు పిల్లనిచ్చుట ఎవ్వరికైనా గౌరవావహమే. అందుకనియే తనయల్లుడు 
శ్రీకృష్ణమహారాజునకు పీల్లనీయ సంకల్పించినాడని ముక్తావళీదేవి గ్రహించినది. 


తన ముద్దుల మనుమరాలు జగదేకసుందరి, శ్వేతతారాదేవి కెనయైనది. విద్యల 
ప్రజ్ఞాపరిమితాదేవియే. ఆ బిడ్డకొరకే తాను బ్రతికియున్నది. 


వేళ వనే 


తనభర్త కిర్తిగుప్తుడును హిమబిందునుచూచి దుఃఖము దిగమింగి, దుఃఖ 
పాతాళమున కుంగిపోయిన యల్లుని ఊరడించువారు. అప్పటినుండియు హిమబిందును 
తనే పెంచినది. భార్యాభర్తలిరువురు అల్లునియింటను, తమ యింటను సమముగ కాలము 
గడుపుచు హిమబిందు తోడిదే లోక మనుకొనుచుండిరి. ఆ బాలిక నేడు సువర్లశ్రీని ప్రేమించి 
క్రుంగిపోవుచున్నది. ఈ విషయమే ముక్తావళీదేవి భర్తతో నెప్పుడూ హెచ్చరించుచుండెను. 


ముక్తావలిదేవి: మీ రి విషయమున నేమియు జోక్యము కలుగజేసి కొనకున్నచో 
దానిసంగతి ఏమి కావలయును? 


కీర్తిగుప్తుడు: ఏమియుకాదు. నేను ఎప్పటివిషయము లప్పుడే తెలిసికొనుచున్నాను. 
శ్రీకృష్ణసాతవాహన విషకన్యల ప్రేమ జగద్విదితమైపోయినది. సార్వభౌమునికి 
మధ్యవర్తులచే యువరాజు తన యభిప్రాయము నిన్సంశయముగ తెలియజేసినాడు. 


ముక్తా: అయినా హిమబిందున కది యేమిలాభము? ఆమె ఆతని ప్రథమభార్య 
కావచ్చును. విషకన్య రెండవభార్య కావచ్చును. హిమబిందు ధర్మపత్నియు, విషకన్య 
ప్రేమపత్నియు అగుదురు. 


కీర్తి: యువరాజు తండ్రివలె ఏకపత్నీవ్రతుడు. 


ముక్తా: చక్రవర్తి యువరాజునకు విషకన్యతో వివాహ మెట్లంగీకరించును? ఆమె 
ఊర్చులే మృత్యువందురుకదా? 


కీర్తి: అందురు దేవీ! వారి కేమితెలియును మానవజివిత తత్వము! విషకన్యను వినా 
యువరాజు మరొకరిని వివాహమాడడు. విషకన్యను వివాహమాడనినాడు రాజ్యమునే 
త్యజించును. 


ముక్తా: మన అల్లుడు చారుగుప్తుని సమ్మతిగైకొనక మహారాజు విషకన్యను కోడలినెట్టు 
చేసుకొనును? అల్లుని ' తపస్సు, బిందును మహారాణిని చేయవలెనని కదా? 


కీర్తి: అవును ముక్తా! (కీర్తిగుప్తుని హృదయము అతి ఆర్ధ్రత నందినప్పుడు భార్యను 
ముక్తాయని పిలుచును కాని చారుగుప్తుడు శ్రీకృష్ణ మహారాజు హృదయము నింతయైన 
గ్రహింపలేదు. తా నొకటి తలచిన దైవ మొకటి తలంచును. స్థాలతిష్యులవారు 
ప్ర ప్రపంచాద్భుతుడు. బౌద్ధ సన్యాసులు దేశదెశములకు బోధకై పోవుచుండ, ఆర్య బుషులను 
వారి వెనుకనే పంపి, “వేదధర్మములు ప్రపంచమునకు చాటింపజేసినాడు. నేను యోర్డను 
దేశముపోవ నచ్చట స్థాలతిష్యుని శిష్యులుండిరి. తురష్కమున, పారశీకమున, 
బాహ్లికమున ఆయన శీష్యుల జూచితిని. అట్టి పురుషుడు చక్రవర్తిపై కత్తిగట్టిను. 
చారుగుప్తుడు స్థాలతిష్యుని శక్తి వమ్ము చేయ దిక్షవహించి, స సఫలీకృతుడైనాడు. చక్రవర్తిపై 
కుట్రలు నాశనము చేసినాడు. "వ్యతిరేకించిన సామంతుల నుక్కడగింప జేసినాడు. ఆంధ్ర 
సామ్రాజ్యమునకు భరుకచ్చము సముపార్ణించి పెట్టినాడు. ఆంధ్రచక్రవర్తిని జంబూ 
ద్వీపమునకు చక్రవర్తిని చేయుచున్నాడు. కొవున చక్రవర్తి తన యాలోవన వినకపోవు 
నాయని ఆశపడుచున్నాడు. 


nC 


ముక్తా: ఇంక నాతల్లి క్రుంగి, కృశించి, హృదయము శకలములు చేసుకొనవలెనన్న 
మాట. మీరు నా మాట వినండి. ప్రాణేశ్వరా! మీరు తలచుకొనినగాని ఈ సంకటము 
చక్కబడదు. హిమబిందు లోలోననే కృశించి తనతల్లిని చేరిపోవునను భయము 
వేయుచున్నది. 


కీర్ణి: ముక్తా! నీవు యవనస్తీవి. ఆర్యనారీమణులశక్తి నీ వెరుగవు. ప్రజాపతే తన 
కొమరితను రక్షించుకొనును. ఆమొనను ఈలోన నేను శ్రీకృష్ణమహారాజుతో అన్నియు 
మాటలాడెదను. ముక్తావళీదేవి తన అనుగుబిడ్డ ప్రజాపతిమిత్ర విగ్రహముకడకు పోయి 
ద్యోపితను అపోదితీ ని ప్రార్థించెను. 


౧౦ 
జ్ఞాన యుద్ధము 


అమృతపాదులు: తథాగతుడు “చత్వారి ఆర్యో సత్వాని” - నాలుగు సత్యములను 
గురించి ఇట్లు చెప్పినాడు : స్వామీ, ప్రపంచమునందు దుఃఖమున్నది. మనము 
పుట్టినప్పుడు బాధ నందుదుము. బ్రతుకంతయు దుఃఖమయము. ముసలితనము 
దుఃఖము. చావు దుఃఖము. మనము 'కాంక్షించినవి మనకు లభింపకపోవుట దుఃఖము. 
మనము ప్రేమించినవారి ఎడబాటు దుఃఖము. 


స్థాలతిష్యులు: అవునయ్యా, ఇవి పామరునకు దుఃఖములు, జ్ఞానికి దుఃఖములు 


కావుగదా? 


అమృత: అక్కడికే వచ్చుచున్నాను. రెండవ సత్యము - దుఃఖమునకు కారణము 
తృష్ణ, తనకై బ్రతుకుట, సమస్తము తనకై వాంఛించుట. కాబట్టి జీవితము వేదనాభరితము. 
ప్రతినిమేషము మనముదేనినో కాంక్షించున్నాము. 


స్టాల: ఈ సంగతులు చెప్పుటా బౌద్దధర్మము! ఇవి ఎట్టి పామరుడైనను చెప్పవచ్చును. 
థా య © Dm, 


అమృత: చిత్తము. మూడవ సత్యము - ప్రతిమనుష్యుడు దుఃఖ నివృత్తికై 
ప్రయత్నము చేసితీరునని. అది ఎట్టు సంభవించును? మనలోని కాంక్షలను చంపుకొ నుటచే, 
కాంక్షలు తృప్తిపరచుటచే అడగిపోవు. ఇంధనములు వేసిన అగ్నివలె అవి ఇంకను 
ప్రజ్వరిల్లును. 


స్థాల: ఈ బాలబోధ విన్సింప వచ్చినావురా నాకు? 


అమృత: కాదుస్వామీ! ప్రారంభము చిన్నపిల్లవాని బోధవలెనే యుండును. 
ఆత్మవిచారము ప్రాపంచికానుభవమునుండి ఉద్భవించును. 


స్థాల: కానిమ్ము, కానిమ్ము; మీ ఆడమ్మల ఆత్మవిచారణమంతయు విని కొంచెము 
నవ్వుకీందును. 


అమృత: స్వామీ! నాల్గవ సత్యము ఆర్య అష్టాంగమార్గము. ఈ నిధానము కాంక్షలను 
నాశనముచయును. 


స్థాల: మీ అష్టాంగమార్గము నాకు తెలియును. ప్రతిమనుష్యుడు ఈ నాలుగు 
సత్యములు ఒప్పుకొనీ తీరవలయునా? 


అమృత: స్వామీ! అవి ఒప్పుకొని తీరవలయునని తథాగతుడు సెలవీయలేదు. 
మనుష్యుడు ప్రపంచము, జీవుడు, దుఃఖము, చావు, మనస్సు, విశ్వము మున్నగు 
సర్వవిషయములగూర్చి తనలో తాను విచారించుకొనవలయును. ఇది ధర్మమునకు 
మొదటిసూత్రమని సెలవిచ్చినారు. 


స్టాల: ఆ ముక్కలు చిలుకపలుకులవలె నాకు చెప్పవచ్చితివా? 


అమృత: తాము బౌద్ధధర్మ మేమియని పృచ్చచేయుటచే ప్రారంభించితిని. తాము 
ప్రశ్నలు వేసినచో, నేను ప్రతివచన మిత్తును, లేదా ఈరీతిని, ఈ విషయమునుగూర్చి 
చెప్పుమని ఆజ్ఞచేయుడు, అటుల నొనరించెదను. 


స్థాల: మంచిది. నీ యిష్టమువచ్చినట్లు కానిమ్ము.ఈ విధముగ స్థాలతిపష్యమహర్షికి, 
అమృతపాదార్హతలకు వాదోప వాదములు ప్రారంభమైనవి. 


అమృతపాదార్హతులు విషకన్యనుగూర్చి స్థాలతిష్యుని అడుగుటకు ఆయన 
ఆశ్రమమునకు ఒక మధ్యాహ్నకాలమున వెళ్ళినారు. వెళ్ళిన రెండుగడియలవరకు మహర్షి 
దర్శన మాయనకు గలుగలెదు. 


అమృతపాదులు మహర్షికి నమస్కరించి ఆశీర్వాదమంది, ఒక కృష్ణా జినముపై 
నుపవసించెను. ఈమాట లామీట లయిన పిమ్మట స్థాలతిష్యుడు మీ బౌద్దమత స్వరూప 


మెట్టిదని పృచ్చచేసినాడు. అచ్చటనుండి ఈ వాదన బయలుదెరినది. 


ఈ భిక్షుకుడు, ఈ పతితుడు తనతో వాదింపవచ్చెనా యని స్థాలతిష్యుడను 
కొనినాడు. స్థాలతిష్యుని జ్ఞానమనంతము. _ బౌద్ధదర్శనము లన్నియు పేలపిండి. 
ప్రస్తానత్రయము ఆయనకు “ గళగ్రాహము. వేదములు, వేదాంగములు, స్మృతులు, 
శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, ఆ మహాత్ముని ఎదుట నాట్యమాడును. ఈ 
పిన్స్‌వానని మూడుమాటలతో దూదిఏకి పంపుదునని యాతడనుకొనెను. 


“ఈ ముదుసలి మహాతపస్వి, సర్వతంత్రస్వతంత్రుడు. ఓహో! ఏమి వీరితేజస్సు! ఇట్టి 
మహానుభావుడు తన మనుమరాలిని విషబాలగా నెట్లొనర్చగలిగెను? ఈయన 
హృదయమున ఇంతకోప మెట్లు నిండియున్నది? ఈయన ఆర్యధర్మము బోధించెనేగాని 
స్థితప్రజ్ఞుడు మాత్రము కాదు” అని అమృతపాదార్హతులు అనుకొనినాడు. 


స్థాల: నీ వాదన దుఃఖముతో ప్రారంభించునా? 


అమృత: స్వామీ! నా వాదన కాదు. ఇది ప్రతిమనుష్యుని హృదయములోని వాదన! 
ఎవరికివాడు విచారించుకొనవలెను. మధించినగాని వెన్నరాదు; రెండుకర్రల 
రాపిడివలనగాని అగ్ని జనింపదు. అటులనే మనుజుడు, అతని చుట్టునున్న సర్వసృష్టి ఇవి 
ప్రత్యక్షములు. 


స్టాల: అవి నిద్రపోవువాని కున్నవా? 


అమృత: లేవు. అట్టు లేకపోవుటకు కారణమేమి? మరల నిదుర లేవగనే 
ప్రత్యక్షమగుటకు కారణమేమి? ఆ సృష్టియు, ఆ ప్రపంచమును అటులనే య 
తానుమాత్రము నిద్రపోయి లేచితిననియు మనుజుడేల యనుకొనవలెను? ఈ ప్రశ్నలు 
విచారించుకొనుటలో మనుష్యుడు నిజము గుర్తిరుగుచున్నాడు. 


స్టాల: మీరు వేదము లపౌరుషేయములని అంగీకరింపరు. నీ ముద్దు మాటలు విన 
మాకు చాలా కుతుహల మగుచున్నది. 


అమృత: ఈ విచారణకు అవధి ఆశయసాఫల్యము. 
స్థాల: ఆశయ మెట్టిది? సంతోషమేకదా? దుఃఖము లేకయుండుటయేనా? 


అమృత: అవును. అది ప్రాపంచికముకాదు. ప్రపంచములో దుఃఖము లేకపోవుట 
యనునది ఎచట నుండును? ఎప్పు డుండును? మనకు సద్గతి యున్నదా లేదా యను 
ప్రశ్న అవసరములేదు. సద్దతియు ఒక గతియే. గతికి అతీతమగుస్థితి కావలెను. 


స్థాల: గతియు, స్థితియు ఒకటికాదా? నీరుగతి ఆవిరి. ఆవిరి మేఘ స్థితి నందును. 
అచ్చటీనుండి నీరుగఠీ వర్షము. వర్షము వాపీకూప తటాక సముద్రస్టేతి నందును 
ఇవియున్నియు నొకటి కాదో అమృత: వ్యావహారికముగ నొకటి కాదు. . గుణముచేతను 
ఒకటి కాదు. ఆవిరిగుణము వేరు, మేఘగుణము వేరు, వాపీకూపతటాకాదుల 
రూపముననున్న జలము గుణము వేరు. 


స్థాల: కాని జలభావము ఒకటియేనా? 


అమృత: అవుగాక! 


స్థాల: అవుగాక ఏమి, మీ మొగము! అటులనే పరబ్రహ్మ మొకటి, తక్కిన వన్నియు 
ఆతని ఆభాసలు. అవి అజ్ఞానముచే, మాయచే కలిగే భ్రమ! 


అమృత: ఎవరికి స్వామీ? 

స్థాల: జీవునకు. 

అమృత: జివుడును ఆభాసయేకాదా? 

స్టాల: ఆతడును. 

అమృత: మాయాజాత మగునది ఆభాస), మాయాజాత మగునది అజ్ఞానము, 
మాయాజాతుడే జీవుడును. ఆ జీవుడును, అజ్ఞానమును ఒకటి అయినప్పుడు జీవునకు 
అజ్ఞాన మేమిటి స్వామీ? 

స్థాలతిష్యుని ముక్కుపుటములు విస్తృతము అయ్యెను. “ఓయి అజ్ఞానీ, నీకు 
స్వప్నము వచ్చు చున్నది. స్వప్నములో ఇది స్వప్నమే అని ధైర్యము తెచ్చుకొనుచుందువు. 
స్వప్నములో స్వప్నము సంగతి ఎరుగవా?” అనీ గంభీరస్వరమున నరచినాడు. 

అమృతపాదులు చిరునవ్వునవ్వినాడు. 


(౧౧ 


“నీ కిదే శిక్ష” 


స్థాలతిష్యుడు అతిజాగరూకతతో అమృతపాదులను పరీక్షించెను. ఎవ్వరీతడు? 
ఈతనిమోము తనకు పరిచితమై తోచును. ఈతనిపై ఏదియో దయ తనయం దావిర్భ 
వించుచున్నది. అయిన నీతడు చార్వాకుడు, విమతుడు, అనార్షధర్శయుక్తుడు కావున 
గర్ల్యుడు. అంతఃకరణ ప్రవృత్తికి, సత్యమునకు వైరుధ్యము కలిగీనప్పుడు, అంతఃకరణ 
ప్రవృత్తిని నాశనముచేయవలయును. ఇట్టివాడే ఆ సిద్ధార్థుడు. ఆతడు బౌద్దుడట. ఇదియే 
కలిమాయ. వేదములను గర్హించినవాడెల్ల ఒక మహాగురు వగుచున్నాడు. అనార్షదర్శనము 
లన్నియు నట్లే ఉద్భవించినవీ. 


అయినను ఏల తనకి బౌద్ధునియందు కరుణకలుగవలెను? ఏ పూర్వసంబంధ 
ముండియుండును? 


స్టాల: పూర్వాశ్రమమున మీరెవరు? 
అమృత: నా కేమియు తెలియదు. 


స్థాల: అదేమయ్యా! తెలియకపోవుట ఏమి? అట్టనుట మీ బౌద్ధ ధర్మమా, లేక 
తపస్సుచే అట్లు మరచిపోదురా? 


అమృత: స్వామీ! మీ రన్నది ఏదియుకాదు. నా కేకారణము చేతనో పూర్వస్కృతి 
పోయినది. ఆ సంఘటన నా తలకు తగిలిన దెబ్బవలన నై యుండవచ్చును. 


స్టాల: దెబ్బ ఎందుకు తగిలినది? 


అమృత: నేను గంగానదిలో దొరికినానట. ఈ మహానదికి ఎగువభాగముననున్న 
పాటలీపుత్రపురము చెంత బౌద్ధాశ్రమవాసులకు గంగలో దొరికితినట. 


స్థాలతిష్యు డాశ్చర్యభరితుడై “ఎక్కడ నీకు దెబ్బతగిలినది?” అని అడిగెను. 
అమృతపాదులు తననుదుట కుడివైపున పై భాగమును చూపించెను. స్థాలతిష్యుడు ఆ 
మానిపోయిన పెద్దమచ్చను అచ్చట చర్మమును కుట్టిన విధానమును చూచెను. 


స్థాల: ఏ దినమున మి మ్మా భిక్షుకులు రక్షించిరి? 


అమృత: ఇప్పటికి పదునెనిమిది వత్సరములకు బూర్వము, వైశాఖమాసమున, 
శుక్లపంచమినాడు. 


స్థాల: ఏమి? శుక్లపంచమినాడా! గంగానదిలో! నాయనా! నీవెవరైనది ఏమియు 
జ్ఞప్తిలేదా! నన్ను పరికించి చూడుము. ఒక చిన్నబాలిక జ్ఞాపకములేదా? ఒక చక్కనితల్లి నీ 
భార్యయని జ్ఞా జాపకములేదా? ఓహో నా తండ్రీ! గంగలోనా, నీవు దొరికినది? అవును! లేనీచో 
నా హృదయమేల ద్రవించిపోవును? తండ్రీ! నీ కేమియు జ్ఞప్తికి వచ్చుటలేదా? 


అమృత: ఏమియు జ్ఞాపకమునకు వచ్చుటలేదు స్వామీ! మిమ్ము దూరమునుండి 
రెండుమూడు సారులు చూచీతిని అదియే జ్ఞాపకము. 


స్టాలతిష్యుడు అతివేగమున పరుగిడి హృదయమును కుదుటపరచుకొని, 
ఒకవిభేమగు యోగములోనికి పోయినాడు. అమృతపాదార్హతు “లిదియంతయునేమి? 
పెద్దవారికి మనస్సు అప్పుడప్పుడు చలించును. అది కాబోలు” ననుకొని ఊరకుండెను. 
స్థాలతిష్యుడు చిరునవ్వున కన్నులు తెరచి, 


“సరి. మీరు వేదములే భగవంతుడు, అవి అనాది అని ఏల నమ్మరు? వేదములపై 
మీ ధర్మము నేల నాధారము చేసికొనలేదు?” అని ప్రశ్నించెను. 


pn వేదములు పౌరుషేయములు. ధర్మనిశ్చయము చేయువాడు మనుజుడు. 
తనకు దానే నిశ్చయము చేసికొనవలెను. 


స్థాల: మంచిది. నీకు ఒకరు చదువు చెప్పవలయునా? అక్షరములు నేర్చవలయునా? 
అమృత: అంతవరకే! 

స్థాల: అదిమాత్ర మేల? 

అమృత: అది లేనిచో పూర్వజ్ఞాన మెట్టలవడును? 


స్టాల: కాబట్టి సి భవిష్యత్‌ జ్ఞా జ్రానమునకు, వెనుకటి జ్ఞాన మాధారము. దానికి అంతకు 
పూర్వపుజ్ఞానము. అట్లు పోనుపోను ప్రథమ మనుష్యుల కుద్భవించిన జ్ఞా జానము మన 
కాధారమా, కాదా? 


అమృత: చిత్తము. ఆ ప్రథమకాలమున వివిధప్రదేశముల వివిధ జాతుల మనుజు 
లుండిరి. వారందరికి జ్ఞానముండెను. ఆ యా జాతుల నుండి ఉద్భవించినవారికి ఆయా 
జ్ఞానము లాధారమయ్యెను. 


స్థాల: ఆ జాతు లన్నిటి మూలమగు నొకజాతి యున్నదా? 

అమృత: ఉండవచ్చును. 

స్థాల: ఆయా మనుజులందరు ఉద్భవించు మూలతత్వ మొకటి యుండునా? 
అమృత: ఉండవచ్చును. 


స్థాల: ఆ తత్వ మేమిటి? అమృత: ఈ విచారణ ప్రస్తుత మనవసరముగాదా? ఈ 
విచారణ మనుష్యుడు చేసికొనును. మంచిదే! కాని జ్ఞానతృష్ణతో చేసినచో, తృష్టయు 
దుఃఖమగునుకదా? కాక తన దుఃఖమును నాశనముచేసికోనుటకైనచో తాను తన 
దుఃఖము, ఆ దుఃఖముపోవు నిధానము, తన గమ్యన్థలము తెలిసికొనగలడు. 


స్థాల: అవునయ్యా, ఆ తెలిసికొను విచారణలో మూలమునకు బోయినగాని 
అసత్యమిది, సత్యమిది యని ఎట్టు నిర్ణారణచేసికొనగలుగును? 


అమృత: అట్లగుగాక! తెలిసికొనినవెనుక మన మేమి చేయవలయను? తెలిసికొనగనే 
మనుష్యనిపని తీరిపోవునా? అతని దుఃఖము క్షయ మెట్టగును? కావున అది క్షయమగు 
నిధానము నవలంబింప వలదా? 


స్థాల: సత్యము. నీరునకు, సముద్రనీరమునకు మధ్య కొన్ని పదార్థము లడ్డమున్నవి. 
ఆ అడ్డము తీరుటే నీరము స్వస్వరూపమందుటకాదా! కనుకనే విచారణయు, జ్ఞానము 
ముఖ్యము. అటువెనుక ఆ అసతీ ను తొలగింపవలయును. ఆ తొలగించునది తానే! 
తొలగించుటకు వేరుధర్మ మున్నదనిన ఆ ధర్మమునకు, తొలగించుటయును క్రియకు 
ఆధారమగు వేరువస్తు వుండవలయునా? ఈ పృథక్త్ష్వమే సత్యమునకు సార్థక్యము 
కల్పించు నేని అవి నాశనమగుచున్నవి. నాశనమగునవి సత్యములు కావుగదా? 


అమృత: స్వామీ! మీరు చెప్పినవన్నియు మేము ఒప్పుకొందుము. 


స్థాల: జ్ఞానముకలవాడు ఒప్పుకొనవలయును. అయినచో సత్యమై అన్నిటికి 
ఆధారమగునది బ్రహ్మము. 


అమృత: అందుండి ఈ విశ్వము వచ్చునా? 
స్టాల: అందుండి వచ్చుటయేమి? అదియే ఇది. 


అమృత: అయినచో ఈ దుఃఖము అదియేనా? ఈ చావు అదియేనా? ఈ 
ఈతిబాధలు, ఈ తాపత్రయములు, ఈ ఈషణత్రయములు, ఈ అరిషడ్వర్గములు 
అదియేనా? 


స్థాల: ఆ పదార్థమున కాభాసలే ఇవి. 


అమృత: మీరు బ్రహ్మ మందురు. మేము నిర్వాణ మందుము. స్వామీ! మొదటి 
కారణమనుచు లేదు. ఈ కారణపరంపర “ప్రతిద్యసముత్సదం పశ్యంతి తే ధర్మం పశ్యంతి 
మే ధర్మం పశ్యంతి స బుద్ధం పశ్యతి” అన్నట్లు యీ కారణపరంపర కర్థ మెరిగినవాడే 
బుద్ధుడు. యీ కారణములలో నొక్కొక్కటికి తక్కిన వాధారములు. తక్కినవానికి, ఇదియు 
తక్కినదియు ఆధారములు. 


స్థాల: ఇదియేకదా సాంఖ్యము చెప్పునది? నీవు క్రొత్తగా చెప్పు విచిత్ర మేమున్నది? 
ప్రకృతిసహితుడగు పురుషుడు సృష్టి, ప్రకృతిత్యక్త పురుషత్వమే జీవుని కర్మరాహిత్యము. 
కారణమనంతమయినచో కారణ విముక్తి ఎట్టు? నిర్వాణ మెట్లు? 


అమృత: “కర్మజం లోకవైచిత్ర్యం.” సర్వకాలము సృష్టిలో మార్పు జరుగుచున్నదిగదా? 
“నోవ నిరధోస్తినచభవోస్తి సర్వదా అజ్ఞాతం అనిరుద్ధంచ, తస్మాత్‌ సర్వ ఇదం జగత్‌.” 
సృష్టిలేదు, నాశనములేదు, మొదలులేదు, తుదలేదు. " 


స్టాల: ఓయి వెర్రివాడా మార్పు జరుగుచున్నదియు అసత్యము. యీ వస్తువు 
లున్నవీయు అసత్యము. అసత్యములుకాని సత్యము ఒక్కటి లేదా? నీవు సంసారము 
సత్యమందువు. మార్చు సత్యమందువు అయినచో కర్మ నత్తోము కాదా? ఇంక కర్శక్షయమై 
నిర్వాణ మెట్లొందగలవు? నీ నిర్వాణమున “సర్వాణి నిరచగ్భంతి దుఃఖాదయోస్మి న్నిత 
నిర్వాణం” "అని గదా? దుఃఖాదులు దీనియందు నిర్ణతమగునని గదా? ఎంతటి 
క్షుద్రాశయము! 


అమృత: దుఃఖాదు లన జన్మపరంపరగదా? 


స్థాల: జన్మపరంపర నిజమయినప్పుడు నీకు నిర్వాణ మెప్పుడు వచ్చును? నీ 


వేమవుదువు?ఎందు గలసెదవు? నీవు వేరుగా నుందువా? ఇదిగదా శూన్యవాదము. 


స్థాలతిష్యుడొక్క నిమేషము మనస్సున ప్రార్థన సలుపుకొనెను. వెంటనే తన కడనున్న 
దండమేుతీసి “దుర్మార్గుడా! కుత్సితవాదమునకు నీ కిదే శిక్ష యని, వెనుక తల పై పై 
తగిలినచోటనే మరల పుర్రె పగులునట్లు తూచికొట్టెను. “హా,” యని అమృతపాదార్హతులు 
తలపగిలి, రక్తము స్రవింప చైతన్యరహితుడై పడిపోయినాడు. 


౧౨ 
పూర్వస్మృతి 

స్థాలతిష్యు డా దెబ్బకొట్టి, అమృతపాదులు పడిపోవగనే సింహము వలె లేచి, 
ప్రక్కనున్న గంటవాయించెను. కాషాయాంబరధారులగు శిష్యులు నలుగురచ్చటకు 
బరుగిడివచ్చిరి. వీరి వాద ప్రతివాదములువినుచు, దూరముగ కంబళుల పై, 
కృష్ణాజినములపై నాశీనులై యున్న భిక్షుకులు అమృతపాదులు పడిపోవగనే, యచ్చటకు 
పరుగిడివచ్చి చైతన్యరహితుడైయున్న తమ ఆచార్యుల తల నొకరు పట్టుకొనిరి. ఏడ్చుచు 
కాషాయోత్తరీయము చింపి, వెల్లువలై ప్రవహించు గాయముపై ఒక రేదిమి పట్టుకొనిరి. 
తక్కినవారు వేదనతో చుట్టును మూగీరి. 


స్థాలతిష్యుడు వారినందరిని అదలించి, _ నిర్వికారమగు చిరునవ్వుతో, 
అమృతపాదులపై అతికరుణార్థమగు చూపులుపరపి, “తండ్రీ! నీకు పూర్వస్మృతి 
కలుగుటకై ఈ విధాన మవలంబించితిని. ఈశ్వరుని ప్రేమ ఎట్టిదో చూచెద” ననుచు, 
వెంటనే అతిజాగరూకతతో, తన వైద్యశాలలో నొక మంచముపై పరుండబెట్టించి, అస్త పేటిక 
తెరచి, అందుండి నిశితమగు నాయుధములు దీసెను. వేరొక రజత మంజూషనుండి ఒక 
కాచపాత్ర గ్రహించి అందుండి ఒక తైలము నా అస్తములపై పోసెను. 


అమృతపాదుల గాయమునుండి రక్తము స్రవించిపోకుండ మొదటనే ఫాలమునకు 
దిగువనే ఆ వృద్ధతపస్వి వస్తముచే బిగించికట్టెను. శిష్యు డొక డింకొక కాచపాత్ర నందియ, 
అందుండి మరియొక తైలవ్‌శేషమును స్థాలతిష్యు డా గాయము పై పోసెను. వెంటనే 
రక్తము కరిగిపోయి గాయము నిర్మలమైనది. 


అమృతపాదులు లంబికాయోగము ధరించిరేమో, నుదుట గుడ్డ కట్టకుండగనే రక్తము 
స్రవించుట మొదటనే మానినది. గాయముకడ నున్న రక్తముమాత్రము స్రవించిపోయినది. 


లలితములైై, సూర్యకిరణ సదృశములై, శక్తిమంతములైన తన వ్రేళ్ళపై స్థాలతిష్యుడొక 
తైలమును పోసీకొని ఆ తైలమును రెండు చేతులకు పులుముకొని, నిశితములై, 
మహాపురుషుల తపస్సులవలె. మొనయుచున్న రెండు శస్త్రములు తీసెను. 


ఆ మహర్షి తీక్షణదృష్టిచే అమృతపాదులను చూచెను. ఆతడు లంబికా యోగము 
లోనికి పోయిసాడు. ఆతడు జివించియు శవము. అతని హృదయమునందు 
చలనములేదు. ఊపిరిలేదు. కంటిపాపలు వెనుకకు తిరిగిపోయెను. దేహము 
కొయ్యబారిపోయెను. కానిసూక్ష్మాతిసూక్ష్యమగు నాతని ప్రాణనాడి మాత్రము దేహ మెల్ల 
ప్రసరించియే యుండెను. స్థాలతిష్యుని కనులు వెలిగిపోవుచుండెను. మంత్రములు 
జపించుచు, ధ్వని రహితముగ పెదవుల కదల్పుచు, ఆ శస్తములచే గాయముకడ 
కపాలశల్య మాతడు ఛేదించెను. ఆ శల్యమును నాల్గువైపులగోసి ఆ ఆ శల్యపుముక్కను తీసి 
పుట్టిపై నుంచెను. ఆలోన అనేక సూక్ష్మనాళములు. లున్నవి. వానిలో కొన్ని తెగి అచ్చట 


రక్తము ఒక్కతిలలో పదవభాగమంత గడ్డకట్టి యుండెను. ఆ కరడుగట్టిన రక్తకణ 
భాగమును తీసివేసి ఆ ప్రదేశమంతయు అతీసున్నితముగ శుభ్రముచేసి నాళములను సర్ది 
ఎముక కుట్టి, ఆమీద జెషధలేపన మొనర్చి, చర్మమునుకుట్టి కట్టుకట్టెను. 


తోలుపరచిన ఆ మంచమునుండి అమృతపాదులను వేరొక పల్యంకముపై 
పరుండబెట్టి, అమూల్యమగు నొక తైలమును హృదయముపై నెమ్మదిగ పూయించెను. 


ఈ శస్త్రచికిత్స యంతయు ఒక అర్థఘటికామాత్రము పట్టినది. 


అచ్చటనుండి  స్థాలతిష్యుడుపోయి గంగాజలములో స్నానముచేసి వచ్చి, 
శుభ్రవసనములు ధరీంచి అమృతపాదులకడ _ కృష్ణాజినాసనముపై _కూరుచుండి 
ప్రణవమంత్రోపాసకు డయ్యెను. ఆ మంత్ర పునశ్చరణము మహావేగవంతమై, దివ్యపథ 
సంచారియై  సప్తలోకాలు నిండినది. విశ్వమున ప్రజ్వరిల్లినది. 


“ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధేపదం సమూహమస్యపాంసురౌ అను మహావిష్ణు 
పథములవరకు ప్రసరించినది. 


సాయంకాలమైపోయినది. స్థాలతిష్యుడు _సమాధిలోనికి బోయెను. అతనికి 
లోకములులేవు. నృష్టి లేదు. ఏమియు లేదు. ఆతడే అంతయు నైనాడు. ఆతడే సత్యము. 
ఆతడే జ్ఞానము, ఆతడే జ్ఞాని, ఆతడే జ్ఞేయము నైనాడు. అటు లంబికాయోగమున నున్న 
అమృతపాదులకు సర్వము శూన్యము. ఆత డా శూన్యమున ఒక మహాత్తత్వము. ఆ 
మహాత్తత్వము, ఆ శూన్యము ఒకటియైనవి. ఆతనిజ్ఞానము ఆతనిలో లయమైనది. ఆతడు 
శూన్యములో లయమైనాడు. లంబికాయోగము వీడినది. 


అచ్చటనుండి అమృతపాదుల కొక స్పందనము తోచినది. విశ్వమంతయు 
నాక్రమించుకొన్న ఒక సూక్ష్మదిపకళిక యైనాడు. ఆ దీపకళిక విశ్వరూపమగు ఆదిత్యమైనది. 
ఆదిత్యము, ఒక మప పుంజమైనది. అందుండి లోకము లావిర్భవించినవి. 
లోకములనుండి భూమి భూమి, యంతయు తానైనాడు. తా నా భూమియం దున్నాడు. 
ఆభూమిలో జంబూ ద్వీపము, అందు భరతవర్షము అందు కాళికా ప్రదేశము. తాను గంగలో 
పడవలో పోవుచున్నాడు. ఆతనితో ఆ నావలో ఒకపెద్ద, ఒక ష పుణ్యస్త్రే వేరొక పుణ్యాంగన 
ఇరువదిరెండు వత్సరముల సాధ్వి, ఆమెచేతులలో ఆటాడుకొను పదీమాసముల పసికూన 
ఒకబాలిక. 


ఆ తేజశ్ళాలి వృద్దుడు తనతండ్రి. ఆయన ప్రక్కనున్న యామె, తన తల్లి, తనభార్య ఆ 

జవ్వని, ఆమె చేతిలోని బిడ్డ తన బిడ్డ. తాను త్రయార్షేయ మౌద్దల్యస గొత్రోద్భవుడై, 

ఆపస్తంభసూత్రుడై, యజశ్శాఖాధ్యాయియైన నందిదత్తుడు. "ఇంతలో ఆ పడవ మునిగినది. 
ఏమయ్యెను? అంతయు తమస్సు! 


ఇంతలో అమృతపాదులు కన్నులు తెరచెను. ఎదుట ఎవరు? తన తండ్రి పోలిక 
మహాయోగమున నున్న తేజుపుంజము! 


అమృతపాదులు కళ్ళు తెరచుట ఏమి, స్థాలతిష్యుడును కళ్ళు తెరచెను. స్టాలతిషు 
డాయనను మాటలాడవలదనియు, కదలవలదనియు న సంజ్ఞ యొనర్చి లోనికిపోయి, తేనె 
రంగరించిన ఒక జెషధము కొని వచ్చి, అమృతపాదులచే సేవింపచేసెను. 


“నాయనా! నీ పేరు నందిదత్తుడు కాదా?” 


అవునని అమృతపాదులు తలయూపెను. 

“ని భార్య పేరు అపరాజితాదేవి కాదా?” 
“అవు” నని అమృతపాదు లస్పష్టముగ ననెను. 
“నే నెవరు?” 

“నా పితృపాదులు!” 


స్థాలతిష్యుని కన్నుల నీరు తిరిగినది. ఆయన కంఠమున ముడులు పోవ ఒక్క నిమేష 
మటులుండి, శాంతించి “తండ్రీ, నిద్రపో! తర్వాత అంతయు చెప్పెదను” అనెను. 


“నాయనగారూ! పడవలో మునిగిపోయిన వారందరు క్షేమమా?” అని అమృతపాదు 
లస్పష్టధ్వనిని ప్రశ్నవేసిరి. 


స్థాలతిష్యుడు మాటలాడవలదని పెదవులకడ చూపుడువ్రేలుంచెను. 
జెషధప్రభావముచే అమృతపాదులు నిదురగూడిరి. 


స్థాలతిష్యుడు రూపెత్తిన బ్రహ్మతేజమువలె నట్లే నిలుచుండి, రూపెత్తిన బౌద్ధమువలె 
నున్న కుమారుని చూచుచుండెను. 


ఇతడు, ఈ ప్రియబాలకుడు, తనకన్నతండ్రి. ఈ రీతిగ దొరికినాడేమి! ఈ 
సంఘటనలోని మహాభావ మేమి? తనపూర్వజ్ఞానమే పోగొట్టుకొని, బౌద్ధ సన్యాసియై, 
ఆచార్యుడై, అర్హతుడై, కులపతియై, సర్వభారతీయ బౌద్ధసంఘములకు ఏడుగడయైనాడు. 
తాను ఆర్యధర్మేదీక్షాపరతంత్రుడు, తన పుత్రుడు బౌద్ధదీర్మాభిరతుడు. తాను త్రయాపఠన 
పవిత్ర వదనుడు, ఈత డభిధర్మాది మహాగ్రంథపఠనపవీత్రుడా? లేక అపవిత్రుడా? 


౧౩ 
అన్వేషణ 


సువర్ణశ్రీ ఎక్కడకుపోయినాడు? ఏమయినాడు? ఎందు కట్టు వెడలి పోయినాడు? 
తనకు సువర్ణశ్రీయే కావలెను. తనకు సామ్రాజ్యమెందుకు? సామ్రాజ్ఞిత్వ మెందుకు? సువర్లశ్రీ 
తన నాథుడై, తా నాతని శిల్పము, చిత్ర లేఖనము చూచుచు, ఆనందమున 
దివ్యపథములకు బోవుచు, తన అద్భుత గాంధర్వమున ఆతని నోలలాడించుచు, ఆతనిచే 
బైత్యములు నిర్మాణము చేయింపుచు, ఈ జన్మము నొక మహదానందప్రవాహమును 
చేసికొన గలుగుటయే చరితార్థత! 


తాను నసువర్ణశ్రితో భారతవర్షమంతయు యాత్రలు సలుపవలెను. బౌద్ధ క్షేత్రములు 
దర్శింపవలయును. ఈ ధన మెందుకు, రాజ్యమెందుకు? ఒక మంచివాన్‌కన్న ఇంకొక 
మంచివాడు ఇంకనెక్కువ బాగుగ రాజ్యము పరిపాలింపగలుగునా? రాజులేకదా, 
రాజ్యలోభముచే మహాయుద్ధములు సలిపి ప్రజానష్టము గొనివచ్చుచున్నారు! 


తన తండ్రి కీ కోట్లెట్లు వచ్చినవి? ఇతరులధనమును వ్యాపారము పేర హరించుట 
వలనగదా! రెండుపణములకు కొన్నవస్తువు, పదిపణముల కమ్మును. ఒకచోటినుండి 


వస్తువులు మరొకచోటికి చేర్చుటలో పడినపాటు రెండుపణములు విలువయుండు 
ననుకొన్నను, లాభము ఆరుపణములు మిగులుచున్నది. ఈ రీతిగ ప్రోగైన పాపమే 
తనతండ్రి మహాసంపద యుంతయు. 


తనకై, తనభర్తకై, తన బిడ్డలక్రై, లోకమునకై, భగవంతునికై జీవితము ధారపోయని 
యువతిజన్మము వృథాయనికదా అమృతపాదార్హతులు చెప్పినది: ఈ భావములు 
హిమబిందు హృదయములో నెలకొన్నవి. ఆమెకు తగని ఆవేదన, నిలుచుండలేదు, 
కూరుచుండలేదు. పాటలీపుత్ర పురముననున్న సంఘారామములు, చైత్యములు 
ఎన్నిసారులో తిరిగినది. అమృతలతాదేవితో ధాన్యకటకమునుండి వచ్చిన బాలనాగిని 
వేపుకొని తినుచున్నది. 


“బాలనాగీ, ఎటులనే!” “బాలనాగీ నాకు జ్వరము తగిలినట్టున్నది, చూడవే!” 
“బాలనాగీ! నాకు మంచివిషమును కొనిరావే” ఈ రీతిగ బాలనాగి నలిగిపోవుచున్నది. 


పాపము బాలనాగి ఏమిచేయగలదు? ఆమె ఇటు పరుగిడును, అటు పరుగిడును. 
యజమానురాలితో పాటు ఆమెయు నాబాధ లన్నియు పడుచున్నది. ఆమెకు హర్షగోపుడు 
మనస్సునకు వచ్చును. తానును హర్ష గోవునికై బాధ నందుచుంటినని యనుకొ నును. 
హర్షగోపుడు వచ్చునట. ఆతని విశాలవీక్షము ఆమెహృదయమున తోచును. తన్నాపక్షమున 
కదిమీవేసిన ఆతని పృధుబాహుద్వయ మామె హృదయ పథముల తోది దేహ 
ముప్పాంగును. హిమబిందునకు వివాహమైనగాని తాను వివాహము చేసి కొనరాదు. 
హర్షగోపుడు తన్ను ద్వాహమగుటకు ఇంద్రగోపుడు అనుమతించినాడట. తనతల్లి తండ్రు 
లిదీవరకే అనుమతించిరి. తన తండ్రి మంచి వ్యవసాయకుడు. చారుగుప్తుని గ్రామములో 
ముఖ్య గ్రా గ్రామమైన జయన్ధలి యందు పెత్తన మాతనిదే. చారుగువుని పాలములన్నియు 
ఎంత చక్కగా. పండించును! ఆ గ్రామమే అందమైనది. అది శ్రీకాకుళమున కగువను 
కృష్ణాతీరమున నున్నది. వ్యవసాయము, పొలములుదున్నుట, కలుపు తీయుట, 
పంటకోయుట, నూర్చుట, ధాన్యాదు లింటికి తెచ్చుట, సంక్రాంతి! ఎంత చక్కనైనపాటు! ఆ 
పాటును అందగింపజెసే ! తన ఇల్లు పేరుగానుండును. తనకెన్ని పశువులుండును! 
అవి అంబా అని అరచును. ఆవులపాలు తాను పిదుకును, తనభర్తయు పితుకును. 
బిడ్డలు “అమ్మా గుమ్మపాలు” అందురు. 


“బాలనాగీ!” అను హిమబిందు కేకతో బాలనాగి కలలు ఎగిరి పోయినవి. 


హిమబిందు పరుగున వచ్చి, “బాలనాగీ! రావే నా బట్టలన్నియు సర్దు. గోండువీరుల 
నిరువదిమందిని సిద్ధముచేసితిని. మన రథము సిద్ధము. నేనును, నీవును వెంటనే 
బయలుదేరవలెను. “ఈ రాత్రి రాత్రి గంగ ఒడ్డునే బయలుదేరి కాశికాపురము 
పోవుచున్నాము. వారణాసీపురముకడ, బుద్ధ దేవుని ప్రథమాశ్రమమైన హరిణవన మున్నది. 
అచ్చట అతిపవిత్రమైన మహాచైత్య మున్నది. ఆ చైత్యము అశోకచక్రవర్తి నిర్మించినాడు. 
మన మా క్షేత్రము “దర్శించి రావలయును తండ్రిగారికి తెలియదు. మన రథము మహా 
వేగమున పోవును. లే! లే!” అని తొదరపరచెను.. 


వా రా రాత్రి ప్రయాణమైరి. మహావేగముతో వారిరథము మహా రాజపథమున 
వెడలిపోవుచుండెను. 'తెల్లవారుసరికి వారొక పట్టణము చేరిరి. అచ్చటనుండి హంసవలె 
నున్న ఒక చక్కని నావను మాటలాడుకొని, వారు గంగానదిలో పడవ ప్రయాణము 
సాగించిరి. తన స్వామిని తాను కలునుకొనుటకు పోవుచున్నది. విమానములు, 
గంధర్వాశ్వములు బృహత్కథా సందోహములో మాత్రమున్నవి. లేనిచో మరుక్షణములో 


అచ్చటికిపోయి వాలియుండునుకదా! 


ఆ సుందరశ్రీవికాసిత వదనుడు, తన మనోనాథుడు వారణాసీపుర ప్రాంత కురంగ 
వనమున నుండునా? అచ్చటినుండి కౌశాంబికో, కుశ నగరమునకో, లంబినీ వనమునకో 
పోయియుండునా? ఎక్కడకు పోయినను తాను నిర్నిద్రయై ఏడులోకములు వెదకియైన 
తనప్రాణేశుని పట్టుకొనును. 


శిల్చకుమారుడు పురుషులలో మహాకిరీటము. ఆయన కన్నులలో చిత్రలేఖనములు 
కలలు తిరుగును. ఆశిల్పి నవ్వులలో కావ్యములు గానము చేయును. ఆయన రూపమున 
సర్వశిల్పములు చైతన్యము నందును. 


తా నెంత యదృష్టవంతురాలు! ఆ దివ్యమూర్తి తన్నుచూచిన ప్రథమ క్షణమందే తన్ను 
ప్రేమించెను. తన్ను శిల్పమూర్తిని చేసెను. తన్ను చోరులు తస్కరించికొనిపోయినప్పు 
డేమియు వెరవక తన్ననుసరించి, విరోధుల నుక్కడగించి తన్ను రక్షించెను. తనకై ఆత 
డుద్భ వించినాడు, ఆతనికై తా నుద్భవించినది. 


తండ్రి తన్ను శ్రీకృష్ణమహారాజున కుద్వాహమొనరించెదనని తనతో తెలిపినప్పుడు, 
వెంటనే హృదయము వణకి ప్రాణముపోయి నేలపై పడిపోక, సిగ్గులేక తల ఊపినది. 
తనలోని యవనరక్తమట్లు చేసినది. “ప్రభూ! ఆత్మేశ్వరా! నీకెంత ప్రణయద్రోహము చేసితిని! 
ఆనాడు తోటలో ఈ కర్కశహృదయ వచించిన మాటలకు నీవు ౨ ఎంత కుంది నావో!” ఈ 
ఆలోచన ఆమె హృదయమున మెజీసిపోవుటయు ఆమె కన్ను లార్జృము అయ్యెను. 


ఒకవైపు తనప్రభువగు శ్రీకృష్ణసాతవాహనమహారాజున కిచ్చెద రనుకొనిన బాలిక! ఆ 
బాలిక ఆ వివాహమున కొప్పుకొనినట్టు కనంబడుట. ఈ రెండును ఆ మహాభాగుని ఇటుల 
దేశాలపాలుచేసిన వని యామె యనుకొనెను. 


ఒకవేళ నందమహారాజు దీక్ష గయికొనిన వెనుక నుందరీదేవిగతియే తనకును 
బట్టునేమో! తనహృదయేశ్వరుడు, తన సువర్లశ్రీ భిక్షువే యైనచో ఓ సమంతభద్రా! నీ 
పరమప్రేమకు అర్థమేలేదని ఆమెకన్నుల నీరు కొరిపోయినది. 


“బాలనాగీ! మనయానమును తొందరగ బోనిమ్మనుము. త్వరగ మనల కాశీపురికి 
తీసికొనిపోయినచో వారు కని విని ఊహించలేని పారితోషికమత్తు నని తెల్పవే!” అని ఆమె 
తొదరపెట్టెను. 


రెండు రాత్రులు, రెండు పవళ్ళు పడవలోనే ప్రయాణించిరి. పడవలోనే బాలనాగి 
వంటచేయుచుండెను. చారుగుప్పుడు వచ్చి, హిమబిందును వెనుకకు గొనిపోవునేమో యను 
భయమున హిమబిం దట్లొనరించినది. 


ఒకచోట తండ్రి రథములతో, గుజ్జములతో, ఏనుగులతో పది గోరుతముల దూరమున 
నున్నాడని ఒక గోడుడు వచ్చి చెప్పినాడు. ఆమె వెంటనే పడవ నాపి తానును, 
బాలనాగియు, గోండులు గంగ అవలిఒడ్డున దిగి వెనుకకు కొంతదూరము పోయి, 
నదిఒడ్డునుండి మహావేగముతో రెండు గోరుతములు తీరమువదలి వెళ్ళి, అచ్చటనుండి 
చుట్టి 'గ్రామముల వెంబడి కాశీనగరము ప్రయాణము చేసిరి. చారుగుప్తుడు గంగానది 
తీరముననే కాశీనగరము ప్రయాణము చేయుచున్నాడని గడులు వార్తలు తెచ్చిరి. 
హిమబిందు మరల సంకేతముచాష ప్పున నదీతీర గ్రామమునకువచ్చిన నావ నెక్కి ఒకదినము 
ప్రయాణము చేసి కతిపయదినములకు వారణాసి చేరెను. 


వారణాసినుండి ఆమె వెంటనే గోండులతో హరిణవనాశ్రమము చేరినది. అచ్చట ఒక 
అతిథిగృహమున వారిద్దరు వసించి, గోడులను సువర్లశ్రీ ఎచ్చట నుండెనో తెలిసికొనిరమ్మని 
పంపినది. 


౧ 
నూత్నాశోదయము 


చారుగుప్తుని ప్రపంచము ఇసుకతో కట్టిన బొమ్మరిళ్ళవలె కూలిపోయినది. తన 
బాలికను యువరాజ్ఞని చేయవలెనని ఉవ్విళ్ళూరిపోయినాడు. హిమబిందు శైశవము నాడే 
ఆతని నా మహిస్వప్న మావేశించెను. అందుకై ఆత డెత్తిన ఎత్తులు, చేసిన సంపాదన, 
రాజానుగ్రహప్రాప్తికై పడీనపాట్లు లోకవిఖ్యాతి నందినవి. 


ఆంధ్రచక్రవర్తి గౌరవ ప్రేమల కాస్పదుడైనాడు. చారుగుపునితో నాలోచింపకుండ 
నేకార్యమును చక్రవర్తి తల పెట్టలేదు. 


మహారాజ్ఞకి కావలసిన విద్యలన్నియు హిమబిందునకు నేర్చించినాడు. చారుగుప్పుడు- 
సకలశాస్త్రములు, ఛప్పన్నభాషలు, ఆంధ్రప్రాకృతము, పాలి, సంస్కృతము, మాగధి, 
శూరసేని మొదలగువానిలో నామెను పండితరాలిని చేసినాడు. త్రిపీఠకములు, 
ధర్మచక్రప్రవర్తన సూత్రము, అభిధర్మసూత్రము, మహాపరినిర్వాణ సూత్రము మొదలగు 
సూత్రములు నికాయములు, జాతకగాథలాది బౌద్ధ గ్రంథము లన్నియు ఇతిహాసాది సంసృత 
గ్రంథములన్నియు హిమ చదివినది. అశ్వారోహణము, కత్తి సాము, విలువిద్య, 
రథచోదకత్వము మొదలగు విద్యలయందామె ప్రజ్ఞావంతురాలు. నాట్యము, చిత్రలేఖనము, 
గాంధర్వము, సాహిత్యము వీనియన్నిటి యందును ఆమె అపరప్రజ్ఞాపరిమిత, సరస్వతి. 


ఇట్టి బాలికను, జగదేకసుందరిని శ్రీకృష్ణుడు తనకు వలదనినాడు. ఆ విషబాలికయే 
తనకు కావలెనట. రాజులహృదయములు నిలుకడలేనివి. బుతువులలో గాలివాన 
లెప్పుడువచ్చునో చెప్పవచ్చును. రాజధర్మము నిర్వర్తించు వారి హృదయము లెట్లుండునో 
ఎవ రెరుంగ గలరు? 


తన శ్రమయంతయు వ్యర్థమైనది. తన ఆశలు, తపస్సులు రిక్తఫలములు పండినవి. 
తనబిడ్డ సువర్ణశ్రీని వివాహమాడునట. తన బాలికకు శిల్పి యగు సువరశ్రీకి నెక్కడి కెక్కడ! 
తాను 'వర్తకచక్రవర్తి. సాధారణచక్రవర్తులు తొక్కిచూడని దేశములు తాను జయించినాడు. 
భారత వర్ష మన నేల, సకల భూమండలమున తనతో సమాను లగు ధనవంతులు 
లెక్కకువత్తురో, రారో! 


ధన మిచ్చి సామ్రాజ్యములు కొనగలవానిపుత్రికయై, బొమ్మలు చెక్కుకొను శిల్ప 
బ్రాహ్మణుని బిడ్డనా తనబాలిక వలచునది! 


రాజులహృదయములకన్న మరియు విచిత్రములు, అగాథములు స్త్రీల చిత్తములు. 
ఎవరు తనకు సహాయము చేయగలరు? ఎవరు ఆలోచన చెప్పగలరు? చక్రవర్తి తనతోపాటు 
విచారించును. తన _ చండశాసనముచే కుమారుని ఆజ్ఞాపించి హిమబిందు 
నుద్వాహమగునట్టు చేతునని యాయన వాగ్జానమిచ్చినాడు. కాని ఆ బలాత్కార 
వివాహముచే నేమిప్రయోజనము? అమృతపాదులు వేదాంతము బోధించినారు. తాను 
శ్రీకృష్ణునికి వేదాంతము బోధించి మనస్సు త్రిప్పెద ననినారు. మహారాణి ఇట్టి సంఘటన 
కెంతయో వాపోయినది. తనకుమారుని ప్రాధేయపడి యొప్పించెద నన్నది. ఇట్టివారే తనకు 


సహాయము చేయలేనిచో ఇక నెవ్వరి ప్రపంచమున సాయపడగలరు? 


తా నధర్మాభిరతుడు కాడు. రాజమార్గమగు సత్యమునే తా ననుష్టించును. ఎందుకు 
తన కీఅవమానము, బాధ, ఆశాభంగము కలుగవలెను? తన తనయ కిట్టి గతి పట్టవలెను? 
తన పూర్వకర్మమా? తన తనయ పూర్వకర్మమా? కర్మ నతిక్రమించు నధికారము తనకు, 
తన తనయకులేదా? తనయయూ తన కోర్కె నిరాకరింపనని వాగ్దాన మిచ్చినది. 


విషకన్యల విషయము కథలలో వింటిమి. ఇప్పు డట్టిసంఘటన నీ స్థాలతిష్యుడు 
ప్రత్యక్ష మొనరించెను. ఆ విషకన్య తా నే విధి నిర్వర్తింప ప్ర ప్రయుక్తయైనదో అది చేయవలెను. 
లేదా, తానే నశించిపోవలయును. ఈ బాలిక స్థాలతిష్యుని 'మనుమరాలట. ఈమె ఆ 
రెండుపనులను చేయలేదు. ఇది ఏమి చిత్రము! 


స్థాలతిష్యుడు రాజవంశమును జయింతునని బయలుదేరెను. ఏమియు చేయలేక 
పోయినాడు. తనకు మాత్రము తీరని అపకారముచేసినాడు. తనబాల నెత్తుకొని పోయి, 
సువర్లశ్రీని ఆమెను జతకూర్చినాడు. విషకన్యను ప్రయోగించి శ్రీకృష్ణయువరాజు మనస్సు 
విరిచినాడు. 


బుద్దభగవానుని దయ ఇట్టిదా? వేదములలో, ఉపనిషత్తులలో, పురాణములలో 
తెలుపబటీన దేవతలను, పరమేశ్వరుని నిరసించి ఈ ధర్మమును నమ్మినవారి పని ఇట్ల 
యగును కాబోలు! నేను కాశికావిశ్వేశ్వరునే నమ్మవలయునా? 


ఆతని ఆవేదన తీర్చువా రెవ్వరు? అప్రయత్నముగ నాతనికన్నుల నీరు స్రవించినది. 
ఆతడు వెంటనే తన రత్నస్థగితమంజూష తెరచి స్వర్ణ విగ్రహరూపయైయున్న 
ప్రజాపతిమిత్రను కనుంగొని, కన్నులకా ప్రతిమ నద్దుకొని వెక్కి వెక్కి రోదించినాడు. 
ఆతనిగుండె అదిరిపోయినవి. ఆతని కంటినీరావిగ్రహము నభిషేక మొనరించినది. 


“ప్రాణేశ్వరీ! నీ ముద్దులబిడ్డను చక్రవర్తిని చేయ సంకల్పించితిని. అందుకై 
అనంతమగు ' నా సంపదనంతయు గడ్డిపోచగ' నెంచి వెచ్చింపనెంచితిని. నాచేతనైన 
ప్రయత్నము చేసితిని. ఆత్మేశ్వరీ! మహారాణులకన్న ఉత్తమురాలా! నీ వేల నన్ను 
వదలిపోతివి? హితకరమైన నీ ఆలోచన నాకు దూరమై పోయినది. నీ బిడ్డ దిక్కులేని 
దైనది. బ్రతికి యూ తండ్రి ( అప్రయోజకుడు, అసమర్థుడునై ) జివచ్చవమైనాడు.” 


చారుగుపుడు చైతన్యరహితుడైనాడు. ఇంతలో అతనికి తెలివి వచ్చినది. 


ఎదుట సశరీరయై ప్రజాపతిమిత్ర నిలిచియున్నది. ఆమెకన్నులలో దివ్యకరుణ వ్‌ 
వెలుగులను జల్లుచున్నద్‌. చారుగుప్పుడు అదిరి పడి “నీవు వచ్చితివా! ప్రాణేశ్వరీ! ఈ 
దీనునికి ప్రత్యక్షమైనావా?” అని గోల పెట్టెను. 


ప్రజాపతిమిత్ర ఇట్లు పలికినట్టాతనికి వినంబడినది: “ప్రభూ! ఏల నంత 
బాధపడెదరు? మనబాలిక ప్రేమను  పాలింపుడు. ఆమెయే మీకు సర్వానందములు 
సమకూర్చును. మీరు చసన కార్యమును ఫలరహితమై పోదు. హిమ సువర్లుల 
దివ్యప్రేమలో మీరు లోకాతీత రహస్యముల గ్రహింతురు. నేను సదా మీ ప్రక్కనుంటీని. 
అటుల నింకను ఉందును. మీరు అమితాభసామీప్య పదవి నందువరకు నుందును. ఆ 
వెనుక మన మిరువురము ఒకటియైపోదుము.” ఆ విచిత్రదర్శనము కరగి చేతిలోని 
జాంబూనద సాలభంజికలో చేరిపోయి నట్టయినది. ఆత డా విగ్రహమును హృదయమున 
కద్దుకొని, ముద్దిడుకొని, తనఫాలమున చేర్చి, సంధ్యారుణకాంతులు తన్నలమి, కరిగిపోయి, 


చిరుచికట్లలమి, వెన్నెలకాంతులు తనపై ప్రసరించువరకు అట్లే నిలుచుండిపోయెను. 


సువర్ణశ్రీ మహావీరుడు, ప్రజ్ఞానిధి, మహాత్తముడు. అతని తాను లోకోత్తరుని 
చేయును. “ఆతడే హిమబిందునకు ప్రాణేశ్వరుడగును. చారుగుప్తుని తనయ సాధారణ 
మానవుని ప్రేమింపదు. ఆతనిలో ఏ మహాత్తమపవిత్ర శక్తులున్నవో అవి ఆశాశోత్తాలమై 
విశ్వమున ప్రజ్వరిల్లు గాక! తన ఆత్మేశ్వరి ఆదేశము దివ్యధర్శసూత్ర మగుగాక! 


చక్రవర్తి యింతలో చారుగుప్తుని మందిరములోనికి వచ్చినాడు. చారుగుప్తుని 
హస్తములనున్న విగ్రహ మా చీకటిలో మెరసిపోవు చున్నది. 


చారుగుప్తుడు చక్రవర్తిని చూచి చకితుడై “మహాప్రభూ! తామే వచ్చినా రేమి! వార్త 
నంపిన తమ్ము సేవింప నేనే వచ్చియుందును అనెను. 


“చారుగుప్తులవారూ! మీరు మా సోదరులు. మేము ఈ పాటలీపుత్రమున సింహాసన 
మధిష్టించునాడు, మీరును మా ప్రతినిధిగ మహా రాజు సింహాసన మధివసింప మిమ్ము 
కోరుటకు వచ్చితిమి.” 


“మహాప్రభూ! నాకు సింహాసనాసీనత వలదు. నేను భగవద్ధర్మము పాలించుటయే ఈ 
దేవికి ఇష్టము అని నా నిశ్చయము. తమయాజ్ఞ కన్నడు నెదురాడి ఎరుగని నేను నేడు 
మొదటిసారి ఈ మనవి చేసికొన సాహసించుచున్నాను. ష్‌ 


“సువర్లశ్రీకుమారులను మేము కలళింగాధిపతిగ జేయుచున్నాము. మీరును మా 
సంకల్పించిన సత్కారము స్వీకరింతురని అనుకొంటిని.” 


“నా బిడ్డను సువర్లశ్రీకి అర్పింప నిశ్చయించుకొన్నాను దేవా! మీ యాశీర్వాదమే నాకు 
సత్కారము.” 


“హిమసువర్లుల ప్రేమోదంతము కీర్షిగుప్తులవారు మాతో చెప్పి యున్నారు. 
పాటలీపుత్ర మహారాజ్యము మీది. . మేరది ఏమిచేసినను మీ యదియ! 
మీబాలకరణమిండు, లేదా సువర్లునకు....” 


“ప్రభూ! ఎంత చక్కని ఉదారత మీది! సువర్ణ్లునకే ఈ రాజ్యమిండు.” 
“తథాస్తు.” చక్రవర్తి వెడలిపోయెను. 


ఆ జాంబూనదవిగ్రహమును నవరత్నఖచి తపూజాపీరికపైన నుంచి చారుగుప్తు డా 
సింహాసనము ఎదుట పద్మాసనస్థుడైనాడు. 


౧౫ 
వారణాసీయాత్ర 


చారుగుప్తుడు స్వస్థచిత్తుడై కుసుమపురహర్మ్యమున హిమబిందు కుమారివసించు 
శుద్ధాంతములకు పోవలెనని అనుకొను సమయమున పరిచారికలు భయము గదురు 
మనసులతో వణకుచు అవనతవదనలై చారుగుప్తునికడకు విచ్చేసిరి. 


చారు: ఏమి పని? 


ఒకపరిచారిక: ప్ర.... ప్ర.... భూ!చారు: ఏమమ్మా వణకిపోయెదవు! కన్నుల నీరు 
నిండుచున్నది? భయములేదు. నీకు కావలయునది మనవిచేసికొమ్ము. 


పరిచారిక: ప్రభు! హిమబిందుదేవి తాను వారణాసి వెళ్ళుచున్నాననిచెప్పి, 
బాలనాగితో, గోడురక్షకభటులతో రథముపై వెళ్ళిపోయినది. 


చారు: (సువ్వున లేచి) ఏమీ! హిమబిందు వారణాసి వెళ్ళినదా? 


చారుగుప్తుడు తన ప్రజాపతిమిత్ర విగ్రహమువైపు పదినిమేషములు అనిమిషుడై 
చూచినాడు. దగ్గరనున్న జేగంటను మ్రోయించినాడు. ఆ మత “జయ్‌” అని మ్రోగినది. 
వెంటనే ఇంద్రగోపు డచ్చటకు వచ్చినాడు. 


ఇంద్రగోపుడు: ఏమి సెలవు స్వామీ? 


చారు: హిమబిందుదేవి వారణాసిపోయినదట. ఆమెకు కావలిగా రెండువేల సైన్యము 
పంపుము. ఆమె వెళ్ళినజాడ తీయుము. నేనును వారణాసికి ఈ సాయంకాలము 
ప్రయాణము. ఆశ్వికులు వేయిమంది నా వెనుక వత్తురు. నారథము సిద్ధముచేయు మని 
అంచెలవారిని పంపుము. నా ప్రయాణము సిద్ధముచేయుము. ఇప్పుడ మామగారికి 
హిమబిందు కుమారి వారణాసికి పోయిన విషయము తెలియజేసి వారు నాతో వచ్చుటకు 
నా ఆహ్వాన మందింపుము. 


ఇంద్రగోపుడు నమస్కరించి “చిత్తము మహాప్రభూ!” అని వెడలిపోయెను. 
చారుగుప్పుడు పరిచారికలవైపు చూచి, “మీరు మా అత్త గారికి ఈ విషయము తెల్పుడు. 
ఆమెను గూడ నాతో ప్రయాణమునకు సిద్ధముచేయుడు. మీలో నలుగురును, 
తారాదత్తయు, దాదులు నాతోవచ్చుటకు సిద్ధము “కండు” అని ఆజ్ఞనిడెను. “చిత్త మని 
వారు వెడలిపోయినారు. 


వెంటనే చారుగుప్తుని దర్శింప శ్రీకృష్ణసాతవాహనమహారాజు వేంచేసినారని 
దౌవారికుడు మనవిచేసెను. 


చారుగుప్తుడు చిరునగవున త్వరత్వరగ సభాభవనమునకు వచ్చినాడు. శ్రీకృష్ణ 
సాతవాహన మహారాజు విచ్చేయగనే చారుగువుని మంత్రులు, సేనాపతులు సగౌరముగ 
వారి నెదుర్కొని, తోడితెచ్చి సువర్ణాననముపై నధివసింపచేసిరి. 


చారుగుప్తుడు వచ్చుటయు మహారాజులేచి ఆయనకు నమస్కరించి, వారిచ్చు 
ప్రతినమస్కార మందుకొని, “దయచేయుడు!” అని చారుగుపుడు ప్రేమపూరితముగతన్ను 
ప్రార్ధింప ఆసన  మలంకరించెను. చారుగుప్తుడును దాపున నున్న దంతాసన 
మరంకరించెను. మంత్రులు, సేనాపతులు సభామందిరమువీడి వెడలిపోయిరి. 


శ్రీకృష్ణసాతవాహన ప్రభువు చారుగుప్తుని జూచి, “చారుగువుల వారూ! నేను మీయెడ 
దోష మాచరించితిని. అందులకు క్షంతవ్యుడను” అనెను. 


“మహాప్రభూ! అది భగవంతుని ఇచ్చ! తా మెట్లు తప్పు చేయగలరు?” 
“నేను ఒక మహాభాగ్యమును చేతులార త్రోసివేసుకున్నాను.” 


“మహారాజా! తాము మనస్సున నేవిధమగు కించయును జారనీయకుడు. నాబాలిక 
సువర్ణశ్రీని ప్రేమించినది. సువర్లశ్రీ యామెనుప్రీమించి వాడు. ఆమె ధర్మమున పరకీయ 
యైనది. నేను నాతల్లివిషయమున మూర్జుడనై సంచరించితిని. ఆమె యిష్టాఇష్టములు 
విచారింపనైతిని. శకటపందెమున విజయమీందిన గిత్తలను తమకు బంగారు సంతరించిన 
బండితో నమర్పింపనెంచితిని. అది ఇంకొకదారి పట్టినది. విజయమందినది సువర్హక్తీ! 
అప్పుడు భగవానుడు నాకు జరుగబోవు విషయములు సూచించినాడు. అయినను 
మహామత్తతతో నేను భగవంతుడననినట్లు సంచరించితిని. నేనును, తమ్మంతమొందింప 
సంకల్పించిన స్థాలతిష్యమహర్షియు ధర్మముచే పరాభవ మొందితిమి. తామును, 
విషకన్యయు, నా హిమబిందును, సువర్లశ్రియు టె మహత్తర దివ్యసంఘటన నెరప 
జనించినారో ఏరికి తెలియును? మీ నలువురి ఆనందమే నా ఆనందము. తాము 
తథాగతుని పరమకరుణతో వర్ధిల్లుదురుగాక! 


“మీ అఖండానురాగము మన ఆంధ్ర  ప్రథమునకు, సాతవాహనులకు 
అనంతాశీర్వాదము.” 


శ్రీకృష్ణసాతవాహనుడు వెడలిపోయినాడు. 


వారు వెడలిపోవుటయేమి కీర్తి గుప్తులవారు, ముక్తావళీదేవియు నచ్చటకు వచ్చినారు. 
కీర్తిగుప్తుడును, ముక్తావళియు నలుని వందనము అందుకొని యాశీర్వదించినారు. 
వారందరు లోనిమందిరమున కొకదానికి పోయినారు. 


కర్ణి: నాయనా! 


చారు: మామగారూ! మీరు చెప్పబోవు విషయము నాకు తెలియును. మీరు వెంటనే 
అత్తగారితో కాశీపురము ప్రయాణముకండు. హిమబిందు వారణాసి వెళ్ళినది. 


ఇంద్రగోపుడు వచ్చి సువర్లశ్రీ మూడుదినముల క్రిందటనే వారణాసి వెళ్ళినట్లును, 
అతని వెదకికొనుచు హీమబిందుకుమారి, మహా రాజపథమువెంట ఆశ్వికులైన గోండు 
సైనికులు వెంటరా బాలనాగితో రథముపై కాశీపురము వెడలినట్లును విన్నవించినాడు. 


కీరిగుప్తుడు అల్లునితో “నాయనా! మనము వెనువెంటనే వెళ్ళవలయును. 
వినయభిక్కులవారును మనతో వచ్చునట్టు చేయవలయును. ఆ పనిలో నే నుండెదను. 
వర్ణములేకుండ బయలుదేరిపోదము. మీ అత్త గారును మనతో వచ్చును” అని 
తెలిపినాడు. 


వారిరువురు వెంటనే తమభవనము చేరిరి. కీర్తీగుప్తుడు సముచిత వేషుడై రథ 
మారోహించి కోటలోనికి శ్రీకృష్ణసాతవాహనుని మహా భవనమునకు బోయినాడు. క్రీర్ణిగుప్తుడు 
మహారాజును దర్శింప ననుమతి వచ్చుటయు, వారు లోనికి బోయిరి. శ్రీకృష్ణుడు 
సగౌరవముగ నాయన నెదుర్కొని ఆసన మధివసింప గోరి తానును అధివసించెను. 


“వర్తకచక్రవర్తీ! తమ రాకకు కారణము?” 
“మహాప్రభూ! సువర్ల్ణశ్రీ రాజభక్తిచే వారణాసి పోయినాడు.” 
“అదేమి స్వామీ!” 


“తాము హిమబిందుకుమారిని ఉద్వాహ మగుదురని యాతడు భావించినాడు.” 


“అవును. ఆతడు హిమబిందుదేవిని ప్రేమించినాడు. ఉత్తమ శిల్పి. ధీరోదాత్తుడు. 
అతిరథశ్రేస్టు డా యువకుడు. ఆత డిచ్చట నుండుట, మా వివాహమునకు ప్రతిబంధక 
మగునని తలపోసి వెడలిపోయినాడు.” 


“ఈ విషయమే మనవి చేయవలెనని వచ్చినాను మహారాజా!” 


“స్వామీ! ఇందు మా కర్తవ్య మొకటి యున్నది. మేము ప్రార్థించినగాని సువర్ణశ్రీ 
హిమబిందుకుమారిని వివాహమాడుట కియ్యకొనక పోవచ్చును. మీరు వెంటనే పోయి ఆ 
మహాభాగుడు ఏవిధమగు తొందర పడకుండ చూడుడు. మేము మీ వెనువెంటనే 
వత్తుము.” కీర్తిగుప్తని భావమును అదియ. ఆయన శ్రీకృష్ణుని వారణాసి రండని ఎట్టు 
ప్రార్థింపగలడు? ఉన్నవిషయమును మనవి చేసికొన్నచో శ్రీకృష్ణప్రభువు గ్రహింప గల్గునని 
కీర్తిగుప్తుడట్లు చేసినాడు. 


ద 


శ్రీకృష్ణసాతవాహనప్రభువు కాశి కేగి సువర్లశ్రీని కోరుటలో మహత్తరార్థము సువర్థశ్రీకి 


గోచరించును. శ్రీకృష్ణప్రభువు రాకపోయినచో ఎటులనో సువర్ణుని పాటలీపుత్రము గొనివచ్చి 
యువరాజుతో చెప్పింప దలచెను. 


కిర్తిగుప్తుడు సెలవునంది వెడలిపోయెను. 


౧౬ 
దుర్భరావేదన 


యుద్ధము లన్నియు పూర్తియైనవి. తన ఆంధ్రచక్రవర్తి సకల జంబూ ద్వీపమునకును, 
చతుస్సముద్రవలయిత భూలోకమునకు చక్రవర్తి యైనాడు. ఈ ' మహిచక్రవర్తి 
చల్లనిపాలనమున లోకమున సర్వధర్శ్మములు పరమశాంతితో సమన్వయింప బడుగాక! 
సర్వకళలు ఉత్తమాశయముల _ తేజరిల్లుగాక! సర్వ దేశములు దివ్యసుఖము 
లఅనుభవించుగాక! సర్వ ప్రజలు నీతిదూరులుగాక, ద్వేషరహితులై 
చతుర్విధపురుషార్థపరులై వృద్ధి నందుదురుగాక! సువర్లశ్రీ పాటలిపుత్ర మహాచైత్యముకడ 
ధ్యానములో బుద్ధభగవానుని అర్చించుకొన్నాడు. 


ఇంటికడ పది ముహూర్తములైన ఉండలేడు. నాగబంధునికా సమదర్శుల ప్రేమ తన 
కానందము సమకూర్చినది. వేదనయు నధికముచేసినది. దూరమున నుండియైన 
హిమబిందుదేవిని చూడవలె నను కాంక్ష. ఆ కాంక్ష దోషపూరిత మని దుర్భరవేదన! 


తన గురువు సోమదత్తాచార్యుని దర్శించును. వారితో ఏవేవియో చర్చించును. 
మనస్సు మాత్రమెక్కడనో యుండును. “ఏమి సువర్లశ్రీ! నీవు మాటలాడుచుంటివి. 
నీవుమాత్ర మిచ్చటలేవు” అని సోమదత్త ప్రభువు పలికి పక పక నవ్వును. సోమదత్తునకు 
శిష్యునిహృదయము పూర్తిగ అవగతమైనది. ఈ విచిత్ర సన్నివేశ సంక్లిష్టత నెట్టు తాను 
మాత్రము విడదీయగలడు? తన శిష్యుడు ఈ మారదేవ మాయనుండి తానే తప్పించుకొన 
వలయును. సువర్ణుని నిట్టూర్పులు సోమదత్తుని హృదయమును గలంచును. సువర్ణశ్తీ 
ప్రాణమిత్రుడైన మహాబలగోండు యువరాజుతో కలిసి శిల్పదర్శునము చేయును. 
శిల్పశాస్త్రములు చర్చించునుగాని, మహాబలుడు తన ప్రియమిత్రుని హృదయాంతరమున 
ఏదియో మహాబాధ విషరోగమై విజృంభించినదని గ్రహించినాడు. 


“అన్నా! మనకు కాని ఫలము దివ్యమైనను, మన జీవితమునుండి యా వాంఛను 
తొలగించుకొనవలదా?” 


“అవును! నిన్సందేహముగ అట్టివాంఛను నాశనము చేసి తీరవలయును. లేనిచో ఆ 
మనుష్యుడే నాశనమైపోవును తమ్ముడూ!” 


“అయినచో నీ వేల ప్రయత్నము చేయవు?” 


“ఆ ప్రయత్నమే చేయుచున్నాను. నేను విజయము నందితీర వలయును. లేనిచో 
నాశనమై పోయెదను.” 


“నీవు నాశనమైపోయి ఏమి లాభము?” 

“ఎవరికి లాభము?” 

“లోకమునకు!” 

“నేను నాశనమైన లోకమునకు నష్టమేమి తమ్ముడూ?” 


“పారిజాత కుసుమమునే 
వాంఛించిన యొక భృంగము 
సిద్ధిగనక నశియించిన 
చేటేమీ లోకమునకు? 
అమృతమునే వాంఛించిన 
అహిపతి యొక డాశ చెడియు 
నశియించిన చేటేమీ 
నరనారుల కావంతయు?” 


“అటు లనుటవలన జీవితము నెదుర్కొనలేని నీరసత్వమే తెలియ జేయును 
గాని....” 


“అయిన భయమేమి?” 

“మరల నీవు జన్మించి కర్మ దుర్విపాకము చెల్లించవలయునుకాదా” 
“కర్మ అనంతము చేసికొందుమనుకొనుము. అప్పుడు ఏమి యగును?” 
“అనంతముగ దుఃఖము నందుచుందువు.” 


“దుఃఖము, ఆనందమునకు కావడికుండ. దుఃఖమైన, ఆనందమైన నేమి? రెండును 
ఒకటియ!” 


“అది యందరకు తెలియును. ఈ వేదాంతవిచారము మన మనుకొన్న కార్యములు 
జరుగనప్పుడు వచ్చునేమి? మనవాంఛలు తీరనప్పుడు లోక మంతయు దుఃఖమయ 
మగునేమి? బాగుగా చదువుకొంటివే? అదియకాబోలు ఆర్షధర్మము, బౌద్ధధర్మము 
బోధించినది! మా ఆటవిక జాతులు జీవితము నెదుర్కొనుటలో ఇట్టి మెట్టవేదాంతపు 
మాటలు మాటలాడరు సుమా!” 


“తమ్ముడూ! నన్నేమి చేయుమందువు?” 


“నీవు ప్రపంచ శిరోమణివి కాదగిన శిల్సివి. శిల్పము సృష్టి. చతుర్విధ 
పురుషార్థదాయిని. మానవుడు తన వాంఛలను దివ్యము లొనర్చు కొన్నప్పుడ ఉత్తమ శిల్పి 
యగునన్న విషయము పెదనాయనగారు నీకు బోధించలేదా? నీవు నిజమగు విశ్వబ్రహ్మవై 
విరాట్‌ సృష్టిని చేయవలయును. ఆ శిల్చమంతయు లోకమునకు లేకుండ చేయుదువా? నీ 
వర్సించు శిల్పము నిన్ను నిర్వాణపథమునకు గొనిపోదా? ఇవి నీకు నేనా తెల్పవలసినది 
అన్నా! పో! దేశసంచారము చేయుము. అర్హతులకడ, మహర్షుల కడ శిల్పరహస్యముల 
నెరిగీరమ్ము.” 


మహాబలగోండ ప్రభువు తనహృదయములోని యాలోచనలనే మాటలలో పైకి 
తెలిపినాడు. ఆశయసౌందర్యము నిర్వాణపథము. అది నశ్వరమగు భౌతికసౌందర్యము 
కాదు. భౌతికసౌందర్యము పరమావధి యైనను మానవునికి దుఃఖము కలుగజేయుటకే 
యగును. నువర్ల్ణశ్రీ యాత్రలు సలుప తల్లిదండ్రులయనుమతి గోరినాడు. ధర్మనందియు, 
శక్తిమతీదేవియు నువర్లశ్రీచరిత్ర తెలిసికొనియుండిరి. వారు ఆతని నాశీర్వదించిరి. 


వెనుకనే హిమబిందునకు మహాబలగోండుని యనుమతితో నూరుగురు 
గోండువీరులను అంగరక్షకులుగ సువర్లశ్రీ ఇచ్చియుండెను. వారిని హిమబిందు యువరాణి 
యగువరకు నా దేవికడనే యుండవలయునని గండుయువరాజుతో తెలిపి సువర్లళశ్రీ 
యాత్రాభిముఖుడై బయలుదేరి పోయెను. 


అతడు ప్రథమమున కపిలవస్తునగరము చేరెను. అచ్చట బాలుడగు సిద్ధార్థదేవుని 
మనమున ప్రత్యక్ష మొనర్చుకొనెను. అచ్చట విహారమున మాయాదేవి స్వప్నము, 
ధవళదంతావళము ఆమెగర్భమున జొచ్చుట, లుంబినీ వనమున తథాగతుని జన్మము, ఆ 
బోధిసత్వుని జాతకము వ్రాయుట చిత్రించినాడు. ఆనాటి యాచారముచొప్పున 
సమంతభద్రుని మూర్తిగా చిత్రించక, పాదములు, ధర్మచక్రము, ఛత్రము, పూర్ణకలశము 
చిహ్నలుగా చిత్రించెను. 


కపిలవస్తునుండి సువర్లశ్రీ లుంబినీవన _సంఘారామమునకు _ బోయినాడు. 
అచ్చటనుండి మధురానగరము పోయి, వెనుకకు మరలి సువర్లశ్రీ కాశీపురమువచ్చి 
మృగవన సంఘారామము చేరినాడు. 


ఆ సంఘారామ కులపతి మహాశిల్పి ధర్మనందిపేరు వినియున్నాడు. ఆతని కొమరుడు 
సువర్ల్ణశ్రీ యని ఎరింగి ఆనందమున సువర్ల్ణశ్రీ తలపై చేయివైచి “కుమారా మా 
సంఘారామచైత్యవిహారముల నలంకరించి జగదద్భుతముగ _నొనర్భుము” అని 
ఆశీర్వదించినాడు. 


సువర్హక్తీ తనవిడిదికి వెడలిపోయినాడు. అవును, అటులనే తా నొనర్చును. శిల్పము, 
చిత్రలేఖనము ఆ విహారము లన్నియు నల్లుకొని పోవుగాక! చైత్యములు పవిత్రమైన 
పూజాలయములయిపోవుగాక యని హృదయమున మహాశ్రమణకునకు నమస్కృతి 
యర్సించెను. 


౧౭ 
అమృతకన్య 


అమృతపాదులబుద్ధిలో రెండు మహాప్రవాహములు సంగమించినవి. 


మో 


ఒకటి - చిన్ననాటినుండి స్థాలతిష్య మహాద్రిజనితమై, వేగవంతమై, ఆదిని చిన్న 
శైవాలినీరూపమున, పోనుపోను “మహానదియై ప్రవహించిన నందిదత్తజీవితము, ఆతని 
సంస్కారము, ఆతని జ్ఞానము, ఆతని విద్యయును, రెండు - "గంగానదీజనితమై, 
ఆనందాశ్రమ పోషితమై, ఆనందాశ్రమ కులపతి ప్రజాపతి కాశ్యపాచార్యబోధితమై, 
ప్రవహించి ధాన్యకటక సంఘారామ కులపతియైన, అమృతపాదార్హతుల జీవితము, ఆతని 


సంస్కారము, ఆతని జ్ఞానము, ఆతని విద్యయును. 


రెండును నేడు స్థాలశిష్యునిదెబ్బతో, శస్త్రవైద్యముతో పర్వతముల ఛేదించుకొని 
సంగమించినవి. 


ఒక నది ధవళదేహ ఒక నది నీలశరీర, ఈనాడు రెండును కలిసి ఏమియగును? 
ఆతడు బౌద్దుడా, వేదవతుడా? ఆతడు సన్యాసియా, విధురు డైన గృహస్థా? 


మానవధర్మము, మానవాతీతధర్మము నాతనిలో సంఘర్షణకు బాల్పడినవి. రెండు 
చిత్తసంస్కారములు అమృతపాదులను కలతపెట్టినవి. ఆరోగ్యము కుదిరి ఇటునటు 
నడయాడుచున్న దినములలో స్థాలతిష్యులు" తన కుమారుని జాగరూకతతో 
గమనింపుచుండెను. చక్రవర్తి వత్చన. చారుగుప్పుడు, శ్రీకృష్ణసాతవాహనుడు, అచీర్లుడు, 
స్వైత్రుడు, _ధర్మనంది, "మహారాణి ఆనందాదేవి, శక్తిమతీదేవి, నాగబందునిక, 
అమృతలతాదేవి, ముక్తావళీదేవి, సమవర్తి, కిర్తిగుప్తుడు, అనేకులు ఆంధ్రపల్లవాధరలు, 
పురుషసింహములు అమృతపాదులను దర్శింప వచ్చుచుండిరి. అనేకు లీ" విచిత్రము 
చూడవచ్చుచుండిరి. 


“ఏమి విడ్డూరము! ఈ అద్భుత సంఘటన ఎట్లు జరిగినది? తన కుమారుని ఈ 
మహర్షి ఎట్లు రక్షించుకొనినాడు?” అని స్థాలశిష్యునకు, అమృతపాదులకు 
నమస్మరించుచు వేలకొలది జనులు, బౌద్ధులు, భిక్షుకులు, బ్రాహ్మణులు, సన్యాసులు 
దర్శనము చేసికొని వెళ్ళుచుండిరి. 


స్థాలతిష్యుడుగూడ ని యద్భుతఘటనచే ఆలోచనలో పడెను. తన పుత్రు డేల 
బౌద్ధుడైనాడు? ఆతనికి పూర్వస్మృతి పోవుటయేమి? ఆతడు మరల ఆరునెలలో 
సర్వశాస్త్రములు నేర్చుకొనుట యేమి? బౌద్ధ సన్యాసి యగుట ఏమి? అర్హతుడై, కులపతియై 
తన చరితమువలన, మహాత్త త్రమబో ధవలన ఆంధ్రదేశమున బౌ ద్ధధర్మము విరివిగ వ్యాపింప 
జేయు టేమి? సహజప్రతిభచే, సహజ సత్యశాంతి శీలముచే, పరమకరుణా పూరిత 
హృదయముచే ప్ర ప్రజల కోటానుకోట్లుగ నాకర్షించినాడు. బుద్ధుడే మరల నవతరించినాడని 
ప్రజ లనుకొందురట. తనకర్తవ్యమేమి? 


తనపుత్రుడు ఆర్యధర్శ్మము వీడనట్లా, విడినట్టా? పూర్వస్మృతి లేనప్పుడు, 
సంపూర్ణజ్ఞానము లేనట్టు కాదా? అట్టివాడు 'బాలకుడే యగును. బాలకుడు స్వధర్మ మెట్టు 
వదులుకోనును? పరధర్మ మెట్టు గైకొనుట యగును? 


అమృతపాదులకు అంబికాయోగము వదలి పూర్తిగ మెలకువ వచ్చినంతట ఏదియో 
అనుభూతి, ఏదియో మహాస్మృతి కలిగినది. తాను నందిదత్తుడు. తండ్రికడ వేదములు, 
వేదాంగములు, ఉపనిషత్తులు, దర్శనములు, సూత్రములు, ధర్మశాస్త్రములు, జ్యోతిషాది 
షట్ఫాస్తములు- -వీనియన్నిటిలో మహాపండితు డైనాడు. తమ నివాస మగు కాశిలో ఒకనాడు 
తాను, , తనభార్య, తనచిన్నబిడ్డ, తనతండ్రి, తనతల్లి వ్యాసకాశి పోవుచుండిరి. గంగానది 


వేగముగా ప్రవహించుచుండెను. గాలి వీచినది. అనేకములగు పడవలును దాటుచుండెను. 
ఇంతలో తమ పడవయు, వేరొక పడవయు తారసిల్లి గట్టిగ కొట్టుకొన్నవి. తమపడవ 
మునిగిపోయినది. 


ఆ వెనుక తన కేమియు స్మృతిలేకపోయినది. తనతండ్రి తన్ను కొట్టి, శస్తవైద్యముచేసి, 
తనకు పూర్వస్మృతి తెచ్చినాడు. 


ఎంతవిచిత్రము! నీటి లోబడిన తన్ను పాటలిపుత్రపురమున కెగువను, 
ఆనందాశ్రమతీరమున గంగలో నుండి భిక్షుకులు పైకితీసినారు. తాను విద్యలు నేర్చుకొనెను. 
పలుచని తెరవలెనుండిన స్మృతివెనుకనుండి చదువులుమాత్రము వచ్చినవి. అచ్చటనుండి 
తాను బౌద్ద సన్యాసి యాయెను. అర్హతు డాయెను. తనభార్య ఉత్తమాంగన, మహాసాధ్వి 
కనబడ దేమి? తమ యను రాగము ఎంత ఉచ్చస్థితిని నడచినది? తనబిడ్డ చంద్రబాల 
వెన్నముద్దల తల్లియై, బంగారుబాలయై మాటల నేప్పుడే నేర్చుచున్నది. తనతల్లి అపర 
లోపాముద్ర, ఉత్తమ చరిత్ర ఏమయినది? వీరంద రేమయిరి* ఎవరును కనబడలేదు. 
తండ్రియొక్కడే రక్షింపబడినారా? 


ఈ ఆలోచనలతో అమృతపాదులు తండ్రికడకు బోయి “నాయనా అమ్మ ఏమయినది? 
చంద్రబాలయు, మీ కోడలును ఏమయిరి?” అని ఆతురతతో ప్రశ్నించెను. 


“నాయనా! నీతల్లి పదిరెండేళ్ళ క్రిందట మరణించినది. ఎంత చదువుకొ న్నది 
అయిననేమి? కుమారుని స్మరింపని దినము లేకపోయిన దామెకు. పేరు తలచుకొనుచు, 
చిక్కి శల్యమై, పదియేడులు ధైర్యమున ఈ లోకమున నుండి, దేహము చాలించినది. 
మనపడవ మునిగినవెంటనే నేను తేలి ఈదుచు, నీబిడ్డను, కోడలిని బ్రతికించుకొంటిని. మీ 
యమ్మను మనపడవకు తగిలిన పడవ నావికుడొకడు రక్షించినాడు. నీవుమాత్రము 
కనబడవైతివి. బిడ్డను హృదయమునకు గట్టిగ అదుముకొనియే  నీభార్య మునిగిపోయినది. 
ఆమె మూర్చపోయినది. ఆమెను ఒక పడవలోని కందిచ్చి, నీకై యా మహానదిలో వెదకితిని, 
వెదకితిని. అనేకులు వెదకిరి. నీవు దొరకలేదు. తండ్రి! గంగజడ్డుననే శిష్యు లనేకులు 
వెదకిరి. పడవల మీద పోయి వెదకిరి. నీకు లంబికాయోగము నేర్పినందుకు, నవు వెంటనే 
ఆ యోగము ప్రాణరక్షణార్థము సంధించితివి కాబోలు! నీభార్వ నీకె బెంగగొని, మూడేడులు 
కృశించి, నీ దేవతార్చన మంజూషను పూజ సేయుచు ఒకరీజున్‌ నీకూతు నా కప్పగించి 
ప్రాణము విడిచినది. చంద్రను మీయమ్మ కొంతకాలము పెంచినది. ఆ బాలికక్టై బ్రతికి, 
తుదకు ప్రాణము వదలినది. న 


“ఓహో! ఎట్టి విధిసంఘటనము! చంద్ర ఏది తండ్రీ?” 
“చంద్ర నీకు కావలయునా?” 


“నాకు కావలయునని చెప్పలేను, అక్కరలేదనియు చెప్పలేను. నా చిత్తము 
పరిపరివిధముల పోవుచున్నది.” 


“ఓయి వెట్టివాడా! నీవు సన్యాసివి కావు, బౌద్ధుడవుకావు. నీవు స్వచ్చమగు 
ఆర్షధర్శజివివి. ఈ మధ్యజీవిత మంతయు కలవలె వచ్చినది, కలవలె పోయినది.” 


“మీమాటలు నేను వెంటనే ఆమోదింపలేను. నాజీవితము ఒక్కసారిగా రెండు 
నదులుగా చీలి మరల కలుసుకొనినది. కావున నా ఆత్మలో నే నొక నిశ్చయమునకు 
రావలెను. నేను ఆలోదింపగ విషకన్యయే చంద్రయని నాకు నిశ్చయము కలుగుచున్నది. 


ఆమె తమపొత్రిక నని నాతో చెప్పినది. తనతండ్రి నదిలోపడి చనిపోయినా డనియు 
తెల్పినది. తండ్రి, మహర్షి ఆమెనేనా మిరు విషకన్యను చేసినది?” 


౧౮ 
నిర్వికల్పపథము 


కుమారుడు ఎప్పుడు తన్ను “తండ్రీ, మహర్షి! ఆమెనేనా మీరు విషకన్యను చేసినది?” 
అని ప్రశ్నించినాడో, ఆ వెంటనే తాను పాతాళమునకు క్రుంగిపోయినట్లు భావించుకున్నాడు 
స్థాలతిష్యుడు. కుమారునకు బ్రతి వచన మీయక కన్నులు నిమీలితము చేసెను. ఈ 
బాలికను కాకపోయిన, వేరొ, క బాలికను విషకన్యను చేయవలయును కదా! ఇతర 
బాలికలను చేయుట కంటే తనబాలికయే విషకన్య యగుట యుత్తమముకదా! 


విషకన్యకాప్రయాగము ఉత్తమధర్శమా? ఏల కాదు? తా నధర్మ మెట్టు చేయగలడు? 
మటీ ధర్మమైనచో అట్టే కార్యము విఫలమగునా?అమృతపాదులు తండ్రిముఖము 
గమనించెను. తనలో ఒక విశ్వాంభోఢ్‌ ధి మథన మగుచున్నది. ఆతడు తండ్రి ఎదుట 
పద్మాసనాసీనుడై, యోగాసనబద్ధుడై నిర్వికల్ప సమాధిలోనికి పోయినాడు. అటు 
స్థాలతిష్యుడును సమాధిలోనికి పోయెను. 


రెండును నిర్వకల్పములే. నిర్వికల్లము రెండురూపుల నెట్టుండును? అందు 
వారిరువురును లయమైరి. వారి ఆత్మలు రండును ఒకటై, ఆ ఏకత్వము విశ్వమున 
లయమై, సర్వమును నిత్యమున లయమైనది. ఇరువురును ఒక్కసారి ప్రపంచమునకు 
దిగిరి. వారికి మాటలురావు. బుద్దుడు నిజము. శ్రీకృష్ణ భగవానుడు నిజము, శ్రీకృష్ణుని 
భక్తుడు వ్యాసుడు నిజము. బుద్దుని భక్తుడు ఆనందుడు నిజము. ఈ ఆలోచన వా 
రిరువురకు ఒక్కసారి తట్టినది. 


స్థాల: భిక్షూ! నిర్వికల్చ్బపథగాములమైన మే మేమి, నిర్వాణపథ గాము రగు మీ రేమి 
ఒక్కరమీ! దిగువ మీదారి మీది, మాదారి మాది. విషకన్య అమృతకన్య యగును. ఆమెను 
శ్రీకృష్ణుడు వివాహమాడును. వారి వంశము మహాసామ్రాజ్యభారము వహించుగాక! 


అమృత: మహర్షి! అనిత్య, అనాత్మ, నిర్వాణము లను ముఖ్య సూత్రము లేమి, 
అనిత్య, ప్రత్యగాత్మ బ్రహ్మసాయుజ్యమను ముఖ్య సూత్రము లేమి, రెండును ఒకటియ! 
ఆర్యధర్శ్మమే వేదములు. ఆర్య ధర్మావతార బుద్ధుడు. జనకరాజర్షికి బిమ్మట 
శ్రీకృష్ణావతారము, వేద వ్యాసుల పరిణతియే బుద్ధావతారము. 


స్థాల: ఈ విశ్వాతివిశ్వములో సూక్ష్మరూపమేగాని, స్థూలమైగాని, సత్యమై, నిత్యమై, 
సర్వాతీతమై, సర్వజ్ఞానపూర్ణమై, సర్వశక్తియుతమైన బ్రహ్మీపదార్థము లేదు. విశ్వములో 
స్పర్శలు, భావములు, వికారములు పొందుచుండును. అందుండి మరియు గాఢమైనవి 
మనుష్యభావములై పరిణమించును. అవియే శరీరము లగును. అవి నశ్వరములేకాని వట్టి 
మాయకావు. అంతియకాని మాయాచ్చాదితమైన బ్రహ్మము ప్రత్యగాత్మత్వ మందుట 
అసత్యమని బుద్ధుడు ప్రవచించినాడు. ఆత్మభావమే సకలదుఃఖములకు హీతువందురు. 
బుద్దు డట్టు చెప్పీనంతమాత్రమున పరమాత్మ అసత్యము కాదు. పరమాత్మ లేనిమాట 
సత్యమైనచో ఉన్నదన్న మాత్రమున అది యుండదు. మీ దారి ధర్మపరము, మా దారి 
ధర్మపరము. మీలో అనధికారులు బుద్దధాతువును నిక్షిప్త మొనర్చి, స్థ సూపమని, చైత్యమని 
దానిని పూజ లొనర్హురు. “బుద్ధం శరణం గచ్చామి” అందురు. మాలో అనధికారులు 
పూజలు, భక్తి యోగము, యజ్ఞము, యాగము మొదలగునవి చేయుదురు. వీనితో నేమి 


పోనిమ్ము! ఉత్తమచరిత్రయే ఎల్లరకు శిరోధార్యము. 


అమృత: ఆర్యా! ఈ దినములలో ఈ విశాలప్రపంచమున ఎన్ని ఆత్మ విచారణలు 
లుద్భవింపలేదు? సంజయవైర్థిపుత్రవాదులు ఆత్మ లేదందురు. విశ్వజ్ఞానము మానవున 
కెప్పుడు అలభ్య మందురు. అజితకేశ కంబళిమతస్థులు ఆత్మ లేదందురు. మనుష్యుడు 
చాతుర్భూతాత్మక మందురు. పూర్ణకాశ్యపులు ధర్మము వలదు, అధర్మమువలదు 
పాపపుణ్యములులేవు అందురు. మస్కరి గోశాలజులు, అజీవకులు  కర్మలేదని, 
మనుష్యునికి అధికారము లేదని అందురు. అంతయు నియతమే అందురు. మహాజిన 
మతము నంతియకదా! ఆత్మ లున్నవని మహా వీరుడు బోధించెను. ప్రత్యగాత్మ చావుతో 
నంతము కాదనెను; పరకాయప్రవెశమున్నదనెను; పుణ్య పాపములు ఉన్నవనెను. 
పాపములు చేయువాడు హీనజన్మ మెత్తుననెను; పురుగులు, వృక్షములు, రాళ్ళజన్మముల 
నెత్తు ననెను. మోక్షమునకు దారి సంసారత్యాగము, కర్మరాహిత్యము, అహింస, చివరకు 
ప్రాయోపవేశము అనెను. ఇట్టి మతములు మనుష్యులున్నంతకాలము ఉద్భవించును. 
సత్యము మానవునకు లభ్యమె! అతీత మనునది మేము ఒప్పము కాని నాలో రెండు 
నదులు సంగమించి అనేక విచత్రమహాభావములు రూపెత్తుచున్నవి. పరమ పవిత్రమైన 
వేదధర్మము, బుద్ధధర్మము రెండును నాలో నిడుకొని తపస్సునకు పోదును. నే నెమి 
కనుగొనెదనో! 


స్థాల: స్వామీ! మీ పూర్వాశ్రమరూపమైన నాపుత్రుని ఆశీర్వదించుచున్నాను. మిమ్ము 
“నారాయణి” మహానామమున _సాగనంపుచున్నాను. నాకు అద్భుతానందము 
విశ్వమునుండి సూక్ష్మాతిసూక్ష్మమై, బ్రహ్మమై దర్శన మిచ్చునున్నది. ఈ అమృతత్వమే 
సర్వము నిండును. అదిగో చంద్ర! 


ఇంతలో స్యందన మెక్కి విషకన్య అచ్చటకు వచ్చినది. విష వైద్యులు, 
ఆయుర్వేదరులు, విషవేత్తలు, మంత్రవేత్తలు కూడ నుండిరి. 


విషకన్య పరుగునవచ్చి తాతగారి కాళ్ళకడ సమాలింగిభూతల మైనది. 

అమృతపాదుల కన్నులు చెమరించినవి. స్థాలతిష్యు లామెను ఒడి లోనికి తీసికొని, 
తల్లీ! సి దివ్యచరిత్ర విషాతితమై ప్రేమమయమైనదా? నీ విషము అమృతమే అయినదా! 
నీవలన సర్వలోకములు జయింప బడినవా? తల్లీ, అరుగో ఆ మహానుభావుని 
ఎరుంగుదువా?” అని ఆనందమున ననెను. 

విషకన్య: అమృతపాదార్హతులు, నాగురువులు తాతగారూ! 

స్థాల: వారు నీకు ఏమిగా కనబడిరి? 


విష: వారిని చూచినప్పుడు నిన్ను చూచినట్టయినది. వారును, నీవును ఒకటయిరి. 
వా రెవరు తాతయ్యా? 


స్థాల: తల్లీ! ఆయన నీ తండ్రి, ఆ తండ్రిని చిన్నతనమున పోగొట్టుకొంటిని నే డాతడు 
మహర్షియై నాకడకు వచ్చినాడు. 


స్థాలతిష్యుని శిష్యుడొకడు కొన్నిమాత్రలను అమృతపాదుల కిచ్చెను. వేరొక మాత్రను 
విషకన్యచే సేవింపజేసెను. 


స్థాలతిష్యుడప్పుడు కంఠమెత్తి, 


“శుక్రం తే అన్య ద్యజతంతే అన్వద్విషురూపేఅహని ద్యౌరివాసి! 
విశ్వహిమాయా అవస్విధావో భద్రాతె పూష న్నిహరాతి రస్తు” 


అని సూర్యమంత్రము పఠించెను. బ్రాహ్మణులందరు కంఠములు గలిపిరి. 


ఇంతలో చక్రవర్తియు, శ్రీకృష్ణసాతవాహనుడు, మహారాజ్ఞి అందరును వచ్చి 
స్థాలతిష్యునకు, అమృతపాదులకు నమస్కరించిరి. 


విషకన్య తండ్రికడకు పోయి నమస్కరించినది. అమృతపాదు లామెను అక్కున 
చేర్చుకొని, మూర్థమున ముద్దిడి “తల్లీ! నీవలన నాకు బూర్వజ్ఞానము వచ్చినది. నాతండ్రి, 
నీ తాతగారు ప్రేమస్వరూపులైనారు. “నీవు అమృతకన్య వగుదువు. నీవు ప్రేమించిన ఈ 
శ్రీకృష్ణమహారాజునే చెట్టపట్టుము” అని ఆశీర్వదించెను. శ్రీకృష్ణసాతవాహనుడు: 
శ్థాలతిష్యమహరీ! తాతగారూ! ప్రథమమున నన్ను చిరంజీవ అని ఆశీర్వదించితిరి. అదియే 
బీజము. తమ బాలికను నాకు ప్రసాదింపుడు. 


స్థాల: మహారాజా! నానోటినుండి మొదటవచ్చినదే సత్యము. నీ ప్రియురాలు 
మృత్యుంజయుని శరణ్యమునే పొందినది. ఇంక మీతండ్రి ఆంధ్ర చక్రవర్తిని, సకలజంబూ 
ద్వీపమునకు చక్రవర్తిగా నేనే ఈ పాటలిపుత్ర సింహాసనమున 'అభిషేకింతును. మీ 
మామగారును అభిషేకింతురు. ఇంక ఆరునెలలలో చంద్రబాల అమృతకన్య యగును. 
నీవామె నప్పు డుద్వాహ మగుదువుగాక! 


అందరు తథాస్తనిరి. చక్రవర్తి స్థాలతిష్యుని కడ మోకరించెను. 


౧౯ 
విషకన్యకా శ్రీకృష్ణులు 


విషకన్యక తాతగారి ఆశ్రమమునందే వాసముచేయ శ్రీకృష్ణుడు పంపించెను. ఆమెను 
గగనియు, కాశ్యపియు, అగస్తియు కలుసుకొని హృదయమార కౌగిలించుకొనిరి. ఆ 
పుణ్యబాలకును వారికిని కన్నులనీరు తిరిగినవి. 


స్థాలతిష్యునకు ఇన్ని సంవత్సరములు అణగియుండిన ఆపేక్ష నేడుపొంగి వరదలై 
ప్రవహించినది. జడభరతునకు కురంగశాబకముపై ప్రేమ పూర్వకర్మ వశమున నదియై 
ప్రవహించినట్లు, నేడు మనుమరాలిపై ప్రేమ మిన్నుముట్టినది. ఇన్ని సంవత్సరములు తన 
మనుమరాలిని భయంకర మారణయంత్రముగ సిద్ధముచేసినాడు. కర్కశహృదయుడై బౌద్ద 
జిన ధర్మనిర్మూలన మొనర్చ సంకల్పించిన యా వృద్ధునకు నేడు ఆ యావేశ మెల్లి 
సూర్యకిరణస్పర్శమాత్రమున విరిసిన మంచువలె మాయమైనది. 


మనుమరాలే తనకు దేశికత్వము వహించినదా యని యా తపస్వి తలపోసినాడు. 
శాంతిజ్యోత్స్నావిలసితమూర్తియై, సౌందర్యళశ్రీ విలసితమై అగస్తీ గగనీ కాశ్యపీ మధ్యస్థయై, 
కృష్ణాజినాసనయై యున్న యా బాలికను జూచి స్థాలతిష్యుడు విశ్వామిత్రునిబారినుండి 
రక్షింపబడిన నందినీ ధేనువును జూచిన వసిష్ట మేహాబుషి వలె ఆనందపూర్ణహృదయు 
డయ్యెను. 


విశాలములైన యామెకన్నుల కోటి తారాద్యుతులు వెలుగు నిర్మల యామినీ కాంతులు 
నృత్యము చేయుచున్నవి. ఆమె మోమున బాలికారేఖలు పోయి. క్షిరనదీరేఖలు 
వికసించినవి. అడవి దొండపండువంటి యామె పెదవులు క్షరసముద్రమున 
శ్రీమన్నారాయణశయనీయ పూర్ణకమల పరిసర జనిత సరోజ కుట్మములై 
అమృతస్విన్నములైనవి. 


స్థాలతిష్యమహర్షిసంకల్ప మీనాడా బాలికను అమృతకన్యను చేసి, శ్రీకృష్ణ 
సాతవాహన ప్రభువున కుద్వాహ మొనరింపవలయు ననియే! వేదమంత్ర ద్రష్టలైన 
మహాబుషుల పావిత్రమే జంబూద్వీపమును సకల ధర్మసంయుక్తను జేయుచుండును. ఏ 
మహావీరుడో, ఏ గౌతమబుద్ధుడో జనించి, వేదధర్మమందలి భిన్నభావముల ఒక్కొక్క 
కాలమున విలసిల్ల జేయుగాకే! అందేమి దోషమున్నది? అమృతకన్య యగు విషకన్యకా 
ప్రభావమున సాతవాహనమహారాజులే యజ్ఞయాగాది క్రతువు లొనర్హురు. వారు సర్వధర్మ 
ప్రవర్తకులగుదురుగాక యని సంతుష్టుడైనాడు. 


విషకన్య చంద్రబాలయే యైనది. ఆమె గగనితో తాంత్రికముల చర్చించును, కాశ్యపితో 
దార్శనికములు వాదించును, అగస్తితో త్రయీ 'గతములగు మహాసత్యముల 
విచారణచేయును. అమృతములైన "దివ్యోషధుల సేవించును పూర్ణవికసితములగు 
అంగములకు, విషపువిరుగుడు త్రైలముల పూయించుకొనును. ఆమె దినదినము 
పూర్ణిమోన్ముఖమైన చంద్రబింబమువలె తేజస్సును తాల్పుచున్నది. 


ఆమె వీణియపై ఆనందగితము లాలపించుచు దినదినము తన్ను చూచుటకు వచ్చు 
ప్రియునిరాకకై ఎదురు చూచుచుండును. 


కిర్తిగుప్తుడు తనకడకు వచ్చి వెళ్ళిన సాయంకాలము శ్రీకృష్ణ సాతవాహన మహారాజు 


ఎం 


చక్రవర్తి దర్శనము చేసికొనెను. 


“మహాప్రభూ! సువర్ల్ణశ్రీప్రభువు వారణాసి మృగవనసంఘారామానికి 
వెడలిపోయినాడు.” 


“అవును కుమారా! మీరు మా ప్రతినిధులుగా నేగి సువర్లశ్రీప్రభువును 
సార్వభౌమప్రతినిధిగ పాటలిపుత్రసింహాసన మధివసింప పిలువుడు.” 


“అవధరించుచుంటిని మహాప్రభూ, హిమబిందుదేవియు, సువర్ణశ్రీ ప్రభువును 
ఒకరినొకరు ప్రేమించుకొన్నారు.” 


“అవును. శ్రీకృష్ణసాతవాహన మహారాజా బాలికను వివాహమాడునని, తాను 
పాటలీపుత్రపురమున నుండుటవలన హిమబిందు ఏదియైన బాధపడునేమో యనుకొని ఆ 
కుమారుడు పారిపోయినాడు. మీరు వెంటనే పోయి ఆ బాలప్రభువును వెంట గొనిరండు. 
మీ వివాహమున కాశిల్సి మూర్తిని ఆహ్వానింప నేను కొందరుమంత్రుల నంపెదను.” 


శ్రీకృష్ణమహారాజు జనకుని పాదముల కెరగెను. ఆ చక్రవర్తి కొమరుని గాఢముగ 
కౌగిలించుకొనెను. తండ్రియనుమతి నంది యువరాజు రథముపై, సేనాపతులు, మంత్రులు 
కొలువ గంగాతీరన్థ మగు స్టాలతిష్యా శ్రమమునకు వెడలెను. 


స్థాలతిష్యమహర్షికి పాదాభివందన మాచరించి, వారి ఆశీర్వాదము అంది. 
యువరాజు, విషకన్యకొదేవిని చూడ లోని ఆరామములకు ఒంటిగ బోయినాడు. 


తనస్వామి వచ్చుచున్నాడని వినిన చంద్రబాల గగన్యాదుల వదలి, ఆనంద 
పులకితహృదయయై, రాజహంసివలె నడచుచు ప్రియుని ఎదుర్కొనినది. 


ఒకరి నొకరు చూచుకొని యా వనాంతరమున పూలపొదల వికసించి యున్న యా 
స్థలమున నటులనే నిలుచుండిపోయినారు. ఆ బాలిక నిలకడ నంది మెజపువలె 
నీలుచుండిపోయినది. విడివడిన యా బాలిక పెదవుల  చిరునవ్వులగూడి 
ఉషారుణ్యములు పొదవికొనిన మందారకుసుమ కోరకము లైనవి. శ్రీకృష్ణప్రభు వు 
హిమాచలతనయను చూచిన కైలాసేశునివలె వెలిగిపోయినాడు. 


చంద్రబాల చేతులు చాచి, “ప్రభూ! వచ్చితిరా! సర్వకాలముల మీ పాదములమ్రోల 
అధివసించియుండు భాగ్యము నా కెప్పుడు?” 


“దేవీ! ఆ పొదరింట కూరుచుందము రమ్ము.” 
“మందులు వుచ్చుకొనియే వచ్చితిరా!” 
“త్రాతయ్యగారు బెషధముల సేవింపనీక నన్ను నీకడకు పంపెదరా ఆత్మేశ్వరి!” 


“తాతపాదుల దయ అనంతము.” ఇరువురు పొదరింట అధివసించిరి. ఆ పొదరింట 
పూలపరీమళములలో చంద్రబాల శివజటాజూట శ్వేతపన్నగివలె స్వాతికాభిరూప యైనది. 
ఆమె వెనుకనే స్వచ్చోరగి ఉలూపి మెటుమువలె శ్రీకృష్ణప్రభువు ఒడి లోనికి ప్రవహించి 
వచ్చెను. 


“దేవీ! ఉలూపి ఈ దినములలో మెmుమువలె వెలిగిపోవుచున్నది. ఆమె కింత 


యానంద మేమి?” 
“ప్రభువు ధూర్తులగుచున్నారు. నా ఆనంద మాపన్న గరాణిది యును” 
“అటులనా!” 


ఉలూపి ఎటులవచ్చినదో అటులనే మాయమైనది. విషకన్యక కడకు శ్రీకృష్ణుడు 
చటుక్కున చేరి యామె నక్కున జేర్చుకొని నంతట మందాకిని పాలసముద్రము చేరునట్టి, 
రాకాపూర్ణిమాజ్యోత్స్న  సుధాకరహృదయమున  చేరునట్టి అమృతమధురములగు 
సుస్వరముల నా విషకన్యక - 


“చంద్ర స్త స్త్వం, చంద్రికాహం, 

దివిజసరి దహం, భాస్వర సాగర స్త స్త్వం, 
ఏత ద్విశ్వాంబుజం త్వం 

సతత పరిచర ద్దంధ సందోహికాహ 


అని పాడెను. ఆమె మోము హాసప్రవుల్లమైనది. “ఇది నేను రచించు నొక 
రూపకములోనిది సుమండీ! ఈ శ్లో కంకూడా వినండీ - 


“ఏషా సేయం ధ్వని రహ మమృతాౌ 
త్వం మహాకాశరూపః, 

ఓం త్వం, త్వం తత్‌, త దహ, మహ మహో 
సృష్టి రషా సమస్తా” 


అని తోడిరాగిణీయుక్త మగు కాకలీస్వనమున శ్లోకము పాడినది. 
శ్రీకృష్ణప్రభుని యానందము వర్ణనాతీతము. 


“దేవీ! నేను హిమబిందుకుమారిని ఉద్వాహ మగుదు ననుకొని సువర్హక్తీ ప్రభువు 
వారణాసి పారిపోయినాడు. రేపు వజువాతనే ఆయనను తోడి తే వారణాసి 
పోవుచున్నాను.” 


విషబాల “తప్పక కొనిరండు. మీరు ప్రార్థించినగాని యా మహాశిల్పి రాడు సుమండీ!” 
యనెను. 


౨౦ 
శిల్సి-ప్రణయిని 


సువర్ణ అచ్చట శిల్పగృహమున బోధిసత్వుని విగ్రహము చెక్కుచుండెను. ఆ 
బో ధిసత్వుడు త్రి త్రిభంగిమై నిలుచుండి లీలాకమలము కుడి చేత ధరించియుండెను. నువర్ణశ్రీ 
తన వేదీన నంతయు నా విగ్రహమున వేదనాతీతు డగు మహానుభావునియందు 
మూర్తింపజేసెను. 


మృగాజిన యజ్ఞోపవీత ధారియై, మణిస్టగిత కుండలకర్లుడై, విశాల నేత్రుడై, విపుల 
భుజాస్కంధుడై యా బోధిసత్వుడు సువర్హ్తీ పోలికనే వరించెను.“నీ పోలిక నీ విగ్రహ మేల 
చెక్కితివి?” అని గాంధార నివాసి యగు న్‌క్ర బౌద్ధభిక్షుకు డడిగినాడు.” 


“నేను పొందలేని అర్హతత్వము నీవిధమున పొందింప చేసికొంటిని.” 
“ఓయి వెట్టేవాడా! నీవుమాత్ర మేల బోధిసత్వుడవు కాలేవు?” 


“కొన్ని జన్మలవరకు కాలే నని నాకు నిశ్చయముగ తెలుసును. నా మనస్సు అద్భుత 
మగు నొక విషయమున తగులము నందినది. ఆ వస్తువే నాకు స్వప్నము. ఆ వస్తువును 
మనసా నేను విడిచి ఉండలేను.” 


“ఏల నీ వా వస్తువును పొందకూడదు?” 


“అది నేను పొందదగినది కాదు. నేను వేవిధముల పూజింపదగిన మహాపురుషుని 
దది.” 


ఆ భిక్షుకుడు ఈ బాలశిల్సి ఒక పరకియను, బహుశః గురుపల్నిని, ఆశించెనేమో 
యని ఎంచినాడు. 


“కుమారా! నీవు దీక్ష రైకొనుము. దీక్షయే ఈ ప్రపంచవాసనల నుండి నీకు విముక్తి 
కలుగజేయును” అని బోధించెను. 


సువర్లశ్రీ ఆలోచనాతీక్షణ మగు వదనమున “నేను దీక్ష పుచ్చుకొందును. రేపటి 
దినముననే పుచ్చుకొందును. బుద్ధుని చరణము తప్ప నాకు వేరు గతి లేదు. అని చెప్పెను. 


“అయిన నీ దీక్షకు వలయు సన్నాహము చేయించెద” నని భిక్షుకు డా శిల్చభవనము 
నుండి వెడలెను. 


సువర్ణశ్రీ అర్ధనిమీలితనేత్రుడై బుద్ధదేవుని ధ్యానించుచుండ మనో నయనమున 
హిమబిందు ప్రత్యక్షమయ్యెను. హృదయము చెదరి సువర్లశ్రీ కన్నులు తెరచెను. ఎదుట 
చిరునవ్వు నవ్వుచు హిమబిందు నిలిచియున్నది. హిమబిందుమూర్తి ప్రత్యక్షమగుటయు, 
సువర్ల్ణశ్రీ కళ్ళు మరియూ గట్టిగా మూసుకొనినాడు. ఆమె ఇంకను కనులలోనే 
నిలచియున్నది. 


బుద్ధదేవునకు కామదేవు డటులనే ప్రత్యక్షమైనాడు. ఆమె అటుల తన చూపులలో, 
సర్వస్వములో ప్రత్యక్షమగుట అతనికి సంతోషమే కూర్చినది. అటుల నానంద 
ముద్భవించుట గమనించి యాతడు కించ పడినాడు. 


తాను భిక్షుకుడయ్యు ఈ దేవిని మరచిపోలేడా? ఈ అద్భుత సుందరిమణినీ, 
సకలకళాధిదేవిని తాను మరువలేడా? తన హృదయము చిత్తము నిజముగా భిక్షుత్వ 
మందలేదా? 


“దేవీ! హిమబిందూ! నాకళాతపస్సు మూర్తీభవించిన అపర తారాదేవి! 
ఆనందమయీ! సౌందర్యమయీ! నిన్ను విడిచి ఎట్లు నేను భౌద్ధ బిక్షుకుడను కాగలను! 
కట్టిన పుట్టములు, కాషపాయవర్లములు, భావములు కాంక్షాపూర్ణములు” అని ఆతడు 
పెదవులు కదలించెను. 


“అవునయ్యా! నీవు బౌద్ధభిక్షుకుడ వెట్టు కాగలవు” అని తీయని మాటలు 
వినబడినవి. 


ఆత డా మాటలు తన హృదయమునుండి వినబడిన వనుకొనెను. 


“నా బుద్ధసేవకు నీ వడ్డము రావలదు. దేవీ! నిన్ను ప్రేమించితిని, ప్రేమించు 
చున్నాను. నిన్ను మరచిపోవు శక్తి నాకు నీవే ప్రపాదింప వలయును.” ఆతడు కన్నులు 
తెరచెను. హిమబిందు కన్నుల నీరునిండ, ఆతని ఎదుట చేతులు జోడించి నిలిచియున్నది. 


“స్వామీ! మీరు నన్ను నిజముగా మరచిపోవలయుననియే సంకల్పించినారా?” 


ఆతడు చకితుడై తనయెదుట నున్నది హిమబిందే అని గ్రహించి లేచి 
నిలుచుండినాడు. ఆతడు గజగజ వణకినాడు. ఒక్కసారి పరచింత లెల్ల విడిచి ఈ 
దివ్యమూర్తిని తనహృదయమున కదిమికొని, మనుష్య లోకమునకు దూరముగ నామెను 
తస్కరించుకొనిపోయి, యావెయే తానై, ఆ నిర్భనపథములలో దివ్యానంద 
మనుభవింపవలయు ననుకొనినాడు. 


ఒకసారి ఈబాలిక ఈ మహో తమచరిత్ర మహారాజ్ఞియై, చక్రవర్తిని లోక మేల 
నున్నప్పుడు, తానామెకు ధూమకేతువువలె ఆమె పాలిట “దుర్దైవమువలె తటస్థించుట 
మహాదోషము అనుకొనును. 


ఈమె ఇట్లేల వచ్చినది? అయ్యయ్యో! ఏ మనుకొందురు! ఎంత తప్పు! నాకై ఇట్లు 
వచ్చుట ఏమి? వృషభశకట పరీక్షలో నెగ్గుటయే ఈ యనర్థముల కన్నిటికి మూలము. తా 
మిద్ద రట్టు ప్రేమించుకొననేల? తథాగతుడు తన కేదార్‌ చూపునో? ఇంతదనుక తాను 
భిక్షుకత్వ మేల వుచ్చుకొన లేకపోయినాడు? 


“సువర్లశ్రీకుమారా! మాటలాడ రేమి? నేమి దోష మొనర్చితి నని ఇటుల పారిపోయి 
వచ్చితిరి” 


“దేవీ! నీవు దోష మొనర్చుటా! నేను దోషముల ముద్దను, మా నాయనగారి మాటలు 
విన్నచో నా ప్రభువునకు, నాధర్మమునకు దోషము వచ్చెడిదిగాదు. స్త 


“మీ రేమి దోష మొనరించినారు? నాదే దోషమంతయు. నా కీ విద్య లెందుకు, నా కీ 
జన్మ ఎందుకు? ఏల నేను మాతండ్రికి ఉద్భవించి నాను? మిమ్ము ప్రే ప్రేమించితిని. మీరు నాకు 
భర్తలు. ఒండొకని భర్తగా ఎట్లంగీకరింపగలను? అది ఆర్యధర్మము కాదు. స్రీధర్ణ 
మంతకన్నను గాదు. మీరు భిక్షుకులగుదురా, నేనును భిక్షుకురాల నగుదును. మీకు సే 
చేయుదును” 


“నీవు మహారాజ్ఞివి కావలయును! భారతవర్షమును రక్షింపవలయును. ధర్మ 
భావనమునక్రై ఉద్భవించిన నీకు భిక్షుకత్వము తగదు. ల 


“మికన్న నాకితరధర్మము, దైవములేదు. కానీ నాడు నాకీ ప్రాణములు నిలువవు.” 
“బుద్ధ! బుద్ధ! అట్టిమాట లనకు దేవీ!” 


సువర్ణశ్రీ ఏమిచేయును? ఎదుట తాను రచించిన బోధిసత్వవిగ్రహము! కుడివైపున 
హిమబిందు! ఆమె బోధిసత్వునిదేవియై, యాతనికి తోచినది. కాని ఆ బోధిసత్వుడు 
తనపోలిక! ఆ బోధిసత్వుడే తా నయినాడు. 


హిమబిందునకు ధైర్యము పటాపంచలగుచున్నది. తాను చారుగుప్తుని తనయ యై 
తన చిరకాంక్షితమును పొందలేకపోయినది. భిక్షురాలై సంఘసేవ చేయుచు ఈ మహాత్ముని, 
ఈ బో ధిసత్వావతారుని, మనస్సులో పూజించుచు, నశించిపోవుటకంటిె మార్గ మింకొకటి 
లేదని యామె తలంచి భయపడి గజగజ వణకిపోయినది. ఆమె ముడుచుకొని 
కుంగిపోయినది. తానెట్టు మరల తండ్రి ఇంటికి పోగలదు? తనకు చక్రవర్తినీత్వ మావం 
తయు అవసరము లేదు. తనకు కుబేర వైభవము వలదు. ఏల తాను ఒక కర్షకసుతయై 
జన్మింపలేదు? సుందరీనందుల చరిత్ర ఏమైనది? అటులనే తామును నీన్యాసము 
పుచ్చుకొందుము గాక! దూరమున నుండియే తాను తన స్వామిని దర్శింతును. ఆయన 
కొరకే తన సన్యాసము. ఆయన తన తపస్సు. ఆయన తన నిర్వాణము! 


“ప్రభూ! మీరు సన్యాసులగుడు. నన్నును దీక్షపుచ్చుకొన నిండు. అంతియ నా 
తుదికోర్కె” అని హిమబిందు సువర్లుని ఎదుట మోకరించి నది. 


సువర్ల్ణశ్రీ “వలదు, హిమబిందూ! అట్లనకుము. నీ పితృదేవుల కోర్కె నిరాకరింపకుము. 
బుద్ధదేవుడు నిన్ను రక్షించును. నీకు సన్యాస మేమి?” అని చేతులు రెండుజోడించి 
విచారముతో, గద్గదికతో పలికి వేదనతో నిలుచుండెను. 


“సువర్లశ్రీకుమారా! నీకు మాత్రము సన్యాస మెందుకయ్యా!” అని చారుగుప్పుడా 
మందిరములోనికి వచ్చెను. చారుగుప్పుని వెనుక ఆ సంఘారామ కులపతియు, వారివెనుక 
కిర్తిగుప్తుడును వచ్చిరి. 


౨౧ 
రాజప్రతినిధీ జయ! 


హిమబిందు లేచి నిలుచున్నది. ఆమె భీతచిత్తయై, ధైర్యము కుదుర్చుకొని, 
కోపఘూర్లయగు ఆడుపులియైనది. 


చారుగుప్తుడు తనయను గట్టిగ హృదయమున కదుముకొని, “నా తల్లీ! నిన్ను 
సువర్ణశ్రీకి ఉద్వాహమొనరింప నేను సంపూర్ణముగ సంకల్పించుకొనినాను. నే నందులకే 
నీవెంట వచ్చితిని తల్లీ! అందుకే మీ తాతగారును నీ మామగారును వచ్చినారు. మేము నీ 
వెనుకనే ఈ మందిరముకడకు వచ్చి, గుమ్మముకడ ఆగి మీ సంభాషణ వినుచుంటిమి. 
సువర్లశ్రీ! నీవు పవిత్రచరిత్రుడవు. నేను మూరుడనై ఐహికభోగములు కాంక్షించితిని. నీవు 
నాతల్లిని నీ ఆత్మతోడనే ప్రేమించితివి. నీవు సన్యాస మెట్లు గ్రహింపగలవు నాయనా? నీవు 
భిక్షుకత్వము స్వీకరించి, ధర్మమునకు ద్రోహము చేతువా?” అని సువర్ణుని వైపు 
తిరిగియనెను. 


హిమబిందు తండ్రిమాటలకు చకితియై తండ్రికంఠము చుట్టు చేతులు వైచి, ఆతని 
హృదయమున తన మోము దాచుకొని, అతి సంతోషమున వెక్కివెక్కి వడ్చినది. 


సువర్ల్ణశ్రీ ఇది కల యనుకొన్నాడు. తన్ను తాను నమ్మలేకపోయి నాడు. చారుగుప్త్పుని 
వైపు వెణ్టివానివలె చూచినాడు. కీర్తిగుప్తునివైపు చూచినాడు. ఆ వెనుక ఆచార్యుల చూచి 
మోము వాల్చినాడు. 


“బిడ్డా! నీవు భిక్షుకుడ వెట్టగుదువు తండ్రీ! నా కా గాంధారభిక్షుకుడు వచ్చి 
చెప్పినప్పుడే నవ్వువచ్చినది. నీవు కాబోవు తాతగారికి, మామ గారికి నమస్కరింపుము!” 
అనినారు. 


సువర్హ్రీ తెల్లబోయి ఇటునటు చూచినాడు. ఎట్లు వీరంద రిచ్చటికి వచ్చినారు? వీరు 
తన సంకల్పమును కొనసాగనీయరా? 


హిమబిందు వచ్చినది. ఆమెతండ్రివచ్చినాడు. ఆమె తాతయు వచ్చినాడు. 


చారుగుప్తుడు కొమరితపై యత్యంత ప్రేమచే యామె కోర్కెనే పాలించుటకు 
వచ్చినారా? లేక ఆ బాలికను తనెదుట యువరాజునకై ఒప్పించుటకా? మొదటివిషయము 
నిజమైనచో తానెట్టు ఒప్పుకొనగలడు? రెండవ విషయమున హిమబిందునే ఒప్పించుటకు 
తాను ఆమెపాదముల బడును. 


ఏది కర్తవ్యము? ఏమిటిది? తనకై ఇంతమంది వచ్చిరి. తానెప్పుడు ఇట్టి సంకటములే 
ఇతరులకు తీసుకొనివచ్చుచుండునా? వది కర్తవ్యము? 


తన ప్రభువునకు తాను ద్రోహమెట్లు చేయును? ఇదే తనకు మార పరీక్ష? తథాగతుడు 
తన పక్షము రానేరాడా? తనలోని దోషములే తన్నీ పరీక్షకు తెచ్చినది. 


ఓం నమ చ్చాక్యమునయే 
సువర్హక్తీ మ్రాన్సడిపోయెను. ఆతడు కన్నులు మూసిను. ఆతడు రచించిన 


బోధిసత్వుడైన తానే తన ఎదుట తనకు ప్రత్యక్షమైనాడు. 


కన్నులు తెరచి హిమబిందును చూచినాడు. ఆమె కన్నుల నీరు కారి పోవుచున్నది. 
చారుగుప్తుడు చిరునవ్వు నవ్వుచున్నాడు. కీర్తిగుప్తుడు తనపై కరుణార్థచంద్రిక లగు 
చూపుల పరచుచున్నాడు. సంఘారామ కులపతి భ్రూయుగ్మముమధ్య ఈ ప్రపంచమున 
ఇట్టి దూఖమయ చరిత్రలు వ్యక్తమగుట మారదేవుని మహిమయేగదా యను 
విచారణాత్మకము లగు కాంతులు ప్రసరించుచున్నవి. 


సువర్హక్తీ మూర్తిమంతుడు, సుందరతశ్రీలేఖా సమన్నిత్రుడు, మనోహర కాంతియుతుడు, 
వీరావతంసుడు, మహాశిల్సి. సువర్లశ్రీ కుమారుడు ఏమియు మాటలాడలేక మ్రాన్సడి 
నిలుచుండెను. 


చారుగుప్తుడు “నీకుమాత్రము సన్యాస మెందుకయ్యా?” అ అని గంభీరములు, 
ఆర్థృములు, ప్రమమయములయిన వాక్యములు పలికిన పలుకులే ఆతనికి న స్థూప ఘంటికా 
నిన్వీనములై, 'వీణతీగల మ్రతలై వినిపించినవి. 


ఆ పలుకులు వినంబడి ఇరువది నిమేషములైన కాలము జరుగ లేదు. సువర్లశ్రీ ఆ 
శిల్పశాలయం దుండియు చతుర్ధశభువనములు మహా వేగమున పరిభ్రమీంచి 
పోవుచున్నాడు. 


ఏ భావము స్పష్టముగ దర్శనమీయదు. ఏ వెలుగును పూర్ణకాంతి యుతముకాదు. ఏ 
చీకటియు గాఢతమస్సు కాదు. 


ఆతడు గడగడ వణంకిపోవుట కీర్తిగుప్తుడు చూచి ఆ బాలుని కడకుపోయి “నాతండ్రి! 
నీవు హిమబిందును ప్రేమింపలేదా, పమిరనే వదలుకొంటివా?” అని అస్పష్టముగ 
ప్రశ్నించెను. కాని క్రీర్తిగుప్తుని కన్నులు నవ్వుచున్నవి. 


చారుగుప్తుడు కొమరిత చుట్టును తనచేయి చుట్టి, సువర్ణశ్రీని చూచి, “కుమారా! ఈ 
బాలిక నీపై ప్రాణము పెట్టుకొనీ బ్రతికియున్నది. “ఆమెపై “ప్రాణ ముంచుకొని నేను 
బ్రతికియుంటిని” అని అనుచుండ సంఘారామ కులపతి, “మీపై జంబూద్వీపమంతయు 
నాధారపడియున్నది వర్తక సార్వభౌమా!” అని యనినాడు. 


సువర్ణశ్రీ ఏమి చేయవలయునో, ఏమి యనవలయునో తెలియక మౌనమూర్తియై 
నిలుచుండెను. ఒక్కొక లిప్త ఒక యుగమువలె జరుగు చున్నది. తన మహారాజు, 
హిమబిందు తాను, చారుగుపుడు-మహారాజు, హిమబిందు - 


“జయజయ! జగన్‌ న్మహాపథనృత్యత్‌ కీర్తిసుందరిపాదా! జయ చతుస్సముద్ర ముద్రిత 
ధరావలయ సార్వభౌమకుమారా! సాతవాహనపవిత్ర వంశపారావార రాకాసుధాకరా! జయ 
శ్రీప్రతిష్టాన నగర మహాపాలకా! జయభరుకచ్చపట్టణ చంద్రసైంహితేయా! జయ జయ మాళ 
వాభీర కుంత లాశి కాశ్మికాది నానాదేశ రాజన్య కిరీటరత్న నీరాజితసుందర శ్రీపాదుకా! జయ 
జయ జయశ్రీ ఆనందీపుత్ర శ్రీకృష్ణ సాతవాహన మహారాజా!” అన్న జయ వాక్యములు 
గంభీరస్వరమున ఆ విహారమున మారుమ్రోగి అందరు చకితులై యావంక కనుగొనిరి. 


రైకృష్ణసాతవాహన మహారాజు, వినయభిక్కులు, ధర్మనందియు, శక్తిమతీదేవియు, 
ముక్తావలిదివియు లోనికి విచ్చేసిరి. వారివెనుకనే హర్షగోపుడు పెన్నిధిని వెదకు లోభివలె 
వచ్చెను. హిమబిందు వెంటనే ముక్తావళీదేవి కడకు వేరువిడి యామె కౌగిలిలో వ్రాలినది. 


ముక్తావళీదేవి కనుల నీరు చెమరింప “నా తల్లీ!” అని ఆమెమూర్ధము పుణికినది. 
శక్తిమతీదేవి నవ్వుచు, “కోడలా! క్షేమమా తల్లీ!” అని ప్రశ్నించినది. 


సువర్ణశ్రీ మహారాజునకు వీర నమస్కారమిడి, తండ్రికి పాదాభి వందన మాచరించి, 
ముక్తావలీదేవికి, తనతల్లికి నమస్కృతులిడెను. 


శ్రీకృష్ణసాతవాహనుడు సంఘారామకులపతికి నమస్కారమిడి ఆశీర్వాదమందెను. ఆ 
మహారాజు సువర్లశ్రీని కనుంగొని, “సువర్లశ్రీ ప్రభు! యాత్రలన్నియు పూర్తియైనచో మిమ్ము 
గొనిరమ్మని సార్వభౌములు మా రాజ్ఞ నిడిరి. మిమ్ము చక్రవర్తి సామ్రాజ్యాభిషకమునకు, మీ 
వివాహమునకు, మా సమవర్తిసోదరుల వివాహమునకు ఆహ్వానింప మేమే వచ్చితిమి!” 
అని సాభిప్రాయపూరితము లగు చూపుల పరపెను. 


సువర్ల్ణశ్రీ “మహాప్రభూ! అవధరించుచుంటిని” అని వినయముతో బలికెను. 


యువరాజు “సువర్లశ్రీ ప్రభు! చారుగుప్తులవారు తమపుత్రికను హిమబిందుదేవిని 
తమకు పాణిగ్రహము సలుప కోరుటకు వచ్చిరి. తమ ప్రతినిధిగ సార్వభౌములు 
మమ్మంపిరి. కాని మాకన్న ముందుగనే శ్రీ చారుగుప్త మహాభాగులు విజయము చేసినారు” 
అని దరహసిత వదనమున పలికినాడు. 


సువర్లశ్రీ “మ-మ-హారాజా!” అని గద్గదిక మొందినాడు. 


శ్రీకృష్ణుడు “సువర్లశ్రీ మహాప్రభూ! మీరు కుసుమపురమున సకల ధరాధిశేశులైన శ్రీ 


శ్రీముఖసాతవాహన చక్రవర్తుల రాజప్రతినిధులుగా సింహాసన మధివసింప చక్రవర్తులు 
మిమ్ము ఆహ్వానింప మా కాజ్ఞ నిచ్చినారు” అని గంభీరస్వరమున పలికినాడు. 


మాగధులు, జయ జయ శ్రీసువర్లక్రీమహారాజులకు! జయ విరోధి వీరమత్తేభకుంభ 
విదారణకంఠీరవులకు! జయజయ శ్రీపాటలీపుత్రపురసింహాసనాధీనా! జయ జయ 
సకలభూమండల ప్రసర్పితశ్వేతచ్చత్రాధిప శ్రీ శ్రీముఖసాతవాహన మహాజాధిరాజ ప్రసాదలబ్ద 
సింహాసనా!” అని జయ ధ్వానములు పలికినారు. 


చారుగుప్త ధర్మనంది కీర్తిగుప్తుల హృదయములు ర్సుల్లుమని పోయినవి. శక్తిమతీ 
ముక్తావళీదేవులు ఉప్పాంగిపోయినారు. 


సువర్ణశ్రీకడకు శ్రీకృష్ణసాతవాహనుడు పోయి చెవిలో “మిత్రమా! సువర్ణశ్రీప్రభూ! నాకు 
హిమబిందుదేవి ఎప్పుడును చెల్లెలు. నీవు వేరభిప్రాయమంది నాకు తలవంపులు 
తెచ్చెదవా! నా చెల్లెలు హిమబిందు కుమారి నీ అర్ధాంగిసుమా!” అని రహస్యము చెప్పెను. 


సువర్ణశ్రీ ఆచార్యునిపాదములకడనే  సాష్ట్రాంగపడినాడు. ఆచార్యులంతట 
అత్యంతదయతో సువర్లుని లేవనెత్తి ఆతని చేతిలో హిమబిందు చేయి నుంచినారు. 
అక్కడకుచేరిన భిక్షుకులు: 


“నమచ్చాక్యమునయే 
తథాగతాయ అర్హతే 
సంయుక్‌ సంబుద్ధాయ” 


అని పాడిరి. 


౨౨ 
అఖండభూవలయు సామ్రాజ్యాభిషేకము 


“అగ్నిపూర్వేభికృషిభిరీధ్యో నూతనైరుత స దేవా ఏహవక్షతి.” 


న్న 


అను మంత్రముచే అగ్ని ప్రజ్వరిల్లుచుండెను. మహర్షులు మంత్రములు 
చదువుచుండిరి. స్థాలతిష్యమహర్షి వసిష్టు డయ్యెను. 


“ఇంద్ర స్యను వీర్యాణి ప్రకోచం యాని చకార ప్రథమాని వజ్రి 


మయో 


అహ "న్నహీ మన్వప స్తదర్ద ప్రవక్షణా అభినత్పర్వతానాం” 


నే 


ఇంద్రమంత్రములైనవి. 


“తత్స్పూర వ. దేవత్వం తన్మహిత్వం మధ్యా కర్తరి తతం సంజ 
భార య జత దయుక్త హరితః సదస్థా దాద్రాత్రీ . వాసస్తను తే సి మసి.” 


సూర్యుని పూజించినారు. సర్వదేవతలను అర్చించినారు. 
“నా విష్ణుః పృధివీపతిఃొ గావున విష్ణు నట్టర్చించిరి. 


“ఇవ ద్విషోః పరమం పదం సదా సశ్వంతి సూరయంః దివీవచక్షు రాతతం | 
త ద్విప్రాసో విపన్వవో జాగ్భవాం సః సమింధతే విష్ణోర్య త్సరమం పదం | |” 


చక్రవర్తి సింహాసన మహావితర్దికకు దిగువను ఒక సామాన్య సింహాసనముపై 
శ్రీముఖసాతవాహనుడా శ్రావణశుద్ధ పంచమినాడు, ఉత్తరఫల్గుణీనక్షత్ర తృతీయ పాదయుక్త 
కన్నాలగ్నమునందు, సింహాసనారూఢుడు కా సముచితాలంకారుడై అధివసించియుండెను. 


కర్కాటకమున రవియు, దశమమున బుధశుక్రులును, మీనము నందు గురువును 
బలవంతులై యుండి, చంద్రుడు లగ్నమందుండెను. 


ఈ మహాముహూర్తమునందు సింహాసనాభిషేకము నేర్పాటు చేసినాడు స్థాలతిష్యుడు. 
అంతకుముందునుండియు అనేకహోమములు జరుగు చున్నవి. 


పాటలీపుత్రము దేవనగరివలె నలంకరింపబడెను. మగధ దేశమంతయు 
నలంకరింపబడెను. ధాన్యకటకమహానగరము వైకుంఠమే ఆయెను. 


ఆంధ్రదేశమంతయు పండుగలే! సకలభూవలయము మహదాంధ్ర దేశమయినది 
వారికి. 


మహదాంధ్రసార్వభౌముడు హరిశ్చంద్రాది మహాచక్రవర్తుల వంశములోనివా డైనాడు. 
తెల్లని భద్రదంతావళముపై నధిరోహించి చక్రవర్తి ఆ ముందు రాత్రి యంతయు నూరెగినాడు. 
ఆ దంతావళాలంకారమే కోటిపణములు విలువ చేయునట. 


చక్రవర్తి సింహాసనమున కెడమభాగమున దేవి ఆనందమహారాజ్ఞి వేరొక 
సింహాసనముపై నధివసించియుండెను. ఆమె కెడమప్రక్క రెండు సింహాసనములపై 


శ్రీకృష్ణసాతవాహన మహారాజు, మంజుశ్రీ రాజకుమారు లధివసించియుండిరి. 


దేశదేశములనుండి మహారాజులు, మహాప్రభువులు, భూపతులు, సామంతులు, 
సేనాధికారులు, వర్తకచక్రవర్తులు, మహామంత్రులు, మహా పండితులు వచ్చియుండిరి. 


లోకమంతయు ప్రసిద్ధినందిన నాయకులు, కవులు, శిల్పులు, నాట్య వేత్తలు 
వచ్చియుండిరి. 


సాముగరిడీలవారు, ఆయుధవిద్యావిశారదులు, మంత్రవేత్తలు, మల్ల ముష్టి 
యుద్ధపునిపుణులు వచ్చిరి. 


ఉత్సవమునందు పాల్గొన అనేకులు జానపదులు, నాగరులు వివిధ దేశములనుండి 
వచ్చిరి. యవనరాజ్య రాయబారులు, మ్లేచ్చదేశ రాయబారులు వచ్చియుండిరి. 


స్తీమండలమున కౌస్తుభమణివలె చంద్రబాల యొక సింహాసనము నలంకరించి 
యుండ్‌ను. ఆమెప్రక్కను' చక్రవర్తికుమారికలు మాయా దేవియు, శాంతశ్రీదేవియు 
అధివసించి యుండిరి. చంద్రబాల కుడిప్రక్కనే అపర ప్రజ్ఞాపరిమితా దేవివలె హిమబిందు 
అధివసించియుండెను. అచ్చటనే ముక్తావళియు, అమృతలతాదేవియు, శక్తిమతీదేవియు, 
నాగబంధునికా సిద్ధార్థినికలు ఉచితాసనముల నధివసించి యుండిరి. 


చక్రవర్తి కుడివైపున ఉచిత సింహాసనముపై చారుగుప్తవర్తక సార్వభౌములు నివసించి 
యుండిరి. వారివెనుక అచీర్ణమహామంత్రియు, ధర్మనందియు అధివసించి యుండిరి. 
సంపూర్ణ కవచాఢ్యులై స్టైత్రులవారు సార్వభౌమ సింహాసనము కడ కత్తిదూసి 
నిలిచియుండిరి. 


ఆవలప్రక్క సోమదత్తాచార్యులుండిరి. సింహాసన వితర్దికా సోపాన పంక్తి మ్రల 
సమవర్తి సాతవాహనుడు, శుకబాణులవారును, నువర్ల్ణశ్రీయు ఉండిరి. 


స్థాలతిష్యునకు చంద్రస్వామి ఉపవసిష్టు డయెను. 


అమృతపాదార్హతులు సింహాసనమునకు ఎడమప్రక్క సువర్లపద్మ పీఠముపై 
అధివసించి యుండిరి. వారి ననుసరించి వివిధసంఘారామ కులపతులు, అర్హతులు, 
ఆచార్యులు, భిక్షులు, పీఠముల 3 పై అధివసించి యుండిరి. 


మంజుర్రీని పెంచిన చంద్రస్వామి చెల్లెలు కరుణశ్రీదేవి ఆనంద మహారాణి వెనుక 
పీఠమున అధివసించి యుండెను. ఆమెభర్త గౌతమ పండితులు, స్థాలతిష్యుని శిష్యులు 
వారికి యాజకత్వమున సహాయముచేయు చుండిరి. 


అభిషేకము జరిగినది. 


బౌద్ధులు బౌద్దవిధానమున వినయపిటకమునుండియు, దమ్మసుత్త ములనుండి 
మంత్రములు పఠించిరి. 


“నమో తస్స భగవతో అర్హతో, 
సమ్మ సముబద్ధన్స! 
బుద్ధం శరణం గచ్చామి, 


దమ్మం శరణం గచ్చామి, 

సంఘం శరణం గచ్చామి, 

దుతియంపి బుద్ధం శరణం గచ్చామి, 

దుతియంపి దమ్మం శరణం గచ్చామి, 
దుతియంపి సంఘం శరణం గచ్చామి, 
తతియంపి బుద్ధం శరణం గచ్చామి, 

తతియంపి దమ్మం శరణం గచ్చామి, 
తతియంపి సంఘం శరణం గచ్చామి, 
పానాతిపాతా వరమనీ సిజ్ఞాపదం సమాదియామి. 
అదిన్నాదానా వరమనీ సిఖాపదం సమాదియామి. 
కామేసు మిచ్చాచారా వరమనీ సిజ్ఞాపదం సమాదియామి. 
ముసాపాదా పరమనీ సిజ్ఞాపదం సమాదియామి. 
సురా-మెరయా మజ్జ-పమాద-దానా వరమని. 
సిజ్ఞాపదం సమాదియామీ” 


అని పాడిరి. 
బౌద్ధధర్మాభిషేక విధానమును, ఆర్యధర్మాభిషేక విధానమును ఒకటియే. 


రెండు ధర్మముల ప్రకారము అభిషేకము జరిగెను. చారుగుప్తుని భుజముపై కుడిచేయి 
నిడి చక్రవర్తియు, అతని ఎడమ పార్వ్యమున చక్రవర్తినియు, చెలికత్తె శక్తిమతి 
చేయిబట్టియు సింహాసనము చెంతకు వచ్చిరి. సర్వవాద్యములు మ్రోగుచున్నవి. 
నృత్యగీతాది కళాప్రదర్శనములు జరుగు చున్నవి. 


ఐతరేయబ్రాహ్మణము ననుసరించి స్థాలతిష్యమహర్షి సార్వభౌమ పట్టాభిషేక మొనర్చి, 
సార్వభౌమకిరీటములు వారితలలపై నుంచేను. మహా దాశీర్వచనము, సుమంగళుల 
హారతియు జరిగినవి. 


దమ్మసూత్తముల ననుసరించి బౌద్ధార్హతశిరోమణియైన అమృత పాదులు చక్రవర్తికి 
అభిషేకము చేసెను. 


చక్రవర్తి చారుగుప్తుని సకలజంబూద్వీపసామ్రాజ్యమునకు మహామంత్రిగ అభిషేకము 
చేసి ముద్రిక లందిచ్చెను. 


౨౩ 
శుభమంగళ గీతములు 


అభిషేకమహోత్సవములు  సకలభారతావనియుందును కొన్నినెలలు జరిగినవి. 
కుసుమపురము కన్నుల వైకుంఠమై, ఆనందకోలాహలమై పోయినది. 


అభిషేక మహాత్సవమైన  కొలదిదినములకు శుభముహూర్తముల  సువర్లశ్రి 
హిమబిందుల వివాహమును, నాగబంధునికా సమదర్శుల వివాహమును జరిగినవి. 


సమదర్శిసాతవాహనుడు ఆంధ్రశత్రువులకు సమవర్త్హి కావున, సమవర్తి బిరుదనామ 
సిద్దుడు. ఆతడు రాజముద్రిక అంది, భార్యాద్వితీయుడై, చంద్రస్వామి మహా 


ప్ర 
పండీతయుక్తుడై, తన సైన్యము గూడుకొని భరుకచ్చ పట్టణమునకు బోయినాడు.అచ్చట 


నొక శుభముహూర్తమున నాగబంధునికా సమదర్శులకు రాజ ప్రతినిధి మహారాజ 
పట్టాభిషకమహోత్సవము జరిగెను. 


సమదర్శి సమదర్శియే! సమదర్శి సమవర్తియే. నాగబంధునికయు భర్తను 
ప్రోత్సహించి, ఆంధ్ర నౌకలపై దూరదేశములకు ప్రయాణము చేయుచు, ఆంధ్ర శిల్పము, 
నాగరికత వెదజల్లించుచుండెను. 


ఓిడదొంగలు విజృంభింపకుండ వర్తకము సర్వతోముఖముగ వృద్ధినంద సమదర్శి 
రాజ్యపాలన చేయుచుండెను. 


నాగబంధునికాదేవి మాట సమదర్శికి చక్రవర్తిశాసనము. ఇరువురు సమముగ 
యుద్ధములకు బోదురు. ఇరువురు సమముగ సభయం దధివసించి తీర్పుల నిత్తురు. 
ఇరువురు ఆలోచనామందిరమున చంద్రస్వామి మొదలగు మంత్రులతో రాజ్యవ్యవహారము 
లాలోచింతురు. 


నాగబంధునిక గర్భము ధరించియు తల్లితండ్రులకడకు పురిటికి వెడలి పోవ 
నిరాకరించినది. అమృతలితాదేవి కోడలిని చూచి తనయంత యదృష్టవంతురాలు లేదని 
పొంగిపోవుచుండునది. నాగబంధునిక పురిటికి శక్తిమతీదేవియు, సిద్ధార్థినికయు, 
ధర్మనందియు విచ్చేసిరి. 


అక్కకు పుట్టిన బంగారుశిశువును చెల్లెలు వదలునది కాదు. శిశువునకు ఏడునెలలు 
వచ్చువరకు ధర్మనంది కుటుంబముతో 'భరుకచ్చముననే యుండెను. అక్కడ నొక 
చైత్యనిర్మాణము తల పెట్టి ధర్మనంది ఆరు నెలలలో ముగించెను. అచ్చటనే యొక 
సంఘమును స్థాపించి మహా చైత్యవాద పక్షమునకు జెందిన సంఘారామము నిర్మించెను. 


నవశిశువునకు శక్తిమతియే పెంచునది. నాగబంధునిక మరల సమదర్శికి మంత్రియు 
అంగరక్షక సేనాపతియు నైనది. 


కనే కనే కనే 


వివాహమైన కొలదిదినములకు చక్రవర్తి సువర్లశ్రీమహారాజునకు, హిమబిందునకు 
పాటలీపుత్రమున ఉత్తరాంధ్ర సామ్రాజ్యమునకు రాజ ప్రతినిధి పట్టము గట్టినారు. 


జ్యోతిష్యులు వీరిరువురికుమారుడు చారుగుప్తమహారాజ నామ ధేయుడై ఒక మహా 
సామ్రాజ్యమునకు పాటలీపుత్రపురమున మూలపురుషు డగునని సెలవిచ్చి యుండిరి. ఆ 
విషయము స్థాలతిష్యులవారీ వరకే భవిష్యత్తును తెలిపియుండిరి. 


ధాన్యకటకమునకు చక్రవర్తియు, శ్రీకృష్ణసాతవాహన మహారాజు, ధర్మనందియు, 
శక్తిమతీదేవియు, మహామంత్రులు, సైన్యాధ్యక్షులు, సేనాపతులు మొదలగు వారందరు 
తరలిపోయిరి. 


ఆరునెలలు శ్రీకృష్ణమహారాజునకు చంద్రదేవికిని (విషకన్య) ఎట్టు గడచినవో! 
స్థాలతిష్యుల ఆశ్రమమునందు విషకన్యక అమృతకన్యక యగుచుండెను. శ్రీకృష్ణ 
మహారాజునకు మహర్షి దివ్య ఓషధుల సేవింప జేయుచుండెను. 


శ్రీకృష్ణసాతవాహనప్రభువు తన భవిప్యద్దేవిని దర్శింపని దిన మొక్కటియు లేదు. 


విషకన్యక అపరాజితాదేవి వలె ప్రకాశించిపోవు చుండెను. అమృతపాదార్హతులు తండ్రిని 
అప్పుడప్పుడు దర్శించుచు వివిధవాదముల విశ్వతత్వము నిర్ణయించుకొనుచుండెను. 
తండ్రీ తాతగారల వాదనలలో విషకన్యక బ్రహ్మానందసుఖ మనుభవించుచు తనప్రియుని 
మూర్తియే తనకు పూజామూర్తిగా దినదినాభివృద్ధిగ చంద్రికామృత _ తేజస్సున 
విలసిల్లిపోవుచు, ప్రియుని హృదయాన చేరు శుభీముహూర్త మెప్పుడని ఎదురు 
చూచుచున్నది. 


x x x 


పాటలిపుత్రమును పాలింపుచు నువర్ణశ్రి కోశలదేశమున స్థూపమున కొన గోపురము 
స్వయముగ విన్యసించి యర్శించెను. 


సువర్ణశ్రీ హిమబిందులప్రేమ మహాకావ్యముల కవులచే పాడబడినది. 


హిమబిందు సువర్లశ్రీల ప్రేమ అతిలోకసుందరమై మహాద్భుత శిల్పవిన్యాసరూపమై 
ఆర్యావర్తమంతయు విలసీల్లిపోయినది. సువర్లశ్రీ శిష్యులు గాంధార, పారశీక, కొహరస్థాన, 
బాహ్లిక మంగోలు, కాశ్యప సముద్రదేశాదులు పోయి ఆంధ్రశిల్బ్చ చిత్రలేఖనాదులు 
వికసింపజేయు యత్నమున నుండిరి. 


శిల్చదీక్ష ఎంత  ప్రతిభాయుక్తమైయున్నదో సువర్ణళశ్రీకి రాజ్యపాలనాదక్షతయు 
నంతపట్టుబడినది. ముక్తావళీదేవియు, కీర్తిగుప్తులవారును పాటలీపుత్రముననే ఆగిపోయిరి. 
చారుగుప్తవణిక్సార్వభౌముడు హిమబిందు ఆనందములో తాను మహానంద 
మనుభవించుచు, "ఆంధ్రమహా సామ్రాజ్యమును వేయికన్నుల కాపాడుచు, పాటలీపుత్ర, 
ధాన్యకటకనగరములమధ్య తిరుగుచుండెను. 


హిమబిందు సౌందర్యము సంపూర్ణవికాస మందినది. ఆమెయే యరణము నిచ్చి 
బాలనాగిని హర్షగో పునకును వివాహముచేయించి, హర్ష గోపునకు పాటలీపుత్ర పురమున 
ఉద్యోగమిప్పించినది. 

హిమబిందు మహత్పౌందర్యమును అణువు పూజింపుచు సువర్ల్ణశ్రీ దివ్యపథముల 
సంచరించుచున్నట్లు జివితాన్వేషీయైనాడు. హిమబిందు వెన్నెల, “సువర్ణశ్రీ శశికళా 
ప్రియంభావుకుడు. 

హిమబిందు: ఆత్మేశ్వరా! ఏమట్టు మీరు అత్యంత తీవ్రాలోచనా ధీనులైయున్నారు? 


సువర్లశ్రీ: జివితేశ్వరీ! నాకీ రాజ్యభారము వహించుట ఎందుకు? ఏదియో శిల్పము 
చేసుకొనువానికి. 


హిమ: పాటలిపుత్రపురమును జయించి చక్రవర్తికి స్వాధీనము చేయునాడు మీ కా 
ఆలోచనలేదూ? 


సువర్ణ: ఆపని చక్రవర్తికై చేసితిని. 
హిమ; 


“ఇదియు చక్రవర్తికై కదా? 
ఏనాటి నాకోర్కె నికనుల రూపొందె, 


ఆనాడే ఈ లోక మావహించెను కళలు 
ఏనాడు నీమూర్తి నా సర్వమై వెలిగె 
ఆనాడే ఈ భూమి ఒక శిల్పమైపోయె” 


“ప్రభూ! అశోకుడు శిల్పరసజ్ఞు డగు చక్రవర్తి, మరి నా ప్రభువు శిల్పి చక్రవర్తి! శిల్పియే 
చక్రవర్తి ప్రతినిధి!” 


ఆమె ఆతని హృదయమున వ్రాలినది. 


సువర్లు డామెను బిగియార కౌగిలించుకొనెను. వారిరువురి మోములు శశికళాపరమ 
శోభాయుతములై పోయినవి. 


“ఓం అసతో మా సద్దమయ 
తమసోమా జ్యోతిర్గమయ 
మృత్యోర్మా అమృతంగమయ.” 


“బుద్ధం శరణం గచ్చామి 
ధర్మం శరణం గచ్చామి 
సంఘం శరణం గచ్చామి.” 


